ఎంపిక చేసిన 
మహాత్మాగాంధీ రచనలు 


సంఫ్రుటనం _ 1 
సత్యశోధన లేక ఆత్మకథ 


నంపాదకులు 


శ్రిమన్నారాయణ్‌ 


నవజీవన్‌ పబ్లిషింగ్‌ హౌస్‌ 


అహమదాబాద్‌ - 380 014 


Pre-publication price up to 
2nd October 1999 Rs. 150/- 
Then after Rs.200/- 


Rupees Two Hundred 
for set of five volumes 
(SELECTED WORKS OF MAHATMA GANDHD) 
(101౪220) 
© Navaiivan Trust, 1999 


First Edition, 3,000 Copies. January 1999 


This scl of Selected Works of Mahatma Gandhi 1s 
Subsidtsed by Navajivan Trsut 


ISBN 81-7229-231-7 


Printed and Published by 
Jitendra T. Desi 
Navajivan Mudranalaya 
Ahmedabad-380 014 
INDIA 


Main Distributor 
Sat Sahitya Sahayogi Sangh 
Exhibition Grounds, Mukaramjahi Road, 
Hyderabad-500 001 (A.P.) 


_ ముందుమాట 

నత్యాహింనలు మూర్తభవఎించి ప్రభవించిన వ్యక్తిగా విళ్చమంతటా ఖ్యాతినొందిన 
మహాత్మాగాంధీ శతజయంతి ఈ అక్టోబరు, రెండవ (2-వ) తేదీనాడు జరుపుకుంటున్నాం. 
గొంధీజీ శాంతియుతంగా, ఒక బొట్టు నెత్తురు ఎక్కడా చిందకుండా పోరాడి పరాయి 
వరిపాలనను అంతమొందించిన జాతీయనీరుడు మాత్రమే కాక, విళ్ళమంతటా 
మానవ సంబంధాలను, అంతర్జాతీయ సవాకారాన్సి వ్యాపంవచే సేందుకు శౌళ్ళత 
నూత్రాల్సి ప్రవచించిన ధీరుడు. ఉన్సత ఆదర్భాలను పాటించి, ఫలితం పొందేందుకు 
అనునరించవలసీన మార్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాటి చెప్పాడు. “ఫలితం 
వృక్షమైతే, సాధనామార్గం విత్తు. విత్తుకూ వృక్షా నికి ఉన్న సంబంధమే, సాధనా 
మార్గానికి. సాధ్య ఫలితానికీ ఉంది. 

దేళ “స్వరాజ్య ''సీద్ధికొర్టై, మహాత్ముడు, తన సిద్ధాంతాల వట్టును వదలలేదు. 
నత్యపథమే “చివరికి అతిదగర దారి” అయినా చాల దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. 
అని గాఢంగా * నమ్మారు మహాత్మాగాంధీ. 


ఆయన దృష్టిలో నాగరికతకు నరియెన అర్థం ' స్వబ్భగా కోరికలను 
తగించుకోడమే - వాటిని పెంపు చేనుకొనుట కాదు * “సామాన్య జీవితం. ఉన్నత 
భావన అనే ఆదర్భమే ఆయనకు సమ్మతం. కోట్లాది అన్నార్తులకు నిర్మాణాత్మకమైన 
కార్యక్రమాలతో ఉపాధి కల్పన గురించి ఆయన నౌక్ష వక్కాణిస్తూ, ప్రజానీకం యొక్క 
జీవన స్థాయిని వైతికరంగంతో నహా పెంచడం యింకా ముఖ్యమని ఎవ్వడూ 
చెప్పేవారు. ఆయన దృష్టిలో “ధనమూ. దానివల్ల అనుభవంలోకి వచ్చే ప్రావంబిక 
నుఖాలు కేవలం “ముళ్లమామై * సామాజిక, ఆర్థిక, సాంసృతిక అవినీతికి దారితీస్తాయి. ' 
జమైన ఆర్థిక ప్రగతి, అత్యున్నతమైన నైతికతకు ఎవ్చుడూ విరోధి కాదు. " అనేవారు 
గాంధీజీ. “బలహీనులను ఎరపెట్టి బలవంతులను పెంచే ధన దాహం నరియెన ఆర్థిక 
శాస్త్రం కాదు. అది అసత్యం - కుహనాయుతం " అభివృద్ధి చెందిన దేశాలు “ధన మద 
దు'ఖ జీవనంతో నతమతమవుతున్స రోజుల్లో క్రొత్త ప్రపంచ నిర్మాణానికి పిలుపునిచ్చి, 
ఉన్హుత ప్రమాణాలే దీనికి దగర దారి అని ఎలుగెత్తి చెప్పడం ఆయన ద్రల్యేకత 
లండన్‌ “న్యూ స్టేట్‌మన్‌' పత్రిక సంపాదకీయంలో - “రొట్టెలో మాత్రమే కాదు" 
అంటూ, “ప్రపంచంలో నైతిక మార్గాన్సి అనునరించే దేశాలు ఆకలిలో కొట్టుమిట్టాడుతూ 





1 హింద్‌ స్వరాజ్‌ - నవజీవన్‌ - 1962, పుట 71 
2. అమృతబబారు పత్రిక, 17-9-33 
3 యరవాడ మందిరం, నవజీవన్‌ 1957. పుట 24 


ఉండవచ్చు. అయినా అక్కడి నిర్ణయాలు నీతిబద్దమైనవి. సరియైన నత్యమైన 
పద్ధతులను అనునరించేవి - ఐదో తాత్కాలికమైన, నేతి బీర వంటి వృద్ధి కొరకు 
ఉద్దేశించినవి కావు" * అని వ్రాశారు. 


గొంధీజీ ఆధునిక సాంకేతిక విజ్ఞాన మార్గాలను ఏదో ఆధ్యాత్మిక అభిరుచి వల్ల 
వ్యతిరేకిస్తారు అనే ఊహ చుద్ధ తవు. “ప్రతి సాంకేతిక అన్వేషణను అందరికీ 
ఉపయోగించాలి. చేయవలనీన వని పెద్దది - బేసేవారు తక్కువగా ఉన్నారు - ఆ 
నందర్భంలో యాంత్రిక సొలభ్యానికి స్వాగతం. కాని భారతదేశంలో వలె, ఆ వనికి 
మించిన వని వారు ఉనప్పుడు, అది తగినది కాదు * అని అంటారు గాంధీజీ. కనుక 
యాంత్రికీకరణకు గాంధీజీ వ్యతిరేకులు కారు. కాని యంత్రాల యెడల “ఉన్మాద 
(పేమ. ను “విచక్షణా రహితమైన యంత్రవృద్ధి ' ని ఆయన ఒప్పుకోరు. “లెక్కకు 
మించిన ఉత్పత్తికి" బదులు లెక్కకు మించిన శ్రామికుల ద్వారా ఉత్పత్తిని ' గాంధీజీ 
కోరుకుంటారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో, పెట్టుబడి తక్కువ, 
అనంతమైన శ్రామికళక్టి ఉన సందర్భంలో, ప్రజాస్వామ్య వద్ధతుల్లో (శ్రామికుల శక్తిని 
నిర్మాణాత్మకంగా వృద్ధి చేయడం సాధ్యం అంటారు ఆయన. దీనినే ఇంకోమాటగా 
“మెగా (బృహత్‌) యంత్రం ' అన్నారు ప్రాఫెనర్‌ మంఫర్ధ్‌' 

నన్తూత్పత్తి ప్రగతి, దాని ఫలితంగా సంభవించే మదమత్త నత్తా ఒక చీకటిదారి. 
పద్మవ్యూహం. ఆధునిక పారిశ్రామిక వ్యవస్థ బలినిన వాణీజ్య నంన్ధలకు జన్మనిచ్చి, 
దేళాన్ది ప్రాఫెసర్‌ గౌల్‌బైల్‌ మాటల్లో “నిపుణులు, ప్రణేతలు, సాంకేతిక నివుణులు 
ఉన ఒక సాంకేతిక భూత బంగ్లా' ను సృష్టిస్తుంది. ఇటువంటి పారిశ్రామిక వ్యవస్థలోని 
దుష్టళ్తక్తిని నిరోధించేందుకు, అమెరికన్‌ ఆర్థికవేత్తలు " ఇతర ధ్యేయాల ఉద్దాషణ" 
ను గురించి నొక్కి చెప్పి, ఇందువలన క్రొత్త పారిశ్రామిక దేళం “సమాజానికి 
అవసరమైన విన్భత విషయాలకు స్పందిస్తుంది అంటారు. ” ఈ ధ్యేయాలు గాంధీజీ 
(ప్రవచించిన అదర్భ కార్యక్రమూలకు అనుగుణంగా ఉంటాయి కూడా. 

మవోత్మాగాంధీ, మన దేశంలోనూ, విళ్ళవ్యాప్తంగానూ ఉన్సటువంటి 
“అదృష్టహీనుల " ఎడల శ్రద్ధ చూపిస్తారు. నర్వోదయ సమాజంలో అందరూ పైకి 
రావాలి అంటూనే, ప్రప్రధమ ప్రయతం బడుగు వర్గాల ఉద్ధరణ అంటారు. “అన్‌ టూ 


4. న్యూ స్టేట్స్‌ మన్‌, లండన్‌ 31-5-1968 

5్‌. వారిజున్‌, 16-11-1934 

6. “ది న్యూ ఇండస్ట్రీయల్‌ స్టేట్‌ ప్రాఫెనర్‌ జె.కె. గాల్‌బైత్‌, 1967, వు. 399 

7. “ది న్యూ ఇండస్ట్రీయల్‌ స్టేట్‌ ప్రాఫెనర్‌ జె.కె. గాల్‌బైల్‌, 1967 వు. 399 
iv 


దిన్‌ లాస్ట్‌ అనే గ్రంథంలో రస్కిన్‌ మహాశయుడి సిద్ధాంతం ఆయన జీవితమంతటా 
ప్రయోగాలు, ప్రయత్నాలు సామాజిక ఉద్ధరణ మొదలైనవాటికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. 
ఈ సర్యోదయ మార్గమే వలన రాజ్యుతత్త్యానికి, వర్ణభేద భావనకి వ్యతిరేకంగా ఆయన 
జీవన పోరాటం చేసేటట్లు చేసింది. “నీ ఆత్మశక్తి తగ్గ, నందేహం కలిగినవుడు, ఆ 
దరిద్ర నారాయణుడి దీనవదనం గుర్తుకు తెచ్చుకొని, నీవు చేసే వని అతడికి 
ఎవిధంగా వనికి వస్తుంది? అని ప్రళ్దించుతో ఈ పరీక్షతో నీ నంళయాలన్సీ మంచులా 
విడిపోతాయి " అన్నారు గాంధీజీ. * 

ప్రజాస్వామ్య వ్యవస్థపై గాంధీజీకి ప్రగాఢ విశ్వానం. అహింన, స్వేచ్భాయుత 
నహకారం వల్లనే నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందనే వారు ప్రజాస్వామ్యం 
బయటినుంబి బొప్పించడం సాధ్యం కాదు. అది అంతరంగంలోంబి మాత్రమే రావాలి 
అంటారు గాంధీజీ. * అంతర్జాతీయ వ్యవహారాల్లో 'పరన్పర గౌరవం, నిజాయితీ ' అనే 
పునాదుల మీద నిర్మితమైన “విశ్వ సమాఖ్య ను గురించి ఆయన కలలు కన్నారు. 
భారతదేళ స్వాతంత్ర్యం వునరుత్థానం కోసం నిరంతరం శ్రమిస్తూ కూడా, “ఎకదేళ 
వరిమిత స్వాతంత్ర్యం" అంటే అయిష్టంగా ఉండేది ఆయనకు. తమ ప్రత్యేకత 
నిలువుకుంటూనే ప్రతీదేశం, ఇతర దేళం యొక్క మంచి గుణాలను ఆకళింవు చేను 
కోవాలి అంటారు గాంధీజీ. ఆయన ఆదర్భనూక్షం ఇది. నా ఇంటికి నలువైపులా 
గోడలు కట్టడం గాని, నాకిటికీలు మూసి ఉంచడం గాని నాకు నమ్మతం కాదు. 
న్వచ్భందంగా అన్సి దేశాల సంస్కృతులు నా ఇంటిలో ప్రనరిస్తూ ఉండాలి. అయితే, 
ఎ శక్తీ, నా కొళ్ళమీద దృఢంగా నిలిచిన నన్ను భలింవ చేయడం, నేను అంగీకరించను." 


జీవన పర్యంతం, మానవ ప్రగతికి, ఆ ప్రగతికి తీసుకుపోయే మార్గదర్శక 
సూత్రాల వ్రవదనానికి, ప్రయోగానికి శ్రమించిన ఆ మవానీయుని శతజయంతిని 
ఆదర్భయుతంగా జరపడం అవసరం. పండిత నెహ్రూ మాటలలో (అనన్య ప్రన్తుతిలో) 
“ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్సి కొంతిమయం గావించి, మున్ముందు వేలాది ఎండ్లు 
తన ఉద్జాల ధీధితులలో, వళ్యాని ప్రకాళవంతం జేస్తూ లెక్కకు అందని మానవ 
హృదయాల బాధలకు సేద చేకూర్చగలిగిన ఈ జ్యోతి - ఈ క్షణానికి చెందినది 
మాత్రమే కాక, నర్వకాల నర్వావస్థలకు సంబంధించిన శాళ్ళుత జీవత్తూత్రాలను 
ప్రవబిన్తూ, తప్పుదారి నుంచి మనలను మళ్ళిస్తూ సరియెన దారిలో పోయేందుకు 
8. మహాత్మాగాంధీ - ది లాస్ట్‌ ఫేజ్‌ నంవుటం 2. ప్యారేలాల్‌ 1958, వుట 65 


9 ది హిస్టరీ ఆఫ్‌ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, డౌ ఏ. సీతారామయ్య 1935, వుట 982 
10. యంగ్‌ ఇండియా. 1-6-1921 


విళ్ళమాగవ నంతతికి మాళ్గదర్భకమై ఉంటుంది. డౌ॥ ఆల్‌బల్ట్‌ ఐన్‌స్టెయిన్‌ 
ఉద్వేగభరిత్తంగా అన్న మాటలు ఇవ; ముందుతరాల వారు ఇటువంటి మహనీయుడు, 
భౌతిక శరీరంతో ఈ భూమిని పావనం చేశాడు - అనుమాట విళ్టసిస్తారో - లేదో - 
అట్టివాడు ఆ మవోళ్కుడు '. 


అర్ధ శతాబ్ది (క్రితం, మహాత్మాగాంధీ స్థాపించిన నవజీవన ట్రస్టు వారు గాంధీ 
జయంత్యుత్ళవాలలో భాగంగా, ఆరు సంపుటాలలో “ఎంపిక చేసిన మవోత్మాగాంధీ 
రబనలు "ప్రచురించ నిర్ణయించారు. భారతదేళ ప్రజానీకానికి, విళ్లవ్యాన్త మానవాళికి 
“సత్యం, కారుణ్యం ' శాళ్ళతత్వాన్సి తిరిగి ఒకసారి ప్రబోధింపదేయడమే ఈ ప్రచురణల 
ధ్యేయం. ఈ సంఫుటాల వ్రధాన సంపాదకుడుగా నేను - విళ్ళమంతా ఉపయుక్రమయ్యే 
శాళ్ళుత విలువలతో ప్రోది చేసిన ముహాత్ముని రచనల అంశాలను ఎర్చి కూర్చడానికి 
యథాళక్తి వయత్తుం చేశాను. మొదటి రెండు సంపుటాలలో “సత్యొన్లేషణకై, నా 
ప్రయోగాల కథ” అనే పేరుతో ప్రసిద్ధమైన గాంధీ ఆత్మకథ మూడవ దానిలో 
"దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం ' నాల్గవ నంవుటంలో గాంధీజీ మూలసిద్ధాంత రచనలు 
“నైతికమతం “ఈ చివరికి" “పొంద్‌ స్వరాజ్‌" “యరవాడ మందిరం నుంచి” 
“నిర్మాణాత్మక కార్యక్రమాలు '' “ఆరోగ్యదీవిక' అనే రదనలనూ అయిదవ సంవుటంలో 
వివిధములైన ప్రధాన విషయాల పై గాంధీజీ అభిప్రాయాలనూ, చారిత్రిక ఉత్సుకతను 
పెంపొందించే గాంధీజీ ఉత్తరాలనూ- 

ఆరవ నంవుటంలో ఆధ్యాత్మికత, మతం, నంన్కృతి, ఆర్థిక (ప్రయోగాలు, 
రాజకీయాలు, సామాజిక సంబంధాలు, విద్య మొదలైన వాటిపై గాంధీజీకి గల గట్టి 
నమ్మకాలనూ క్రోడీకరించి నంవుటీకరించాను. ఎంపిక చేసిన ఈ రచనలు - జీవితంలో 
వివిధ విషయాలపై గాంధీ అభిప్రాయాలను తెలియగోరిన వారికి ఉపయుక్తంగా 
ఉంటాయని ఆశిస్తున్నాను. 

ఈ సందర్భంగా, ఈ సంవుటాలను దేళు విదేశాల పాఠకులకు అందించే 
అవకాశం నాకు కలిగించిన నవజీవన ట్రస్టు వారికీ నా కృతజ్ఞతలు. ఈ గ్రంథాల 
కూర్చులో నాకు నవాకరించిన శ్రీ హెబ్‌. ఎమ్‌. వ్యాస్‌ గార్కి డౌ. రమ్‌ మోడి గార్కి నా 
అభినందనలు తెలియజేస్తున్నాను. 

రాజ్‌భవన్‌ 
అహమదాబాదు 
ఆగస్టు 15, 1968 శ్రీమన్హారాయణ్‌ 


Vi 


ప్రకొశకుల విజ్ఞప్తి 


మహాత్మాగాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భ ంలోవారు స్థాపించిన నవజీవన 
ట్రైను వక్షాన వారి ఆత్మకథను భారతీయ భాషలన్సిటి వక్షాన వారి ఆత్మకథను 
భారతీయ భాషలన్ఫిటిలోను ప్రచురించాలని నిర్ణయించాం. ఆ (ప్రకారం శ్రీ వేమూరి 
రాధాకృష్ణమూర్తి తెలుగులోనికి అనువదించిన మహాత్ముని ఆత్మకథను ప్రచురించాం. 
తెలుగు ప్రజలు మా యీ కృషిని అభినందించారు. ఇప్పటికి 40,000 ప్రతులు కొని 
బదివి మమ్ము (ప్రోత్సహించారు. పొట్టీ శ్రీరాములు తెలుగు విళ్ళువిద్యాలయ న్యాయ 
నిర్ధేతలు మహాత్ముని ఆత్మకథ తెలుగు సేతను 1995 వ నంవత్సరం ఉత్తమ తెలుగు 
అనువాదంగా నిర్ణయించి 5000/- రూపాయల వురస్కా రం యిచ్చి శ్రీ రాధాకృస్థమూర్తిని 
నత్కరించడం ముదావహం. గాంధీజీ ఆత్మకథను భారతీయ భాషలన్సింటిలోను 
ప్రచురించాం. 

మహాత్ముని అత్మకథ యెడ భారతదేశ ప్రజల ఆదరాభిమానాలు చూచి 
నవజీవన ట్రస్టు మరో ప్రణాళికను చేపట్టింది. మహాత్ముడు రచించిన రచనలో నుంచి 
విషయాన్ని బట్టి కొన్నింటిని ఎంపికచేసి సంపుటముల సెట్టు రూపంలో ప్రచురించి. 
తక్కువ ధరకు దేశ ప్రజలకు అందజేయాలనునదే ఆ ప్రణాళిక. ప్రప్రధమంగా 
ఇంగ్లీషు భాషలో నవజీవనట్రస్టు పక్షాన ఎంపిక చేసిన మహాత్మాగాంధీ రచనలను 
ఆరు సంపుటముల సెట్టుగా ప్రచురించాము. ఆ గ్రంధాలు అపరిమితంగా ప్రజల 
ఆదరణను చూరగొనడం వల్ల పెద్ద సంఖ్యలో అనేకసార్లు ప్రచురించి ప్రజానీకానికి 
అందజేశాము. భారతీయ భాషల్లో కూడా ఈ ప్రణాళికను అమలుపరచుటకు 
నిర్ణయించి గత సంవత్సరం మళయాళం భాషలో అయిదు సంపుటముల సెట్టుగా 
ప్రచురించి కేరళ ప్రదేశ్‌ ప్రజల మన్ననలు పొందామని తెలుపుటకు సంతోషిస్తున్నాము. 

ఇప్పుడు తెలుగులో 5 సంపుటాల సెట్టును నవజీవన ట్రస్టు పక్షాన సబ్సిడీ 
రేటుకు ప్రచురిస్తున్నాము. మహాత్మాగాంధీ సిద్దాంతాల యెడ మక్కువ చూపే తెలుగు 
ప్రజలు మా యీ కృషిని అభినందించి ప్రోత్సహిస్తారని విశ్వసిస్తున్నాము. ఈ అయిదు 
సంపుటాలను తెలుగులో ప్రచురించుటకు అయ్యే ఆర్థిక వ్యయాన్ని పూర్తిగా నవజీవన 
ట్రస్టు, అహమదాబాద్‌ భరిస్తున్నది. ట్రస్టుకు సంబంధించిన యితర శాఖల ఆదాయాన్ని 


Vii 


యీ ప్రణాళికకు వినియోగించి తక్కువ ధరకు యీ సంపుటాల సెట్టును తెలుగు 
ప్రజలకు అందకేస్తున్నాము. యీ ప్రణాళికను తెలుగులో అమలుబరచుటకు 
శ్రీ బిరిధీచంద్‌ చౌధరి, శ్రీ వేమూరి రాధాకృష్ణ మూర్తిగారలు సంపూర్తిగా సహకరిస్తున్నారు. 
వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అనువాదం, టైపుసెట్టింగ్‌, ప్రూఫురీడింగ్‌, కెమెరా 
ప్రతులు తయారు చేయించు కృషికి శ్రీ బిరిధీ చంద్‌ చౌధరి సహకరించారు. యీ 
సంపుటముల తెలుగుసేతతోబాటు, యితర పెద్దలు చేసిన తెలుగు అనువాదాన్ని, 
ప్రూపుల్ని సరిచూచి శ్రీ వేమూరి రాధాకృష్ణమూర్తి సహకరించారు. 

ఎంపిక చేసిన మహాత్మాగాంధీ రచనల అయిదు సంపుటముల సెట్టు 
ప్రచురణకు సంబంధించిన మా యీ ప్రణాళికను అంధ్ర ప్రదేశ్‌ ప్రజలు హర్షించి 
ప్రోత్సహిస్తారని విశ్వసిస్తున్నాము. 


ది. 28-10-98 జితేంద్ర టి. దేశాయి 
అహమదాబాద్‌ మేనేజింగ్‌ ట్రస్టీ 


Vili 


సత్యశోధన లేక ఆత్మకథ 


సంపుటము - 1 


మూలం 
మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ 


తెలుగు సేత 
వేమూరి రాధాకృష్ణమూర్తి 


Ix 


అమీ 


గై వ hh hh bh వాపీ హీ లాటీ వైవీ లై పీ 
అ 0౧౦ ౦ -+ ౮ ౮౯౮ 4జఇ ౮ఏఎ గా - Oo 


COs) "60.౨ తా. లా 3 అంటా 


ప్రకాశకుల విజ్ఞప్తి 
ప్రస్తావన 
విషయసూచి 
మొదటిభాగం 
జననం 
బాల్యం 
బాల్యవివాహం 


భర్తగా 


హైస్కూల్లో 
దుఃఖకరమైన ప్రకరణం - 1 

దుఃఖకరమైన ప్రకరణం - 2 

దొంగతనం - ప్రాయశ్చిత్తం 

పితృనిర్యాణం - నావల్ల జరిగిన మహాపరాధం 
మతంతో పరిచయం 

సీమకు ప్రయాణ సన్నాహం 
కులబహిష్కరణ 

చివరకు సీమ చేరాను 

నా అభిరుచి 

ఆంగ్లవేషం 

మార్పులు 
ఆహారంలో మార్పులు - ప్రయోగాలు 
బిడియం డాలుగా పనిచేసింది 
అసత్యవ్రణం 

మతాలతో పరిచయం 


XI 


అమీ 


21. 
22. 
23. 
24. 
25. 


NN కాసే మే hh hh hh hh hh వాపీ డీ 
ఇంధన త నరారగరో ఇదేనే జడ దే 


90౫ ర౮ పలుగు ౫ 


నిర్చలుడికీ బలం రాముడే 


“నారాయణ హేమచంద్రుడు 


పెద్ద సంత 
పట్టాపుచ్చుకున్నాను - కాని ఆ తరువాత? 
నన్ను పట్టుకున్న పెద్ద బెంగ 

రెండవ భాగం 
రాయచంద్‌భాయి 
జీవన యాత్ర 
మొదటి కేసు 
మొదటి ఎదురుదెబ్బ 
దక్షిణ ఆఫ్రికాకు ప్రయాణం 
నేటాల్‌ 
కొన్ని అనుభవాలు 
ప్రిటోరియావెళ్ళేదారిలో 
నేను పడినకష్టాలు 
ప్రిటోరియాలో మొదటిరోజు 
నైస్తవులతో పరిచయం 
భారతీయులతో పరిచయం 
కూలి వృత్తి 


._ “దావా వేయుటకు ఎర్పాట్లు 


నేను పడ్డ మధన 

రేపు ఎం జరుగుతుందొ ఎవరికి తెలుసు” 
అక్కడే ఉన్నాను 

వర్ణద్వేషం 

నేటాల్‌ ఇండియని కాంగ్రెస్‌ 
బాలసుందరం 

మూడు. పోదు మము 


క. 


65 
67 
71 
73 
75 


78 
81 
84 
87 
90 
92 
95 
98 
102 
106 
110 
113 
115 
118 
122 
125 
128 
132 
135 
139 
141 


22. 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 


mh hh, hh hh టి = 
Ov os: Ot 4 


16. 


ODN OF OY CS Sg 


ధర్మనిరీక్షణ 

ఇంటి వ్యవస్థ 

తిరుగుప్రయాణం 

హిందూదేశంలో 

రాజభక్తి 

బొంబాయిలో 

పూనాలో 

వెంటనే బయలుదేరి రమ్మని పిలుపు 


మూడవభాగం 
తుఫాను వ 
తుఫాను 
ఒరిపిడి 
శాంతి 
పిల్లల చదువు 
సేవా ప్రవృత్తి 
బ్రహ్మచర్యం - 1 
బ్రహ్మచర్యం - 2 
మితవ్యయం 
బోయరుయుద్ధం 
నగరపారిశుధ్యం - క్రామనిధి 
స్వదేశాగమనం 
భారతదేశానికి ప్రయాణం 
క్షర్కు - బేరా 
కాంగైసులో 
లార్జు కర్ణన్‌ దర్పారు 
గోళ్లేగారితో ఒక మాసం - 1 
గోల్లేగారితో ఒక మాసం - 2 


సక! 


144 
148 
151 
153 
157 
160 
163 
165 


168 
170 
173 
177 
180 
183 
186 
189 
193 
195 
198 
200 
203 
206 
208 
210 

211 
213 


20. 
21. 
22: 


23. 


DM lh hh hl hh hs A పీ వైవీ బ్య హీ 
అ అ ౦౫౦౧౦ ర౮౮౮ షి 6౮౧ గా ౨ ౬6 


గోళ్టే గారితో ఒక మాసం - 3 
కాశీలో 
బొంబాయిలో నివాసం 
ధర్మ సంకటం 
మళ్ళీ దక్షిణాఫ్రికా 
నాల్లవభాగం 
చేసిన కృషి వ్యర్థం 
ఆసియా నవాబ్‌ గిరి 
చేదుగుటకలు 
నాలో పెరిగిన త్యాగప్రవృత్తి 
నిరీక్షణకు ఫలితం 
మాంసరహిత ఆసారం కోసం బలిదానం 
మట్టితో నీటితో ప్రయోగాలు 
ఒక జాగరూకత 
బలవంతులతో పోరు 
ఒకపావనస్మృతి - ప్రాయశ్చిత్తం 


(2) 


ఒల్లో 


ఇంగ్లీషువారితో గాఢ పరిచయం 
ఇంగ్లీషువారితో పరిచయం 

ఇండియన్‌ ఒపీనియన్‌ 

కూలీవాళ్ల లొకేషనా లేక పాకీవాళ్ల పల్లెయా? 


మహమ్మారి - 1 
మహమ్మారి -2 
లోకేషను దగ్గం 


ఒక పుస్తకపు అద్భుత ప్రభావం 
ఫినిక్సు స్తాపన 
మొదటి రాత్రి 


XIV 


216 
218 
222 
224 


227 


230 
232 
234 
236 
238 
241 


261 
264 
266 
269 
270 
273 
275 


21. 
22. 
23. 
24. 
25, 
26. 
27. 
28. 
29. 
30. 

31. 
32. 


33 


34. 
ఏర్‌. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 
45. 
46, 


47. 


పోలక్‌ 

ఎవరిని దేవుడు రక్షిసాడో 

ఇంట్లో పెద్దమార్పులు - పిల్లలకు శిక్షణ 
జూలూల తిరుగుబాటు 

హృదయ మధనం 

సత్యాగ్రహం పుట్టుక 

ఆహారంలో వివిధ ప్రయోగాలు 

నా భార్య యొక్క దృఢ చిత్తత 
ఇంట్లో సత్యాగ్రహం 

సంయమం 

ఉపవాసాలు 

గురువుగా 

అక్షరజ్ఞానం 

ఆత్మశిక్షణ 

మంచిచెడుల మిశ్రమం 

ఉపవాసం 

గోఖలేగారిని కలుసుకొనేందుకై ప్రయాణం 
యుద్ధరంగంలో 

కర్తవ్యం ఎమిటి 

చిన్న సత్యాగ్రహం 

గోఖలేగారి జెదార్యం 

నొప్పి తగ్గేందుకు 

ప్రయాణం 

వకీలువృత్తి - జ్ఞాపకాలు 
గడుసుతనం 

కకిదారులు అనుచరులుగా మారారు 


277 
280 
283 
286 
288 
291 
292 
294 
298 
300 
302 
304 
306 
308 
310 
312 
314 
316 
318 
320 
323 
325 
327 
328 
330 
332 


అపరాధి జైలు శిక్షపడకుండా తప్పంచుకున్న విధానం 333 


XV 


MD» mM MDM Wa a lh a అ 
వట గి౫ంధఠధదఠ నగర రోనదేనేజరదెే 


(౧ ౦ + ౮ ౮౮ మ ల గా ఎమి 


ఐదవభాగం 


మొదటి అనుభవం 
గోఖలేగారితో 

అది బెదిరింపా? 
శాంతినికేతనం 
బాధాకరమైన మూడోతరగతి ప్రయాణం 
నా ప్రయత్నం 
కుంభయాత్ర 

లక్ష్మణ ఊయల 
ఆగశ్రమస్థాపన 

పరీక్ర 

గిరిమిట్‌ ప్రథ 
నీలిమందు మచ్చ 
బీహారీల అమాయకత్వం 
అహింసాదేవి సాక్షాత్కారం 
కేసు ఉపసంహరణ 
కార్యవిధానం 
అనుచరులు 
గ్రామాలలో 

ఉజ్వల పక్షం 
కార్మికులతో సంబంధం 
ఆశ్రమం 

ఉపవాసం 

ఖేడా సత్యాగ్రహం 
ఉలిపాయల దొంగ 


XVI 


336 


339 
342 
345 
347 
348 


355 
357 
359 
363 
365 
367 
370 
373 
375 
377 
379 
380 
382 
384 
386 
388 


25. 
26. 
21: 
28. 
29. 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 


ఖేడాసంగ్రామం ముగింపు 
సమైక్యత 

సైన్యంకోసం యువకుల ఎంపిక 
మృత్యుశయ్యమీద 

రౌలట్‌ యాక్టు - ధర్మ సంకటం 
ఒక అద్భుతమైన దృశ్యం 

ఆ వారం - 1 

ఆ వారం - 2 

పర్వతమంత తప్పు 

నవజీవన్‌ మరియు యంగ్‌ఇండియా 
పంజాబులో 

ఖిలాఫతకు బదులు గోసంరక్షణా? 
అమృతసర్‌ కాంగ్రెస్‌ 

కాంగ్రెసులో చేరిక 

ఖాదీపుట్టుక 

రాట్నం దొరికింది 

ఒక సంభాషణ 
సహాయనిరాకరణోద్యమ తీవ్రత 
నాగపూరులో 


పూర్ణాహుతి 


AVI 


Tr CW 


390 
391 
394 
399 
402 
405 
407 
412 
414 
416 
418 
421 
424 
427 
429 
431 
433 
435 
438 
440 


ప్రస్తావన 

నాలుగు లేక అయిదు సంవత్సరాల క్రితం తోటి అనుచరుల పట్టుదల వల్ల 
నేను ఆత్మకథ వ్రాయుటకు అంగీకరించాను. వ్రాయటం ప్రారంభించి ఒక ఫుల్‌ స్కేప్‌ 
పేజీ పూర్తి చేశానో లేదో ఇంతలో బొంబాయిలో రగడ ప్రారంభమైంది. దానితో నా 
ఆత్మకధ ఆగిపోయింది. తరువాత పనుల్లో నిమగ్నమయ్యాను. చివరికి యరవాడ 
జైల్లో నాకు సమయం దొరికింది. జయదాస్‌రామ్‌ భాయి కూడా అక్కడ వున్నారు. 
మిగతా పనులన్నీ ఆపి ఆత్మకధ పూర్తి చేయమని ఆయన నన్ను కోరారు. అప్పటికే నా 
నిత్యకార్యక్రమాలు నిర్ణయమైపోయాయి. అట్టి స్థితిలో ఆత్మకధ వ్రాయడం కుదరదని 
చెప్పాను. అయితే శిక్షాకాలం పూర్తి అయ్యేంతవరకు యరవాడ జైల్లో వుండే అవకాశం 
లభిస్తే మాత్రం ఆత్మకధ వ్రాయవచ్చని అనుకున్నాను. అందుకు యింకా ఒక 
సంవత్సరం మిగిలివుంది. అంతకు పూర్వం ప్రారంభించిన ఆత్మకథ ముందుకు 
సాగలేదు. ఆరంభించగానే ఆగిపోయింది. ఇప్పుడు స్వామి ఆనంద్‌ ఆత్మకథ వ్రాయడం 
తిరిగి ప్రారంభించమని కోరారు. ఈలోపున నేను దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర 
పూర్తిచేశాను. అందువల్ల యిక ఆత్మకధ ప్రారంభించవచ్చునని భావించాను. నేను 
ఆత్మకధను త్వరగా వ్రాసి గ్రంధరూపంలో ప్రకటించాలని స్వామీ ఆనంద్‌ కోరిక. 
అయితే త్వరగా వ్రాయడానికి అవసరమైన సమయం నా వద్ద లేదు. అందుకు ఒకటే 
మార్గం. నవజీవన్‌ పత్రికకు ఎదో కొంత వ్రాయక తప్పడం లేదు. అట్టి స్థితిలో నవజీవన్‌ 
కోసం ఆత్మకధనే వ్రాయవచ్చు కదా అని అభిప్రాయపడ్డాను. స్వామిఆనంద్‌ నా 
అభిప్రాయాన్ని అంగీకరించారు ఇక ఆత్మకధ వ్రాయడం ప్రారంభించాను. 

ఆనాడు సోమవారం. నాకు మౌనదినం. ఒక మంచి మనస్సుగల 
అనుచరుడు నా దగ్గరకు వచ్చాడు 'మీరు ఆత్మకధ వ్రాయాలని ఎందుకు 
అనుకుంటున్నారు? యిది పాశ్చాత్య విధానం. ప్రాచ్యదేశాల్లో ఎవరూ ఆత్మకధ 
వ్రాసినట్లు కనబడదు. అయినా మీరు ఏం వ్రాస్తారు? ఈనాడు మీరు అంగీకరిస్తున్న 
సిద్దాంతాన్ని రేపు అంగీకరించక పోవచ్చుకదా! ఇవాళ మీరు చేస్తున్న పనుల్లో రేపు 
మార్పు చేయాల్సి వస్తే? మీ రచనను ప్రామాణికమని భావించి కొందరు తమ 
ఆచరణను రూపొందించుకొంటారు గదా! వాళ్ళు తప్పుదోవనపడితే? అందువల్ల మీరు 
ఆత్మకథ వ్రాయకుండా వుండటం మంచిదేమో కొంచెం ఆలోచించండి అని 


అన్నాడు. 


Xvi 


అతని మాటలు నా మనస్సుమీద కొంత పనిచేశాయి. ఈ విషయమై బాగా 
యోచించాను. నేను ఆత్మ చరిత్ర వ్రాయాలని అనుకోలేదు. అయితే అనేక సమయాల్లో 
ఎన్నో సత్యప్రయోగాలు చేశాను. ఆ ప్రయోగాల్ని ఆత్మచరిత్రగా రూపొందించాలని 
మాత్రం అనుకున్నాను. నా జీవితం అట్టి ప్రయోగాలతో నిండివుంది. వాటన్నింటిని 
లిప్‌బద్ధం చేస్తే అది ఒక జీవన చరిత్ర అవుతుంది. అందలి ప్రతిపుట సత్యప్రయోగాలతో 
నిండి వుంటే నా యీ చరిత్ర నిర్దుష్టమైనదని భావించవచ్చు. నేను చేసిన 
సత్యప్రయోగాలన్నింటిని ప్రజల ముందుంచగలిగితే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. 
ఇది నాకు కలిగిన మోహమే కావచ్చు. నేను రాజకీయరంగంలో చేసిన ప్రయోగాలు 
భారతదేశానికి తెలుసు. నా దృష్టిలో వాటివిలువ స్వల్పమే. ఈ ప్రయోగాల వల్లనే నాకు 
“మహాత్మ అను బిరుదు వచ్చింది. నా దృష్టిలో ఆ బిరుదుకు గల విలువ స్వల్పమే. 
ఆ బిరుదువల్ల అనేక పర్యాయాలు నాకు విచారం కూడా కలిగింది. ఆ బిరుదును 
తలుచుకొని ఉబ్బితబ్బిబ్బు అయిన క్షణం నా జీవితంలో ఒక్కటి కూడా వున్నట్లు 
గుర్తులేదు రాజకీయరంగంలో నాకు శక్తి చేకూర్చిన, నాకు మాత్రమే తెలిసిన నా 
అధ్యాత్మిక ప్రయోగాలను యితరులకు కూడా తెలపడం నాకు యిష్టం. అవి నిజంగా 
ఆధ్యాత్మికాలైతే అందు గర్వానికి తావులేదు. పెరిగితే వినమ్రతే పెరగవచ్చు. 
నాగతజీవితాన్ని పరిశీలించి చూస్తే అందునాకు లఘుత్వమే గోచరిస్తుంది. 

గత ముప్పది సంవత్సరాలనుండి జీవితంలో నేను చేసిన కార్యాలన్నీ 
ఆత్మదర్శనం కోసమే. ఈశ్వర సాక్షాత్కారం కోసమే. మోక్షం కోసమే. నా రచనా 
వ్యాసాంగమంతా అందుకోసమే. రాజకీయరంగంలో నా ప్రవేశం కూడా అందు 
కోసమే. ఒకరికి శక్యమైంది అందరికీ శక్యం కాగలదనే నా విశ్వాసం. అందువల్ల నా 
ప్రయోగాలు నా వరకే సీమితం కావు. కానేరవు. ఆ ప్రయోగాలను అందరికీ 
తెలిపినందువల్ల వాటి ఆధ్యాత్మికత తగ్గుతుందని నాకు అనిపించడంలేదు. అయితే 
ఆత్మే తెలిసినట్టి, ఆత్మలోనే శాంతించునట్టి విషయాలు కొన్ని వుంటాయి. అట్టి 
విషయాలను వివరించడం నా శక్తికి మించినపని. నా ప్రయోగాలు ఆధ్యాత్మికాలు, 
అనగా నైతికాలు, ధర్మం అంటే నీతి. ఆత్మదృష్టితో పిన్నలు, పెద్దలు, యువకులు, 
వృద్ధులు నిర్భారించగల విషయాలు ఈ కథలో వుంటాయి. ఈ నా కథను తటస్టుడనై, 
అభిమానరహితుడనై వ్రాయగలిగితే నత్యాన్వేషణా మార్గాన పయనించి 
ప్రయోగాలుచేసేవారందరికీ కొంత సామగ్రి లభిస్తుందని నా విశ్వాసం. 


XIX 


నా ప్రయోగాలు పూర్ణత్వం పొందాయని నేను సమర్థించుకోవడం లేదు. 
వైజ్ఞానికుడు బుద్ధి కుశలతతో యోచించి పరిశోధనలు చేస్తాడు. అయితే వాటి 
ఫలితాలే చివరివని భావించడు. వాట్‌మీద నమ్మకం ఎర్పడినా తాను మాత్రం 
తటస్థంగా వుంటాడు. నా ప్రయోగాలు కూడా అటువంటివే. నేను ఆత్మనిరీక్షణకూడా 
చేసుకున్నాను. ప్రతి విషయాన్ని “పరీక్షించి చూచాను విశ్లేషించి చూచాను. వాటి 
పరిణామాలే అందరికీ అంగీకారయోగ్యాలని, అవే సరియైనవని వేను ఎన్నడూ 
చెప్పదలచలేదు. అయితే యివి నా దృష్టిలో సరియైనవని, యీనాటికీ యివి చిపరివని 
మాత్రం చెప్పగలను. అలా విశ్వసించకపోతే వీటి పునాదిమీద ఏవిధమైన భవనం 
నిర్మించలేము. చూచిన వస్తువులను అడుగడుగునా పరిశీలించి ఇవి త్యాజ్యాలు, ఇవి 
గ్రాహ్యాలు అని రెండు రకాలుగా విభజిస్తాను. గ్రాహ్యాలనుబట్టి నా ఆచరణను 
మలుచుకుంటాను ఆ విధంగా మలుచుకున్న ఆచరణ ఎప్పటివరకు నాకు, నా 
బుద్ధికి, నా ఆత్మకు తృప్తి, సంతోషం కలిగిస్తూవుంటుందో అంతవరకు దాని 
శుభపరిణామాలను విశ్వసిస్తూవుంటాను. 

కేవలం సిద్ధాంతాలను అనగా తత్వాలను గురించిన వర్ణనే ముఖ్యమని 
భావిస్తే ఈ ఆత్మకథ వ్రాయవలసిన అవసరం లేదు. కాని ఆప్రయోగాలపై చేసిన 
కృషిని పేర్కొనాలి. అందువల్లనే నేను నా యీ కృషికి ప్రధమంగా సత్యశోధన అని పేరు 
పెట్టాను. ఇందు సత్యానికి భిన్నమని భావించబడే అహింస, బ్రహ్మచర్యం 
మొదలుగాగలవాటిని గురించిన ప్రయోగాలు కూడా చోటుచేసు కున్నాయి. అయితే 
నా అభిప్రాయం ప్రకారం సత్యమే అన్నింటిలోను గొప్పది. అందు పలువిషయాలు 
నిహితమై వుంటాయి. ఈ సత్యం స్థూలంగా వుండే వాక్సత్వం కాదు. ఇది వాక్కుకు 
సంబంధించినదేగాక భావానికి సంబంధించిన సత్యం కూడా. ఇది కల్పిత సత్యంగాక 
సుస్థిరత కలిగిన స్వతంత్రమైన ఆస్తిత్వంగల సత్యం అంటే సాక్షాత్‌ పరబ్రహ్మమన్నమాట. 

పరమేశ్వరునికి వ్యాఖ్యలు అనేకం. గొప్పతనాలుకూడా అనేకం. ఆ గొప్పతనాలు 
నన్ను ఆశ్చర్యపరుస్తాయి. కొద్దిసేపు నన్ను మోహింపచేస్తాయి. నేను సత్యస్వరూపుడగు 
పరమేశ్వరుని పూజారిని. అతడొక్కడే సత్యం. మిగిలిందంతా మిధ్యయే. ఆ శోధన 
కోసం నాకు ఎంతో ప్రీతికరమైన వస్తువును సైతం త్యజించివేయుటకు నేను సిద్ధమే. 
ఈ శోధనాయజ్ఞంలో శరీరాన్ని సైతం హోమం చేయడానికి నేను సిద్ధమే. అట్టి శక్తి నాకు 
కలదనే నమ్మకం వున్నది. ఆసత్యసాక్షాత్కారం కలుగనంతవరకు నాఅంతరాత్మదేన్ని 


XX 


సత్యమని నమ్ముతుందో ఆకాల్పనిక సత్యాన్ని ఆధారం చేసుకొని, దాన్ని దీపంగా 
భావించి దాని ఆశ్రయంలో జీవితం గడుపుతాను. నిజానికి ఇది కత్తిమీద సాము 
వంటిది. అయినా నాకు సులువు అనిపించింది. ఈ మార్గాన నడుస్తున్నప్పుడు 
భయంకరమైన పారపాట్లు కూడా నాకు తుచ్చమైనవిగా కనబడతాయి. అట్టి పారపాట్లు 
చేసికూడా రక్షణ పొందాను. నాకు తెలిసినంతవరకు ముందుకేసాగాను. విశుద్ధ 
సత్యపు వెలుగురేఖ దూరాన లీలగా కనబడుతూ వుంది. 

ఈ జగత్తులో సత్యం దప్ప మరొకటి ఎమీ లేదనునమ్మకం రోజురోజుకు 
నాలో పెరుగుతూవున్నది. ఎలా పెరుగుతూవున్నదో నా ప్రపంచపు అనగా నవజీవన్‌ 
మొదలుగాగల పత్రికల పారకులు తెలుసుకొని యిష్టమైతే నా ప్రయోగాలలో 
భాగస్వాములు అవుదురుగాక. అంతేగాక నాకు శక్యమైన వస్తువు ఒక బాలునికి సైతం 
శక్యం కాగలదని నా నమ్మకం. అందుకు బలవత్తరమైన కారణాలు అనేకం వున్నాయి. 
సత్య శోధనకు సంబంధించిన సాధనాలు ఎంత కరినమైనవో అంతసరళమైనవికూడా. 
అవి అహంకారికి ఆశక్యాలు, కాని కల్లాకపటం ఎరుగని బాలునికి శక్యాలు. 
సత్యాన్వేషకుడు ధూళికణం కంటే చిన్నగా వుండాలి. ప్రపంచంఅంతా ధూళికణాన్ని 
కాలిక్రింద త్రొక్కి వేస్తుంది. అయితే సత్యాన్వేషకుడు ధూళికణం కూడా త్రొక్కి 
వేయలేనంత సూక్ష్మంగా వుండాలి. అప్పుడే అతనికి సత్యం లీలగా గోచరిస్తుంది. ఈ 
విషయం విశిష్ట విశ్వామిత్రులకథలో స్పష్టంగా చెప్పబడింది. క్రైస్తవ, ఇస్లాంమతాలుకూడా 
ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. 

నేను వ్రాస్తున్న ప్రకరణాల్లో పాఠకులకు అహంభావపు వాసన తగిలితే నా 
అన్వేషణలో ఎదో పెద్ద పొరపాటు వున్నదనీ నేను కనుగొంటున్ను వెలుగు రేఖ 
ఎండమావియేనని గ్రహించాలి. నా వంటి పలువురు శోధకులు మ్రగ్గిపోయినా సత్యం 
మాత్రం సదా జయించాలి. అల్పమైన ఆత్మను కొలుచుటకు సత్యమనే కొలబద్ద 
ఎన్నటికీ తరిగిపోకూడదు. నా ప్రకరణాలను ప్రామాభీకమని భావించవద్దని అందరినీ 
ప్రార్థిస్తున్నాను. నేను పేర్కొన్న ప్రయోగాలను దృష్టాంతాలుగా భావించి అంతా 
తమతమ ప్రయోగాలు శక్త్యానుసారం, తమకు తోచిన విధంగా చేయాలని కోరుతున్నాను. 
నా ఆత్మకధవల్ల ఎదో కొంత ప్రజలకు లభించగలదని విశ్వసిస్తున్నాను. ప్రకటించుటకు 
అనుకూలమైన ఏ ఒక్క విషయాన్ని కూడా నేను దాచలేదని మనవి చేస్తున్నాను. నా 
దోషాలన్నింటిని పూర్తిగా పాఠరకులముందు వుంచానని విశ్వసిస్తున్నాను. సత్యపు 


XXI 


ప్రయోగాలను వివరించడమే నా లక్ష్యం. నా గుణగణాలను వర్ణించుకోవాలనే కోరిక 
నాకు తిలమాత్రమైనా లేదు. ఎ కొలబద్దతో నన్ను నేను కొలుచుకోవాలని భావిస్తున్నానో, 
ఏ కొలబద్దను మనమంతా ఉపయోగించవలసిన అవసరం వున్నదని నమ్ముతున్నానో 
ఆ కొలబద్ద ప్రకారం క్రింది సూక్తిని ఉటంకిస్తున్నాను. 

మో సమ్‌ కౌన్‌ కుటిల్‌ ఖల్‌ కామీ? 

జిన్‌ తన్‌ దియో తాహి బిసరాయో 

ఐసో సమక్‌ హరామీ. (సూరదాసు) 

(నావంటి కుటిలుడు, ఖలుడు, కాముకుడు మరొకడెవ్వడుగలడు? న 
ప్రభువు ఈ తనువును యిచ్చాడో అతనినే మరిచాను. నేను అంతటి కృత ఘ్నణ్ణి) నేను 
ఎవరిని నా శ్వాసోచ్చ్వాసలకు ప్రభువని భావిస్తున్నానో, ఎవరి ఉప్పు తిని బ్రతుకుతున్నానో, 
ఆ ప్రభువుకు యింకా దూరంగా వున్నాననే బాధ ప్రతిక్షణం నన్ను వేధిస్తూవున్నది. 
అందుకు కారణాలైన నాయందలి వికారాలను చూడగలుగుతూవున్నానే కాని ఇంకా 
తొలగించుకోలేకపోతున్నాను. 

ఇక ముగిస్తున్నాను. ప్రస్తావనయందు సత్యశోధనలకధ లో ప్రవేశించను. ఆ 
కధంతా ముందు ప్రకరణాల్లో వివరిస్తాను. 


ఆశ్రమం, సబర్మతి 
ది. 26 నవంబరు 1925 మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ 


న. 


మొదటి భాగం 


1. జనన౦ 


గాంధీ కుటుంబం వారు మొదట పచారు దినుసులు అమ్ముకునేవారని 
ప్రతీతి. కాని మా తాతగారి పూర్వపు ముగ్గురు పురుషులు కాఠియావాడ్‌కు చెందిన 
కొన్ని సంస్థానాల్లో మంత్రులుగా పని చేశారు మా తాతగారి పేరు ఉత్తమచంద్‌ గాంధీ. 
ఆయనకు ఓతాగాంధీ అని మరో పేరు కూడా ఉండేది. ఆయన గట్టి నియమ 
పాలకుడని ప్రతీతి. తత్ఫలితంగా కొన్ని రాజకీయ కుట్రలకు గురై పోరుబందరు 
దివాన్‌గిరీ విడిచిపెట్టి జునాగఢ్‌ అను సంస్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. అక్కడ 
ఆయన నవాబుకు ఎడమ చేతో సలాం చేశాడట. యీ అవిధేయతకు కారణం 
ఏమిటని ప్రశ్నించగా కుడిచేయి యిదివరకే పోరుబందరుకు అర్పితమై పోయిందని 
సమాధానం యిచ్చాడట. 

భార్య చనిపోగా ఓతాగాంధీ రెండో పెండ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు 
నలుగురు కొడుకులు, రెండవ భార్యకు యిద్దరు కొడుకులు పుట్టారు. ఓతాగాంధీ 
కొడుకులంతా ఎక గర్భ సంజాతులు కారని బాల్యంలో నాకు తెలియదు. ఆ విషయం 
యితరుల వల్ల బాల్యంలో తెలుసుకున్నానని కూడా చెప్పలేను ఆ ఆరుగురు 
అన్నదమ్ముల్లో అయిదవవాడు కరంచంద్‌ గాంధీ. ఆయనకు కబాగాంధీ అని మరో 
పేరు కూడా వున్నది. ఆరవవాడు తులసీదాసు గాంధీ యీ అన్నదమ్ములిద్దరూ ఒకరి 
తరువాత ఒకరు సోరుబందరుకు దివానులుగా పనిచేశారు. కబాగాంధీ మా తండ్రి. 
పోరుబందరు ప్రధానామాత్య పదవిని త్యజించిన తరువాత ఆయన స్థానిక కోర్టులో 
సభ్యుడుగా పనిచేశారు తరువాత రాజకోట దివానుగాను, ఆ తరువాత బికానేరుకు 
దివానుగాను పనిచేశారు. యావజ్జీవితం రాజకోట సంస్థానంలో పింఛను పుచ్చుకున్నారు. 

కబాగాంధీకి నాలుగు పెళ్ళిళ్ళు జరిగాయి. మొదటి భార్యకు, రెండో భార్యకు 
యిద్దరు కూతుళ్ళు పుట్టారు. నాలుగో భార్య పుత్తలీబాయి. ఆమెకు ఒక కుమార్తె, 
ముగ్గురు కుమారులు పుట్టారు. వారిలో నేను చివరివాణ్ణి. నా తండ్రి కులాభిమాని, 
సత్యప్రియుడు, శూరుడు, ఉదారుడు. కాని కోపిష్టి. కొంచెం విషయలోలుడని 
చెప్పవచ్చు. ఎందుకంటే నలభై ఏళ్ళు గడిచాక నాలుగో పెళ్ళి చేసుకున్నారు కదా! 
ఆయన లంచగొండికాదనీ, ఇంటాబయటా కూడా పక్షపాతం లేకుండా వ్యవహరించే 
న్యాయశీలి అని ఖ్యాతి గడించారు. ఆయన సంస్థానాభిమానం సర్వవిదితం. ఆయన 


2 జననం 


ప్రభువగు రాజకోటరాజును అసిస్టెంట్‌ పాలిటికల్‌ ఎజెంటు ఒకనాడు తూలనాడే సరికి 
కబాగాంధీ ఆయన్ని ఎదిరించాడు. ఆ ఎజెంటుకు కోపం వచ్చింది. పొరపాటు చేశానని 
ఒప్పుకొని శరణువేడితే క్షమిస్తానని అన్నాడు. కాని కబాగాంధీ అందుకు అంగీకరించలేదు. 
తత్ఫలితంగా ఆయన్ని కొన్ని గంటలపాటు నిర్భందించి ఉంచారు. అయినా ఆయన 
భయపడలేదు. ఆ తరువాత ఆయనను విడిచిపెట్టారు. 

మా తండ్రికి డబ్బు నిల్వ చేద్దామనే తలంపు లేదు. అందువల్లనే మాకు బహు 
తక్కువ ఆస్థి మిగిలింది. మా తండ్రి చదివింది అయిదవ తరగతి వరకే. చరిత్ర 
భూగోళం ఆయన ఎరగడు. కాని ఆయన గొప్ప అనుభవజ్ఞుడు. వ్యవహారజ్ఞానంలో 
దిట్ట. చిక్కు సమస్యల్ని తేలికగా పరిష్కరించడంలో మేటి. కనుకనే వేలాదిమంది 
జనాన్ని పరిపాలించగల సామర్థ్యం ఆయన గడించాడు. మత సంబంధమైన వాదాలు 
వినడం వల్ల చాలా మంది హిందువుల వలెనే ఆయనకు ధర్మ పరిజ్ఞానం కలిగింది 
మా కుటుంబానికి ఆప్తుడైన ఒక బ్రాహ్మణునిచే (ప్రేరణ పొంది చివరి రోజుల్లో గీతా 
పారాయణం ప్రారంభించారు. ప్రతిరోజూ శ్లోకాలు పఠిస్తూ వుండేవారు. 

మా అమ్మ పరమసాధ్వి. ఆ విషయం బాల్యం నుంచే నా హృదయంలో 
నాటుకుంది ఆమెకు దైవచింతన అధికం. ప్రతిరోజు పూజ చేయకుండా భోజనం 
చేసేది కాదు. వైష్ణవ దేవాలయం వెళ్లి రావడం ఆమె నిత్య కార్యక్రమం. ఆమె 
చాతుర్మాస్య వ్రతం (వర్ష రుతువునందు నాలుగు మాసాలు ఒక పూట భోజనం చేయు 
వ్రతం) మానడం నేను ఎన్నడూ చూడలేదు. ఎన్నో కఠినమైన నోములు నోచి వాటిని 
నిర్విఘ్నంగా నెరవేరుస్తూవుండేది. జబ్బు చేసినప్పుడు దానిని సాకుగా తీసుకొని 
నోములు మానడం ఎరుగదు. ఒక పర్యాయం ఆమె చాంద్రాయణం చంద్రుని 
పెరుగుదలను బట్టీ భోజన పరిమాణం పెంచడం, తగ్గించడం అనువ్రతం ప్రారంభించి 
మధ్యలో జబ్బు పడింది. జబ్బు ఏమాత్రం తగ్గలేదని నాకు గుర్తు. రెండు మూడు 
జాల ఉపవాసమంటే ఆమెకు లెక్కలేదు. చాతుర్మాస్య వ్రతపురోజుల్లో ఒక పూట 
(మే భుజించడం ఆమెకు అలవాటు. అంతటితో ఆగక ఒక పర్యాయం 
చాతుర్మాస్య వ్రతం పట్టి ఒక రోజు ఉపవాసం ప్రారంభించింది. మరొక పర్యాయం 
చాతుర్మాస్య వ్రతం పట్టి రోజు విడిచి రోజు ఉపవాసం ప్రారంభించింది. మరొక 
పర్యాయం చాతుర్మాస్య వ్రతం పట్టి సూర్యుని చూచిగాని భోజనం చేయనని 
నిర్ణయించుకుంది. ఆ రోజుల్లో సూర్యదర్శనం అయిందని మా అమ్మకు చెప్పేందుకై 
పిల్లలమంతా సూర్యుని కోసం నిరీక్షిస్తూ డాబా మీద నిలబడి హరాత్తుగా సూర్యుడు 


sens 


రగ 


ఆత్మకధ 3 


కనిపించినప్పుడు గబగబా మా అమ్మ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి “అమ్మా, అమ్మా! 
సూర్యుడు వచ్చాడు" అని చెప్పిన రోజులూ నాకు గుర్తు వున్నాయి. సూర్య దర్శనం 
కోసం ఆమె పరుగు పరుగున బయటకు వచ్చేది. అంతలో మాయదారి సూర్యుడు 
మబ్బుల చాటున దాక్కునేవాడు. “ఇవాళ నేను భోజనం చేయడం ఈశ్వరునికి యిష్టం 
లేదు కాబోలు” అని అంటూ ఆమె సంతోషంగా వెళ్ళి ఇంటి పనుల్లో లీనమైపోయేది. 

మా అమ్మకు వ్యవహారజ్ఞానం అధికం. సంస్థానానికి సంబంధించిన విషయాలు 
ఆమెకు బాగా తెలుసు. రాణివాసంలో గల స్త్రీలు మా అమ్మ తెలివితేటల్ని 
మెచ్చుకునేవారు. బాల్యం తెచ్చిన వెసులుబాటును ఉపయోగించుకుని నేను కూడా 
మా అమ్మ వెంట తరచు రాణివాసానికి వెళుతూ వుండేవాణి. రాజమాతకు, మా 
అమ్మకు మధ్య జరుగుతూ వుండే సరస సంభాషణలు ఇప్పటికీ నాకు గుర్తువున్నాయి. 
కబాగాంధీ పుత్తలీబాయి దంపతులకు సుదామాపురి అను పోరుబందరులో 1869 
అక్టోబరు 2వ తేదీన (శుక్ల సంవత్సరం భాద్రపద బహుళ ద్వాదశి శనివారం) నేను 
జన్మించాను. పోరుబందర్‌లో నా శైశవం గడిచింది. నన్ను బడిలో చేర్చడం నాకు గుర్తు 
ఉంది. ఎక్కాలు వల్లించాలంటే నాకు ఇబ్బందిగా వుండేది. అప్పుడు తోటి పిల్లలతో 
బాటు మా పంతుల్ని తిట్టడం తప్ప నేను నేర్చిందేమీ గుర్తులేక పోవడాన్ని తలచుకుంటే 
నాబుద్ది మందమైనదనీ, నాకు జ్ఞాపకశక్తి తక్కువనీ స్పష్టంగా చెప్పవచ్చు. పిల్లలమంతా 
అప్పడం పాట పాడేవాళ్ళం. ఆ పాటను ఇక్కడ ఉటంకిస్తున్నాను. 

ఒకటే ఒకటి అప్పడం ఒకటి 

అప్పడం పచ్చి .... కొట్లో కొట్టు .... 

మొదటి ఖాళీ చోట పంతులు పేరు, రెండవ ఖాళీ చోట తిట్టు వుండేవి. వాటిని 
వ్రాయను. 


2, బాల్యం 


నా తండ్రి పోరుబందరు వదిలి ప్రభుత్వం వారి స్థానిక కోర్టు సభ్యునిగా 
రాజకోటకు వెళ్ళినప్పుడు నాకు ఎడేండ్ల వయస్సు. నన్ను అక్కడ ఒక ప్రైమరీ స్కూల్లో 
చేర్చారు. అక్కడ నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల పేర్లు, ఇతర విషయాలు నాకు 
గుర్తు వున్నాయి. పోరుబందరు వలె ఇక్కడ కూడా నా చదువును గురించి వ్రాయవలసిన 
విషయాలేమీ లేవు. నేను ఒక సామాన్య విద్యార్థిగా వున్నాను. ఈ స్కూలు నుండి 
సబర్బను స్కూల్లోను, అక్కడ నుండి హైస్కూల్లోను చేరాను. అప్పటికి నాకు 
పన్నెండేళ్ళు. ఈ కాలంలో అటు ఉపాధ్యాయులతో కాని, ఇటు తోటి విద్యార్థులతో 


4 బాల్యం 


కాని అబద్దాలాడీన గుర్తు లేదు. నాకు సిగ్గు ఎక్కువ. అందువల్ల సమాజాన్ని 
తప్పించుకు తిరిగేవాణ్ణి. నా పుస్తకాలు, నా పాఠాలు, నా జతగాళ్ళు, వేళకు బడికి 
పోవడం, బడీ మూసివేయగానే పరిగెత్తుకుని ఇంటికి చేరడం ఇదే నా నిత్య 
కార్యక్రమం. నిజంగా నేను పరిగెత్తేవాణ్ణి. ఇతరులతో మాట్లాడటం అంటే కష్టంగా 
వుండేది. ఎవరన్నా ఎగతాళి చేస్తారేమో అని భయంగా వుండేది. హైస్కూల్లో చేరిన 
మొదటి సంవత్సరం పరీక్షా సమయమప్పుడు జరిగిన ఒక విషయం వ్రాయడం 
అవసరం. విద్యాశాఖకు చెందిన జైయిల్స్‌ అను పేరుగల ఒక ఇన్‌స్పెక్టరు మా 
స్కూలుకు ఇన్‌ స్పెక్షన్‌క్ర వచ్చాడు. అతడు మా పిల్లల అక్షరజ్ఞానాన్ని పరీక్షించేందుకై 
ఐదు శబ్దాలు ఇచ్చాడు. వాటిల్లో కేటిల్‌ (48॥116) అను శబ్దం ఒకటి. నేను దాన్ని 
తప్పుగా వ్రాశాను. ఇది గమనించి ఉపాధ్యాయుడు తన బూటుకాలుతో నొక్కి తప్పు 
దిద్దుకోమన్నట్లు సైగ చేశాడు. కాని నేను దిద్దలేదు. ఎదురుగా వున్న పిల్లవాడి పలక 
చూచి తప్పుదిద్దుకోమని సైగ చేశాడు. కాని నేను దిద్దలేదు. ఎదురుగా వున్న పిల్లవాడి 
పలక చూచి తప్పు దిద్దుకోమని మాష్టారు సైగ చేస్తున్నారన్న విషయం తెలుసుకోలేక 
పోయాను. ఒకరి పలక మరొకరు చూచి వ్రాయకుండా వుండేందుకే మాష్టారు అక్కడ 
వున్నారని నా భావం. మిగతా పిల్లలంతా వ్రాసిన ఐదు శబ్దాలు సరిగా వున్నాయి. నేను 
ఒక్కణ్ణి మాత్రం దద్దమ్మనైనాను. తరువాత మాస్టారు నా మూర్ధత్వాన్ని నాకు తెలియజేశారు. 
కాని ఆయన మాటలు నా మీద పని చేయలేదు. ఇతరుల్ని చూచి వ్రాయడం నేను 
ఎప్పుడూ నేర్చుకోలేకపోయాను. అయితే ఈ ఘట్టం ఉపాధ్యాయుని పట్ల నాకు గల 
వినయాన్ని ఏమాత్రం తగ్గించలేదు. పెద్దల దోషాల్ని చూచి కళ్ళు మూసుకోవడం నా 
స్వభావం. తరువాత కూడా ఆ ఉపాధ్యాయుణ్ణీ గురించిన దోషాలు నా దృష్టకి 
వచ్చాయి. కాని ఆయన ఎడ నాకు వినయం తగ్గలేదు. నేను పెద్దల ఆజ్ఞ పాలించడమే 
నేర్పాను గాని వారి పనుల్ని గురించి తర్కించడం నేర్చుకోలేదు. అప్పటి మరో రెండు 
విషయాలు నా మనస్సుకు హత్తుకుని వుండిపోయాయి. బడి పుస్తకాలు తప్ప యితర 
పుస్తకాలు చదువుదామనే కోరిక నాకు వుండేది కాదు. రోజువారి పాఠాలు చదవాలి 
గదా! ఉపాధ్యాయుణ్ణీ మోసగించడమంటే నాకు యిష్టం వుండేదికాదు. ఆయనచే 
మాట పడడం నాకు యిష్టం లేక పారాలు బాగా వల్లించేవాణ్ణి. అయితే నా మనస్సు 
మాత్రం పారాల మీద నిలిచేది కాదు. యీ విధంగా నా పాఠాలే నాకు సరిగా రానప్పుడు 
పుస్తకాలు చదవడం సాధ్యమా ? ఒకసారి మా తండ్రిగారు కొని తెచ్చిన ఒక పుస్తకం 
నా కంటపడింది. అది శ్రవణ పితృభక్తి నాటకం. శ్రద్ధగా ఆ పుస్తకం చదివాను. ఆ 


ఆత్మకథ 5 


రోజుల్లో చెక్కల బాక్సుకు అమర్చిన అద్దంలో చిత్రాలు చూపిస్తూ కొందరు ఇంటింటికి 
తిరుగుతూ వుండేవారు. వాళ్ళు చూపించిన చిత్రాల్లో అంధులగు తన తల్లిదండ్రుల్ని 
కావడిలో కూర్చోబెట్టుకొని యాత్రకు వారిని మోసుకుపోతున్న శ్రవణుని బొమ్మ నా 
హృదయం మీద చెరగని ముద్ర వేసింది. అతణ్ణి లక్ష్యంగా పెట్టుకున్నాను. శ్రవణుడు 
చనిపోయినప్పుడు అతని తల్లిదండ్రుల కరుణవిలాపం యిప్పటికీ నాకు జ్ఞాపకం 
వున్నది. ఆ లలిత గీతం నన్ను ద్రవింప చేసింది. నా తండ్రిగారు కొని ఇచ్చిన వాద్యం 
మీద ఆ గీతాన్ని ఆలపించాను కూడా. అప్పుడే ఒక నాటక కంపెనీ అక్కడికి వచ్చింది. 
వాళ్ళ నాటకం చూచేందుకు నాకు అనుమతి లభించింది. అది హరిశ్చంద్ర నాటకం. 
ఆ నాటకం నాకు బాగా నచ్చింది. కాని ఎక్కువ సార్దు ఎవరు చూడనిస్తారు! అయినా 
నా మనస్సులో ఆ నాటకం ప్రదర్శితం అవుతూ వుండేది. కలలో హరిశ్చంద్రుడు 
కనపడుతూ వుండేవాడు అందరూ సత్య హరిశ్చంద్రులు ఎందుకు కాకూడదు అని 
అనుకునేవాణ్ణి. హరిశ్చంద్రుడు పడ్డ కష్టాలు తలచుకుని ఎన్ని ఆపదలు వచ్చినా 
అంతా సత్యం పలకవలసిందేనని అనుకునేవాణ్ణి. నాటకంలో హరిశ్చంద్రుడు 
అనుభవించిన కష్టాలన్నీ యదార్థమైనవేనని అనుకొని, హరిశ్చంద్రుని దుఃఖం చూచి, 
దాన్ని జ్ఞాపకం పెట్టుకుని నేను బాగా ఏడ్నేవాణ్ణి. అతడు ఐతిహాసిక పురుషుడు కాడని 
యిప్పటికీ నాకు అనిపిస్తుంది. నా హృదయంలో యిప్పటికీ శ్రవణుడు, హరిశ్చంద్రుడు 
జీవించే వున్నారు. ఆ నాటకం చదివితే యిప్పటికీ నా కండ్లు చమరిస్తాయనే నా 
నమ్మకం. 


3. బాల్య వివాహం 


ఈ ప్రకరణం వ్రాయకుండా వుండటం నా కెంతో యిష్టం. కాని కధాక్రమంలో 
యిట్టి చేదు మాత్రలు ఎన్నో మ్రింగవలసి వచ్చింది సత్యపూజారిని కదా! చేరే మార్గం 
లేదు. వ్రాయక తప్పదు సుమారు పదమూడోయేట నాకు పెండ్లి అయింది. యీ 
విషయాలు గ్రంధస్థం చేయవలసి వచ్చినందుకు విచారంగా వుంది. అయినా విధి అని 
భావించి వ్రాస్తున్నాను. నా రక్షణలో వున్న పన్నెండు లేక పదమూడు ఎండ్ల బాలబాలికల్ని 
చూస్తూ వుంటే నా పెండ్లి సంగతి జ్ఞాపకం వచ్చినా మీద నాకే జాలికలుగుతూ 
వుంటుంది. నాకు పట్టిన దౌర్భాగ్యం వాళ్ళకు పట్టలేదు. కనుక వాళ్ళను అభినందించాలని 
వుంటుంది. పదమూడేళ్ళ వయస్సులో జరిగిన నా పెళ్ళిని సమర్థించుకునేందుకు 
నైతిక కారణం ఒక్కటి కూడా లేదు. 

ప్రధానం గురించి వ్రాస్తున్నానని పాఠకులు గ్రహించాలి. కారఠియావాడ్‌లో 


6 బాల్య వివాహం 


వివాహమంటే ప్రధానం కాదు. ఇద్దరు బాలబాలికలకు పెండ్డి జరపాలని వాళ్ళ 
తల్లిదండ్రులు చేసుకునే నిర్ణయాన్ని లేక ఒడంబడికను ప్రధానం అని అంటారు. 
ప్రధానం అనుల్లంఘనీయం కాదు ప్రధానం అయిన తరువాత పెండ్లికి పూర్వం 
పిల్లవాడు చనిపోతే ఆ బాలిక వితంతువైపోదు. ప్రధానానికి సంబంధించినంతవరకు 
వరుడికి, వధువుకి మధ్య సంబంధం ఉండదు. అసలు తమకిరువురికీ ప్రధానం 
జరిగిందను విషయం కూడా వాళ్ళకు తెలియదు. ఈ విధమైన ప్రధానాలు నాకు 
వరుసగా మూడు జరిగాయని విన్నాను. అవి ఎప్పుడు జరిగాయో నాకు తెలియదు 
ప్రధానం జరిగిన తరువాత ఇద్దరు కన్యలు చనిపోయారని నాకు చెప్పారు. మూడో 
ప్రధానం ఏడేండ్ల వయస్సులో జరిగినట్లు నాకు గుర్తు అయితే ప్రధానం జరిగినప్పుడు 
నాకు ఎవరైనా ఎమైనా చెప్పారో లేదో గుర్తులేదు. పెండ్లి జరిగినప్పుడు వరుడు, వధువు 
అవసరం అవుతారు కొన్ని విధులు వారు నిర్వర్తించవలసి వుంటుంది. అట్టి వివాహాన్ని 
గురించే వ్రాస్తున్నాను. నా పెండ్లికి సంబంధించిన కొన్ని వివరాలు నాకు గుర్తు 
వున్నాయి. 

మేము ముగ్గురం అన్నదమ్ములమని పారకులకు గతంలో తెలియజేశాను. 
మాలో అందరికంటే పెద్దవాడికి పెండ్లి అయిపోయింది. రెండవవాడు నా కంటే రెండు 
మూడు సంవత్సరాలు పెద్ద. అతడికీ, వయస్సులో నా కంటే ఒకటి లేక ఒకటిన్నర 
సంవత్సరం పెద్దవాడైన మా పినతండ్రి చివరికొడుక్కి నాకు ముగ్గురికీ ఒకేసారి పెండ్లి 
జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఈ విషయంలో మా మేలును ఎవ్వరూ 
ఆలోచించలేదు. మా యిష్టాయిష్టాలను గురించి యోచించే అవకాశమే లేదు. 
పెద్దవాళ్ళు తమ సౌకర్యం గురించి, పెండ్లి ఖర్చులు తగ్గించడాన్ని గురించి మాత్రమే 
యోచించారు. 

హిందూ సమాజంలో వివాహమంటే సామాన్య విషయం కాదు. వరుడు, 
వధువుల తల్లిదండ్రులు ఆర్థికంగా తరచు కూలిపోతూ వుంటారు. డబ్బును, సమయాన్ని 
వ్యర్థం చేస్తారు. పెరిడ్డి ఎర్చాట్లు ఎన్నో నెలల ముందునుంచే ప్రారంభిస్తారు. నూతన 
వస్త్రాలు, ఆభరణాలు సమకూరుస్తారు. విందులు వినోదాలు ఏర్పాటు చేస్తారు. పిండి 
వంటల విషయంలో పోటాపోటీలు ప్రారంభవువుతాయి. కంఠం సరిగా వున్నా 
లేకపోయినా లెక్క చేయకుండా స్త్రీలు పాటలు పాడి పాడి గొంతు పోగొట్టుకుంటారు. 
జబ్బు కూడా పడతారు. ఇరుగుపారుగువాళ్ళ శాంతికి భంగం కలిగిస్తారు. అయితే 
ఇరుగుపారుగువాళ్ళు కూడా తమ ఇళ్ళలో శుభకార్యాలు జరిగినప్పుడు ఇలాగే చేస్తారు. 


ఆత్మకథ 7 


అందువల్ల గందరగోళం జరిగినా, ఎంగిలిమంగలం అయినా, మురికి పేర్కొన్నా 
పట్టించుకోరు. సహించి వూరుకుంటారు. ఇంత గొడవ, గందరగోళం మూడుసార్లు 
జరిపేకంటే ఒక్క పర్యాయమే జరిపితే సౌకర్యం కదా! డబ్బు ఖర్చు తగ్గినా దర్గాకు 
లోటు వుండదు. మూడు వివాహాలు ఒకే పర్యాయం జరపడం వల్ల డబ్బు విచ్చలవిడిగా 
ఖర్చు చేయవచ్చు. మా తండ్రి, పినతండ్రి ఇద్దరూ వృద్ధులు. మేము వారి చివరి 
బిడ్డలం. అందువల్ల మా వివాహాలను పురస్కరించుకొని హాయిగా ఆనందించి తమ 
వాంఛల్ని నెరవేర్చుకోవాలని వారు అనుకోవడం సహజం. ఈ విషయాలన్నిటినీ 
దృష్టిలో పెట్టుకుని ముగ్గురి వివాహాలు ఒకేసారి చేయాలనే నిర్ణయానికి మా పెద్దలు 
వచ్చారు. ఇంతకు ముందు వివరించినట్లు కొన్ని మాసాల ముందునుంచే ఏర్పాట్లు 
ప్రారంభమైనాయి 

వాటిని చూచి మా వివాహాలు జరుగుతాయను విషయం ముగ్గురు సోదరులం 
తెలుసుకున్నాం. క్రొత్త బట్టలు ధరించడం, మేళతాళాలు మోగడం గుర్రం మీద 
ఎక్కడం, రకరకాల పిండివంటలు తినడం, ఆటలకు, వినోదాలకు ఒక క్రొత్త పిల్ల 
దొరకడం ఇవి తప్ప మరోరకమైన వాంఛ మాకు వున్నట్లు నాకు గుర్తులేదు 
భోగఎలాసాన్ని గురించిన భావం తరువాత కలిగింది. ఎలా కలిగిందో సవివరంగా 
తరువాత చెబుతాను. కొని అట్టి జిజ్ఞాస పాఠకులు తగ్గించుకొందురు గాక. నాకు 
కలిగిన బిడియాన్ని కొంతవరకు దాచుకుంటాను. చెప్పదగిన కొన్ని విషయాలు 
చెబుతాను. అయితే ఆ వివరాలు ట్రాస్తున్నప్పుడు నా అభిప్రాయాన్ని గమనిస్తే అందు 
విషయవాసనలు తక్కువేనని తేలుతుంది. 

మా అన్నదమ్ములిద్దరినీ రాజకోట నుంచి పోరుబందరు తీసుకువెళ్ళారు. 
అక్కడ మా ఒంటికి నూనె రాశారు. పసుపు మొదలుగా గలవి పూశారు. నలుగు 
పెట్టారు. మనోరంజకంగా వున్నా అవి వదిలివేయదగినవి. మా తండ్రి దివాను 
అయినప్పటికీ నౌకరీ గదా! రాజుగారికి విశ్వాసపాత్రుడు. అందువల్ల మరింత 
పరాధీనుడన్నమాట. చివరి నిమిషం వరకు రాజుగారు మా తండ్రికి వెళ్ళడానికి 
అనుమతి నీయలేదు. రెండు రోజుల తరువాత అనుమతించారు. మా ప్రయాణానికి 
ప్రత్యేక ఎర్బాట్లు చేశారు. కాని విధి నిర్ణయం మరో విధంగా వుంది. రాజకోట 
పోరుబందరుకు మధ్య 60 క్రోసుల దూరం. ఎడ్డబండీ మీద అయిదురోజుల 
ప్రయాణం. రాజుగారు గుర్రపు బగ్గి ఎర్పాటు చేశారు. అందువల్ల ప్రయాణం 
మూడురోజుల్లో ముగుస్తుంది. కొని చివరి మజిలీ దగ్గర గుర్రం బగ్గీ బోర్లపడిపోయింది. 


8 బాల్య వివాహం 


మా నాన్నగారికి గట్టి దెబ్బలు తగిలాయి. చేతులకు కట్లు, వీపుకు కట్లు కట్టించుకుని 
పోరుబందరు చేరారు. దానితో పెండ్లి ఆనందం సగం తగ్గిపోయింది. అయినా 
వివాహాలు జరిగాయి. పెండ్లి ముహూర్తాన్ని ఆపడం ఎవరితరం? నేను పెండ్లి 
సంతోషంలో మా తండ్రిగారికి తగిలిన దెబ్బల దుఃఖం మరిచిపోయాను. చిన్నతనం 
కదా! నేను పితృభక్తికలవాణ్ణీ. దానితో పాటు విషయవాంఛలకు కూడా భక్తుణ్ణి అయ్యాను. 
విషయాలంటే ఇంద్రియాలకు సంబంధించినవని కూడా గ్రహించాలి. తల్లిదండ్రుల 
యెడ గల భక్తికోసం సర్వమూ త్యజించాలను జ్ఞానం తరువాత నాకు కలిగింది. నా 
భోగాభిలాషకు దండన విధించడం కోసమేనేమో అప్పుడు ఒక ఘట్టం జరిగింది. 
అప్పటినుండి ఆ ఘట్టం నన్ను బాధిస్తూనే వుంది. ఆ వివరం ముందు తెలుపుతాను. 
నిష్కలానందుడు చెప్పిన “త్యాగ్‌ న టకేరే వైరాగవినా, కరీయే కోటి ఉపాయ్‌జీ" “కోటి 
ఉపాయాలు పన్నినా, విషయవాంఛల యెడ వైరాగ్యం కలుగనిచో త్యాగభావం 
అలవడదు సుమా” అను గీతం చదివినప్పుడు ఆ గీతం ఎవరైనా చదువగా విన్నప్పుడు 
కటువైన ఆ ఘట్టం చప్పున జ్ఞాపకం వచ్చి నన్ను సిగ్గులో ముంచేస్తుంది. 

మా తండ్రి గాయాలతో బాధపడుతూ కూడా నవ్వు ముఖంతో వివాహ కార్యాలు 
నిర్వహించారు. మా తండ్రి ఎఎ సమయంలో ఎక్కడెక్కడ కూర్చున్నదీ యిప్పటికీ నాకు 
బాగా గుర్తు. నాకు బాల్య వివాహం చేసినందుకు తరువాత నా తండ్రిని తీవ్రంగా 
విమర్శించాను. కాని పెండ్లి సమయంలో ఆ విషయం నాకు తోచలేదు. అప్పుడు 
సంతోషంగా, ఆనందంగా ఉన్నాను. అంతా మనోహరంగా కనిపించింది. పెండ్లి 
ఉబలాటంలో అప్పుడు నా తండ్రి చేసినదంతా మంచే అని అనిపించింది. ఆ 
విషయాలు యిప్పటికీ నాకు గుర్తు వున్నాయి. 

పెండ్లి పీటల మీద కూర్చున్నాం. సప్తపది పూర్తి అయింది. ఒకే పళ్ళెంలో 
కంసారు అనగా గోధుమరవ్వ, చక్కెర, కిస్‌మిస్‌, ఎండుద్రాక్షలతో తయారు చేసే జావ 
తాగాం. ఒకరికొకరం తినిపించుకున్నాం. ఇద్దరం కలిసిమెలిసి వున్నాం. ఆ విషయాలన్నీ 
కండ్లకు కట్టినట్లు యిప్పటికీ నాకు కనబడుతున్నాయి. ఆహా! మొదటి రాత్రి. అభం 
శుభం తెలియని యిద్దరు పిల్లలం. సంసార సాగరంలోకి ఉరికాము. మొదటి రాత్రి 
ఏం చేయాలో, కొత్త అడపిల్లతో ఎలా వ్యవహరించాలో మా వదిన బోధించింది. నీ 
వెవరి దగ్గర నేర్చుకున్నావని ఆ రాత్రి నా ధర్మపత్నిని అడిగినట్లు గుర్తులేదు. యిప్పటికీ 
అడుగవచ్చు. కాని నాకు అట్టి ఇచ్చలేదు. ఒకరిని చూచి ఒకరం భయం భయంగ 
వున్నామని పాఠకులు గ్రహించవచ్చు. బాగా సిగ్గుపడ్డాం. ఎట్లా మాట్లాడాలో నాకేం 


ఆత్మకథ 9 


తెలుసు? నేర్చుకున్న పాఠాలు జ్ఞాపకం వుంటాయా? అసలు అవి ఒకరి దగ్గర 
నేర్చుకునే విషయాలా? సంస్కారాలు బలంగా వున్నచోట పాఠాలు పనిచేయవు. 
మెల్లమెల్లగా ఒకరినొకరం అర్థం చేసుకోసాగాం. మాట్లాడుకోసాగాం. మేమిద్దరం 
సమవయస్కులం. అయినా భర్తగా అధికారం చలాయించడం ప్రారంభించాను. 


4. భర్తగొ 

నాకు పెండ్లి అయిన రోజుల్లో దమ్మిడీకో, కాణీకో, చిన్న చిన్న పత్రికలు 
అమ్ముతూ వుండేవారు. వాటిలో భార్యభర్తల (పేమ, పొదుపు, బాల్యవివాహాలు 
మొదలుగా గల విషయాలను గురించి వ్రాస్తూ వుండేవారు. చేతికందినప్పుడు వాటిని 
పూర్తిగా చదివేవాణ్ణి నచ్చని విషయాల్ని మరిచిపోవడం, నచ్చిన విషయాల్ని ఆచరణలో 
పెట్టడం నాకు అలవాటు. ఒకసారి ఒక పత్రికలో ఎకపత్నీవ్రతం ధర్మం అను వ్యాసం 
ప్రకటించారు. శ్రద్ధగా చదివాను. ఆ విషయం నా మనస్సులో నాటుకుపోయింది. 
సత్యమంటే నాకు మక్కువ. అట్టి స్థితిలో భార్యను మోసగించడం నావల్ల సాధ్యం 
కానిపని. అందువల్ల మరో స్తీ యెడ మక్కువ కూడదని నాకు బోధపడింది. చిన్న 
వయస్సులో ఎకపత్నీవ్రతం భంగం అయ్యే అవకాశం తక్కువేనని చెప్పవచ్చు. 

కాని ఒక ముప్పు కూడా కలిగింది. నేను ఎకపత్నీవ్రతం అవలంబించితే ఆమె 
కూడా పాతివ్రత్యాన్ని పాటించాలి. యీ రకమైన యోచన నన్ను ఈర్యపడే భర్తగా 
మార్చివేసింది. పాటించాలి అని అనుకున్న నేను “పాటింపచేయాలి” అనే నిర్ణయానికి 
వచ్చాను. ఆమెచే పాటింపచేయాలంటే నేను జాగ్రత్త పడాలి అని భావించాను. నిజానికి 
నా భార్యను శంకించవలసిన అవసరం లేనేలేదు. కాని అనుమానం పెనుభూతం 
వంటిది కదా. నా భార్య ఎక్కడికి పోతున్నదీ నేను తెలుసుకోకపోతే ఎలా? నా అనుమతి 
లేనిదే ఆమె ఎక్కడికీ వెళ్ళకూడదు. దానితో మా మధ్య ఎడమొహం పెడమొహం 
ప్రారంభమైంది. అనుమతి లేకుండా ఎక్కడికీ పోకూడదంటే ఒక విధమైన జైలేకదా! 
అయితే కస్తూరిబాకి యిలాంటి జైలు బంధాలు గిట్టవని తేలిపోయింది. నేను వెళ్ళొద్దని 
వత్తిడి తెచ్చిన కొద్దీ వెళ్ళసాగింది. దానితో నాకు చిరచిర ఎక్కువైంది. పిల్లలమైన మా 
మధ్య మాటలు కూడా ఆగిపోయాయి. కస్తూరిబా తీసుకున్న స్వాతంత్ర్యం నిజానికి 
దోషరహితం. మనస్సులో ఏ విధమైన దోషం లేని బాలిక దైవదర్శనానికో, మరెవరినైనా 
కలుసుకోవడానికో వెళ్ళడాన్ని అంగీకరించక అధికారం చెలాయిస్తే సహిస్తుందా? నేను 
ఆమె మీద దర్పం చూపిస్తే ఆమె కూడా నా మీద దర్పం చూసించవచ్చుకదా! అయితే 
యీ విషయం కాలం గడిచాక బోధపడింది కాని అప్పుడో! భర్తగా అధికారం 
చలాయించడమే నా పని. 


10 భరగా 


అటే 


నా గృహ జీవితంలో మాధుర్యం లోపించిందని పారకులు అనుకోవద్దు. నా 
వక్రపోకడకు మూలం ప్రేమయే. నా భార్యను ఆదర్శ స్త్రీగా తీర్చిదిద్దాలని నా భావం. 
ఆమె స్వచ్చంగా, శుద్ధంగా వుండాలనీ, నేను నేర్చుకున్న దాన్ని ఆమె నేర్చుకోవాలనీ, 
నేను చదివిందాన్ని ఆమె చదవాలనీ, యిద్దరం ఒకరిలో ఒకరం ఎకం అయిపోవాలన్న 
యోచన తప్ప మరో యోచన నాకు లేదు. 

కస్తూరిబాకి కూడా నా మాదిరి యోచన వున్నదో లేదో నాకు తెలియదు. ఆమెకు 
చదువురాదు. స్వభావం మంచిది. స్వతంత్రురాలు. కష్టజీవి. నాతో తక్కువగా మాట్లాడేది. 
చదువుకోలేదను చింత ఆమెకు లేదు. చదువుకోవాలనే స్పందన ఆమెలో చిన్నతనంలో 
నాకు కనబడలేదు. అందువల్ల నా యోచన ఎకపక్ట్షమైనదని అంగీకరిస్తున్నాను. నెను 
ఆమెను అమితంగా (ప్రేమించాను. అలాగే ఆమె కూడా నన్ను (ప్రేమించాలని కోరాను. 
ఆ విధంగా అన్యోన్య (పేమ లేకపోయినా, ప్రేమ ఎకపక్షంగా వుండిపోయినా అది 
మాకు బాధాకరం కాలేదు. నా భార్య మీద నాకు మక్కువ ఎక్కువగా వుండేది. స్కూల్లో 
కూడా ఆమెను గురించిన ధ్యాసే. ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడెప్పుడు 
యిద్దరం కలుస్తామా అని ఆరాటపడుతూ వుండేవాణ్ణి వియోగాన్ని సహించలేని స్థిత. 
రాత్రిళ్ళు నిరర్ధకమైన మాటలతో నేను కస్తూరిని నిద్రపోనిచ్చేవాణ్ణి కాదు. యింతటి 
ఆసక్తితో బాటు కర్తవ్యనిష్ట లేకపోతే నేను అప్పుడు రోగగ్రస్టుడనై మృత్యువు కోరల్లో 
చిక్కుకుపోయేవాణ్ణి. ప్రపంచానికి భారమైపోయే వాణ్ణి. తెల్లవారగానే నిత్య కార్యక్రమాలు 
నిర్వర్తిస్తూ వుండేవాణ్ణి. మరొకరిని మోసగించడం ఎరగనివాణ్ణి. కనుకనే అనేక 
పర్యాయాలు చిక్కుల్లో పడకుండా రక్షణ పొందాను. 

కస్తూరిబా చదువుకోలేదని మొదటే వ్రాశాను. ఆమెకు చదువు చెప్పాలనే రోరిక 
నాకు వుండేది. కాని విషయవాంఛ అందుకు అడ్న్డుపడేది. ఆమెకు బలవంతంగా 
చదువు చెప్పవలసిన పరిస్థితి, అది కూడా రాత్రిపూట ఎకాంతంగా వున్న సమయంలోనే 
సాధ్యపడేది. గురుజనుల ఎదుట భార్యవంక చూడటానికి కూడా వీలు లేని రోజులు 
అట్టి స్థితిలో ఆమెతో మాట్లాడటం సాధ్యమా? కాఠియావాడ్‌లో పనికిమాలిన 
మేలిము.'ఎగు అనగా పర్గా రివాజు అమలులో వుండేది. యిప్పటికీ ఆ రివాజు 
అక్కడక్కడా అమలులో వుంది. ఈ కారణాలవల్ల కస్తూరిబాకు చదువు చెప్పేందుకు 
అవకాశం చిక్కలేదు. యౌవ్వన సమయంలో భార్యకు చదువు చెప్పడానికి నేను చేసిన 
ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయని అంగీకరిస్తున్నాను. విషయవాంఛల నుంచి మేల్కొని 
బయటపడేసరికి ప్రజాజీవితంలో బాగా లీనమైపోయాను. ఇక ఆమెకు చదువు 


ఆత్మకధ 11 


చెప్పేందుకు సమయం దొరకనేలేదు. ఉపాధ్యాయుణ్ణి పెట్టి చదువు చెప్పిద్దామని 
చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఏతావాతా కస్తూరిబా చదువరి కాలేదు. ఆమె 
కొద్దిగా జాబులు వ్రాయగలదు. సామాన్యమైన గుజరాతీ అర్థం చేసుకోగలదు. ఆమె 
యెడ నాకుగల (పేమ వాంఛామయం కాకుండా వుండివుంటే యీనాడు ఆమె 
విదుషీమణి అయివుండేదని నా అభిప్రాయం. చదువు యెడ ఆమెకు గల నిర్లిప్తతను 
జయించి వుండేవాణ్ణీ. శుద్ధమైన (పేమవల్ల జరగని పని అంటూ ఏదీ వుండదని నాకు 
తెలుసు. 

భార్య మీద భోగవాంఛ అమితంగా పెంచుకున్నప్పటికీ నన్ను కాపాడిన 
విషయాల్ని గురించి వ్రాశాను కదా! మరో విషయం కూడా చెప్పవలసిన అవసరం 
వుంది. ఎవరి నిష్ట పవిత్రంగా వుంటుందో వారిని పరమేశ్వరుడు రక్షిస్తూ వుంటాడను 
సూక్తి మీద అనేక కారణాల వల్ల నాకు విశ్వాసం కలిగింది. అతి బాల్య వివాహం పెద్ద 
దురాచారం. దానితోబాటు అందలి చెడుగుల్ని కొంత తగ్గించడానికా అన్నట్లు హిందువుల్లో 
ఒక ఆచారం వుంది. తల్లిదండ్రులు నూతన దంపతుల్ని ఎక్కువ కాలం కలిసి ఒక చోట 
వుండనీయరు. నూతన వధువు సగం కాలం పుట్టింట్లో వుంటుంది. మా విషయంలో 
అలాగే జరిగింది. మాకు పెండ్లి అయిన అయిదేళ్ళ కాలంలో (13వ ఎట నుండి 18 
వరకు) మేము కలిసియున్న కాలం మొత్తం మూడేండ్లకు మించదు. ఆరె నెలలు 
గడవకుండానే పుట్టింటినుండి కస్తూరిబాకి పలుపు వచ్చింది. ఆ విధంగా పిలుపు 
రావడం నాకు యిష్టం వుండేది కాదు. అయితే ఆ పిలుపులే మమ్ము రక్షించాయి. 18వ 
ఎట నేను ఇంగ్లాండు వెళ్లాను. అది మాకు వియోగకాలం. ఇంగ్లాండు నుండి తిరిగి 
వచ్చాక కూడా మేము ఆరు నెలల కంటే ఎక్కువ కాలం కాపురం చేయలేదు. అప్పుడు 
నేను రాజకోట నుండి బొంబాయికి, బొంబాయినుండి రాజకోటకు పరుగులు తీస్తూ 
వుండేవాణ్ణి. తరువాత నేను దక్షిణ ఆఫ్రికా వెళ్ళవలసివచ్చింది. ఈ లోపున నేను పూర్తిగా 
మేల్కొన్నాను. 

5. హైన్మూల్లో 

పెండ్లి జరిగినప్పుడు నేను హైస్కూల్లో చదువుతూ వున్నానని ముందే వ్రాశాను. 
మేము ముగ్గురు సోదరులం ఒకే హైస్కూల్లో చేరి చదువుతున్నాము. మా పెద్దన్నయ్య 
పెద్ద తరగతిలో వున్నాడు. పెండ్లి వల్ల ఒక సంవత్సరం పాటు మా చదువు ఆగిపోయింది. 
మా అన్న పని మరీ అన్యాయం. ఆయన బడి మానివేశాడు. మా అన్నవలె ఎంతమంది 
పిన్న వయస్సులో యీ విధంగా చదువు మానివేశారో ఆ భగవంతునికే ఎరుక. ఈనాటి 
మన హిందూ సమాజంలో విద్య, వివాహం రెండూ వెంట వెంట నడుస్తున్నాయి. 


వీ స. =. 


12 హైస్కూల్లో 


నా చదువు మాత్రం ఆగిపోలేదు. హైస్కూల్లో నాకు మొద్దబ్బాయి అని పేరు 
రాలేదు. ఉపాధ్యాయులకు నా యెడ వాత్సల్యం మెండు. పిల్లవాడి నడతను గురించి, 
అతని చదువును గురించి ప్రతి సంవత్సరం స్కూలు నుండి ఒక సర్టిఫికెట్‌ తల్లిదండ్రులకు 
పంపుతూ వుంటారు. వాళ్లు ఎప్పుడూ నా నడతను గురించిగానీ, నా చదువును గురించి 
గానీ వ్యతిరేకంగా వ్రాయలేదు. రెండో తరగతి తరువాత నేను బహుమతులు కూడా 
కొన్ని సంపాదించాను. అయిదవ, ఆరవ తరగతుల్లో నెలకు నాలుగు రూపాయలు ఆ 
తరువాత పది రూపాయల చొప్పున విద్యార్థి వేతనం కూడా పొందాను. యిందు నా 
తెలివితేటల కంటే నా అదృష్టం ఎక్కువగా పనిచేసిందని నా అభిప్రాయం. యీ 
వేతనాలు విద్యార్థులందరికీ లభించేవి కావు. సౌరాష్ట్ర ప్రాంతం మొత్తంలో ఫస్టు వచ్చిన 
వాళ్ళకు యిట్టి వేతనం లభించేది. 40 లేక 50 మంది గల తరగతిలో అప్పుడు సౌరాష్ట్ర 
ప్రాంతానికి చెందిన విద్యార్థులు బహు తక్కువ. 

నాకు తెలిసినంతవరకు తెలివితేటల్ని గురించిన గర్వం నాకు వుండేదికాదు. 
బహుమతులు లేక స్కాలర్‌షిప్పులు లభించినప్పుడు ఆశ్చర్యం కలిగేది. కాని నడతను 
గురించి మాత్రం జాగ్రత్తగా వుండేవాణ్ణి. ఆచరణలో దోషం కనబడితే ఎడుపు వస్తూ 
వుండేది. ఉపాధ్యాయులు నన్ను మందలించటం గానీ, అట్టి పరిస్థితి ఏర్పడటం గానీ 
నేను సహించలేకపోయేవాణ్ణి. నాకు బాగా జ్ఞాపకం. ఒక పర్యాయం నేను దెబ్బలు 
తినవలసి వచ్చింది. దెబ్బలు తగిలినందుకు నేను విచారించలేదు. దండనకు గురి 
అయినాననే బాధ అమితంగా కలిగింది. బాగా ఎడ్చాను. మొదటి తరగతిలోనో లేక 
రెండో తరగతిలోనో ఇలా జరిగింది. అప్పుడు దొరాబ్టీ ఎదల్టీగీమీ హెడ్‌మాష్టరు. 
ఆయన విద్యార్థులకు యిష్టుడు. తాను నియమబద్ధంగా పనిచేస్తూ ఇతరులచేత 
పనిచేయించేవాడు. చదువు బాగా చెప్పేవాడు. పెద్ద తరగతి విద్యార్థులకు వ్యాయామం, 
క్రికట్ట అనివార్యం చేశాడు. నాకు అవి యిష్టంలేదు. నేను వాటిలో పాల్గానేవాణ్ణి కాదు. 
నా అయిష్టం సరికాదని యిప్పుడు నాకు అనిపిస్తుంది. ఆ రోజుల్లో చదువుకు, 
వ్యాయామానికి ఏ మాత్రం సంబంధం లేదని నేను అనుకునే వాణ్ణి. విద్యార్థనతో బాటు 
అనగా మానసిక శిక్షణతోబాటు వ్యాయామం శారీరక శిక్షణ కూడా, విద్యార్థికీ 
అవసరమని తరువాత బోధపడింది. అయినా వ్యాయామంలో పాల్గొనక పోవడం వల్ల 
నాకేమీ నష్టం కలుగలేదని చెప్పగలను. తెరపగాలిలో వాహ్యాళి ఎంతో ప్రయోజనకర 
మైనదని చదివాను. ఆ సలహా నాకు నచ్చింది. దానితో పెద్ద తరగతుల్లో చదువుకునేటప్పటి 
నుండి నాకు కాలినడకన వాహ్యాళికి వెళ్ళడం అలవాటైపోయింది. చివరివరకు ఈ 


అత్మకధ 13 


అలవాటు నన్ను వదలలేదు. కాలినడకన తిరగడం కూడా మంచి వ్యాయామమే. 
అందువల్ల నా శరీరంలో కొంచెం బిగువు వచ్చింది. నా తండ్రికి సేవ చేయాలనే 
తలంపు కూడా వ్యాయామంలో పాల్గానకపోవడానికి మరో కారణం. స్కూలు 
మూసివేయగానే యింటికి చేరి తండ్రికి సేవ చేసేవాణ్ణి. స్కూల్లో వ్యాయామాన్ని 
అనివార్యం చేయడం వల్ల తండ్రిగారి సేవకు విఘ్నం ఎర్చడింది. గనుక స్కూలు 
వ్యాయామంలో పాల్గొనకుండా వుండుటకు అనుమతి నొసంగమని అర్జీ పెట్టుకున్నాను. 
కొని గీమీగారు అంగీకరిస్తారా? ఒక శనివారం నాడు స్కూలు ఉదయం పూట 
నడిపారు. సాయంకాలం మేఘాలు క్రమ్మాయి. అందువల్ల టైము ఎంత అయిందో 
తెలియలేదు. మేఘాలవల్ల మోసపోయాను. క్లాసుకు వెళ్ళాను. ఎవ్వరూ లేరు. రెండో 
రోజున గీమీగారు హాజరు పట్టిక చూచారు. నేను పాల్గానలేదని తేలింది. కారణం 
అడిగారు నేను నిజం చెప్పాను. నేను చెప్పింది నిజం కొదని ఆయన భావించారు. 
ఒకటో లేక రెండో అణాల (ఎంతో సరిగా జ్ఞాపకం లేదు) జుర్మానా వేశారు. నేను 
అబద్ధం చెప్పలేదని రుజువు చేయడం ఎలా? ఉపాయం ఎమి కనబడలేదు. 
వూరుకున్నాను. బాగా ఎడ్చాను. నిజం మాట్లాడేవారు, నిజాయితీగా వ్యవహరించేవారు 
ఎమరచి వుండకూడదని గ్రహించాను. చదువుకునే రోజుల్లో అజాగ్రత్తగా వుండటం 
అదే ప్రధమం. అదే అంతిమం కూడా. చివరికి అజుర్మానాను మాఫీ చేయించుకోగలిగానని 
జ్ఞాపకం. స్కూలు మూసివేయగానే నా సేవకు మా అబ్బాయి అవసరం అని మా తండ్రి 
హెడ్‌మాష్టరుకు జాబు వ్రాశారు. దానితో నాకు ముక్తి లభించింది. 

వ్యాయామానికి బదులు వాహ్యాళికి వెళ్ళడం అలవాటు చేసుకున్నందువల్ల 
అనారోగ్యం బారినుండి తప్పించుకోగలిగాను. కాని మరో పారపాటు వల్ల కలిగిన 
ఫలితం నేను ఈనాటికీ అనుభవిస్తున్నాను. చదువుకునేటప్పుడు అందంగా వ్రాయడం 
నేర్చుకోవలసిన అవసరం లేదనే తప్పు అభిప్రాయం నా బుర్రలో ఎలా దూరిందో 
తెలియదు దూరిపోయింది. విదేశానికి బయలుదేరేంతవరకు అ అభిప్రాయం మారలేదు. 
కాని దక్షిణాఫ్రికాకు వెళ్ళిన తరువాత, అక్కడి వకీళ్ళు అక్కడి ప్రజలు ముత్యాల్లాంటి 
అందమైన అక్షరాలు వ్రాస్తూ వుంటే చూచి సిగ్గుపడ్డాను. వంకరటింకర అక్షరాలు 
అసంపూర్ణ విద్యకు చిహ్నంగా భావించాలనే భావం అప్పుడు నాకు కలిగింది. తరువాత 
నా అక్షరాల్ని అందంగా వ్రాద్దామని ఎంతో ప్రయత్నించాను, కాని వ్యవహారం చేయి 
దాటి పోయింది. దస్తూరి మార్చుకోలేకపోయాను. నన్ను చూచి ప్రతి బాలుడు, బాలిక 
జాగ్రత్తపడాలని కోరుతున్నాను. మంచి దస్తూరి విద్యలో భాగమని అందరూ గుర్తించాలి. 


14 హైస్కూల్లో 


అక్షరాలు దిద్దించుటకు ముందు బాలురకు చిత్రలేఖనం నేర్పటం అవసరమని నాకు 
అనిపించింది. పూవులు, పిట్టలు మొదలుగా గల వాటిని పరిశీలించి చిత్రించినట్లే 
అక్షరాల్ని కూడా పరిశీలించి వ్రాయడం అవసరం, వస్తువుల్ని చూచి గీయడం 
నేర్చుకున్న తరవాతే వ్రాత నేర్వడం మంచిది. అప్పుడు అక్షరాలు అందంగా వుంటాయి. 
ఆనాటి మా బడిని గురించిన రెండు విషయాలు చెప్పవలసినవి వున్నాయి. వివాహం 
వల్ల నా ఒక సంవత్సర కాలం వ్యర్థమైపోయింది. దాన్ని సరిచేసేందుకు ఉపాధ్యాయుడు 
నన్ను పై క్లాసులో చేర్పించాడు. కష్టపడి చదివే వాళ్ళకు అట్టి అవకాశం లభిస్తూ 
వుండేది. అందువల్ల నేను మూడో తరగతిలో ఆరు నెలలు మాత్రమే వుండి 
ఎండౌకాలపు సెలవులకు పూర్వం జరిగే పరీక్షలు పూర్తి అయిన తరువాత నాలుగో 
తరగతిలో చేర్చబడ్డాను. నాలుగో తరగతి నుండి పాఠ్య విషయాలు ఎక్కువభాగం 
ఇంగ్లీషులో బోధించబడేవి. నాకు నడిసముద్రంలో వున్నట్లు అనిపించేది. రేఖాగణితం 
నాకు క్రొత్త. ఇంగ్లీషులో రేఖాగణితం బోధించడం వల్ల నా పాలిట అది గుదిబండ 
అయింది. ఉపాధ్యాయుడు పారం బాగా చెప్పేవాడు. కాని ఎమీ బోధపడేది కాదు. 
పాఠాలు కష్టంగా వుండటం వలన నా మనస్సు కలత చెంది తిరిగి మూడో తరగతిలోనే 
చేరదామని భావించాను. రెండేండ్ల చదువు ఒక సంవత్సరంలో పూర్తి చేయడం 
కష్టమనిపించింది. కాని నాకంటే కూడా నా ఉపాధ్యాయునికి యిలా తిరిగి నేను 
మూడో తరగతిలో చేరడం అవమానమనిపించింది. నా చదువు మీద గల విశ్వాసంతో 
ఆయన నన్ను నాలుగో తరగతిలో చేర్చించాడు. యింతగా శ్రమపడిన తరువాత తిరిగి 
మూడో తరగతిలో నేను చేరడం సబబా? అందువల్ల నేను నాలుగో తరగతిలోనే 
ఉండిపోయాను. బాగా కష్టపడి చదవడం ప్రారంభించాను. యూక్‌లిడ్‌లో 13వ 
(ప్రోపాజిషన్‌ వరకు రాగా అక్కడి నుండి రేఖాగణితం సులభంగా బోధపడిపోయింది. 
తెలివితేటల్ని ఉపయోగించి సరళప్రయోగాలు చేస్తూ కృషి చేస్తే ఏ విషయమైనా 
తప్పక బోధపడుతుంది. అప్పటినుండి నాకు రేఖాగణితం యెడ అభిరుచి పెరిగింది. 

సంస్కృతం బాగా కష్టమనిపించింది. రేఖాగణితంలో బట్టీ పట్టవలసిన అవసరం 
వుండేది కాదు. కాని సంస్కృతం అంతా బట్టీపట్టడమే. అందుకు ధారణాశక్తి 
అవసరమనిపించింది. నాలుగోతరగతికి చేరేసరికి సంస్కృత పాఠాలు మరీ కష్టమని 
పించాయి. సంస్కృత ఉపాధ్యాయుడు పిల్లలకు సంస్కృతాన్ని నూరిపోద్దామని 
అనుకునేవాడు. సంస్కృత ఉపాధ్యాయుడికీ, ఫారసీ ఉపాధ్యాయుడికీ పడేది కాదు. 
ఫారసీ మౌల్వీ సౌమ్యుడు. ఫారసీ తేలిక అని ఫారసీ మౌల్వీ పిల్లల్ని ప్రేమగా చూస్తాడని 


ఆత్మకధ 15 


పల్లలు చెప్పుకునేవారు. ఆ మాటలు నన్ను ఆకర్షించాయి. ఒకసారి ఫారసీ కాసులో 
కూర్చున్నాను అది చూచి సంస్కృత ఉపాధ్యాయుడు చాలా బాధపడ్డాడు. నన్ను పిలిచి 
"అబ్బాయీ! నీవు ఎవరికొడుకువో ఆలోచించుకో. నీ ధార్మిక భాష సంస్కృతం. దాన్ని 
నీవు నేడ్చులోవా? సంస్కృతం రాకపోతే నా దగ్గరికి రావచ్చుకదా? శక్తి కొద్దీ పిల్లలకు 
సంస్కృతం నేర్చడం నా లక్ష్యం. ముందు ముందు సంస్కృతం తేలిక అవుతుంది. 
అధైర్యపడవద్దు వచ్చి సంస్కృత క్లాసులో కూర్చో" అని మంచిగా చెప్పాడు. 

ఆయన చూపిన మంచితనాన్ని కాదనలేకపోయాను. గురుడ్రేమను 
తిరస్కరించలేకపోయాను. ఆయన పేరు కృష్ణశంకర పాండ్యా. యిప్పుడు వారిని, 
వారు చెప్పిన పాఠాల్ని గుర్తు చేసుకుంటే నా హృదయం వారి ఉపకారాన్ని మర్చిపోలేక 
కృతజ్ఞతతో నిండిపోతుంది. అనాడు వారిదగ్గర ఆ కొద్దిపాటి సంస్కృతం నేర్చుకొని 
వుండకపోతే ఆనందించలేకపోయేవాణ్ణి. నిజానికి నేను సంస్కృతం ఇంకా ఎక్కువ 
నేర్చుకోలేకపోయాననే బాధ యిప్పుడు నాకు కలుగుతూ వుంటుంది. ప్రతి హిందూ 
బాలుడు, బాలిక సంస్కృతం చక్కగా నేర్చుకోవడం అవసరమని తరువాత గ్రహించాను. 

నా అభిప్రాయం ప్రకారం భారతదేశపు ఉన్నత విద్యా ప్రణాళికలో 
మాతృభాషతోపాటు హిందీ, సంస్కృతం, ఫారసీ, అరబ్బీ, ఇంగ్లీషు భాషలను 
పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఈ సంఖ్యను చూచి భయపడవలసిన అవసరంలేదు. 
మనకు బోధించబడుతున్న విద్యను క్రమబద్ధం చేసి పరాయి భాషలో పాఠ్యాంశాలు 
నేర్చుకోవలసిన అవసరం లేకుండా చేసి, ఆ భారం తగ్గించితే పిల్లలు తేలికగా ఈ 
భాషలు నేర్చుకోగలుగుతారని, వాళ్ళకు ఆనందం కలుగుతుందని నా అభిప్రాయం. 
ఒక భాషను శాస్త్రీయంగా అభ్యసిస్తే మిగతా భాషలు సులభతరం అవుతాయి. అసలు 
హిందీ, గుజరాతీ, సంస్కృత భాషలు ఎకభాషలేనని చెప్పవచ్చు. అదే విధంగా ఫారసీ, 
అరబ్బీ భాషలు ఎకభాషలే. ఫారసీ భాష ఆర్యభాషకు చెందినది. అరబ్బీ భాష 
హీబ్రూకు చెందినది. అయినా ఈ రెండింటికీ దగ్గరి చుట్టరికం వుంది. ఈ రెండు 
భాషలు ఇస్తాంమతంతోబాటు అభివృద్ధి చెందాయి. ఉర్దూ భాష వేరు అని నేను 
అంగీకరించను. హిందీ వ్యాకరణాంశాలు అందు వుండటం, ఫారసీ, అరబ్బీ పదాలు 
అందు వుండటం అందుకు కారణం. గుజరాతీ, హిందీ, బెంగాలీ, మరారీ, మొదలుగా 
గల మన భాషల్లో మంచి ప్రవేశం కలగాలంటే సంస్కృతం నేర్చుకోవడం చాలా 
అవసరం. అలాగే ఉర్దూలో మంచి ప్రవేశం కలగాలంటే ఫారసీ, అరబ్బీ భాషలు 
అభ్యసించాలి. 


16 దుఃఖకరమైన ప్రకరణం-1 


6. దుఃఖకరమైన ప్రకరణం - 1 

హైస్కూల్లో వేరు వేరు సమయాల్లో నాకు యిద్దరు స్నేహితులు వుండేవారు. 
వారిలో ఒకడితో మైత్రి ఎక్కువకాలం సాగలేదు. నేను మాత్రం ఆ మిత్రుణ్ణి పరిత్యజించ 
లేదు. మరొకనితో నేను స్నేహంగా వుండటం యిష్టం లేక అతడు నన్ను వడిలివేశాడు. 
యిక రెండోవానితో స్నేహం చాలా కాలం సాగింది. అది ఎంతో దుఃఖకరమైన 
ప్రకరణంగా మారింది. అతణ్ఞి సంస్కరించాలనే భావంతో నేను అతనితో స్నేహం 
చేశాను 

అతడు మొదట మా రెండో అన్నయ్యకు మిత్రుడు. వాళ్ళిద్దరూ సహాధ్యాయులు. 
అతనిలో కొన్ని దోషాలు వున్నాయి అని నాకు తెలుసు. అయినా అతడు విశ్వసనీయుడనే 
భావించాను. మా అమ్మ, పెద్దన్నయ్య, నా భార్య కూడా యీ చెడుసహవాసం వద్దని 
హెచ్చరించారు. అభిమానం గల భర్తనైన నేను భార్య మాటల్ని పాటిస్తానా? కాని మా 
అమ్మ, పెద్దన్నయ్య మాటల్ని వినడం తప్పనిసరి. “మీరు చెప్పిన దోషాలు అతనిలో 
వున్నమాట నిజమే. కాని అతనిలోగల సుగుణాలు మీకు తెలియవు. అతడు నన్ను 
చెడగొట్టలేడు. మంచిదారికి తీసుకొని వచ్చేందుకే అతనితో స్నేహం చేస్తున్నాను. తన 
దోషాల్ని సరిచేసుకుంటే అతడు ఉత్తముడవుతాడు అందుకే అతనితో చేతులు 
కలిపాను. నన్ను గురించి మీరు విచారపడవద్దు” అని అమ్మకు, పెద్దన్నయ్యకు 
నచ్చజెప్పాను. నా మాటలు మా వాళ్ళకు నచ్చాయని అనలేను కాని యిక వాళ్ళు 
నన్నేమీ అనలేదు. నాదారిన నన్ను పోనిచ్చారు. 

తరువాత నాదే పొరపాటని తేలింది. యితరుల్ని సంస్కరించడం కోసం మరీ 
లోతుకు పోకూడదని గ్రహించాను. స్నేహంలో అద్వైత భావం వుంటుంది. సమాన 
గుణాలు కలిగిన వారి స్నేహమే శోభిస్తుంది, నిలుస్తుంది. మిత్రుల ప్రభావం ఒకరిపై 
మరొకరిది తప్పక పడుతుంది. అందువల్ల స్నేహితుల్ని సంస్కరించడం కష్టం. అసలు 
అతి స్నేహం పనికిరాదని నా అభిప్రాయం. సామాన్యంగా మనిషి సుగుణాల కంటే 
దుర్గుణాల్నే త్వరగా గ్రహిస్తాడు. ఆత్మీయమైత్రిని, భగవంతుని మైత్రిని కోరుకునేవాడు 
ఎకాకిగా వుండాలి. లేదా ప్రపంచమంతటితో స్నేహంగా వుండాలి. యీ నా అభిప్రాయాలు 
సరైనవో, కావో తెలియదు. కాని నా ఆ స్నేహప్రయత్నం మాత్రం ఫలించలేదు. 

ఆ వ్యక్తితో స్నేహం చేసినప్పుడు రాజకోటలో సంస్కరణోద్యమం ముమ్మరంగా 
సాగుతున్నది. మా ఉపాధ్యాయుల్లో చాలామంది చాటుగా మద్యమాంసాలు 
సేవిస్తున్నారని ఆ స్నేహితుడు నాకు చెప్పాడు. సుప్రసిద్ధులైన రాజకోటకు చెందిన 


అత్మకధ 17 


కొందరు ప్రముఖుల పేర్లు కూడా చెప్పాడు. అట్టివారిలో హైస్కూలు వాళ్ళు కూడా 
కొంతమంది వున్నారని చెప్పాడు. 

ఇదంతా నాకు వింతగా తోచింది. తరువాత బాధ కూడా కలిగింది. వాళ్ళు అలా 
ఎందుకు చేస్తున్నారని అడిగాను. “మనం మాంసం తినం. అందువల్ల మనజాతి 
దుర్భలమై పోయింది. తెల్లవాళ్ళు మాంసభోజులు. అందువల్లనే వాళ్ళు మనల్ని 
పరిపాలించగలుగుతున్నారు. నన్నుచూడు. బలశాలిని. చాలా దూరం పరిగిత్తగలను. 
ఈ విషయం నీకు తెలుసు. నేను మాంసాహారి కావడమే అందుకు కారణం. 
మాంసాహారులకు కురుపులు లేవవు. గ్రంధులు ఏర్పడవు. ఒకవేళ ఏర్పడినా వెంటనే 
మానిపోతాయి. మన ఉపాధ్యాయులు, రాజకోట ప్రముఖులు వెర్రివాళ్ళు కాదు. 
వాళ్ళు మాంసం ఎందుకు తింటున్నారనుకుంటున్నావు? మాంసం వల్ల కలిగే 
ప్రయోజనాలేమిటో వాళ్ళకు బాగా తెలుసు. నువ్వుకూడా వారిలాగే మాంసం తిను. 
కృషితో సాధించలేనిదంటూ ఎమి ఉండదు. మాంసం తిని చూడు నీకే తెలుస్తుంది. 
ఎంత బలం వస్తుందో అని నన్ను ప్రోత్సహించాడు. 

ఇవి అతడు ఒక్క పర్యాయం చెప్పిన మాటలు కావు అనేక పర్యాయాలు 
సమయాన్ని, సందర్భాన్ని బట్టి అతడు చెప్పిన మాటల సారం. మా రెండో అన్నయ్య 
యిదివరకే అతని మాటల్లో పడిపోయాడు. పైగా ఆ స్నేహితుని వాదనను సమర్థించాడు 
కూడౌ. ఆ మిత్రుని ముందు, మా రెండో అన్నయ్య ముందు నేను దోమ వంటివాణ్ణి. 
వాళ్ళిద్దరూ బలిష్టులు. దృఢగాత్రులు. నా స్నేహితుని పరాక్రమం చూచి నివ్వెరపోయాను. 
ఎంత దూరమైనా సరే రివ్వున పరుగెత్తగలడు. ఎత్తు మరియు దూరం దూకడంలో 
అతడు మేటి. ఎన్ని దెబ్బలు కొట్టినా కిమ్మన్నడు. సహిస్తాడు. తరచుగా తన పరాక్రమాన్ని 
నా ముందు ప్రదర్శిస్తూ వుండేవాడు. తనకు లేని శక్తులు యితరుల్లో చూచి మనిష 
ఆశ్చర్యపడడం సహజం. అందువల్ల నేను అతగాణ్లి చూచి ఆశ్చర్యపోయేవాణ్ణి. అతని 
వలె బలశాలి కావాలని ఆశ నాకు కలిగింది. నేను దూకలేను. పరిగెత్తలేను. అతనిలా 
దూకొాలి, పరిగెతాలి అనుకోరిక నాకు కలిగింది. 

నేను పిరికివాణ్ణి. దొంగలన్నా దయ్యాలన్నా తేళ్ళన్నా పాములన్నా నాకు 
భయం. రాత్రిళ్ళు గడపదాటాలంటే భయం. చీకట్లో ఎక్కడికీ పోలేను. ఒక దిక్కునుండి 
దయ్యాలు వచ్చి మింగివేస్తాయని, మరోదిక్కు నుండి పాములు వచ్చి కరిచి 
వేస్తాయని భయం వేసేది. గదిలో దీపం లేకుండా పడుకోలేను. నా ప్రక్కనే పడుకొని 
నిద్రిస్తున్న యౌవనదశలోనున్న నా భార్యకు నా భయం గురించి ఎలా చెప్పను? నా 


18 దుఃఖకరమైన ప్రకరణం-1 


కంటే ఆమెకు ధైర్యం ఎక్కువ అని నాకు తెలుసు. నాలో నేను సిగ్గుపడ్డాను. అమెకు 
పాములన్నా, దయ్యాలన్నాభయం లేదు. చీకట్లో ఎక్కడికైనా నిర్భయంగా వెళుతుంది. 
ఈ విషయాలన్నీ నా స్నేహితునికి తెలుసు. “పాముల్ని చేత్తో పట్టుకుని ఆడిస్తా. దొంగల్ని 
తరిమికొడతా, దయ్యాల్ని లెక్క చెయ్యను" అంటూ వుండేవాడు. అది అంతా 
మాంసాహార ప్రతాపమేనని తేల్చేవాడు. 

ఆ రోజుల్లో నర్మదకవి వ్రాసిన క్రింది గుజరాతీ పాట పిల్లలంతా పాడుతూ 
వుండేవారు. 

“అంగ్రీజో రాజ్యకరే, దేశీరహే దబాయీ 

దేశీరహేదబాయీ జోనే బేనాం శరీర్‌ భాయీ 

పేలో పాంచ్‌ హాథ్‌ పూరో, పూరో పాంచసేనే 

(దేశీయులను దద్దమ్మలుగా చేసి ఆంగ్లేయులు రాజ్యం చేస్తున్నారు. యిద్దరి 
శరీరాల్ని పరికించి చూడు. మన అయిదువందల మందికి అయిదు అడుగుల 
ఆంగ్లేయుడొక్కడు చాలు) 

వీటన్నిటి ప్రభావం నా మీద బాగా పడింది. మాంసాహారం మంచిదని అది 
నాకు బలం చేకూర్చి, వీరుణ్ణి చేస్తుందని, దేశ ప్రజలంతా మాంసం తింటే తెల్లవాళ్ళను 
జయించవచ్చుననే విశ్వాసం నాకు కలిగింది. మాంసభక్షణకు ముహూర్తం నిర్ణయమైంది. 
అది రహస్యంగా జరగాలి అనే నిర్ణయానికి వచ్చాం. గాంధీ కుటుంబాలవారిది వైష్ణవ 
సంప్రదాయం. మా తల్లిదండ్రులు పరమవైష్ణవులు. వాళ్ళు ప్రతిరోజు దేవాలయం 
వెళతారు. మా కుటుంబంలో ప్రత్యేకించి ప్రతి విషయంలో ఆ సంప్రదాయ ఆధిక్యత 
మెండు. జైనులు, వైష్ణవులు మాంసభక్షణకు పూర్తిగా వ్యతిరేకులు. అంతటి మాంస 
వ్యతిరేకత హిందూదేశంలో గాని, మరో దేశంలోగాని గల యితర సంప్రదాయాల 
వాళ్ళకు లేదని చెప్పవచ్చు. యిది పుట్టుకతో వచ్చిన సంప్రదాయ సంస్కారం. 

నేను నా తల్లిదండ్రుల పరమ భక్తుణ్ణి. నేను మాంసం తిన్నానని తెలిస్తే వాళ్ళ స్థితి 
ఎమవుతుందో నాకు తెలుసు. అప్పటికే సత్యనిరతి నాలో అధికంగా వుంది, నేను 
మాంసభక్షణ ప్రారంభిస్తే నా తల్లిదండ్రుల్ని మోసం చేయవలసి వస్తుందను విషయం 
నాకు తెలుసు. అట్టి స్థితిలో మాంసం తినడం ఎంత భయంకరమైన విషయమో వేరీ 
చెప్పనక్కరలేదు. కాని నా మనస్సంతా సంస్కారదీక్ష మీద కేంద్రీకృతమైంది. నేను 
మాంసం తింటున్నది రుచి కోసం కాదు. మాంసం రుచిగా వుంటుందని నాకు 
తెలియదు. నాకు బలం కొవాలి. పరాక్రమం కావాలి. నా దేశ ప్రజలంతా పరాక్రమ 


ఆత్మకథ 19 


వంతులు కావాలి. అప్పుడు తెల్లవాళ్ళను జయించి హిందూ దేశాన్ని స్వతంత్ర్యం 
చేయవచ్చు. ఇదే నా కోరిక. స్వరాజ్యం అను శబ్దం అప్పటికి నా చెవిన పడలేదు. కాని 
స్వతంత్ర్యం అంటే ఎమిటో నాకు తెలుసు. సంస్కారపు పిచ్చి నన్ను అంధుణ్ణి చేసింది. 
రహస్యంగా మాంసభక్షణం చేసి, తల్లిదండ్రులకు యీ విషయం తెలియనీయకుండా 
రహస్యంగా వుంచాలి. యిలా చేయడం సత్యపథాన్నుండి తొలగడం కొదనే నమ్మకం 
నాకు కలిగింది. 

7. దుఃఖకరమైన ప్రకరణం - 2 

నిర్ణయించిన రోజు రానే వచ్చింది. ఆనాటి నా స్థితిని గురించి వర్ణించలేను. 
ఒకవైపు సంస్కరణాభిలాష. మరోవైపు జీవితంలో గొప్ప మార్పు వస్తుందనే భావం. 
యింకోవైపు దొంగలా చాటుగా యీ పని చేస్తున్నాననే బిడియం, బాధ. వీటిలో 
ప్రాధాన్యం దేనిదో చెప్పలేను. ఏకాంత ప్రదేశం దొరికింది. అక్కడ జీవితంలో 
మొదటిసారి మాంసం చూచాను. నాన్‌రొట్టె కూడా తెచ్చాం. రెండిటిలో ఒక్కటి కూడా 
రుచించలేదు. మాంసం తోలులా బిరుసుగా వుంది. మింగడం సాధ్యం కాలేదు. కక్కు 
వచ్చినంత పని అయింది. మాంసం పరిత్యజించవలసి వచ్చింది. 

ఆ రాత్రి కష్టమైపోయింది. ఎవేవో పీడకలలు రాసాగాయి. కన్నుమూతబడేసరికి 
నా కడుపులో బ్రతికియున్న మేక 'మే మే అని అరిచినట్లనిపించడం, త్రుళ్ళిపడి 
లేవడం, ఇష్టపడే మాంసం తిన్నాను గదా అని ఊరట చెందడం, యిదీ వరస. 

నా మిత్రుడు అంతటితో నన్ను వదలలేదు మాంసంతో రకరకాల పాకాలు 
వండి తేవడం ప్రారంభించాడు. నదీతీరాన తినడం మాని గొప్ప భవనంలో తినడం 
ప్రారంభించాము. భోజనశాలలో మేజా బల్లలు, కుర్చీలు, అన్నీ వున్నాయి. అక్కడి 
వంటవాణ్ణి మంచి చేసుకుని మిత్రుడు ఆ దివ్య భవనంలో స్థానం సంపాదించాడు. 

మిత్రుని ప్లాను బాగా పనిచేసింది. నాన్‌రొట్టెమిద నాకు రోత పోయింది. మేకల 
మీద జాలి గూడౌ తగ్గిపోయింది. వట్ట మాంసం కాకుండ, మాంసంతో తయారుచేసిన 
రకరకాల పాకాలు తినసాగాను. యీ విధంగా ఒక సంవత్సరం గడిచింది. మొత్తం ఆరు 
మాంసపు విందులు ఆరగించాను. తక్కువసార్లు తినడానికి కారణం ఆ రాజభవనం 
మాటిమాటికీ దొరక్కపోవడమే. రుచిగల మాంసపు వంటకాలు మాటిమాటికీ సిద్ధం 
చేయడం కూడా కష్టమే. పైగా యీ సంస్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 
అవసరమైన సొమ్ము నా దగ్గర లేదు. మిత్రుడే డబ్బు తెచ్చి ఖర్చు పెట్టవలసి వచ్చేది. 
ఎక్కడనుండి అంత డబ్బు తెచ్చేవాడో తెలియదు. నన్ను మాంసాహారిగా మార్చాలని, 


20 దుఃఖకరమైన ప్రకరణం - 2 


(భ్రష్టుణ్ణి చేయాలని దీక్ష వహించినందున మిత్రుడే డబ్బు ఖర్చు పెడుతూ వుండేవాడు. 
అతనికి మాత్రం మాటిమాటికీ అంత డబ్బు ఎట్లా లభిస్తుంది? అందవల్ల మా 
మాంసాహార విందుల సంఖ్య తగ్గిపోయింది. 

దొంగతనంగా విందులు ఆరగించిన తరువాత నాకు ఆకలి వేసేది కాదు. 
యింటికి వచ్చి ఆకలి లేదని చెప్పవలసి వచ్చేది. మా అమ్మ అన్నానికి పిలిచేది. ఆకలి 
లేదంటే కారణం అడగకుండా వూరుకునేది కాదు “అన్నం అరగలేదు అందువల్ల 
ఆకలి కావడం లేదని” అబద్ధం చెప్పవలసి వచ్చేది. ఈ విధంగా అబద్దాలు చెబు 
తున్నప్పుడు బాధగా వుండేది. అమ్మకు అబద్ధం చెబుతున్నాను అని కుమిలి పోయే వాణి 
మా బిడ్డలు మాంసాహారులైనారని తెలిస్తే మా తల్లిదండ్రుల గుండెలు బ్రద్దలైపోతాయని 
నాకు తెలుసు. ఈ విషయాలన్నీ తలుచుకుని బాధపడుతూ వుండేవాణి, 

మాంసభక్షణను గురించి హిందూదేశంలో ప్రచారం చేయడం ఎంతో అవసరం 
అన్నమాట నిజమే. కాని తల్లిదండ్రుల్ని మోసగించడం, వారికి అబద్ధం చెప్పడం 
సబబా? అందువల్ల వారు జీవించియున్నంతవరకు ఇక మాంసం తినకూడదు. నేను 
పెద్దవాణ్ణి అయిన తరువాత బహిరంగంగా తింటాను ఈ లోపల మాంసభక్షణ 
విరమించి వేస్తాను అను నిర్ణయానికి వచ్చాను. 

నా యీ నిర్ణయాన్ని మిత్రునికి తెలియజేశాను తమ కొడుకులిద్దరూ 
మాంసాహారులైనారను విషయం మా తల్లిదండ్రులకు తెలియదు. మా తల్లిదండ్రుల 
ముందు అబద్ధాలాడకూడదని నిర్ణయించుకొని మాంసభక్షణ మానివేశానే కానినా ఆ 
మిత్రుని సావాసం మాత్రం నేను మానలేదు. యితరుల్ని సంస్కరించాలనే కోరిక నన్ను 
నిలువునా ముంచి వేసింది. చివరకు ఆ సావాస ఫలితం యింతగా హానికారి 
అవుతుందని నేను అప్పుడు ఊహించలేదు. 

అతని స్నేహం నన్ను వ్యభిచార రంగంలోకి కూడా దింపేదే. కాని తృటిలో ఆ 
ప్రమాదం తప్పిపోయింది. ఒకరోజున అతడు నన్ను ఒక వేశ్య యింటికి తీసుకొనివెళ్ళాడు. 
కొన్ని వివరాలు చెప్పి నన్ను వేశ్య గదిలోకి పంపాడు. అవసరమైన ఏర్పాట్లు అదివరకే 
అతడు చేశాడు. యివ్వవలసిన సామ్ము అదివరకే యిచ్చివేశాడు. నేను పాపపు కోరల్లో 
చిక్కుకుపోయాను. కాని భగవంతుడు నన్ను రక్షించాడు. ఆ పాపపు గుహలో నాకు 
కండ్లు కనబడలేదు. నోటమాట రాలేదు. పరుపు మీద నేను ఆమె ప్రక్కన కూర్చున్నాను. 
నా నోరు మూసుకుపోయింది. ఆమె చాలాసేపు ఓపిక పట్టింది. యిక పట్టలేక తిట్టడం 
ప్రారంభించింది. ద్వారం చూపించి వెళ్ళిపామ్మంది. నా మగతనానికి అవమానం 


ఆత్మకధ 21 


కలిగినట్లనిపించింది. సిగ్గుపడిపోయాను. భూమి తనలో నన్ను ఇముడ్చుకోకూడదా 
అని అనిపించింది. అయితే ఆ ఆపద నుండి నన్ను రక్షించినందుకు భగవంతుణ్ణి 
ప్రార్థిస్తూవున్నాను. నా జీవితంలో యిటువంటి ఘట్టాలు నాలుగు పర్యాయాలు 
జరిగాయి. అదృష్టం వల్ల వాటి నుండి బయటపడ్డాను. నా ప్రయత్నం కంటే నా 
అదృష్టమే తోడ్పడిందని చెప్పవచ్చు. యివన్నీ తప్పుడు పనులే. నా పతనానికి కారణం 
విషయవాంఛలే. ఈ వ్యవహారంలో అవే ఎక్కువగా పనిచేశాయి. నేను వాటికి 
లొంగిపోయాను. నిజానికి క్రియ ఎట్టిదో, అందుకు తోడ్పడే భావం కూడా అట్టిదే. కాని 
లౌకిక దృష్టితో చూస్తే నేను నిర్దోషిని. దేవుని అనుగ్రహం వల్ల కర్తకు, అతనికి 
సంబంధించిన వారికి తప్పిపోయే కర్మలు కొన్ని వుంటాయి. ఆ విధంగా ఆపద 
తప్పిపోయిన తరువాత జ్ఞానం కలిగిన వెంటనే దేవుని అనుగ్రహాన్ని గురించి మానవుడు 
యోచిస్తాడు. మనిషి వికారాలకు లోనవడం అందరికీ తెలిసిన విషయమే. అదే 
విధంగా భగవంతుడు అడ్డుపడి ఆ వికారాల్ని తొలగించి మనిషిని రక్షిస్తూ వుండటం 
కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇదంతా ఎలా జరుగుతున్నది? మానవుడు 
ఎంతవరకు స్వతంత్రుడు? ఎంతవరకు పరతంత్రుడు? పురుష ప్రయత్నం ఎంతవరకు 
పనిచేస్తుంది? భగవదేచ్చ ఎప్పుడు రంగంలో ప్రవేశిస్తుంది? యిది పెద్ద వ్యవహారం. 

ఇక విషయానికి వద్దాం. యింత జరిగినా నా స్నేహితుని దుస్సాంగత్యాన్ని 
గురించి నా కండ్లు మూసుకొనే వున్నాయి. ఊహించి యెరుగని అతని దోషాలు 
ప్రత్యక్షంగా యింకా నేను చూడలేదు. అతని దోషాల్ని కండ్లారా చూచినప్పుడు కాని నా 
కండ్లు తెరుపుడుపడలేదు. అప్పటివరకు ఆ దోషాలు అతనిలో లేవనే భావించాను, 
వాటిని గురించి తరువాత వివరిస్తాను. 

అప్పటి మరో విషయం వ్రాయడం అవసరమని భావిస్తున్నాను. మా దంపతుల 
మధ్య ఎర్పడిన విభేదాలకు జరిగిన కలహాలకు కారణం కూడా అతడి స్నేహమే. 
మొదటే వ్రాశాను నేను నా భార్య యెడ మిక్కిలి ప్రేమ కలవాణ్ణని. దానితోపాటు ఆమె 
యెడల నాకు అనుమానం కూడా ఎర్చడింది. యిందుకు కారణం ఆ స్నేహమే. 
మిత్రుడు చెప్పిన మాటల్ని నిజాలని పూర్తిగా నమ్మాను. మిత్రుని మాటలు నమ్మి నా 
భార్యను కష్టాలపాలు చేశాను. నేను ఆమెను హింస పెట్టాను. అందుకు నన్ను నేను 
క్షమించుకోలేను. యిలాంటి కష్టాలు హిందూస్తీయే సహిస్తుంది. అందువల్లనే స్త్రీని 
నేను ఓర్పుకు, సహనశక్తికి ప్రతీక అని భావిస్తాను. నౌకరును అపోహతో అనుమానిస్తే 
అతడు ఉద్యోగం మానుకొని వెళ్ళిపోతాడు. కన్నకొడుకుని అవమానిస్తే ఇల్లు వదలి 


22 దొంగతనం - ప్రాయశ్చిత్తం 


వెళ్ళిపోతాడు. స్నేహితులలో అనుమానం పెరిగితే స్నేహం దెబ్బతింటుంది. భర్త మీద 
అనుమానం కలిగితే లోలోన భార్య కుమిలిపోవలసిందే. కాని భార్య మీద భర్తకు 
అనుమానం కలిగితే పాపం ఆమె ఏం చేస్తుంది? ఆమె ఎక్కడికి వెళుతుంది? పెద్ద 
కులాలకు చెందిన హిందూ స్తీ కోర్టుకెక్కి విడాకులు కోరగల స్థితిలో కూడా లేదు. యీ 
విధంగా స్తీ విషయంలో న్యాయం ఎకపక్షంగా వున్నది. నేను కూడా అట్టి న్యాయాన్నే 
అనుసరించాను. అందువల్ల కలిగిన దుఃఖం ఎన్నటికీ పోదు అహింసను గురించి 
పూర్తి జ్ఞానం కలిగిన తరువాతే అనుమాన ప్రవృత్తి నాలో తగ్గింది. అంటే బ్రహ్మచర్య 
మహత్తు నేను తెలుసుకున్న తరువాత, భార్య, భర్తకు దాసి కాదనీ, అతడి సహచారిణి 
అనీ, సహధర్మచారిణి అనీ యిద్దరూ సుఖదుఃఖాలలో సమాన భాగస్వాములనీ, 
మంచి చెడులు చూచే స్వాతంత్ర్యం భర్తకు వున్నట్లే భార్యకు కూడా వున్నదనీ నేను 
తెలుసుకోగలిగాను. తరువాతనే అనుమాన ప్రవృత్తి తొలగిపోయింది. అనుమానంతో 
నేను వ్యవహరించిన కాలం జ్ఞాపకం వచ్చినప్పుడు నా మూర్భత్వం, విషయవాంఛల 
ప్రభావం వల్ల కలిగిన నిర్భాక్షిణ్యం మీద నాకు కోపం వస్తుంది. మిత్రుని మీద కలిగిన 
మోహాన్ని తలుచుకున్నప్పుడు నా మిద నాకే జాలి కలుగుతుంది. 


8. దొంగతనం - ప్రాయశ్చిత్తం 


మాంసభక్షణ ప్రారంభించిన కాలంనాటి మరికొన్ని దోషాలు కూడా 
వివరించవలసినవి వున్నాయి. అవి నా వివాహం కాకపూర్వం నాటివి, ఆ తరువాతవి 
కూడా. 

నా ఒక బంధువు సావాసంలోపడి సిగరెట్టు తాగాలని నాకు సరదా కలిగింది. 
మా దగ్గర డబ్బులు లేవు. సిగరెట్టు త్రాగితే కలిగే ప్రయోజనం ఎమిటో, దాని వాసనలో 
గల మజా ఏమిటో మా యిద్దరిలో ఎవ్వరికీ తెలియదు. కాని పాగ ఊదుతూ వుంటే 
మజాగా వుండేది. మా పినతండ్రికి ఆ అలవాటు వున్నది. ఆయన, మరో కొంతమంది 
పాగపీల్చి సుతారంగా బయటికి వదులుతూ వుండటం చూచి మాకు కూడా ఒక దమ్ము 
లాగుదామనే కోరిక కలిగింది. మా దగ్గర డబ్బులు లేవు. అందువల్ల మా పినతండ్రి 
కాల్చిపారేసిన సిగరెట్టు ముక్కలు ఏరి కాల్చడం ప్రారంభించాము. అయితే అవి 
అనుకున్నప్పుడల్లా దొరికేవి కావు. దొరికినా ఎక్కువ పాగ వచ్చేది కాదు. అందువల్ల 
నౌకర్ల డబ్బు దొంగిలించి బీడీలు కొనడం ప్రారంభించాము. అయితే వాటిని ఎక్కడ 
దాచడమా అను సమస్య వచ్చింది. పెద్దవాళ్ళ ముందు ఎలా కాల్చడం? అందువల్ల 
దొంగిలించిన డబ్బుతో దేశవాళీ సిగరెట్లు కొని రహస్యంగా త్రాగడం ప్రారంభించాం. 


ఆత్మకథ 23 


కొన్ని మొక్కల కాడలకు (పేరు జ్ఞాపకం లేదు) సన్నని బెజ్జాలు వుంటాయనీ, వాటిని 
సిగరెట్ల మాదిరిగా కాల్చవచ్చనీ విన్నాము. దీనితో మాకు తృప్తి కలుగలేదు. మా 
పారతంత్ర్యాన్ని గురించి యోచించి చాలా దుఃభించాము. పెద్దల అనుమతి లేకుండా 
ఎమి చేయలేకపోతున్నందుకు విచారించాము. చివరికి విసిగిపోయి ఆత్మహత్యకు 
పూనుకున్నాము. అయితే ఆత్మహత్య ఎలా చేసుకోవడం? విషం ఎలా దొరుకుతుంది? 
ఉమ్మెత్త గింజలు విషం అని తెలుసుకున్నాము. వాటి కోసం వెతుక్కుంటూ అడవికి 
వెళ్ళి వాటిని తెచ్చాము. సాయంకాలం వాటిని తినాలని ముహూర్తం నిర్ణయించుకున్నాం. 
కేదారేశ్వరుని దేవాలయానికి వెళ్ళి, దీపం ప్రమిదలో నెయ్యి పోశాం. దైవదర్శనం 
చేసుకున్నాం. మారుమూల వున్న చోటుకోసం వెతికాం. అయితే వెంటనే ప్రాణం 
పోకపోతే? చస్తే ఎమి లాభం? ఎమి సాధించినట్లు? స్వాతంత్ర్యం లేకుండా బ్రతకకూడదా? 
ఈ రకమైన ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది. ధైర్యం తగ్గిపోసాగింది. అప్పటికి 
రెండు మూడు ఉమ్మెత్త గింజలు మింగివేశాము. తరువాత సాహసించలేకపోయాము. 
మా యిద్దరికీ చావంటే భయం వేసింది. కుదుటపడేందుకు, ప్రాణాలు నిలుపుకునేందుకు 
రామమందిరం వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఆత్మహత్య చేసుకోవడం తేలిక వ్యవహారం 
కాదని అప్పుడు నాకు బోధపడింది. అప్పటినుండి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటానని 
అంటే నాకు వాళ్ళ మాటమీద విశ్వాసం కలుగకుండా పోయింది. 

ఈ ఆత్మహత్యా సంకల్పం మాక్లీమరో విధంగా తోడ్బడింది. సిగరెట్టు పీకలకు 
ఒక సలాం చేసేందుకు, సిగరెట్ల కోసం నౌకర్ల డబ్బులు దొంగిలించకుండా వుండేందుకు 
ఎంతగానో సహకరించింది. 

పెరిగి పెద్దవాడినైన తరువాత సిగరెట్లు తాగాలనే వాంఛ ఎన్నడూ నాకు 
కలుగలేదు. అది చాలా అనాగరికం, హానికరం, రోత వ్యవహారం అను నిశ్చయానికి 
వచ్చాను. 

ప్రపంచంలో సిగరెట్ల కోసం యింత మోజెందుకో నాకు అర్థం కాదు. పాగ 
త్రాగేవాళ్ళతో రైలు ప్రయాణం నేను చేయలేను. నాకు ఊపిరాడదు. 

అంతకంటే మరో పెద్ద తప్పు చేశాను. నాకు 13 ఎండ్ల వయస్సులో (అంతకంటే 
తక్కువ వుండవచ్చు) మొదట సిగరెట్లకోసం డబ్బులు దొంగిలించాను. తరువాత 15వ 
ఎట పెద్ద దొంగతనం చేశాను. మాంసం భక్షించే మా అన్న చేతికి వుండే బంగారుమురుగు 
నుండి కొంచెం బంగారం దొంగిలించాము. మా అన్న ఇరవై రూపాయలు అప్పుబడ్డాడు. 
ఈ అప్పు ఎలా తీర్చడమా అని మేమిద్దరం ఆలోచించాము. అతని చేతికి బంగారు 


24 దొంగతనం ప్రాయశ్చిత్తం 


మురుగు వుంది. దానిలో ఒక తులం ముక్క తీయించడం తేలిక అని నిర్ణయించాం 
ఆ పని చేశాం. అప్పు తీర్చాం. కాని ఈ చర్యను నేను సహించలేకపోయాను. ఇక 
దొంగతనం చేయకూడదని నిశ్ళయించుకున్నాను. అయితే నా మనస్సు శాంతించలేదు 
తండ్రిగారికి చెప్పవలెనని అనిపించింది. కాని ఆయన ముందు నోరు విప్పి ఈ 
విషయం చెప్పేందుకు సాహసం కలుగలేదు. వారు కొడతారనే భయం కలుగలేదు. 
తన బిడ్డలనెవ్వరినీ మా తండ్రి కొట్టరు. బంగారు మురుగు విషయం చెబితే 
మనస్తాపంతో క్రుంగిపోతారనే భయం నన్ను పట్టుకుంది ఎది ఎమైనా దోషం 
అంగీకరి స్తేనే బుద్ది కలుగుతుందని విశ్వాసం కలిగింది. తండ్రికి మనస్తాపం కలిగించినా 
పరవాలేదని భావించాను. 

చివరికి ఒక చీటీ మీద చేసిన తప్పంతా వ్రాసి క్షమించమని ప్రార్థించాలి అను 
నిర్ణయానికి వచ్చాను. ఒక కాగితం మీద జరిగినదంతా వ్రాశాను వెళ్ళి మా తండ్రిగారికి 
యిచ్చాను. ఇంతటి తప్పు చేసినందుకు తగినవిధంగా శిక్షించమని, యిక ముందు 
దొంగతనం చేయనని శపధం చేశాను ఇదంతా వ్రాసిన చీటీ వారి చేతికి యిస్తున్నప్పుడు 
వణికిపోయాను. మా తండ్రి భగందర రోగంతో బాధపడుతూ మంచం పట్టి వున్నారు 
ఆయన బల్లమీద పడుకుని వున్నారు. చీటీ వారిచేతికి యిచ్చి ఎదురుగా నిలబడ్డాను 

వారు చీటీ అంతా చదివారు. వారి కండ్ల నుండి ముత్యాలవలె కన్నీరు 
కారసాగింది. ఆ కన్నీటితో చీటీ తడిసిపోయింది. ఒక్క నిమిషము సేపు కండ్లు 
మూసుకుని ఏమో యోచించారు. తరువాత చీటీని చింపివేశారు. మొదట చీటీ 
చదివేందుకు ఆయన పడకమీద నుంచి లేచారు. ఆ తరువాత తిరిగి పడుకున్నారు. 
నాకు కూడ ఏడుపు వచ్చింది. తండ్రికి కలిగిన వేదనను గ్రహించాను. చిత్రకారుడనైతే 
ఈ రోజున కూడా ఆ దృశ్యాన్ని చిత్రించగలను ఆ దృశ్యం యిప్పటికీ నా కండ్లకు 
కట్టినట్లు కనబడుతున్నది. వారి ప్రేమాళ్ళవులు నా హృదయాన్ని కడిగివేశాయి 
అనుభవించిన వారికే ఆ (ప్రేమ బోధపడుతుంది. 

“రామబాణ్‌ వాగ్యాంరే హొయ్‌ తే జేభే రామబాణం మహిమ ఆ బాణం 
తగిలిన వాడికే తెలుస్తుంది అని దాని అర్థం. ఆ ఘట్టం నాకు మొదటి అహింసా పాఠం 
అయింది. పితృవాత్సల్యం అంటే ఎమిటో అప్పుడు నాకు బోధపడలేదు. కాని ఈనాడు 

లోచిస్తే అదంతా అహింస మహిమేనని అనిపిస్తుంది. అట్టి అహింస అంతటా 
వ్యాప్తమైనప్పుడు దాని స్పర్శ తగలకుండా వుండదు. అహింసా శక్తి అమోఘం. 


ఆత్మకథ 25 


అంతటి శాంతం ఓర్పు వాస్తవానికి మా తండ్రి స్వభావానికి విరుద్ధం. ఆయన 
కోప్పడతారనీ, దూషిస్తారనీ లేక తల బ్రద్దలు కొట్టుకుంటారనీ భావించాను. కాని 
ఆయన ప్రదర్శించిన శాంతితత్వం అద్భుతం. అందుకు కారణం దోషాన్ని 
అంగీకరించడమేనని నా విశ్వాసం. మళ్లీ యీ విధమైన దోషం చేయను అని శపథం 
చేశాను. దాని అర్థం గ్రహించగలవారి ముందు వుంచాను. అదే సరియైన ప్రాయశ్చిత్తమని 
నా అభిప్రాయం. నేను దోషం అంగీకరించి యిక చేయనని శపథం చేసినందువల్ల మా 
తండ్రి నన్ను విశ్వసించారు. వారికి నా మీద వాత్సల్యం ఇనుమడించిందని నాకు 
బోధపడింది. 


9. పితృ నిర్యాణం - నా వల్ల జరిగిన మహాపరాధం 

అప్పుడు నాకు పరదహారో ఏడు. మా తండ్రిగారు రాచకురుపుతో బాధపడుతూ 
మంచం పట్టారని పారకులకు తెలుసు. మా అమ్మగారు, ఒక పాత నౌకరు, నేనుమా 
తండ్రిగారికి ముఖ్య పరిచారకులం. నర్సుపని, అన్గగా కట్టు విప్పి తిరిగి కట్టు కట్టడం, 
మందులు ఇవ్వడం, అవసరమైనప్పుడు మందులు నూరడం, మందులు కలపడం 
మొదలగు పనులు నాకు అప్పగించారు ప్రతి రాత్రి వారి కాళ్ళు పిసికి, వారు చాలు 
అన్నప్పుడు విరమించేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు వారు నిద్రించేంతవరకు కాళ్ళు పిసుకుతూ 
వుండేవాణ్ణి, ఈ విధంగా తండ్రికి సేవ చేయడం నాకు ఎంతో ఇష్టంగా వుండేది. ఈ 
విషయంలో నేను ఎప్పుడూ ఎమరచి వుండలేదని గుర్తు. నిత్యకృత్యాలు తీర్చుకునేందుకు 
అవసరమైన సమయం మినహా, మిగతా సమయమంతా బడికి వెళ్ళిరావడం, తండ్రికి 
సేవ చేయడంలో గడుపుతూ వుండేవాణ్ణి. నాకు మా తండ్రి సెలవు యిచ్చినప్పుడు 
వారికి కొంచెం నయంగా వున్నప్పుడు మాత్రమే నేసు సాయంత్రం వాహ్యాళికి వెళుతూ 
వుండేవాణ్లి. ఆ ఎడే నా భార్యకు నెల తప్పింది యిప్పుడు ఆ విషయం తలచుకుంటే 
సిగ్గు వేస్తుంది. నేను విద్యార్థి దశలో వుండికూడా బ్రహ్మచర్యాన్ని పాటించలేదు. నాకు 
కలిగిన సిగ్గుకు అదొక కారణం. విద్యా వ్యాసంగం నా విధి. పైగా చిన్నప్పటి నుంచి 
శ్రవణుడంటే నాకు గురి. పితృసేవ అంటే నాకు ఆసక్తి. అయినా నా భోగవాంఛ 
వీటన్నింటినీ మించిపోయిందన్నమాట. నా సిగ్గుకు యిది రెండో కారణం. ప్రతిరోజు 
రాత్రిపూట నా చేతులు మా తండ్రి పాదాలు వత్తుతూ వున్నా నా మనస్సు మాత్రం 
పడకగది మీద కేంద్రీకరించి యుండేది. ధర్మశాస్త్రం, వైద్యశాస్త్రం, లోకజ్ఞానం మూడింటి 
దృష్ట్యా స్తీ సంగమం నిషేధించబడిన సమయంలో నా మనఃస్థితి యిలా వుండేది. 
వదిలి పెడితే చాలు వెళదామని తొందరగా వుండేది. అనుమతి లభించగానే మా తండ్రి 
గారికి నమస్కరించి తిన్నగా పడకగదికి వడివడిగా వెళ్ళేవాణి. 


26 పితృ నిర్యాణం - నావల్ల జరిగిన మహాపరాధం 


సరిగ్గా ఆ రోజుల్లోనే మా తండ్రిగారికి క్రమక్రమంగా వ్యాధి ఎక్కువ కాసాగింది. 
ఆయుర్వేద వైద్యుల పూతలు, హకీముల పట్టీలు, నాటు వైద్యుల బెషధాలు అన్నీ 
పూర్తి అయ్యాయి. ఒక అలోపతీ డాక్టరు కూడా వచ్చి తన శక్తిని వినియోగించి 
చూచాడు. శస్త్ర చికిత్స తప్ప వేరే మార్గం లేదని డౌక్టరు చెప్పివేశాడు. కాని అందుకు 
మా కుటుంబ వైద్యుడు అంగీకరించలేదు. మా వైద్యుడు సమర్గుడు, సుప్రసిద్ధుడు 
కూడా. అందువల్ల ఆయన మాట నెగ్గింది. శస్త్రచికిత్స జరుగలేదు. అందుకోసం కొన్న 
మందులన్నీ మూలబడ్డాయి. కుటుంబవైద్యుడు శస్త్రచికిత్సకు అంగీకరించియుంటే 
వ్రణం నయమైపోయేదని నా తలంపు. ఆ శస్త్రచికిత్స బొంబాయిలో ప్రసిద్ధుడైన ఒక 
గొప్ప డాక్టరు చేత చేయించాలని భావించాం. కాని ఈశ్వరేచ్చ అనుకూలం కాలేదు. 
మృత్యువు నెత్తిమిదకు వచ్చిపడినప్పుడు మంచి ఉపాయం ఎవ్వరికీ తోచదుకదా! 
తరువాత శస్త్రచికిత్స పరికరాలన్నింటిని వెంట పెట్టుకుని మా తండ్రిగారు బొంబాయి 
నుండీ ఇంటికి వచ్చేశారు. ఆయనకు యిక జీవించననే విశ్వాసం కలిగింది. క్రమంగా 
ఆయన నీరసించిపోయారు. మంచంమీదనే అన్ని పనులు జరగవలసిన స్థితి ఎర్బడింది. 
కాని మా తండ్రిగారు అందుకు అంగీకరించలేదు. పట్టుపట్టి చివరివరకు ఏదో విధంగా 
లేచి అవతలకి వెళుతూ వుండేవారు. బహిర్చుద్ధి విషయంలో వైష్ణవ ధర్మంలో విధులు 
అంత కఠినంగా వుండేవి. అట్టి శుద్ధి అవసరమే, కాని రోగికి బాధ కలగకుండా, మంచం 
మీద మైలపడకుండ, పరిశుభ్రంగా నిత్యకృత్యాలు, మంచం మీదనే ఎలా జరపవచ్చునో 
పాశ్చాత్య వైద్యశాస్త్రం మనకు నేర్చింది. ఈ విధమైన పారిశుద్ధ్యాన్నే నేను వైష్ణవ 
ధర్మమని అంటాను. కాని రోగతీవ్రతలో సైతం మా తండ్రిగారు స్నానాదుల కోసం 
మంచం దిగవలసిందేనని పట్టుబట్టడం నాకు ఆశ్చర్యం కలిగించింది. లోలోపల 
వారిని మెచ్చుకునేవాణ్ణి. ఒకనాడు ఆ కాళరాత్రి రానే వచ్చింది. మా పినతండ్రి 
రాజకోటలో వుండేవారు. మా తండ్రి అపాయస్థితిలో వున్నారని తెలిసి ఆయన 
రాజకోటకు వచ్చారని నాకు కొద్దిగా గుర్తు. వారిరువురి మధ్య సోదర (పేమ అధికంగా 
వుండేది. మా పినతండ్రి పగలంతా మా తండ్రిపడక దగ్గరే రూర్చుండి, రాత్రిపూట 
మమ్మల్నందరినీ నిద్రపామ్మని పంపివేసేవాడు. తాను మా తండ్రి మంచం ప్రక్కనే 
పడుకునేవాడు. అది చివరిరాత్రి అని ఎవ్వరం ఊహించలేదు. అయితే ఎప్పుడూ 
భయం భయంగా వుండేది. ఆ రాత్రి 10.30 లేదా 11 గంటలైంది. నేను మా తండ్రిగారి 
కాళ్ళు పిసుకుతూ వున్నాను. “నువు వెళ్ళు నేను కూర్చుంటాను” అని మా పినతండ్రి 
అన్నారు. ఆ మాటలు విని నేను సంతోషించాను. తిన్నగా పడకగదిలోకి వెళ్ళిపోయాను. 


ఆత్మకధ 27 


పాపం నా భార్య గాఢనిద్రలో వుంది. నేను ఆమెను నిద్రపోనిస్తానా? ఆమెను లేపాను. 
అయిదు ఆరు నిమిషాల తరువాత మా నౌకరు వచ్చి దబదబ తలుపు తట్టాడు. 
కంగారు పడిపోయాను. నాన్నగారికి జబ్బు పెరిగిందని బిగ్గరగా అన్నాడు. బాగా 
జబ్బులో వున్నారను విషయం నాకు తెలుసు అందువల్ల జబ్బు 
విషయం నాకు బోధపడింది. మీద నుంచి క్రిందికి దూకాను: ణల! 
క్యిచ్రిగాః చెప్పు చిమైందీ?''.- ST PE అవ చం ఫి శత తం. 
“తండ్రిగారు చనిపోయారు” అని: నమాధానం-' కు ఆమాట చిని 
Sib ed ప్రయోజనం ఏమిటొ చీరతో విచారల కలిగింది, 
తండ్రీగారి దగ్గరికి పరుగెత్తాను. భోగవోంఛ నన్నుళాంధుణ్ణి చేసంది -అరదువల్లే చీవరీ 
క్షణంలో మా తండ్రిగారి శాశ్వత ప్రయాణ సమయంలో నేను వారి దగ్గర వుండలేక 
పోయాను. వారి వేదనలో పాలుపంచుకోలేకపోయాను: త 'అచృష్టంమూ పినతండ్రి 
గారికి దక్కింది. మా పీనతండ్రితన అన్నగారికి హమ 'భక్తుతు.-అరదువల్ల ఆయనకే 
అంత్యకాలంలో సేవచేసే అదృష్టం “లభించిందీ. మరణం అనన్నమంచ్‌నామా త్‌ తెండ్రి 
గ్రహించారు. సైగ చేస కలం; కాగీతంశెప్పించి దోనీ మీద ఎర్పాటు - చేయాడ్‌'ఆని 
"వ్రాశారు: తరువాత కన దండకుకట్టీయున్న' తోయ త్తును: మెడలో పు శ్నీ.బిరగోరలి 
తులసీ శావిళాన్ని తీసక్రంద' వె ట్టారు-వెరటనే-కన్నుమాశౌరు. శన తండ్రీ "ప్రాణం 
పోతున్నప్పుడు కూడో చొ భారగ్థప' కలి గనమిహాం నాకు మాయారోని కచ్చ శెచ్చంచి. 
'నోకూతల్లి/తం గ్రాయడేగల భక్తీ అషారేం: వారికోసం శాసర్వన్వశ థరహాయగలన్‌. 
శాని భరిదు'యెరక కొరత వుందని ఈ 'ఘట్టళ వల్లశేలికటాపోస మీయరలో కు 
మేల్కొని వుండాలో ఆ సమయంలో నా మనస్సు భోగవాంఛళకుకితోబిపీరది. 
అందువల్లఎన్నటికీ క్షముంచరోని దొకరద ళల. వ ఉల్చకితుత్త అ ధబకోకామోంధుణ్లి 
అర హాము చ శద యు చమ వభ ఆకీవులిరప్రుడాకక బలల వట్టి. 
“దాన్ని అదుపులో సొట్టకునత్యోన కనిక గింటాట కేదార ంత్రక ఆ టగ్‌ 
"ఆయదళ్రార్టార్రహూల ఉర్ల కళూజిన్గివతికింన్‌ కళంచి ఆగ ప్‌క నా యముసుక 
ఆ జగమరో రోహాకం టవకంచ డం ఈ నతు పది హాతన భిర్య'ట్రనికరటిరది. 
ఉక జుం చతు గారోజక లే ఫర చటైఆ కతీదుం జీన్‌ నోత: 
శద? రాతర ధవళ థర ౦కే డిసైడ్‌ జటా హద్యకలి కరదిదాదాన్యు ఇమా 
షూత్య రల కకడ్డ తియిళతంచిళుతు మర్యొందుకుగాకి న ఆయిలదల 
ఆగ వ్యశల 0౯9ఉ 'ఆయదంటటి6 ౦0ణఆంక యగిస్టద (బటి యగ 


దుఆ .థ్టంద్‌ండ్ర ఇబంది ఆడం టస్రుత్సిణు అటి “అంయుంఇచల 


TW TA 


28 మతంతో పరిచయం 


10. మతంతో పరిచయం 

ఆరవ ఏట నుంచి ప్రారంభించి పదహారు సంవత్సరాల వయస్సు వచ్చేదాక 
విద్యాధ్యయనం కావించాను. కాని పాఠశాలలో అప్పటిదాకా మతాన్ని గురించిన బోధ 
జరుగలేదు. కాని అక్కడి వాతావరణం వల్ల అట్టి కొత్త శిక్షణ లభించింది. ఇక్కడ ధర్మం 
అంటే ఆత్మ బోధ లేక ఆత్మ జ్ఞానమను విశాల అర్థాన్ని పాఠకులు గ్రహించుదురు గాక. 
వైష్ణవ సంప్రదాయంలో జన్మించడం వల్ల దేవాలయం వెళ్ళే అవకాశం నాకు తరచుగా 
లభిస్తూ ఉండేది. కాని ఆ కోవెల అంటే నాకు శ్రద్ధ కలుగలేదు. దాని వైభవం నాకు 
బోధపడలేదు. అచట కొంత అవినీతి జరుగుతున్నదని విని దాని యెడ ఉదాసీనత 
ఎర్చడింది. 

అయితే నాకు అక్కడ అబ్బని విశేషం ఒకటి మా కుటుంబమందలి దాసివల్ల 
అబ్బింది. ఆమె నా యెడ చూపించిన వాత్సల్యం ఇప్పటికీ నాకు గుర్తు వున్నది. భూత 
(ప్రేతాదులంటే నాకు భయం అని మొదట వ్రాశాను. మా కుటుంబదాసి పేరు రంభ. 
ఆమె భూత (పేతాదుల భయానికి రామ నామ స్మరణం మంచి మందు అని చెప్పింది 
ఆమె చెప్పిన మందు మీద కంటే ఆమె మీద నాకు అమిత నమ్మకం ఏర్పడింది. దానితో 
అప్పటినుండి భూత (పేతాదుల భయం పోయేందుకై రామనామ జపం ప్రారంభించాను. 
ఆ జపం ఎక్కువ కాలం చేయలేకపోయినా చిన్నవాట హృదయంలో నాటుకున్న 
రామనామమను బీజం తరువాత కూడా చెక్కు చెదరకుండా అలాగే హృదయంలో 
వుండిపోయింది. ఈనాడు రామనామం నా పాలిట దివ్యౌషధం. ఆనాడు అది రంభ 
నాటిన విత్తనమే. 

అ రోజుల్లో మా పినతండ్రి కొడుకు యొక్క సాహచర్యం మాకు లభించింది. 
అతడు రామభక్తుడు. మా అన్నదమ్ములిద్దరికీ అతడు రామరక్షాస్తోత్రం నేర్చే ఏర్పాటు 
చేశాడు. ఆ స్తోత్రం మేము కంలోపాఠం చేశాము. ప్రతిరోజు ప్రాతఃకాలం స్నానం చేసిన 
తరువాత రామనామ స్తోత్ర జపం చేయడం అలవాటు చేసుకున్నాం. పోరుబందరులో 
వున్నంత కాలం మా జపం నిర్విఘ్నంగా సాగింది. రాజకోట వాతావరణం వల్ల కొంత 
సడలిపోయింది. ఈ జపం మీద నాకు శ్రద్ధ కలుగలేదు. మా పినతండ్రి కుమారుని 
యెడగల ఆదరభావం వల్ల రామరక్షా స్తోత్రం శుద్ధమైన ఉచ్భారణతో సాగుతూవుండేది. 

రామాయణ పారాయణం ప్రభావం నా మీద అమితంగా పడింది. మా తండ్రి 
గారు జబ్బు పడ్డప్పుడు కొంతకాలం పోరుబందరులో ఉన్నాం. అక్కడ గల 
రామాలయంలో రోజూ రాత్రిపూట రామాయణం వింటూ వుండేవాణ్ణి. రామభద్రుని 


అత్మకథ 29 


పరమభక్తుడు భీలేశ్వర్‌కు చెందిన లాఘామహారాజ్‌ రామాయణం వినిపిస్తూ వుండేవాడు. 
ఆయనను కుష్టురోగం పట్టుకుందట. ఆ రోగానికి ఆయన ఎ మందూ వాడలేదు 
భీలేశ్వర్‌లో గల మహా శివునికి బిల్వ పత్రాలతో భక్తులు పూజ చేస్తూ వుండేవారు. ఆ 
విధంగా శివుని స్పర్శ పొందిన బిల్వపత్రాల్ని ఆయన కుష్టు సోకిన అవయవాలకు 
కట్టుకునేవాడు. రామనామ జపం చేస్తూ వుండేవాడు. దానితో అతని కుష్టురోగం 
పూర్తిగా నయమైపోయిందని ఆబాలగోపాలం చెప్పుకునేవారు. అది నిజమో కాదో 
మాకైతే తెలియదు. కాని ఆయన నోట రామాయణం వినేవారమంతా అది నిజమేనని 
నమ్ముతూ వుండేవారం. రామాయణగానం ప్రారంభించినప్పుడు ఆయన ఆరోగ్యంగా 
వున్నాడు. ఆయన కంరం మధురంగా ఉన్నది. ఆయన రామాయణానికి సంబంధించిన 
దోహాబౌపాయిలు పాడుతూ వాటి అర్థం చెపుతూ అందులో తను లీనమైపోయేవాడు. 
శ్రోతలు తన్మయత్వంతో ఆయన గానం వింటూ వుండేవారు. అప్పుడు నాకు 
పదమూడు సంవత్సరాల వయస్సు. ఆయన రామకథ వినిపిస్తూ వుంటే ఆనందంతో 
వింటూ వుండేవాణ్ణి. యిప్పటికీ నాకు ఆ విషయం గుర్తు వుంది. ఆనాటి రామాయణ 
శ్రవణం వల్ల నాకు రామాయణం యెడ ప్రేమ అంకురించిన మాట నిజం. 
తులసీదాసు రామాయణం సర్వోత్తమమైన గ్రంథం. 

కొద్దినెలల తరువాత మేము రాజకోటకు వచ్చాము. అక్కడ రామాయణ 
కాలక్షేపానికి అవకాశం చిక్కలేదు. కాని ప్రతి ఎకాదశి నాడు భాగవతపారాయణం 
జరుగుతూ వుండేది. నేను అప్పుడప్పుడు భాగవతం విందామని వెళ్ళేవాణ్ణి. ఆ 
పౌరాణికుడు జనాన్ని ఆకర్షించలేకపోయాడు. భాగవతం భక్తి ప్రధానమైనదని 
తెలుసుకున్నాను. నేను దాన్ని గుజరాతీ భాషలో తన్మయుడనై చదివాను. మూడు 
వారాలపాటు నేను ఉపవాసదీక్ష వహించిన సమయంలో పండిత మదన మోహన 
మాలవ్యాగారు మూలంలోని కొన్ని ఘట్టాలు చదివి వినిపించారు. మాలవ్యావంటి 
మహాభక్తుని నోట భాగవతం వినే అదృష్టం నాకు కలిగింది. అట్టి అదృష్టం బాల్యంలోనే 
కలిగియుంటే దానిపై గాఢమైన ప్రీతి కలిగియుండేది కదా అని అనుకున్నాను. 
బాల్యంలో శుభాశుభ సంస్కారాల ప్రభావం అమితంగా హృదయం మీద పడుతుంది. 
అందువల్ల బాల్యకాలంలో అటువంటి గ్రంథాలు ఎక్కువగా వినలేక పోతినను 
విచారం నాకు కలుగుతూ వుంటుంది. 

రాజకోటలో వున్నప్పుడు సర్వమత సంప్రదాయాలయెడ సమత్వభావం 
సునాయాసంగా ఎర్పడింది. హందూమతమందలి అన్ని సంప్రదాయాల యెడ నాకు 
ఆదరభావం కలిగింది. మా తల్లిదండ్రులు అక్కడ రామాలయానికి శివాలయానికి 


30 మతంతో పరిచయం 


వెళుతూవుండేవారు. మమ్మల్ని కూడా తమతోపాటు అక్కడికి తీసుకుని 
వెళుతూవుండేవారు. అప్పుడప్పుడు మమ్మల్ని పంపుతూ వుండేవారు. జైన ధర్మాచార్యులు 
తరచుగా మా తండ్రిగారి దగ్గరకు వస్తూవుండేవారు. వారు మా తండ్రిగారితో ధర్మాన్ని 
గురించి, తదితర విషయాల్ని గురించి చర్చిస్తూవుండేవారు. ఇంతేగాక మా తండ్రికి 
మహమ్మదీయులు, పారశీకులు చాలామంది మిత్రులు వుండేవారు. వారు తమ తమ 
మతాల్ని గురించి చెపుతూ వుండేవారు. మా తండ్రి వారి మాటలు శ్రద్దతో వింటూ 
వుండేవారు మా తండ్రిగారికి 'నర్సు గా వున్నందువల్ల వాళ్ళ మాటలు వినే అవకాశం 
నాకు లభిస్తూ వుండేది ఈ విధంగా వివిధ మతాలను గురించిన విషయాలు వింటూ 
ఉండడం వలన వాటన్నిటియెడ సమత్వభావం నాకు కలిగింది. అందుకు ఆ చర్చలు 
దోహదం చేశాయి. 

ఇక క్రైస్తవ మతం మాత్రమే మిగిలింది. దానియెడ నాకు అభిరుచి కలుగలేదు. 
పైగా అరుచి ఏర్పడింది. ఆ రోజుల్లో క్రైస్తవమత బోధకులు కొందరు మా హైస్కూలు 
దగ్గర ఒక మూల నిలబడి హిందువుల్ని వాఠి దేవుళ్ళను నిందిస్తూ ఉపన్యోసాలు చేస్తూ 
వుండేవారు నేను ఆ నిందను సహించలేకపోయేవాణ్ణి: “వాళ్ళను. వినడానికి నేను ఒక 
పర్యాయం మాత్రమే అక్కడ చిలబడ్గాన్సు ఇక  నిలబడి.-వినవలసేన అచసరం 
తేపిండోహొయంది. అయ్లోణాల్లోనే సుప్రసిర్థుడగు ఒక హిందువు. శ్రైస్తవమతంలో 
కలిసిపోయాడనీ,' అ తత౮-గోమోరసంంతీన వలసి వచ్చేనిడనీ మద్యం- సేవంచసులని 
చచ్చిదనే,' వేషం కూడా మారవలసి. వచ్చెరదనీ తరువాత హాళ్ణిటు, బూటు. కోటు 
శ్రరైరాటపాశ్చాత్య దుస్తులు. భరించి" తెరగవేలసు వచ్చిరదనీ ఊరూ వాడో మారు 
(మోగిపోయరపి ఈ ర్తీషయం; విని నేను బాధపడ్డాను: 'గోమా సభక్షణం.:మద్యసేవనల, 
పొళ్వాత్య టేషధా రణం ఇట్టివిధులు చిధంచు పేతం మతమని పెంచు కోద ను-భొము 
సాకు కలిగిరద్‌. క్రోత్రగామతం పుచ్చుకున్న ఆవ్యక్తి తప్పుడే హిందూమతాన్ని పొందూ 


ఇట్టావిషేయాలన్నీ.కైన్తు మతమంటే సోకు అథుచి: కలైగిళచాము: 

దింయ శ్రతయమతా అయ్మెడ సమ భాద ఆ కలిగిందంటే నాకు దేవుసామీడ పూత్తిగాశ్రర్ద 
థెల్చతిరదని ఆనుకోకుడతు ఇదే-'వముయలలోంయా తండ్రిగొక్కి దగ్గర గ్రల్‌ (గ్రంథ 
సముదాయంలో మనుస్మృతి అను గ్రంథరుకనబఢంది?- ఈడు _లిధీంబెబిడేని 
అహయాల బా టింగ్రద్ధ శలిగుచలేదు. కొద్ది నాస్తి కశ్వర: కలిగ ౮హాయో మా రెండ 
ఉనతటడ్రకుహచుని శెలివితేట త మీడ: హొహావిళ్వాస్‌ ౮ కలీ గ్రీందీ “నాం నుదేహాలి 


ఆత్మకధ 31 


అతనికి తెలియజేశాను. అతడు నా సందేహనివృత్తి చేయలేకపోయాడు. “ పెద్దవాడనైన 
తరువాత సందేహ నివృత్తి నీవే చేసుకోగలుగుతావు. చిన్నపిల్లలు ఇటువంటి ప్రశ్నలు 
వేయకూడదు . అని అతడు అన్నాడు. మనస్సుకు శాంతి లభించలేదు. మనుస్మృతి 
అందలి ఖాధ్యాఖాద్య ప్రకరణం, తదితర ప్రకరణాలలో ప్రచలిత విధానాలకు 
విరుద్ధమైన కొన్ని విషయాలు వ్రాసి వున్నాయి. యీ విషయమై కలిగిన సందేహానికి 
సమాధానం కూడా అదే పద్ధతిలో లభించింది. పెద్దవాడనైన తరువాత చదివి 
తెలుసుకుంటానని మనస్సుకు నచ్చచెప్పుకున్నాను. 

మనుస్మృతి చదివిన ఆ సమయంలో నాకు అహింసా బోధ కలుగలేదు. 
మనుస్మృతిలో మాంసాహారానికి సమర్థన లభించింది. పాములు, నల్లులు మొదలుగా 
గల వాటిని చంపడం నీతి బాహ్యం కాదని తోచింది. ఆ రోజుల్లో ధర్మమని భావించి 
నల్లుల్ని నేను చంపాను. ఆ విషయం యిప్పటికీ నాకు జ్ఞాపకం వున్నది. 

ఒక్క విషయం మాత్రం గాఢంగా నా హృదయంలో నాటుకున్నది. ఈ 
ప్రపంచం నీతిమీద నిలబడి వున్నది. నీతి అనేది సత్యంతో కూడివుంది కనుక 
సత్యాన్వేషణ జరిపితీరాలి అను భావం నాలో గట్టిపడింది. రోజురోజుకి సత్యం యొక్క 
మహత్తు నా దృష్టిలో పెరిగిపోసాగింది. సత్యాన్ని గురించిన వాఖ్య నా దృష్టిలో 
విస్తరించింది. యిప్పటికీ విస్తరిస్తూ ఉంది. 

నీతికి సంబంధించిన ఒక ఛప్పయ్‌ ఛందం నా హృదయంలో చోటు చేసుకున్నది. 
ఆ పద్యంలో చెప్పబడిన అపకారానికి ప్రతీకారం అపకారం కాదు, ఉపకారం సుమా! 
అను సూత్రం నా జీవితానికి మూలమైంది ఆ సూత్రం నా మనస్సుపై రాజ్యం చేసింది. 
అపకారికి మేలుకోరడం, మేలు చేయడం అంటే అనురాగం పెరిగింది. ఈ విషయమై 
ఎన్నో ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను. ఆ మహత్తరమైన ఛప్పయ్‌ ఛందస్సు క్రింద 
ఉటంకిస్తున్నాను. 

పాణీ ఆపనే పాయ్‌, భలుం భోజన్‌ తో దీజే 

ఆనీ నమానే శీశ్‌, దండవత్‌ కోడే కీజే 

ఆపణ ఘూసే దామ్‌, కామ్‌ మహోరో నుం కరిఏ 

గుణ కేడేతో గుణ దశగణో, మన వాచా కర్మేకరీ 

అవగుణ కేడేజే గుణకరే, తేజగమాంజీత్యో సహ. 

“జలమును మీకీయగలవాని కెందేని నొసగుమీ కడుపార నోగిరంబు 

వందనంబును జేయువానికిజేయుమి భుక్తిమై సాష్టాంగవందనంబు 


32 నమకు ప్రయా సన్నాహం 


దమ్మిడినీకిచ్చు ధన్యాత్మునకు మాజుగా నిమ్ము నీ నెమ్మేనినేని కోసి 

ఒకటియొసగిన బదిరెట్టులొసగవలయు 

చెట్టు చేసిన మేలును జేయవలయు 

ప్రాతఃకాలము నాటి యీ చేతలెల్ల 

అనుపూర్విగ సత్యరహస్యమరయ 

(తెలుగుసేత - శతావధాని వేలూరి శివరామశాస్త్రి) 

11. సమకు ప్రయాణ సన్నాహం 

1887 వ సంవత్సరంలో నేను మెట్రిక్యులేషన్‌ పరీక్షకు కూర్చున్నాను. అప్పుడు 
అహ్మదాబాదు, బొంబాయి _రక్షాకేంద్రాలు. దేశంలో దారిద్ర్యం ఎక్కువగా వుండటంవల్ల 
కారియావాడ్‌ విద్యార్థులు తమకు దగ్గరలో వున్న కొద్ది ఖర్చుతో పని జరిగే అహ్మదాబాదు 
కేంద్రానికి వెళ్ళేందుకు ఇష్టపడేవారు. మా కుటుంబ ఆర్థికస్థితి కూడా అంతంతమాత్రంగానే 
వుంది. అందువల్ల నేను ఆ కేంద్రానికే వెళ్ళవలసి వచ్చింది. రాజకోట నుండి 
అహ్మదాబాదు ఒంటరిగా మొదటిసారి ప్రయాణం చేశాను 

మెట్రిక్యులేషన్‌ పూర్తి అయిన తరువాత కాలేజీలో చదవమని మా పెద్దలు 
(ప్రోత్సహంచారు. భావనగర్‌ మరియు బొంబాయిలో కాలేజీలు వున్నాయి భావనగర్‌లో 
ఖర్చు తక్కువ అందువల్ల అక్కడి శ్యామలదాస్‌ కాలేజీలో చేరాను. కాని అక్కడంతా 
అడవి గొడవ. ఉపాధ్యాయులు చెప్పేది నాకు బోధపడలేదు. అది వారి లోటు కాదు. 
నా లోటే. ఆరు నెలలు గడిచాయి. ఇంటికి వెళ్ళాను. “మావుజీదవే అనువారు మా 
కుటుంబానికి పాత మిత్రులు. మాకు మంచి చెడులు చెబుతూ వుండేవారు. ఆయన 
బ్రాహ్మణులు. విద్వాంసులు, వ్యవహారదక్తులు. మా తండ్రిగారు గతించిన తరువాత 
కూడా మా కుటుంబ కష్టసుఖాల్ని గురించి తెలుసుకుంటూ వుండేవారు. సెలవుదినాల్లో 
వారు మా ఇంటికి వచ్చారు. మా అమ్మగారితోను, మా పెద్దన్నగారితోనూ మాట్లాడుతూ 
నా చదువును గురించి అడిగారు. నేను శ్యామలదాసు కాలేజీలో చేరి చదువుతున్నానని 
తెలుసుకున్నారు. కొంతసేపు యోచించి వారు ఈ విధంగా అన్నారు. "ఇప్పుడు కాలం 
మారింది. తగిన చదువు లేందే మీలో ఎవ్వరూ ఇప్పుడు మీ నాన్నగారు పొందిన పదవి, 
హోదా పొందలేరు. ఈ పిల్లవాడు చదువులో ముందడుగు వేస్తున్నాడు. కనుక ఇతడు 
ఈ హోదాను నిలుపుకునేలా చూడండి. బి.ఎ. ప్యాసు కావాలంటే ఇంకా నాలుగేళ్ళ 
మయం పడుతుంది. ఎంత తంటాలుపడ్డా నెలకు 50 లేదా 60 రూపాయలు 
మాత్రమే సంపాదించగలుగుతాడు. దివాను మాత్రం కాలేడు. మా కుమారుని వలె 


ఆత్మకథ 33 


లాయరు కావాలంటే చాలా కాలం పడుతుంది. ఈ పిల్లవాడు లాయరు అయ్యేనాటికి 
దివాన్‌ పదవి కోసం చాలామంది లాయర్లు తయారవుతారు. అందువల్ల మీ పిల్లవాణ్ణి 
ఇంగ్లాండు పంపడం మంచిదని నా అభిప్రాయం. అక్కడ బారిష్టరు కావడం తేలిక అని 
మా అబ్బాయి కేవలరామ్‌ చెప్పాడు. మూడేళ్ళలో తిరిగి రావచ్చు. నాలుగైదు వేల 
రూపాయలు ఖర్చు అవుతాయి. బారిష్టరై తిరిగివచ్చిన ఆ క్రొత్తవాణ్ణి చూడండి ఎంత 
దర్జాగా వుంటాడో, అతడు అడిగితే చాలు దివాన్‌గిరీ ఇచ్చేలా వున్నారు. కనుక ఈ 
సంవత్సరమే మోహనదాస్‌ను ఇంగ్లాండు పంపడం మంచిది. మా అబ్బాయి 
కేవల్‌రామ్‌కు ఇంగ్లాండులో మిత్రులున్నారు. వారికి పరిచయ పత్రాలిస్తాడు. అందువల్ల 
పిల్లవాడికి అక్కడ యిబ్బంది కలుగదు ఈ విధంగా మా వాళ్ళకు చెప్పి జోషీగారు 
(దవేగారిని మా కుటుంబీకులు జోషీగారని అనేవారు) మేము అంగీకరించినట్లు 
భావించి నా వంకకు తిరిగి “నీవు ఇక్కడ చదవడం కంటే ఇంగ్లాండులో చదువుకునేందుకు 
అభిలషింపవా?' అని అడిగారు. వారి మాటలు విన్న నాకు సంతోషం కలిగింది. 
కాలేజీలో సాగుతున్న కఠినమైన విద్యాబోధన వల్ల నేను విసిగిపోయివున్నాను. అందువల్ల 
వారి ఈ మాట వినగానే ఆనందపడి “ఎంత త్వరగా నన్ను పంపితే అంత మంచిది" 
అని అనివేశాను. పరీక్షలు త్వరగా ప్యాసు కావడం కష్టం. అందువల్ల నన్ను వైద్య 
చదువుకు పంపకూడదా అని అడిగాను. 

మా అన్నగారు నా మాటకు అడ్డువచ్చి “నాన్నకు వైద్యమంటే ఇష్టం లేదు, 
మనం వైష్ణవులం. ఏనుగుల్ని కోయడం మనకు పాడికాదు అని నాన్నగారు నిన్ను 
దృష్టిలో పెట్టుకుని అనేవారు. నీవు వకీలు కావడం నాన్నగారికి ఇష్టం" అని అన్నాడు. 

వెంటనే జోషీ మా అన్నగారి మాటల్ని సమర్థిస్తూ ఇలా అన్నారు. Ea 
నాన్నగారిలా వైద్యవృత్తిని ద్వేషించను. వైద్యవృత్తిని శాస్త్రం కూడా నిషేధించలేదు నవు 
వైద్యపరీక్ష ప్యాసైనా దివాన్‌ పదవి పొందలేవు. నీవు దివాన్‌ కావాలి. చేతనైతే అంత 
కంటే పెద్ద పదవి సంపాదించాలి. అప్పుడే ఈ పెద్ద కుటుంబాన్ని పోషించగలుగుతావు. 
రోజులు త్వరగా మారిపోతున్నాయి. రోజులు గడిచేకొద్దీ కష్టాలు పెరుగుతాయి. 
అందువల్ల బారిష్టరు కావడమే అన్నివిధాలా మంచిది" అని చెప్పి మా అమ్మగారి వంక 
తిరిగి “ఇక నాకు సెలవీయండి. నేను చెప్పిన విషయాన్ని గురించి యోచించండి. 
మళ్ళీ నేను వచ్చేసరికి ఇంగ్లాండు ప్రయాణానికి సన్నాహాలు జరుపుతూ వుండండి. 
నేను చేయగల సాయం ఏమైనా వుంటే తప్పక చేస్తా" అంటూ జోషీ లేచి వెళ్ళిపోయారు. 
నేను ఆకాశ సౌధాలు నిర్మించసాగాను, 


34 సీమకు ప్రయాణ సన్నాహం 


మా అన్నగారు ఆలోచనా సాగరంలో మునిగిపోయారు. నన్ను ఇంగ్లాండు 
పంపడానికి డబ్బు ఎక్కడినుంచి తేవడం? ఒంటరిగా చిన్నవాణ్ణి ఇంగ్లాండుకు ఎలా 
పంపడం? ఈ మధనలో అన్నగారు పడ్డారు 

మా అమ్మగారు కూడా చింతలో పడిపోయింది. నన్ను విడిచి వుండలేదు. నా 
ఎడబాటు ఆమె సహించలేదు. అందువల్ల ఒక ఉపాయం ఆమెకు తట్టింది. “మన 
కుటుంబ పెద్దలు మీ పినతండ్రిగారున్నారు కదా! మొదట వారితో సంప్రదిద్దాం. వారు 
అంగీకరిస్తే తరువాత ఆలోచిద్దాం' అని ఆమె అన్నది. 

మా అన్నగారికి మరో ఊహ కలిగింది. 'పోరుబందరుపై మనకు కొంత హక్కు 
వున్నది. అక్కడ లేలీగారు పెద్ద అధికారి. మన కుటుంబమంటే వారికి గౌరవం. మన 
పినతండ్రీగారంటే వారికి ప్రత్యేక అభిమానం. నీ విద్యా వ్యయానికి సంస్థానం పక్షాన 
కొంత సహాయం అందజేసి వారు తోడ్పడవచ్చు' అని నాతో అన్నారు. 

వారి మాటలు నాకు నచ్చాయి. పోరుబందరుకు ప్రయాణమైనాను. ఆ రోజుల్లో 
రైళ్ళు లేవు. ఎద్దుబండిమీద ప్రయాణం చేయాలి. నాకు పిరికితనం ఎక్కువ అని 
ముందు వ్రాశాను. అయితే ఇంగ్లాండుకు వెళ్ళాలనే ఉత్సాహం కలగడం వల్ల దాని 
ముందు నా పిరికితనం పటాపంచలైపోయింది. ధోరాజీ వరకు ఎడ్గబండిలో వెళ్ళాను. 
ఒంటెమీద ప్రయాణం సాగించాను. ఒంటె ప్రయాణం మొట్టమొదటిసారి చేశాను. 

పోరుబందరు చేరాను. మా పినతండ్రిగారికి సాష్టాంగప్రణామం చేశాను. 
విషయమంతా వారికి చెప్పాను. వారు అంతా విని కొంచెం సేపు ఆలోచించి యిలా 
అన్నారు. “ఇంగ్లాండులో స్వధర్మ రక్షణ సాధ్యపడుతుందని నాకు అనిపించడంలేదు. 
నేను విన్న విషయాల్ని బట్టి అక్కడ స్వధర్మరక్షణ అసంభవమని భావిస్తున్నాను. 
అక్కడికి వెళ్ళివచ్చిన బారిష్టర్లను చూస్తున్నాను. వీళ్ళకు ఆ తెల్లవాళ్ళకు భేదం 
కనబడటం లేదు. ఆహారం విషయంలో వారికి నిషేధాలు లేవు. చుట్ట ఎప్పుడూ వారి 
నోట్లో ఉండవలసిందే. ఇంగ్లీషువాళ్ళ దుస్తులు సిగ్గులేకుండా ధరిస్తారు. అది మన 
కుటుంబ సంప్రదాయం కాదు. నేను కొద్దిరోజుల్లో తీర్థయాత్రకు బయలుదేరుతున్నాను. 
నేను యిక ఎన్నాళ్ళో బ్రతకను. కాటికి కాళ్ళు చాచుకొని ఉన్న నేను సముద్రయానానికి 
అంగీకరించలేను. కాని నేను నీ దారికి అడ్డం రాను. ఈ విషయంలో నిజంగా 
కావలసింది మీ అమ్మగారి అనుమతి. ఆమె అంగీకరిస్తే బయలుదేరు. నేను 
ఆడ్డురానని ఆమెకు చెప్పు. నేనూ ఆశీర్వదిస్తాను. 

"నాకు కావలసింది అదే. మా అమ్మగారి అనుమతి కోసం ప్రయత్నిస్తాను. 
మీరు లేలీగారికి సిఫారసు చేయండి" అని అడిగాను “నేను ఎలా చేస్తాను? అయితే 


ఆత్మకధ 35 


అతను మంచివాడు. నీవే ఉత్తరం వ్రాయి. మన కుటుంబాన్ని గ. -ఐ తెలిస్తే తప్పక 
అనుమతిస్తాడు. సహాయం కూడా చేయవచ్చు.” అని అన్నారు 

నేను సిఫారసు చేయమని అడిగితే మా పినతండ్రి ఎందుకు అంగీకరించలేదో 
నాకు బోధపడలేదు. సముద్రయానానికి ప్రత్యక్షంగా సాయం చేయడం ఆయనకు 
ఇష్టం లేదని నాకు గుర్తు. 

లేలీగారికి జాబు వ్రాశాను. వారి అనుమతి తీసుకుని కలుద్దామని వెళ్ళాను. 
మేడమీద ఎక్కుతూ ఆయన నన్ను చూచాడు. బి.ఏ. పూర్తిచేయి. తరువాత వచ్చి కలు. 
నీకు ఇప్పుడు ఏమీ సాయం లభించదు. అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. నేను 
ఆయనను చూడడానికి బాగా తయారైవచ్చాను వారికి చెప్పాలని కొన్ని మాటలు కూడా 
వ్రాసుకుని బాగా వల్లించాను. వంగి వంగి రెండు చేతులతో సలాం చేశాను. కాని 
అంతా వృధా అయిపోయింది. 

తరువాత ఆలోచించాను. నా భార్య నగలపై నా దృష్టి పడింది మా అన్నగారిమీద 
నాకు అపరిమిత విశ్వాసం. ఆయన ఉదార హృదయుడు. ఆయనకు నాపై 
పుత్రవాత్సల్యం. నేను పోరుబందర్‌ నుండి రాజకోటకు వచ్చాను. జరిగినదంతా 
చెప్పాను. జోషీగారితో కూడా మాట్లాడాను అవసరమైతే అప్పు చేసైనా ఇంగ్లాండు 
వెళ్ళమని ఆయన సలహా ఇచ్చాడు. నా భార్య నగలు అమ్మితే రెండు మూడు వేల 
రూపాయలు వస్తాయనీ, వాటిని అమ్మి ఇంగ్లాండుకు వెళతానని అన్నాను. మా 
అన్నగారు ఎదో విధంగా డబ్బు ఎర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు. 

కాని మా అమ్మకు ఇష్టం లేదు. ఆమె ఎవో వంకలు చెప్పడం మొదలుపెట్టింది. 
ఇంగ్లాండు వెళ్ళే యువకులు చెడిపోతారని ఎవరో ఆమెకు చెప్పారు. అక్కడి వాళ్ళు 
గోమాంసం తింటారని, మద్యం త్రాగందే బ్రతకలేరని కూడా చెప్పారు. “ఇదంతా 
ఎమిటి?" అని ఆమె నన్ను అడిగింది. "అమ్మా! నన్ను నమ్మవా? నేను నీకు అబద్ధం 
చెబుతానా? నేను వాటిని ముట్టుకోను. ఒట్టు పెట్టుకుంటాను. నిజానికి అటువంటి 
అపాయమేవుంటే జోషీగారు వెళ్ళమని చెబుతారా? అని అన్నాను. నాయనా! నాకు 
నీమీద నమ్మకం ఉన్నది. కానీ దూరదేశం కదా! ఎట్లా నమ్మడం? నాకు ఏమీ తోచడం 
లేదు. బేచర్జీ స్వామిని అడిగిచూస్తాను" అని ఆమె అన్నది. 

బేచర్జీ స్వామి మోఢ్‌ వైశ్యులు. మధ్యలో ఆయన జైన సాధువుగా మారారు. 
జోషీగారివలెనే వారు కూడా మా కుటుంబహితైష వారిని కలిశాము. “ఇతని చేత 
మూడు వాగ్దానాలు చేయించి ఇంగ్లాండుకు పంపవచ్చు. అని చెప్పి “మద్యం, 


36 కుల బహిష్కరణ 


మాంసం, మహిళ" లను ముట్టనని నా చేత ప్రమాణం చేయించారు. అప్పుడు మా 
అమ్మ అంగీకారం తెలిపింది. 

హైస్కూల్లో నాకు వీడ్కోలు సభ జరిగింది. రాజకోటకు చెందిన ఒక పిన్న 
వయస్కుడు ఇంగ్లాండు వెళ్ళడం అక్కడ అసాధారణ విషయమైపోయింది. నేను నా 
కృతజ్ఞతలు తెలిపేందుకు మూడు నాలుగు వాక్యాలు ముందుగా వ్రాసి పెట్టుకున్నాను. 
వాటిని చదివేసరికి నాకు చెమటలు పట్టాయి. శరీరం వణికింది. ఆనాటి ఆ విషయం 
యిప్పటికీ నాకు బాగా గుర్తు ఉన్నది. 

పెద్దల దీవెనలతో బొంబాయికి బయలుదేరాను బొంబాయికి ఇదే నా ప్రథమ 
యాత్ర. మా అన్న నా వెంట బొంబాయి వచ్చారు. కాని ఇల్లు అలకగానే పండుగ 
అవుతుందా? బొంబాయిలో కొన్ని గండాలు దాటవలస వచ్చింది. 


12. కుల బహిష్కరణ 

మా అమ్మ ఆజ్ఞను, ఆశీస్సులను పొంది పసిపాపను, భార్యను విడిచి 
అమితోత్సాహంతో బొంబాయికి బయలుదేరాను జూన్‌, జూలై మాసాల్లో హిందూ 
మహాసముద్రం సామాన్యంగా ఒడిదుడుకులుగా ఉంటుంది. “మీ తమ్ముడికి ఇది 
మొదటి ప్రయాణం కదా! నవంబరు వరకు సముద్రప్రయాణం ఆపుకోండి. ఈ 
మధ్యనే తుఫాను వల్ల ఒక స్టీమరు కూడా మునిగిపోయింది. అని కొందరు మిత్రులు 
మా అన్నగారికి చెప్పారు. దానితో ఆయన కంగారుపడి సముద్ర ప్రయాణానికి 
అంగీకరించలేదు. అక్కడే ఒక మిత్రుని ఇంట్లో నాకు బస ఎర్పాటు చేసి తాను 
రాజకోటకు వెళ్ళి ఉద్యోగంలో చేరారు. నాకు కావలసిన ప్రయాణ వ్యయం మా బావ 
దగ్గర వుంచారు. వెళ్ళేప్పుడు ఇమ్మని చెప్పడమే గాక, అవసరమైన సహాయం 
చెయ్యమని మిత్రులకు కూడా చెప్పి మా అన్న ఇంటికి వెళ్ళిపోయారు. 

బొంబాయిలో ప్రొడ్దుపోవడం లేదు. రాత్రింబవళ్ళు ఎప్పుడూ ఇంగ్లాండుకు 
వెళ్ళే కలవరింతలే. ఇంతలో మా కులంవారిలో కలవరం బయలుదేరింది. అంతవరకు 
మా కులంవారైన మోఢ్‌వైష్యలెవ్వరూ సీమ ప్రయాణం చేయలేదు. నేను సీమ 
వెళుతున్నాను గనుక నన్ను కులాన్నుంచి బహిష్కరించాలని కొందరికి ఆవేశం 
కలిగింది. అందుకోసం ఒక సభ ఎర్పాటు చేశారు. కులస్థులు చాలామంది వచ్చారు 
నన్ను పిలిపించారు. నాకు అంత సాహసం ఎలా వచ్చిందో నాకే తెలియదు. నేనాసభకు 
నిర్భయంగ వెళ్ళాను. ఆ కులం పెద్ద అయిన సేర్‌కు మా తండ్రిగారికి పరిచయం 
వున్నదట. ఆయన మాకు దూరబంధువుకూడానట 


ఆత్మకధ 37 


“కులధర్మాన్ని బట్టి నీవు సీమకు వెళ్ళడం సరిగాదు. సముద్రయానం మనకు 
నిషిద్ధం. అక్కడ ధర్మపాలనం సాధ్యంకాదు. అని సేఠ్‌ అన్నాడు. “సీమకు వెళ్ళడం 
ఎంతమాత్రం ధర్మేతరం కాదు. నేను అక్కడికి విద్య కోసం వెళుతున్నాను. మీరు 
భయపడుతున్న వస్తువుల్ని తాకనని మా అమ్మ దగ్గర ప్రతిజ్ఞ చేశాను. అది నన్ను 
కాపాడుతుంది" అని సమాధానం చెప్పాను. 

“నీవు అక్కడికి వెళితే ధర్మపాలన జరగదు. మీ తండ్రిగారికి నాకు ఎంతటి 
స్నేహమో నీకు తెలుసా? కావున నా మాటవిను. సీమ ప్రయాణం విరమించుకో అని 
సేర్‌ చెప్పగా, అయ్యా నాకు తెలుసును. మీరు నా తండ్రివంటి వారు. సీమకు 
వెళ్ళాలనే నా నిర్ణయం మార్చుకోను. మా తండ్రిగారికి మిత్రులు, విద్వాంసులు అగు 
బ్రాహ్మణులు సీమకు వెళ్ళమని ప్రోత్సహించారు. వారికి దోషం ఎమీ కనబడలేదు. మా 
అమ్మగారు, మా అన్నగారు కూడా అంగీకరించారు. అందువల్ల నేను వెళతాను అని 
సమాధానం ఇచ్చాను. 

“అయితే కులం పెద్దల ఆజ్ఞను మన్నించవా?. 

నాకు వేరే మార్గం లేదు. కులం పెద్దలు ఈ విషయంలో కల్పించుకోకూడదని 
స్పష్టంగా చెప్పివేశాను. దానితో సేఠ్‌గారికి కోపం వచ్చింది. చివాట్లు పెట్టాడు. నేను 
నిబ్బరంగా కూర్చున్నాను. 

“నేను ఇతణ్లి కులం నుంచి వెలివేస్తున్నాను. ఇతనికి సహాయం చేసేవారికి 
ఇతళ్జీ సాగనంపేందుకు హార్చరు దగ్గరకు వెళ్ళేవారికి ఒక రూపాయి పావలా (సాలి 
గ్రామదానం) జరిమానా విధిస్తున్నాను. అని సేర్‌ తన నిర్ణయం ప్రకటించాడు. నేను 
ఎమీ చలించలేదు. సేఠ్‌ దగ్గర సెలవు తీసుకొని తిరిగి వచ్చేశాను. మా అన్నగారికి ఈ 
విషయం తెలిస్తే వెళ్ళవద్దు తిరిగి వచ్చేయమంటారేమోనని భయపడ్డాను. కాని మా 
అన్నగారు ఆ విధంగా అనలేదు సరికదా, కులంవారు వెలివేసనా భయపడనవసరం 
లేదు నీవు నిర్భయంగా సీమకు వెళ్ళు అని జాబు వ్రాశారు. అది నా అదృష్టం. ఇదంతా 
జరిగిన తరువాత నాకు తొందర ఎక్కువైంది. ఇలాంటి వారి వత్తిడివల్ల మా అన్నగారి 
మనస్సు మారుతుందేమోనన్న భయం నన్ను పట్టుకున్నది. ఇంతలో జునాగఢ్‌ వకీలు 
ఒకరు ఇంగ్లాండుకు బారిష్టరు పరీక్ష కోసం సెప్టెంబరు నాలుగోతేదీన వెళుతున్నారని 
తెలిసింది. నేను ఈ వార్తను మా అన్నగారి మిత్రులకు తెలియజేశాను. ఇట్టి అవకాశం 
పోగొట్టుకోకూడదని వారంతా భావించారు. సమయం తక్కువగా వున్నందున తంతి 
ద్వారా ఈ విషయం మా అన్నగారికి తెలియజేశాను. ఆయన అందుకు అంగీకరించాడు. 


38 చివరికి సీమ చేరాను 


మా బావగారికి తెలిపి పైకం అడిగాను. ఆయన “సేఠ్‌ ఆజ్ఞను గురించి చెప్పి నేను నీకు 
డబ్బు ఇవ్వను" అని అన్నాడు. అప్పుడు నేను మా కుటుంబమిత్రులు ఒకరి దగ్గరకు 
వెళ్ళి విషయం అంతా చెప్ప నా ప్రయాణానికి అవసరమైన సామ్ము ఇచ్చి సాయం 
చేయమనీ, మా అన్నగారిదగ్గర ఆ పైకం తీసుకోవచ్చుననీ విన్నవించాను. ఆయన నా 
విన్నపం అంగీకరించడమే కాక నన్నెంతో ప్రోత్సహించారు. వారికి కృతజ్ఞతలు తెలిపి 
అవసరమైన డబ్బు తీసుకొని వెళ్ళి ఓడ టిక్కెట్టు కొన్నాను. ప్రయాణానికి అవసరమైన 
ఎర్పాట్లు చేసుకోవాలి. అక్కడి మిత్రులు అనుభవజ్ఞులు. నాకు అవసరమయ్యే 
దుస్తులు తయారు చేయించారు. ఆ దుస్తులు విచిత్రంగా ఉన్నాయి. వాటిలో కొన్ని 
నాకు బాగున్నాయి. కొన్ని బాగాలేవు. ఇప్పుడు నేను ధరించేందుకు అంగీకరించిన 
నెక్సబైని ఆనాడు అసహ్యించుకున్నాను. పొట్టి చొక్కా (జాకెట్‌) ధరిస్తుంటే సిగ్గు వేసింది 
అయితే ఇంగ్లాండు వెళ్ళాలనే ఉత్సాహం ముందు ఈ చిన్న వ్యవహారాలు నిలువలేదు. 
ప్రయాణానికి అవసరమైన తినుబండారాలు అధికంగా సమకూర్చుకున్నాను. జునాగఢ్‌ 
వకీలు త్ర్యంబకరాయ్‌ మజుందార్‌గారు కేబిన్‌లోనే నా మిత్రులు నాకు ఒక బెర్తు 
తీసుకున్నారు. వారికి నన్ను పరిచయం చేశారు. ఆయన పెద్దవాడు, లోకానుభవం 
గలవాడు నాకు అంత లోకానుభవం లేదు పద్దెనిమిదేండ్లవాణ్ణి. ఇతణ్లి గూర్చి మీరేమీ 
భయపడవద్దని నన్ను సాగనంపడానికి వచ్చినవారందరికీ మజుందార్‌ చెప్పాడు ఈ 
విధంగా 1888 సెప్టెంబరు 4వ తేదీనాడు బొంబాయినుండి ఓడలో ఇంగ్లాండుకు 
బయలుదేరాను. 


13. చివరికి సీమ చేరాను 


సముద్రయానం వల్ల అందరికీ సామాన్యంగా వచ్చే వాంతులు మొదలగు 
వ్యాధులు నాకు రాలేదు. కాని రోజులు గడుస్తున్న కొద్దీ నాకు ఆరాటం పెరుగుతూ 
ఉంది. స్టుఅర్లు అనగా నౌకరుతో మాట్లాడటానికి కూడా నాకు సంకోచంగా ఉండేది. 
నాకు ఇంగ్లీషులో మాట్లాడే అలవాటు లేదు. రెండవ సెలూన్‌లో ఒక్క మజుందారు 
తప్ప తక్కిన వారంతా ఆంగ్లేయులే. వారితో నేను మాట్లాడలేను. వారు ఇంగ్లీషులో 
ఎమి మాట్లాడారో నాకు తెలిసేది కాదు. తెలిసినప్పుడు బదులు చెప్పలేకపోయేవాళ్లి. 
సమాధానం చెప్పదలిస్తే ముందు ప్రతివాక్యం లోపల కూడబలుక్కోవలసి వచ్చేది 
భోజన సమయంలో ముల్లు గరిటెలు వాడటం నాకు చేతకాదు. ఆహార పదార్ధాలలో 
మాంసం కలవని వస్తువులేమిటి అని అడగడానికి ధైర్యం చాలేది కాదు. అందువల్ల 
= జగకాలకు వెళ్ళి పదిమందితో కలిసి కూర్చొని నేనెప్పుడూ భోజనం చేయలేదు. నా 


ఆత్మకథ 39 


దిలోనే వుండి నేను వెంట తెచ్చుకున్న చిరుతిండ్లు, పండ్లు తింటూ ఉన్నాను. 
మజుందారుగారికి ఇట్టి బాధలేదు. ఆయన అందరితోను కలిసి స్థీమరు పైభాగాన 
తిరుగుతూ వుండేవారు. కాని నేను పగలంతా నా గదిలోనే వుండి సాయంత్రం జనం 
తక్కువగా వున్నప్పుడు ఓడ పైకి వెళ్ళి తిరుగుతూ వుండేవాణ్ణి. మజుందారు నీవు కూడా 
ప్రయాణీకులందరితో కలసిమెలసి వుండమనీ, సిగ్గుపడవద్దనీ చెబుతూ వుండేవాడు. 
లాయర్లు బాగా మాట్లాడుతూ వుండాలని కూడా చెప్పి తన అనుభవాలు వినిపిస్తూ 
వుండేవాడు. అవకాశం దొరికినప్పుడు ఇంగ్లీషులో మాట్లాడుతూ వుండమని, తప్పులు 
వచ్చినా భయపడవద్దని కూడా చెప్పేవాడు. కాని నాకు మాత్రం ధైర్యం చాలలేదు. 
ఒక ఆంగ్లేయుడు దయతో నన్ను మాటల్ళొకి దింపాడు. అతడు నాకంటే 
పెద్దవాడు నీవు ఎమి తిన్నావు” నీకేం పని? ఏవేక డికి వెళుతున్నావు? నీకి మొగమాటం 
ఎందుకు? ,ఈ, రకమైన ప్రశ్నలు_ వేశాడు, అంధరితోబాటు బోజనాన్లికి రమ్మని 
'ప్రోళ్సహించాడ్తు. మాంసం ముట్టక్తూడడన్న నా దీక్షను గురించి విని నవ్వాడు. ఓడ ఎర్ర 
సముద్రంలో ప్రవేశించినప్పుడు స్నేహితుడిల్లా సలహా యుస్తూ “బిస్కే సముద్రం 
చేరేటంతవరేకు నీవ చేప్పిన విధంగా శోకాహారం శసుకీపచ్చు: కోనీ తరువాత నే 
ఆహార నయమాన్న “మార్చుకోక తష దు. ఇంగ్లాండులో చీ “అధికం.” అందువల్ల 
మాంసం తిన త్రేపే పృదు. 'అనీ' చెప్పాడు. యల. | 
సన్‌ అకడ మారసర' తనకుండా కోడో "జనర "ఉండవచ్చని" “విన్నానే” "అనీ 
అన్నాను ' 'అసంభవం నాకు తెలిసినంతవరకు ఆ విధంగా వుంచే హరవ్వరూ లేటు. 
నేను మద్యం ఈోగుతుస్నాను. నన్ను తాగమని చెప్పానని మంనర తినక తప్పదు. 
మాంస (త్రనకి సోకే అక్కడ ట్రతకడరి' కష్టల' ఉన అన్నాక చ ఆ ఎందెంప 
అలు “వ్వ జ్రప్రదేశనిక్షి "భన్యపాదాలు. “ననా తకు మ్మగౌరి“వీరుట “మాంసం 
'ముట్టనహిప్రమాణం చేశాను? అందువల్ల ఏదిపీస్టైనా జరు కను మాంస తినకు బక 
జేళకైదరకపోతి తీరగ మూ దేశానకి వచ్చేస్తాను? లది మరీజని చోతభిప్రాథయతో అని 
స్టాకు"? ITT తంల ఆందలా DRE Wd) 
"అడ్‌ గకశ్ర్క్క్‌ కముత్రంలో స్రవేశితదిరిది. కాని అక్కడ మదన మోరసాల్లి(జోరు 
కనబజలతేరు. నేను చయతుడేరేటపుడు నీవ్మారసంముట్టలేదన్‌ తెలిస్‌ను వాలి 
దగర) సర్టిఫకెట్టు తీసుకోమని పుత్రులు పాకు: చెత్పెరు ఎఇ బిషయు. నాకుంట్లాపకు 
-వన్నది. సోకు" ర ఘ్టిఫిరెట్టు ఇ మసి చారీ న కోవాను అతడ్తు సంతోషం టే .షుస్బాకు. 
య్యకూ కొంతకాలం ఈ సర్టీఫకె దును ఊగ్రత్తగా కాపాడుము.వాది అ తగుషాత మాసషు 


40 చివరికి సమ చేరాను 


తినేవాళ్ళు కూడా మాంసం తినడం లేదని సర్టిఫికెట్టు పుచ్చుకోవడం చూచాను. దానితో 
ఈ విధమైన సర్టిఫికెట్ల మోజు తగ్గిపోయింది మాటకు విలువ వుండాలే గాని ఈ 
విధమైన సర్టిఫికెట్ల వల్ల ప్రయోజనం ఏముంటుందని అనిపించింది. 

ప్రయాణం ముగించుకొని మేము సొదెంస్టన్‌ చేరాం. ఆనాడు శనివారం అని 
గుర్తు. నా మిత్రులు తెల్లని ఉన్ని సూటు (ఫాంటు, కోటు, వెస్టుకోటు) తయారు 
చేయించి ఇచ్చారు ఓడలో నల్ల సూటు ధరించాను. రేవులో దిగినప్పుడు తెల్ల సూటు 
బాగుంటుందని భావించి దాన్ని ధరించాను. అవి సెప్టెంబరు మాసం చివరి రోజులు 
నేను తప్ప మరెవ్వరూ అటువంటి సూటు ధరించలేదు. చాలామంది తమ సామాను. 
తాళం చెవుల్లో సహా గ్రిండ్లే కంపెనీ ఎజంటుకు అప్పగించడం చూచి నేను కూడా 
ఆలాగే నా సామాను వారికి అప్పగించాను 

డాక్టర్‌ ప్రాఖ్‌ జీవన్‌ మెహతా, దలపత్‌రాం శుక్ల, రణజిత్‌ సింగ్‌ మహారాజ్‌, 
దాదాభాయి నౌరోజీ గార్ల పేరిట మిత్రులు ఇచ్చిన సిఫారసు పత్రాలు నా దగ్గర 
వున్నాయి. లండనులో విక్టోరియా హోటలులో బస చేయమని ఒకరు ఓడలో మాకు 
సలహా ఇచ్చారు ఆ ప్రకారం నేను, మజుందారు యిద్దరం విక్టోరియా హోటలుకు 
వెళ్ళాం. తెల్ల దుస్తుల్లో వెలివేసినట్లు నేనొక్కణ్ణే అక్కడ కనబడుతూ వుండటం వల్ల 
బాధపడ్డాను. మర్నాడు ఆదివారం. అందువల్ల గ్రిండ్లే కంపెనీ వారు సామాను ఇవ్వరని 
తెలిసి చిరాకు పడ్డాను. 

సౌదెంప్టన్‌ నుంచి డౌక్టర్‌ మెహతాగారికి నేను తంతి పంపాను. అది వారికి 
అందింది. ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు హోటలుకు వచ్చి నన్ను కలిశారు. 
నన్ను ఎంతో ఆదరంగా చూచారు. నా ఉన్ని దుస్తుల్ని చూచి ఆయన నవ్వారు. మాటల 
సందర్భంలో అయాచితంగా వారి హేట్‌ను చేతిలోకి తీసుకున్నాను. దాని మృదుత్వాన్ని 
పరిశీలిద్దామని చేతితో దాన్ని అటూ ఇటూ త్రిప్పి దానిమీద గల రోమాల్ని నిమరడం 
ప్రారంభించాను. మెహతాగారు కొంచెం చిరాకు పడి నన్ను వారించారు. కాని అప్పటికే 
నా వల్ల పొరపాటు జరిగిపోయింది. ఇది మొదటి మందలింపు. పాశ్చాత్య దేశంలో 
యిది నేను నేర్చుకున్న మొదటి పాఠం. ఆ దేశ విశేషాల్ని గురించి మెహతాగారు 
చెబుతూ “ఇతరుల వస్తువుల్ని తాకకూడదు. హిందూ దేశంలో వలె ఇక్కడ ప్రథమ 
పరిచయం కాగానే ఎవ్వరినీ ప్రశ్నలు వేయకూడదు. హిందూ దేశంలో ఎదుటివారిని 
మనం అయ్యా అని సంబోధిస్తాం. ఇక్కడ ఆవిధంగా సంబోధించకూడదు. ఇక్కడ 


ఆత్మకథ 41 


యజమానుల్ని నౌకర్లు మాత్రమే అయ్యా అని సంబోధిస్తారు. హోటల్లో ఉంటే ధనం 
బాగా ఖర్చువుతుంది. కావున ఎదో కుటుంబంలో చేరడం మంచిది.” అని చెప్పాడు. 
సోమవారం నాడు ఒక నిర్ణయానికి వద్దామని భావించాం. 

శ్రీ మజుందారు గారికీ, నాకూ కూడ హోటలు ఖర్చు అధికమనిపించింది. 
ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సింధు మిత్రుడు మాతోబాటు ప్రయాణించాడు. 
ఆయనకీ మజుందారుగారికీ స్నేహం కలిసింది. ఆయనకు లండను కొత్త కాదు 
లండనులో మీకు అద్దె గదులు యిప్పిస్తానని ఆయన మాకు చెప్పాడు. మేము 
అంగీకరించాము. సోమవారంనాడు గ్రిండ్లే కంపెనీ వారు మా సామాన్లు మాకు 
అందజేశారు. హోటలు వాళ్ళకు ఇవ్వాల్సిన సొమ్ము ఇచ్చి వేశాము. మా సింధు 
మిత్రుడు మా కోసం చూచి పెట్టిన గదుల్లో ప్రవేశించాం. హోటలు గదికి చెల్లించాల్సిన 
అద్దె క్రింద నా వంతు సొమ్ము మూడు పౌండ్లు చెల్లించివేశాను. నేను బిల్లు చూచి 
నివ్వెరపోయాను. ఇంత సామ్ము చెల్లించి కూడా ఆకలితోనే వున్నాను. హోటలు భోజనం 
రుచించలేదు. ఒక వస్తువు తీసుకొని రుచి చూచాను. అది రుచించలేదు. మరో వస్తువు 
తీశాను. రెండిటికీ సొమ్ము చెల్లించవలసి వచ్చింది. బొంబాయి నుండి వెంట 
తెచ్చుకున్న తినుబండారాల మీదనే ఆధారపడవలసి వచ్చింది. 

ఈ క్రొత్తగదుల్లో కూడా నాకు ఎమి తోచలేదు. నా మనస్సు ఎప్పుడూ దేశం 
మీద, ఇంటిమీద, అమ్మమీద కేంద్రితమై వుండేది. బెంగగా వుండేది. రాత్రి ఇంటి 
సంగతులు జ్ఞాపకం వచ్చేవి. ఒకటే ఏడుపు. రాత్రిళ్ళు నిద్రలేదు. నా కష్టం ఇంకొకరితో 
చెప్పుకునేది కాదు. చెప్పి ఎం ప్రయోజనం? అంతా క్రొత్త. పాశ్చాత్య దేశాచారాలు నాకు 
క్రొత్త. ఎంతో జాగ్రత్తగా వుండాలని భావించాను. పైగా శాకాహారం గురించి నేను చేసిన 
ప్రతిజ్ఞ ఒకటి. అక్కడి ఆహార పదార్థాలు రుచిగా లేవు. ముందుకు పోతే నుయ్యి, 
వెనక్కు పోతే గొయ్యిగా మారింది నా పని, ఇంగ్లాండులో వుండలేను. తిరిగి 
ఇండియాకు వెళ్ళలేను. మధనలో పడిపోయాను. చివరకు ఈ మూడు సంవత్సరాలు 
ఇక్కడ గడపవలసిందే అని ఒక నిర్ణయానికి వచ్చాను. ఇది నాకు కలగిన అంతరాత్మ 
ప్రబోధం. 


14. నా అభిరుచి 
డొక్టర్‌ మెహతా నన్ను కలుసుకునేంద్వు ఎక్టోరియా హోటలు వెళ్ళారు. అక్కడ 
మా అడ్రసు తెలుసుకుని మా బసకు వచ్చారు 


42 నా అభిరుచి 


ఓడ మీద ప్రయాణిస్తున్నప్పుడు మూర్భంగా వ్యవహరించి ఒంటికి తామర 
తగిలించుకొన్నాను. అక్కడ ఉప్పు నీళ్లలో స్నానం చేయవలసి వచ్చింది. ఆ నీళ్లలో 
సబ్బు కరగదు. నేను సబ్బు రుద్దుకోవడం సభ్యతా లక్షణమని భావించాను. తత్ఫలితంగా 
శరీరం శుభ్రపడటానికి బదులు జిగటలు సాగింది. దానితో తామర అంటుకున్నది. 
డౌక్టరు మెహతాగారికి చూపంచాను. ఆయన మంటలు రేగే యాసిటిక్‌ యాసిడ్‌ అను 
మందు ఇచ్చారు. ఆ మందు నన్ను బాగా ఎడిపించింది. 

డాక్టరు మెహతా మా గదులు వగ్గిర్లా భూచార్చు. తల్ల త్రిప్పుతూ ఇలా నడవదు, 
ఛర్లువుకంటే ముంధు ఇక్కడి జీవనసరళి తెలుసుకోవడం" ముఖ్యం" అందుకోసం 
'ఏడేని కుటుంబంళో కలిసీ "వుండటం అవసరం. అయతే అందాకా కొంచెం 
సెర్టుకానేందుకు ఫలానా వారి దగ్గర నిన్ను ఉంచాలినీ తనుకొన్నాను. ఆయన వచ్చి 
నిన్న ఈ త్రీస్తుకొన్ని వెళతాడు అపి చేప్పారు. వారి” “మాటను కృతజ్ఞతా భావంతో 
శిరస్తావేహింద్లాను. ఆ మీత్రుని దేగ్గరేకు వ  వెళ్ళొను.. “ఆయన నను ఆదరించాడు. తన 
శమ్మక్రలా నన్ను చూచాడు. ఆం గ పద్ధతులు, అలవాటు నేర్చాడు. షంగ్గీషు 'మాట్లాడే 
వెళాన్‌ం కూడ నేర్పడు: RC న... 
"= ఢ్యనావర్ధవహారం' సమస్యగో మోరంపీ. ఉప్పూ మసాలాలు లేని కూరేలు 
రుచించలేదు. ఇంటి "'యజమోనురొలు పోవం“నో కోవీరా యళకళో వం బీస్తుంద 
"ఉదయటవరిగల సండీతో జూప చేసేది“ దానితో "కడుపు-కొద్దీగా సీ౮కేది. కాని 
మధ్యాజ్యాం, “సాయంత్రం “తీనడానికఏమీ ఉండేది" కాదు" పాట్ట ఖాలీ మాంసం 
శప నికోడు స్నేహితుల జత్తిడహలిగింద బ్రతీజ్ఞనంగతిచెప్ప మోన గపహాంటీవాణ్డి 
ఊళ్ళ తరగరక దమ ధోనీం చప్ళుకల ఎక్షష్టంగో” ఉండేది “స్రుభ్ర్యా హత శోట్టైగ కూర 
రజత విపు నిలంపుళశే వా జై సాయంతరం కూడాతదే ఈడి ౪కు మూోదురొటె 
.ఘుక్ళలతో'తృపి పడేవాణ్ణి. మళ్ళీ అడిగోలంబేయొగమాటిం బొగ్గాకడుపునిండ్లోతీనే 
"తలివాటు-గఅహాణ్ణి అకలి బాగా వేస్తూ వుండేది. తిన్నది చ్నాలేఏి'కాదుదు ధ్యాహ్నాం 
6పోరష్యంత్రం పోలుదలభింబేమి: కావ్వుఅడగటావి కిబీఢియ కాచు వదతి చూచి 
; సూతుడు చీపకుపడ్తొడు వ టీవున్తాయోదమ డివే అటు పుషటే ఈపోటికి వవాటుముల్లె 
కట్టించి పంపివేసి వుండేవాణ్ణీ. ఇక్కడి పరిస్థితులు తెలియక. చదువురాని నీ తఫ్టొజగ్గర 
చేసిన (ప్రమాణానికి విలువ ఎమిటి ప లి ల్మాస కొరం అసలు ప్రమాణమే కాదు. 
అట్టి mer బద్దుడవెయుండటం అజ్ఞానం. ఇదిగో చెబు ఈ పట్టుదల 

sa 


వలీ RRO HS WRLC RI IED, అద 


వంద శరం ఇద రిడయాటుత్‌ యీప్రుల ఇడ 


ఆత్మకథ త్ర 


రుచించిందని కూడా చెప్పావు. అవసరం లేని చోట మాంసం తిని, అవనరమైన చోట 
తిననంటున్నావు. ఇది దురదృష్టకరం" అని గట్టిగా అన్నాడు. 

ఇట్టి తర్కం రోజూ జరుగుతూ వుండేది. వంద రోగాలకు “తినను" ఆనే మందు 
నా దగ్గర వుంది. మిత్రుడు వత్తిడి చేసే కొద్దీ నా పట్టుదల పెరగసాగింది. రోజూ 
రక్షించమని దేవుణ్ణి (ప్రార్ధిస్తూ వుండేవాణ్ణి. ఆ రోజు రక్షణ జరుగుతూ వుండేది. 
దేవుడంటే ఏమిటో, ఎవరో నాకు తెలియదు. కాని ఆనాడు “రంభ” చేసిన బోధ నాకు 
ఎంతో మేలు చేసింది. చేస్తూ ఉన్నది. 

ఒకనాడు మిత్రుడు 'బెంధమ్‌' వ్రాసిన పుస్తకం నా ఎదుట చదవడం 
ప్రారంభించాడు. ఉపయోగాన్ని గురించిన అధ్యాయం అది. భాష, విషయం రెండూ 
గంభీరంగా వున్నాయి. అర్థం గ్రహించడం కష్టం. ఆయన వివరించి చెప్పడం 
ప్రారంభించాడు. అప్పుడు “క్షమించండి. యింతటి సూక్ష్మ విషయాలు నాకు బోధపడవు. 
మాంసాహారం ఆవశ్యకమని అంగీకరిస్తాను. కాని నేను చేసిన ప్రమాణాన్ని జవదాటను. 
దాన్ని గురించి వాదించను. నేను మీతో వాదించి జయం పాందలేనని ఒప్పుకుంటున్నాను. 
అజ్ఞానిననో, పెంకి వాడననో భావించి నన్ను వదలి వేయండి. మీ (ప్రేమకు కృతజ్ఞుణ్ణి. 
మీరు నా హితైషులని నాకు తెలుసు. మీరు నా మంచి కోరి మళ్ళీ మళ్ళీ చెబుతున్నారని 
తెలుసు. కొని నేను నా నియమాన్ని ఉల్లంఘించలేను. ప్రతిజ్ఞ ప్రతిజ్ఞయే. అది 
అనుల్లంఘనీయం" అని స్పష్టంగా చెప్పివేశాను. 

నా మాటలు విని మిత్రుడు నిర్జాంతపోయాడు. అతడు ఆ పుస్తకం మూసి 
“మంచిది, యిక వాదించను"” అని అన్నాడు. నేను సంతోషించాను. అతడు మళ్ళీ 
ఎన్సడూ ఆ విషయమై వాదించలేదు. అయితే నన్ను గురించి బాధపడుతూ వుండేవాడు. 
అతడు పొగత్రాగే వాడు. మద్యం సేవించేవాడు. నాకు అవి గిట్టవని చెప్పివేశాను. 
అతడు ఎన్నడూ వాటిని త్రాగమని నాకు చెప్పలేదు. అయితే మాంసం తినకపోతే 
మూలబడతావని, ఈ విధంగా వుంటే ఇంగ్లాండులో వుండలేవని, వచ్చిన పని పూర్తి 
చేసుకోలేవని ఆయన చెబుతూ వుండేవాడు. 

ఒక నెల ఈ విధంగా గడిచింది. ఆయన ఇల్లు రిచ్‌ మండ్‌లో ఉంది. అందువల్ల 
వారానికి రెండు మూరుసార్ల కంటే లండను వెళ్ళడం కష్టంగా వుండేది. ఇది చూచి డా॥ 
మెహతాగారు, దలపత్‌రాం శుక్తాగారు మరో కుటుంబం చూచారు. నేను అక్కడ 
వుండడం మంచిదని భావించారు. వెస్టు కెన్నింగ్టన్‌లో వున్న ఒక ఆంగ్లో ఇండియన్‌ 
కుటుంబంతో కలిసి వుండటానికి శ్రీ శుక్తాగారు ఎర్పాటు చేశారు. ఆ ఇంటి 


IES 15 


44 నా అభిరుచి 


యజమానురాలు వితంతువు. ఆమెకు నా ప్రమాణాన్ని గురించి తెలియజేశాను. ఆమె 
నన్ను జాగ్రత్తగా చూస్తానని మాట ఇచ్చింది. నేను అక్కడ ప్రవేశించాను. కొని అక్కడ 
కూడా మాకు కటిక ఉపవాసమే. తినుబండారాలు కొద్దిగా పంపమని ఇంటికి వ్రాశాను. 
అవి యింకా రాలేదు. ఏ వస్తువు తినడానికి రుచిగా వుండేదికాదు. ఆమె పదార్ధం 
వడ్డించి యిది బాగుందా అని అడుగుతూ వుండేది. కాని ఆ పదార్థం గొంతు దిగేది 
కాదు. ఆమె చేయగలిగింది మాత్రం ఏముంటుంది? నాకు బిడియం తగ్గలేదు. 
వడ్డించిన దానికంటే మించి యింకా వడ్డించమని అడగటానికి బిడియంగా వుండేది. 
ఆమెకు ఇద్దరు కూతుళ్ళు. వాళ్ళు చెరొక రొట్టెముక్క బలవంతాన వా ప్లేటులో 
వుంచేవారు. అయితే అంతకు రెండింతలైతే గాని నా ఆకలి తీరదని పాపం వాళ్ళకు 
తెలియదు. 

కొంతకాలానికి నాకు నిలకడ చిక్కింది. ఇంకా నేను, చదువు ప్రారంభించలేదు. 
శుక్లా గారి ధర్మమా అని వారిచ్చిన వార్తాపత్రికలు చదవడం ప్రారంభించాను. 
ఇండియాలో ఎప్పుడూ అట్టి పని చేయలేదు. ఇక్కడ ప్రతిరోజూ వార్తా పత్రికలు చదివి 
వాటి యందు అభిరుచి కలిగించుకున్నాను. డైలీ న్యూస్‌, డైలీ టెలిగ్రాఫ్‌, పాల్‌మాల్‌ 
గెజెట్‌ రోజూ చూడసాగాను. వాటిని చదవడానికి గంట కంటె ఎక్కువ సమయం పట్టేది 
కొదు. 

ఇక ఊరు తిరగడం ప్రారంభించాను. మాంసం లేని హోటల్భు ఎక్కడ 
వుంటాయా అని అన్వేషణ ప్రారంభించాను. మా ఇంటి యజమానురాలు అట్టివి కొన్ని 
వున్నాయని చెప్పింది. రోజూ పది, పన్నెండు మైళ్ళు తిరిగి చవుక రకం దుకాణాల్లో 
కడుపు నిండ రొట్టె తినడం ప్రారంభించాను. ఆయినా తృప్తి కలుగలేదు. ఇలా 
తిరుగుతూ వుంటే ఒక రోజున ఫారింగ్‌డన్‌ వీధిలో శాకాహారశాల (Vegetarian 
restaurant) ఒకటి కనబడింది. తనకు కావలసిన వస్తువు దొరికినపుడు పిల్లవాడికి 
ఎంత ఆనందం కలుగుతుందో నాకు అంత అనందం కలిగింది. లోపలికి అడుగు పెట్టే 
పూర్వం ద్వారం దగ్గర గాజు కిటికీలో అమ్మకానికి పెట్టిన పుస్తకం ఒకటి కనబడింది. 
అది సాల్ట్‌ రచించిన “అన్నాహారసమర్థన అను పుస్తకం. ఒక షిల్లింగు ఇచ్చి ఆ పుస్తకం 
కొన్నాను. తరువాత భోజనానికి కూర్చున్నాను. ఇంగ్లాండు వచ్చాక ఇవాళ కడుపు నిండా 
మొదటిసారి హాయిగా భోజనం చేశాను. దేవుడు నా ఆకలి తీర్చాడు. 

సాల్ట్‌ రచించిన ఆ పుస్తకం చదివాను. నా మీద ఆ పుస్తక ప్రభావం బాగా 
పడింది. ఆ పుస్తకం చదివిన తరువాత అన్నాహారం మంచిదనే నిర్ణయానికి వచ్చాను. 


ఆత్మకథ 45 


మా అమ్మగారి దగ్గర నేను చేసిన ప్రతిజ్ఞ నాకు ఎంతో ఆనందం కలిగించింది. 
జనమంతా మాంసాహారులైతే మంచిదని ఒకప్పుడు భావించేవాణ్ణి. తరువాత కేవలం 
ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం మాంసం త్యజించాను. భవిష్యత్తులో బహిరంగంగా 
మాంసం తిని ఇతరులను కూడౌ మాంసం తినమని చెప్పి ప్రోత్సహించాలని భావించాను. 
కొని ఇప్పుడు శాకాహారిగా ఇతరులను కూడా శాకాహారులుగా మార్చాలనే కోరిక నాకు 
అమితంగా కలిగింది. 


15. ఆంగ్ల వేషం 


రోజురోజుకి నాకు శాకాహారం మీద నమ్మకం పెరగసాగింది. సాల్ట్‌గారి పుస్తకం 
చదివిన తరువాత ఆహార విషయాలను గురించిన పుస్తకాలు చదవాలనే కాంక్ష 
పెరిగింది. దొరికిన పుస్తకాలన్నీ చదివాను. హోవర్షు విలియమ్స్‌గారు వ్రాసిన “ఎతిక్స్‌ 
ఆఫ్‌ డైట్‌” అను గ్రంథం వాటిలో ఒకటి. అందు ఆదికాలం నుండి నేటివరకు 
మనుష్యుల ఆహారాన్ని గురించిన చర్చ విస్తారంగా వుంది. పైథాగరస్‌, జీసస్‌ 
మొదలుకొని నేటి వరకు వున్న మతకర్తలు, ప్రవక్తలు అంతా ఆకులు, కూరలు, అన్నం 
తినేవారని రుజువు చేయబడింది. డాక్టర్‌ ఎల్లిన్‌సన్‌ గారు ఆరోగ్యాన్ని గురించి వ్రాసిన 
రచనలు ఉపయోకరమైనవి. ఆయన రోగుల ఆహార పద్ధతులను నిర్ధారించి తద్వారా 
రోగాల్ని కుదిర్చే ప్రణాళికను ఒక దానిని రూపొందించాడు. అతడు శొకం, అన్నం 
తినేవాడు. తన దగ్గరికి వచ్చిన వారందరికీ ఆ ఆహారమే నిర్భారించేవాడు. ఈ 
గ్రంథాలన్నీ చదవడం వల్ల ఆహార పరీక్ష నా జీవితంలో ప్రధాన స్థానం ఆక్రమించింది. 
ప్రారంభంలో ఆరోగ్యమే ఆహార పరీక్షకు ప్రధాన కారణం అయినా తరువాత ఈ 
శాకాహార విధానానికి ధర్మ దృష్టియే ప్రధాన లక్ష్యం అయింది. 

అయినా నా మిత్రునికి నా ఆహారాన్ని గురించి బెంగపోలేదు. మాంసం 
తినకపోతే చిక్కిపోయే ప్రమాదం వుందనీ, ఇంగ్లీషువారితో కలిసి వుండలేకపోవచ్చుననీ 
భావించి నన్ను మాంసం తినమని వత్తిడి చేయడం ప్రారంభించాడు. నాయందు గల 
(ప్రేమాధిక్యం వల్లనే ఆయన ఈ విధంగా చేశాడు. శాకాహార గ్రంథాలు విస్తారంగా 
చదవడం వల్ల నాకు చెడు జగుగుతుందేమోనని భయపడ్డాడు. ముఖ్యమైన అసలు 
చదువు మాని ఆహార పదార్థాలను గురించిన గ్రంథాలు చదువుతూ కాలమంతా 
వ్యర్థం చేసుకొంటాడేమోనను భావం ఆయనకు కలిగింది. దానితో చివరి ప్రయత్నం 
గట్టిగా చేయాలని నిర్ణయించుకొన్నాడు. ఒకనాడు నన్ను నాటకానికి రమ్మంటే 
వెళ్ళాను. నాటకం చూడబోయే ముందు హాల్‌బర్న్‌ రెస్టారెంటులో భోజనం ఏర్పాటు 


46 ఆంగ్ల వేషం 


చేశాడు. అది నాకు ఒక నగరంలా కనబడింది. విక్టోరియా హోటలును ఖాళీ చేసిన 
తరువాత ఇంత పెద్ద హోటలును నేను చూడలేదు. విక్టోరియా హోటల్లో నేను 
ఏవిధమైన ప్రయోగమూ చేయలేదు. అచ్చట ఉన్నన్ని రోజులు ఏమి చేయడానికీ 
తోచలేదు. కాని ఈ హోటలుకు నన్ను తీసుకురావడానికి ఆయన ఒక ఎత్తు ఎత్తాడని 
తరువాత బోధపడింది. ఈ హోటలులో చాలామంది భోజనం చేస్తూ ఉంటారు. 
మధ్యలో మాట్లాడటానికి వీలు ఉండదు. కిక్కురుమనకుండా పెట్టింది తినవలసి 
వస్తుందనే భావం ఆయనకు కలిగిందన్న మాట. మేము చాలామందిమి ఒక బల్ల దగ్గర 
కూర్చున్నాము. మొదటి వాయిసూప్‌, అది దేనితో చేశారా అని నాకు సందేహం 
కలిగింది. మిత్రుణ్ణి అడగటానికి వీలు లేదు. వడించేవాణ్లి పిలిచాను. అతణ్ణి ఎందుకు 
పిలుస్తున్నావని మిత్రుడు గట్టిగా నన్ను అడిగాడు. అంతటితో ఆగక “నీవు ఈ 
సమాజంలో ఉండగలవు. ఎలా మెలగాలో తెలియకపోతే ఇంకొక హోటలుకు వెళ్ళి 
భుజించు. నేను వచ్చేదాకా హోటలు బయట వేచి ఉండు అని కోపంగా అన్నాడు. 

ఆయన మాటలు వినగానే నాకు లోలోవ సంతోషం కలిగింది. వెంటనే లేచి 
బయటికి వచ్చేశాను. దగ్గరలోనే ఒక శాకాహారశాల ఉంది. ప్రాద్దుపోయినందున దాన్ని 
మూసివేశారు. ఆపూట నాకు తిండిలేదు. తరువాత ఇద్దరం నాటకం చూచేందుకు 
వెళ్ళాము. ఈ ఘట్టాన్ని గురించి ఆయన ఎన్నడూ నా దగ్గర ఎత్తలేదు. ఎత్తవలసిన 
అవసరం నాకు లేదు గదా! మా మిత్రకలహం చివరిది ఇదే. అయితే దానివల్ల మా 
స్నేహానికి ఆటంకం కలగలేదు. ఆయన పడ్డ తపనకు మూలం ప్రేమే. ఆచరణలోను, 
ఆలోచనలోను వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆయనంటే నాకు అమిత గౌరవం ఎర్పడింది 

మాంసం తినకపోయినా మిగతా విషయాల్లో ఆంగ్గసమాజంలో సరిగా మసల 
గలనని ఆయనకు తెలియజేయాలని భావించాను. అందుకోసం ఆశక్యం అనుకొన్న 
ఆంగ్ల పద్ధతుల్ని అవలంబించ ప్రారంభించాను. 

నేను ధరించే దుస్తులు బొంబాయిలో తయారైనవి. అవి ఇంగ్లీషు వారి 
సమాజానికి పనికిరావని తెలుసుకొని, ఆర్మీ అండ్‌ నేవీ స్టోర్సులో తయారుచేయించాను. 
పందొమ్మిది షిల్లింగులు పెట్టి చిమ్నీ పాట్‌హాటు కొన్నాను. ఆ రోజుల్లో నేను ఆ హాట్‌ 
కోసం ఎక్కువ ధర చెల్లించాను. అంతటితో ఆగక నాగరికతకు నడిగడ్డ అయిన బాండ్‌ 
వీధిలో ఒక ఈవెనింగ్‌ సూటు కోసం పది పౌండ్లు వెచ్చించాను. మా అన్నగారికి జేబులో 
వ్రేలాడే రెండు పేటల బంగారు గొలుసు పంపమని వ్రాస్తే ఆయన వెంటనే ఎంతో 
దయతో పంపించారు. టై కట్టకోవడం నేర్చుకొన్నాను. మనదేశంలో క్షవరం నాడే అద్దం 


ఆత్మకథ 47 


చూచే అలవాటు వుండేది. కాని ఇక్కడ నిలువెత్తు అద్దం ముందు నిలబడి టై 
సరిచేసుకోవడం మొదలుగాగల పనులకు ప్రతిరోజూ పది పదిహేను నిమిషాలు 
వ్యర్థం అవుతూ ఉండేవి. నా జుట్టు మృదువుగా వుండేది కాదు. అందువల్ల దాన్ని 
సరిగా దువ్వుకోవడానికి బ్రష్‌తో నిత్యము కుస్తీ పట్టాల్సి వచ్చేది. హేటు ధరించినప్పుడు, 
తొలగించినప్పుడూ పాపిట చెడిపోకుండా చెయ్యి దానిమీదనే వుంటూ వుండేది. 
అంతేగాక సభ్యుల మధ్య కూర్చున్నప్పుడు ఎప్పుడూ చెయ్యి పాపిట మీదనే వుంటూ 
వుండేది. 

ఈ టిప్పుటాప్పులు అంతటితో ఆగలేదు. ఆంగ్లేయుల వేషం వేసుకున్నంత 
మాత్రాన సభ్యుడవటం సాధ్యమా? ఇంకా సభ్య లక్షణాలు నేర్చుకోవలసినవి చాలా 
వున్నాయి. డాన్సు చేయడం నేర్చుకోవాలి. (ఫెంచి భాష బాగా నేర్చుకోవాలి. ఇంగ్లాండుకు 
పొరుగున వున్న ఫ్రాంసు దేశపు భాష ఫ్రెంచి. యూరప్‌ పర్యటించాలనే కోరిక నాకు 
ఉండేది. అంతేగాక సభ్య పురుషుడు ధారాళంగా ఉపన్యసించడం కూడా నేర్చుకోవాలి. 
నేను డౌన్సు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒక క్లాసులో చేరాను. ఒక 
టరముకు మూడు పౌండ్లు ఫీజుగా చెల్లించాను. మూడు వారాలలో ఆరు తరగతులు 
జరిగి వుంటాయి. తాళానికి అనుగుణ్యంగా అడుగుపడలేదు. పియానో మోగుతూ 
ఉండేది. కాని అదిఏమి చెబుతున్నదో బోధపడేది కాదు. ఒకటి, రెండు, మూడు 
అంటూ వాయిద్యం ప్రారంభమయ్యేది. కాని వాటి మధ్య గల అంతరాళం అర్థం 
అయ్యేది కాదు. ఇక ఎం చేయాలి? చివరికి నా వ్యవహారం కౌపీన సంరక్షణార్థం 
అయంపటాటోపః అన్న చందానికి దిగింది. వెనకటికి ఒక సన్యాసి తన గోచీని 
కొరకకుండ ఎలుకల్ని ఆపడానికి ఒక పిల్లిని పెంచాడట. పిల్లిని పెంచడానికి ఒక ఆవు. 
ఆవును కొచేందుకు ఒక కాపరి. ఈ విధంగా గోచీని రక్షించుకోవడం కోసం సంసారం 
ఏర్పడిందట. 

పాశ్చాత్య సంగీతం నేర్చుకునేందుకై ఫిడేలు నేర్చుకోవాలని నిర్ణయించాను. 
ఫడేలుకు మూడు ఫండ్ల సొమ్ము ఖర్చయింది. ఫిడేల్‌ నేర్చుకోడానికి కొంత ఖర్చు 
పెట్టక తప్పలేదు. ఉపన్యాస ధోరణి నేర్చుకొనేందుకు మరో గురువుకు ఒక గిన్నీ ప్రవేశ 
రుసుం క్రింద చెల్లించాను. అందుకోసం బెల్‌ రచించిన స్టాండర్డ్‌ ఎలోకూూషనిస్ట్‌ అను 
గ్రంథం కొన్నాను. అందలి పిట్‌గారి ఉపన్యాసంతో అభ్యాసం ప్రారంభించాను. 

కాని ఆ బెల్‌ అను ఆయన నా చెవిలో (బెల్‌ అనగా) గంట వాయించడంతో 


మేల్కొన్నాను. 


48 మార్పులు 


నేను ఇంగ్లాండులో ఎల్లకాలం వుంటానా? ధారాళంగా ఉపన్యసించడం 
నేర్చుకొని ఏం చేయాలి? డాన్సులు చేసి సభ్యుడినవుతానా? ఫిడేల్‌ మనదేశంలో 
లేదా? అక్కడ నేర్చుకోవచ్చుకదా! నేను విద్యార్థిని, విద్యాధనం సేకరించేందుకు నేను 
వచ్చాను. వృత్తి కోసం నేను సిద్ధం కావాలి. సదాచారాల ద్వారా సభ్యుడనని గుర్తించబడితే 
చాలు. అంతేకదా కావలసింది? ఇంక ఎందుకీ వ్యామోహం? 

ఈ విధమైన భావాలను వెల్లడిస్తూ ఒక జాబు ఉపన్యాస కళను నేర్పే గురువు 
గారికి వ్రాసి పంపాను. ఆయన దగ్గర రెండు మూడు పాఠాలు మాత్రమే నేను 
నేర్చుకున్నాను. డాన్సు మాష్టరుకు కూడా అదేవిధమైన జాబు వ్రాశాను. ఫిడేల్‌ నేర్చే 
గురువుగారి దగ్గరికి ఫిడేలు పుచ్చుకొని వెళ్ళాను. ఎంత వస్తే అంతకు దీన్ని అమ్మివేయమని 
చెప్పాను. ఆయనతో అప్పటికే కొద్దిగా స్నేహం ఏర్పడింది. అందువల్ల నాకు కలిగిన 
మోహభ్రమల్ని గురించి ఆయనకు చెప్పాను. డౌన్సుల జంజాటం నుండి నేను 
బయటపడటానికి ఆయన ఇష్టపడ్డాడు. 

సభ్యుడు కావాలనే వ్యామోహం సుమారు మూడు మాసాల పాటు నన్ను 
వదలలేదు. అయితే ఆంగ్ల వేషానికి సంబంధించిన పటాటోపం మాత్రం కొన్ని 
సంవత్సరాల వరకు సాగింది. అయినా విద్యార్థిగా మారానని చెప్పవచ్చు. 


16. మార్పులు 


ఆట పాటల్లో పడి నేను ఇష్టం వచ్చినట్లు కాలం గడిపానని ఎవ్వరూ తలంచ 
వద్దు. అప్పుడు కూడా ఒళ్ళు తెలిసే వ్యవహరించానను విషయం పాఠకులు గ్రహించియే 
యుందురని భావిస్తున్నాను. కొంత ఆత్మశోధన జరిగిన తరువాతనే ఆ వ్యామోహం 
తొలగిపోయింది. నేను ఖర్చు పెట్టిన ప్రతి పైసా లెక్క వ్రాశాను. ప్రతి చిన్న వ్యయం 
అనగా కారు ఖర్చు, తపాలా ఖర్చు, వార్తా పత్రికల నిమిత్తం వెచ్చించే ఒకటి రెండ 
పౌండ్లు మొదలుగా గల వాటినన్నింటిని, పుస్తకంలో వ్రాసి పడుకునే ముందు వాటిని 
సరిచూచుకునే వాణ్ణి. ఆ అలవాటు యిప్పటికీ నాకు వున్నది. దీనివల్ల అనేక 
ప్రయోజనాలు కలిగాయి. లక్షలాది రూపాయల ధర్మాదాయం నా చేతుల మీదుగా 
ఖర్చవుతూ వుండేది. శాఖోపశాఖలుగా అనేక విషయాలకు ధనం ఖర్చు పెడుతున్నా 
మితంగాను, సరిగాను ఖర్చు చేశాను. ప్రతిరోజు మిగులు చూపానే గాని, తగులు 
చూపలేదు. 


ఆత్మకధ 49 


ఈ విషయం ప్రతివారు శ్రద్ధతో గమనించి తనకు వచ్చే ప్రతి పైసకి, తాను ఇచ్చే 
ప్రతి పైసకి లెక్క ్రాసి పెడితే చివరికి నావలెనే తప్పక మేలు పొందగలరు. ఇది 
తథ్యం. ఎంతో జాగ్రత్తగా ఆదాయ వ్యయాలు వ్రాస్తూ వున్నందున ఖర్చు తగ్గించుకోవడం 
అవసరమని తెలుసుకోగలిగాను. పద్దు పుస్తకం చూచుకుంటే అందు బాడుగలు 
ఎక్కువగా కనిపించాయి. నేను ఒక కుటుంబంతో కలిసి వృుంటున్నందున, వారికి ప్రతి 
వారం కొంత డబ్బు ఇవ్వవలసి వచ్చింది. మర్యాద కోసం ఆ కుటుంబం వారితో కలిసి 
డిన్నర్లకు వెళ్ళవలసి వచ్చేది. అప్పుడు ఖర్చు నేను భరించవవలసి వచ్చేది. అందుకు 
కొరణం ఆ దేశంలో డిన్నర్లకు పిలిచిన ఆమె స్తీ అయితే పురుషుడే వ్యయం భరించాలి. 
ఆ కుటుంబం వారికి ప్రతివారం ఇచ్చే సామ్ములో ఆ డిన్నరు ఖర్చు తగ్గించుకోరు. 
అదనంగా ఆ ఖర్చు భరించవలసిందే. లెక్కలు చూచాక ఈ ఖర్చు తగ్గించవచ్చునని 
తోచింది. ఈ విధంగా దుబారా ఖర్చు చేస్తున్నందున నేను ధనికుడననే అపోహ కూడా 
జనానికి కలుగుతున్నదని తోచింది. + 

ఈ కుటుంబంతో పాటు ఇక వుండకుండా ప్రత్యేకంగా గదులు అద్దెకు 
తీసుకొని వుండాలని నిర్ణయించుకున్నాను. నేను చేయవలసిన పనులకు 
అనుకూలంగాను, సమీపంలోను వుండే చోటుకు మారాలని భావించాను. దానివల్ల 
అనుభవం గడించవచ్చునని అనుకున్నాను. పనివున్న చోటుకు తేలికగా గంటలో 
నడిచి వెళ్ళేందుకు వీలుగా దగ్గరలో గదులను అద్దెకు తీసుకున్నాను. అందువల్ల కార్ల 
బాడుగ వగైరా వ్యయం తగ్గింది. ఇదివరకు ఎక్కడికి వెళ్ళినా కారులో వెళ్ళేవాణి. 
అందుకు బాడుగ క్రింద కొంత సామ్ము ఖర్చు పెట్టవలసి వచ్చేది. ఇప్పుడు అది తగ్గింది. 
కొని నడిచి వెళ్ళాలంటే కొంత కాలం పడుతున్నది. ఈ విధంగా ప్రతిరోజు చాలా దూరం 
నడుస్తుండటం వల్ల నాకు జబ్బులు రాకపోవడమే గాక చాలావరకు శరీర దారుఢ్యత 
కూడా కలిగింది. నేను రెండుగదులు కిరాయికి తీసుకున్నాను. ఒకటి కూర్చునేందుకు, 
రెండవది పడుకునేందుకు, నేను చేసిన మార్పుల్లో ఇది రెండవ దశ అని చెప్పవచ్చు. 
మూడో మార్పు కూడా త్వరలోనే వస్తుంది. ఈ విధంగా ఖర్చు సగం తగ్గిపోయింది. కాని 
సమయమో! బారిష్టరు పట్టాకోసం ఎక్కువగా చదవవలసింది ఏమీ వుండదని తెలిసి 
ధైర్యం కలిగింది. కాని నా ఇంగ్లీషు భాషాజ్ఞానం సరిగాలేదు. అందుకు బాధగా 
ఉండేది. “బి.ఏ. పూర్తి చేసుకో, ఆ తరువాత రా” అని శ్రీ లేలీగారు అన్న మాటలు 
గ్రుచ్చుకుంటున్నాయి. బారిష్టరు కొవడం కోసం ఇంకా అదనంగా చదవాలి. ఆక్స్‌ఫర్జు 
కేంబ్రిడ్జి కోర్సులను గురించి తెలుసుకున్నాను. చాలామంది మిత్రుల్ని కలిశాను. 


50 మార్పులు 


అక్కడికీ వెళితే ఖర్చు చాలా అవుతుందనీ, పైగొ కోర్సు చాలా పెద్దదనీ, కొలం బాగా 
లాగుతుందని తెలిసింది. మూడు సంవత్సరాలకంటే మించి నేను ఇంగ్లాండులో 
వుండటానికి వీలులేదు. “నీవు పెద్ద పరీక్ష ప్యాసవాలనుకుంటే లండను మెట్రిక్యులేషన్‌కు 
కూర్చో. అయితే బాగా కష్టపడవలసి వస్తుంది. సామాన్యజ్ఞానం బాగా పెరుగుతుంది. 
ఖర్చు ఏమీ వుండదు” ఆని ఒక మిత్రుడు చెప్పాడు. ఈ సలహా నాకు నచ్చింది. కాని 
కోర్సు చూచేసరికి భయం వేసింది. లాటిన్‌ మరియు మరో భాషా జ్ఞానం చాలా 
అవసరం. లాటిన్‌ తెలిసినవాడు లా గ్రంథాల్ని తేలికగా అర్థం చేసుకుంటాడు. 
అంతేగాక 'రోమన్‌ లా పరీక్రయందు ఒక ప్రశ్న పత్రంపూర్తిగా లాటిన్‌ భాషలోనే 
వుంటుంది. లాటిన్‌ నేర్చుకున్నందువల్ల ఇంగ్లీషు భాష మీద మంచి పట్టు లభిస్తుంది. 
అని కూడా ఆ మిత్రుడు చెప్పాడు. ఆయన మాటల ప్రభావం నా మీద బాగా పడింది. 
కష్టమైనా, సులభమైనా లాటిన్‌ నేర్చుకోవలసిందేనని నిర్ణయానికి వచ్చాను. (ఫ్రెంచి 
నేర్చుకోవడం అదివరకే ప్రారంభించాను. దాన్ని పూర్తి చేయాలి. అందువల్ల రెండో 
భాషగా (ఫెంచి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. ప్రైవేటుగా నడుస్తున్న ఒక 
మెట్రిక్యులేషన్‌ క్లాసులో చేరాను. ఆరు నెలలకు ఒక్క పర్యాయం పరీక్ష నడుస్తుంది. 
అయిదు మాసాల గడువు వున్నది. శక్తికి మించిన పని అని అనిపించింది. సభ్యుడు 
కావాలని కృషి చేస్తున్న నేను చివరికి కష్టపడి చదివే విద్యార్థిగా మారిపోయాను. 
ట్రెంటేబులు తయారు చేసుకున్నాను. ఒక్కొక్క నిమిషం మిగుల్చుకోసాగాను. అయితే 
ఇతర విషయాలతో బాటు లాటిన్‌ మరియు ్రెంచి భాషల్లో సైతం నైపుణ్యం 
సంపాదించగలంతటి బుద్ధి వికాసం నాకు కలగలేదు. పరీక్షకు కూర్చున్నాను. లాటిన్‌లో 
తప్పిపోయాను. విచారం కలిగింది. కాని అధైర్యపడలేదు. లాటిన్‌ విషయంలో ఆస 
, క్రీ పెరిగింది. సైన్సులో మరో విషయం తీసుకుందామని నిర్ణయించాను. రసాయన 
శాస్త్రం ఒకటి ఉంది. ఆ సబ్బక్టు మీద ఆసక్తి బాగా పెంచుకోవాలని భావించాను. కాని 
ప్రయోగాలకు అవకాశం లేనందున అది కుదరలేదు. ఇండియాలో రసాయన శాస్త్రం 
కూడా నేను చదివాను. అందువల్ల లండను మెట్రిక్‌ కోసం రసాయన శాస్తం చదవాలని 
భావించాను. ఈ పర్యాయం ‘వెలుగు, వేడి అను విషయాలు ఎన్నుకున్నాను. అది 
తేలికేనని అనిపించింది. 
పరీక్ష కోసం తయారీ ప్రారంభించాను. దానితోపాటు జీవితంలో సరళత్వం 
తేవడం ఇంకా అవసరమని భావించాను. నా కుటుంబ బీద పరిస్థితులకు ఇక్కడి నా 
జీవనసరళి అనుగుణ్యంగా లేదని తెలుసుకున్నాను. మా అన్నయ్య బీదతనాన్ని 


అత్మకథ 51 


ఆర్థికంగా అతడు పడుతున్న బాధను గురించి తలుచుకునేసరికి విచారం కలిగింది. 
కొందరికి విద్యార్థి వేతనం లభిస్తూ ఉండేది. నా కంటే సాదాగా జీవనం గడుపుతున్న 
విద్యార్థులు కూడా నాకు తటస్థపడ్డారు. అటువంటి చాలా మంది బీద విద్యార్థులతో 
నాకు పరిచయం ఎర్బడింది. ఒక బీద విద్యార్థి లండన్‌ నగరంలో “బీదమహల్‌ లో 
వారానికి రెండు షిల్లింగుల చొప్పున సొమ్ము చెల్లించి ఒక గదిలో ఉండేవాడు, 
లోకార్డులో వున్న చవుక కోకో దుకాణంలో రెండు పెన్నీలకు “కోకో, రొట్టె' తీసుకొని 
పొట్ట నింపుకునేవాడు. అతడితో పోటీపడగల శక్తి నొకు లేదు. అయితే రెండు గదులు 
ఎందుకు? ఒక్క గదిలో వుండవచ్చుకదా! ఒక పూట భోజనం స్వయంగా తయారు 
చేసుకుంటే నెలకు అయిదు లేక ఆరు పౌండ్లు మిగులుతాయి. సాదా జీవనసరళిని 
గురించి పుస్తకాలు చదివాను. రెండు గదులు వదిలి ఒక గది మాత్రమే అద్దెకు 
తీసుకున్నాను. వారానికి ఎనిమిది షిల్లింగులు చెల్లించాలి. ఒక కుంపటి కొన్నాను. 
ఉదయం భోజనం స్వయంగా చేసుకోసాగాను. ఇరవై నిమిషాల సమయం వంటకు 
పట్టేది. వరిగల సంకటికి, కోకో కోసం నీళ్లు వెచ్చ పెట్టడానికి అంతకంటే ఎక్కువ 
సమయం అనవసరం కదా! మధ్యాహ్నం పూట బయట భోజనం చేసేవాణ్ణి. సాయంత్రం 
మళ్ళీ కోకో తయారు చేసుకొని రొట్టెతో బాటు పుచ్చుకునేవాణ్ణి. ఈ విధంగా ఒకటి లేక 
ఒకటిం పావు షిల్లింగ్‌తో రోజూ పొట్టనింపుకోవడం నేర్చుకున్నాను. ఇప్పుడు ఎక్కువ 
సమయం చదువుకు ఉపయోగించసాగాను. జీవనం సరళం అయిపోయినందున 
సమయం ఎక్కువ మిగిలింది. రెండో పర్యాయం పరీక్షకు కూర్చొని ప్యాసయ్యాను. 

సాదాతనం వల్ల నా జీవితంలో నీరసం వచ్చిందని పాఠకులు భావించకుందురు 
గాక, ఈ విధమైన మార్పుల వల్ల నా అసలు జీవితానికీ, బాహ్య జీవితానికీ సరియైన 
సమన్వయం కుదిరింది. కుటుంబ పరిస్థితులకు అనుగుణ్యంగా నా నడవడికలో నా 
నిత్య వ్యవహారాలలో మార్పు వచ్చింది. జీవితం సత్యమయం అయింది. నాకు ఆత్మ 
తృప్తి కలిగింది. 


17. ఆహారంలో మార్పులు - ప్రయోగొలు 


నేను లోతుగా పరిశీలించసాగాను. బాహ్యాంభ్యంతరాలైన ఆచారాలు 
మార్చుకోవలసిన అవశ్యకత గోచరించింది. నిత్య వ్యవహారాలలోను, వ్యయం 
విషయంలోను మార్పు చేయడంతోపాటు ఆహారంలో కూడా మార్పులు ప్రారంభించాను. 
శాకాహారం గురించి పుస్తకాలు వ్రాసిన ఆంగ్ల రచయితలు నిశితంగా శోధన చేశారు. 
మత వైద్య ప్రకృతి శాస్త్రాల కనుగుణ్యంగా ఆచరణకు అనుకూలంగా లోతుగా 


52 ఆహారంలో మార్పులు - ప్రయోగాలు 


పరిశీలించి వ్రాశారు. “మానవుడు జంతువులకంటే అధికుడు. అందువల్ల వాటిని 
కాపాడటం అవసరం. ఒక మనిషి మరో మనిషికి ఏవిధంగా సహాయం చేస్తాడో అదే 
విధంగా మిగతా ప్రాణులకు కూడా సహాయం చేయాలి” అని వ్రాసి అది మానవుని 
నైతిక ధర్మమని నిర్ధారించారు. మనిషి తినడానికి రుచే ప్రధానం కొదని, బ్రతకడానికేనని 
ప్రకటించి ఇది సత్యమని నిర్ధారించారు. ఆ గ్రంథ రచయితల్లో చాలామంది 
మాంసాన్నేగొక, గ్రుడ్లను పాలను కూడా నిషేధించారు. వారు స్వయంగా ఆ విధంగా 
నడుచుకున్నారు. కొందరు మానవశరీర నిర్మాణాన్ని బట్టి వండిన పదార్థాలు సరిపడవనీ, 
పల్ఫు వచ్చేవరకు పిల్లలకు తల్లిపాలు త్రాగించాలనీ, తరువాత పండ్లు ఫలాలు 
తినిపించాలని వ్రాశారు. వైద్యశాస్త్ర ప్రకారం ఊరగాయలు, పచ్చళ్ళు, పోపులు, 
మసాలాలు మొదలగు వాటిని పరిత్యజించాలని చెప్పారు. శాకాహారం అందరికీ 
అందుబాటులో వుంటుందనీ, ఖర్చు కూడా తక్కువ అవుతుందని నిర్ణయించారు. ఈ 
నాలుగు విషయాలు నా అనుభవంలోకి కూడా వచ్చాయి. శాకాహార భోజనశాలల్లో ఈ 
నియమాల్ని పాటించేవారిని చాలామందిని కలుసుకున్నాను. ఆంగ్లదేశంలో శాకాహార 
ప్రచార సంఘాలు కూడా చాలా ఉన్నాయి. వారు ఒక వారపత్రికను ప్రకటిస్తున్నారు. 
నేను ఆ సంఘంలో చేరాను. ఆ పత్రికకు చందాదారుణ్ణి అయ్యాను. కొద్ది రోజులకే ఆ 
సంఘ కార్యనిర్వాహక వర్గ సభ్యునిగా ఎన్నికైనాను. శాకాహార నియమాన్ని నిష్టతో 
అమలుపరిచే చాలామంది ప్రముఖులతో నాకు పరిచయం కలిగింది. ఆహారం 
విషయంలో ప్రయోగాలు మొదలుపెట్టాను. 

ఇంటి నుండి తెప్పించిన చిరుతిండ్లు, ఊరగాయలు తినడం మానివేశాను. 
మనస్సు మారినందున వాటి పై నాకు విరక్తి కలిగింది. వెనక రిచ్‌మండులో వున్నప్పుడు 
నా జిహ్వకు చప్పగా వున్న మసాలా లేని స్పెనక్‌ (బచ్చలి) ఇప్పుడు రుచిగా ఉంది. ఈ 
విధమైన ప్రయోగాలవల్ల ఆహార పదార్థాల రుచి విషయంలో మనస్సు ప్రధానం గాని, 
జిహ్వ కాదని తేలింది. ఆర్థిక దృష్టి కూడా నా విషయంలో బాగా పనిచేసింది. ఆ రోజుల్లో 
కొందరు కాఫీ, టీలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని భావించి కోకో పుచ్చుకోవడం 
ప్రారంభించారు. నేను కూడా తిండి శరీర నిర్వహణకేనని నిశ్చయించి టీ, కాఫీలు 
మానివేసి కోకో పుచ్చుకోసాగాను. 

శాకాహార భోజనశాలలో రెండు విభాగాలు ఉండేవి. ఒక విభాగంలో కావలసిన 
పదార్థాలు తిని, తిన్న పదార్థాలకు మూల్యం చెల్లించాలి. పూటకు మనిషికీ రెండు 
షిల్లింగులు దాకా ఖర్చు అవుతుంది. ఈ విభాగానికి డబ్బు గలవాళ్ళు వెళతారు. రెండో 


ఆత్మకథ 53 


విభాగంలో తొమ్మిది పెన్నీలకు ఒక రొట్టెముక్క. మరో మూడు పదార్థాలు పెడతారు. 
నేను ఖర్చు తగ్గించుకోవాలని ప్రయత్నం ప్రారంభించినప్పటి నుండి రెండో విభాగంలోకే 
వెళ్ళి ఆహారం పుచ్చుకోవడం ప్రారంభించాను. ఈ ప్రయోగాలతో పాటు కొన్ని చిన్న 
ప్రయోగాలు కూడా ప్రారంభించాను. కొంత కాలం గంజి పదార్థాలు మానివేశాను, 
కొంతకాలం రొట్టె, పండ్లు మాత్రమే తింటూ వున్నాను. కొంతకొలం జున్ను, పాలు, 
గ్రుడ్డు పుచ్చుకుంటూ వున్నాను. ఈ చివరి ప్రయోగం పదిహేనురోజులకంటే మించి 
సాగలేదు. గంజిలేని పదార్థాలు తినాలని బోధించిన సంస్కర్త గ్రుడ్లు తినడం 
మంచిదని, అది మాంసాహారం కాదని సమర్థించాడు. గ్రుడ్లు తింటే జీవ జంతువులకు 
హానికలుగదు అని మొదట భావించాను. అందువల్ల కొంచెం కక్కుర్తి పడ్డాను. అయితే 
ఈ విధానం ఎక్కువ కాలం సాగలేదు. నా ప్రమాణానికి క్రొత్త వ్యాఖ్యానం ఎలా 
చెప్పను? ప్రమాణం చేయించిన మా అమ్మగారి ఉద్దేశ్యం నాకు తెలియదా? గ్రుడ్లు 
కూడా మాంసమనే మా అమ్మ ఉద్దేశ్యం. ఈ ప్రమాణంలో దాగియున్న సత్యం గ్రహించి 
వెంటనే గ్రుడ్లను, వాటికి సంబంధించిన ప్రయోగాల్ని విరమించుకున్నాను. 
ఇంగ్లాండులో మాంసాన్ని గురించిన మూడు లక్షణాలు తెలుసుకున్నాను, 
మొదటి లక్షణం ప్రకారం పశు, పక్షుల మాంసమే మాంసం. ఈ లక్షణాన్ని గుర్తించిన 
శాకాహారులు అట్టి మాంసం త్యజించి చేపల్ని తినడం ప్రారంభించారు. ఇక గ్రుడ్డు 
కూడా పుచ్చుకునే వారిని గురించి చెప్పనవసరం లేదనకుంటాను. రెండవ లక్షణం 
ప్రకారం చేపల్ని కూడా తినకూడదు. కాని గ్రుడ్లు తినవచ్చు. ఇక మూడవ లక్షణం 
ప్రకారం సమస్త జీవజంతువుల మాంసం, వానివల్ల ప్రభవించే పదార్థాలు అంటే 
గ్రుడ్లు, పాలు మొదలైనవి కూడా మాంసం క్రింద లెక్కే. ఇందు మొదటి- లక్షణం 
అంగీకరిస్తే నేను చేపలు కూడా తినవచ్చు. అయితే మా అమ్మ అభిప్రాయమే 
సరియైనదని నిర్ణయానికి వచ్చాను. ఆమె ఎదుట చేసిన ప్రమాణం ప్రకారం నేను 
గ్రుడ్లు కూడా తినకూడదు. అందువల్ల గ్రుడ్లు తినడం మానివేశాను. దీనివల్ల నాకు 
బాగా శ్రమ కలిగింది. సూక్ష్మంగా లోతుకు దిగి పరిశీలించి చూస్తే శాకాహారశాలల్లో 
లభించే చాలా ఆహార పదార్థాలలో గ్రుడ్డు కలుస్తాయని తేలింది. అందువల్ల గ్రుడ్లు 
వాడిందీ లేనిదీ తెలుసుకోవడం కోనం వడ్డన చేసేవాణ్ణి పిలిచి అడగలవలసిన 
అవసరం కలిగింది. కేకుల్లోను, పుడ్డింగుల్లోను గ్రుడ్లు కలుస్తూ ఉండటం వల్ల అలా 
అడిగి తెలుసుకోవలసి వచ్చింది. దానితో ఇంకా కొన్ని చిక్కులు తొలిగాయి. సాదా 
పదార్థాలు మాత్రమే తినవలసిన అవశ్యకత ఏర్పడింది. నాలుక రుచి మరిగిన అనేక 


ర్‌4 ఆహారంలో మార్పులు - ప్రయోగాలు 


ఆహార పదార్థాలను మానుకోవలసి వచ్చింది. కష్టమనిపించింది. అయితే ఈ కష్టం 
క్షణికమేనని తేలింది. ప్రతిజ్ఞను నెరవేర్చాలనే స్వచ్చమైన, సూక్ష్మమైన, స్థిరమైన రుచి, 
నాలుక మరిగిన క్షణిక రుచి కంటే గొప్పదని తోచింది. అయితే అసలు పరీక్ష మరొకటి 
వుంది. చేసిన ప్రతిజ్ఞలో అదీ ఒక భాగమే. భగవంతుని రక్షణ పొందిన వాడికి ఎవ్వరూ 
చెరుపు చేయలేరు కదా! 

ఈ ప్రకరణం ముగించేముందు ప్రతిజ్ఞ యొక్క అర్థాన్ని గురించి చెప్పడం 
అవసరమని భావిస్తున్నాను. మా అమ్మ ఎదుట నేను చేసిన ప్రతిజ్ఞ అలా నిలబడే 
ఉంది. చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోవడం వల్లనే ప్రపంచంలో చాలా అనర్థాలు 
కలుగుతూ ఉంటాయి. ప్రమాణ పత్రం ఎంత స్పష్టంగా వ్రాసుకోబడ్డా తమకు నప్పే 
విధంగా మాటలకు అర్థం చెబుతూనే ఉంటారు. స్వార్థం. మనిషిని గ్రుడ్డివాణ్డి 
చేస్తుంది. గోడమీద పిల్లివాటంగా మూలానికి అర్ధాలు చెప్పి, ఆత్మ వంచన చేసుకుని, 
లోకాన్ని దైవాన్ని మోసగించే ప్రయత్నం చేస్తూ వుంటారు. అసలు ప్రమాణం చేసినవారు 
ప్రమాణం చేయించినవారు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. ఇది ఉత్తమ విధానం. 
రెండు అర్థాలు చెప్పుటకు వీలున్నచోట దుర్చలుడిమాట అంగీకరించడం మంచిది. 
ఈ రెండు పద్ధతుల్ని అనుసరించకపోతే కలహాలు, అనర్థాలు తప్పవు. సత్యపథం 
అనుసరించేవాడు ఉత్తమ పద్ధతినే అవలంబించాలి. క్రొత్త అర్థాలు తీసే విద్యావంతులతో 
అతనికి పని ఉండకూడదు. మాంసానికి సంబంధించినంతవరకు మా అమ్మ ఉద్దేశ్యమే 
వాకు ప్రధానం. ఇందు నా అనుభవానికిగాని, పాండిత్య గర్వానికిగాని తావులేదు. 

ఇంగ్లాండులో ఆర్థిక దృష్టితోను, ఆరోగ్య దృష్టితోను నా పరిశోధనలు జరిగాయి. 
దక్షిణాఖకాకు వెళ్ళక పూర్వం ఈ విషయమై పరిశోధించలేదు. కొని ఆ తరువాత బాగా 
పరిశోధనలు చేశాను. ఆ వివరాలు రాబోయే ప్రకరణాల్లో తెలుపుతాను. ఎది ఎమైనా 
ఆహారం విషయమై ప్రయోగాల బీజం ఇంగ్లాండులోనే నా హృదయంలో పడింది. 
అసలు మొదటినుండీ మతంలో వున్న వాళ్ళకంటే క్రొత్తగా మతంలో చేరినవాళ్ళకు 
ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లాండులో శాకాహార విధానం సరిక్రొత్త. నాకూ 
అది అంతే. మొదట మాంసాహారం మంచిదని నేను నమ్మేవాణ్గీ. కొని తరువాత 
శాకాహారంలోనికి మారాను. నాకు అబ్బిన ఈ క్రొత్త శాకాహార ప్రవేశానుభవంతో నేను 
నివసిస్తున్న బేసువాటర్‌ పేటలో ఒక శాకాహార క్లబ్బు పెట్టదలచి, అక్కడ కాపురం వున్న 
సర్‌ ఎడ్విన్‌ ఆర్నాల్గుగారిని ఉ పాధ్యాక్తునిగా వుండమని కోరాను. వెజిటేరియన్‌ పత్రికా 
సంపాదకుడు ఓల్డ్‌ ఫీల్డు గారు అధ్యక్షులు. నేను కార్యదర్శిని. కొంతకాలం ఆ క్లబ్బు 


అత కధ 55 


బాగా నడిచింది. కాని ఆ తరువాత కొద్దినెలలకు మూతబడింది. నేను కొద్దికాలం 
తరువాత మరో చోటుకి బస మార్చుకుంటూ వుండేవాణ్ణి. ఆ ప్రకారం ఆ ప్రదేశాన్నుండి 
నా నివాసాన్ని మార్చాను. కాని ఈ కొద్ది అనుభవం కొన్ని సంస్థలు స్థాపించి ప్రచారంలోకి 
తేగల శక్తి నాకు ప్రసాదించింది. 


18. బిడియం డాలుగా పనిచేసింది. 


అన్నాహారమండల కార్యనిర్వాహక సమితికి మెంబరుగా ఎన్నుకోబడి ప్రతి 
మీటింగుకి హాజరవుతూ వుండేవాణ్ణి, కాని మాట్లాడటానికి నోరు తెరుపుడు పడేదికాదు 
డాక్టర్‌ ఓల్డ్‌ ఫీల్డు ఈ విషయం గమనించి “నీవు నాతో బాగా మాట్లాడతావు కాని 
సమావేశంలో ఎన్నడూ నోరు తెరవవు. అందువల్ల నీకు మొగళతేనెటీగ అను పేరు 
పెట్టవచ్చు. అని అన్నాడు. నాకు ఆయన వ్యంగ్యం అర్థమైంది. ఆడతేనెటీగలు 
ఎప్పుడూ శ్రమపడుతూ ఉంటాయి. కాని మొగతేనెటీగ తినడం తాగడమే కాని 
పనిచేయదు. సోమరి పోతన్నమాట. కమిటీ మీటింగులో అంతా తమ తమ అభిప్రాయాలు 
చెబుతూ వుండేవారు. కాని నేను మాత్రం నోరు తెరిచేవాణ్ణీ కాదు. మాట్లాడాలనే కాంక్ష 
లేక కాదు. నోరు తెరిస్తే ఎం మాట్లాడాలి? నాకంటే మిగతా మెంబర్లంతా ఎక్కువ 
తెలిసిన వారుగా కనపడేవారు. ఒక్కొక్కప్పుడు విషయం మీద మాట్లాడాలని సిద్ధపడేవాణ్ణి 
కాని ఇంతలో మరో విషయం మీద చర్చ ప్రారంభమయ్యేది. 

ఈ పద్ధతి కొంతకాలం దాకా నడిచింది. ఒక పర్యాయం గంభీరమైన సమస్య 
కమిటీ ముందుకు వచ్చింది. ఆ సభకు వెళ్ళకపోవడం అనుచితం, ఎమీ మాట్లాడకుండా 
వోటు ఇవ్వడం పిరికితనం. థేమ్స్‌ ఐరన్‌ వర్కు కంపెనీ అధ్యక్షుడు హిల్స్‌గారు ఆ 
సభకు అధ్యక్షులు. అతడు నీతివాది. ఆయన ఇచ్చే ధనసహాయంతోనే ఆ సంఘం 
నిలచియున్నదని చెప్పవచ్చు. సభ్యుల్లో చాలామంది ఆయన గొడుగు నీడలో 
వుండునట్టివారే. శాకాహార విషయంలో ప్రసిద్ధికెక్కిన అల్లిన్సన్‌ గారు కూడా కార్యవర్గ 
సభ్యులు. డాక్టర్‌ అల్లిన్సన్‌ గారికి సంతాన నిరోధం ఇష్టం. దాన్ని గురించి జనానికి 
ప్రబోధిస్తూ వుండేవాడు. ఈ పద్ధతులు నీతివంతమైనవి కావని హిల్స్‌గారి అభిమతం. 
ఈ శాకాహార సంఘం కేవలం శాకాహారాన్ని గురించియే గాక నీతిని గురించి కూడా 
ప్రచారం చేయాలని ఆయన ఉద్దేశ్యం. విపరీత భావాలుగల అల్లిన్సన్‌గారి వంటి వారి 
నీతి బాహ్యాలైన ఉద్దేశ్యాలు కలవారు సంఘంలో వుండరాదని హిల్స్‌గారి తలంపు. 
కావున అల్సిన్సవ్‌గారిని ఆ సంఘాన్నుంచి తొలగించాలని ఒక ప్రతిపాదన తెచ్చారు. ఈ 
చర్య నా హృదయాన్ని ఆకర్షించింది. సంతానం కలగకుండ ఉపాయాలు చేయాలని 


56 బీడీయం డాలుగా పనిచేసింది 


అల్లిన్సన్‌గారి ఉద్దేశ్యం భయంకరమైనదని నేను భావించాను. అయితే హిల్స్‌గారు 
నీతివాదియగుట వలన అల్లిన్సన్‌గారికి వ్యతిరేకం కొవడం కూడా సరియేయని 
భావించాను. హిల్స్‌గొరి బె దార్యం చూచి వారియెడ నేను ఆదరణ కలిగి యుండేవాణ్సి. 
అయితే నీతి విషయంలో అభిప్రాయ భేదం ఏర్పడినంత మాత్రాన ఒక పెద్ద మనిషిని 
శాకాహార సంఘాన్నుంచి తొలగించడం మంచిది కాదని అభిప్రాయపడ్డాను. హిల్స్‌గారు 
నీతివాది కావడం వల్ల ఇటువంటి అభిప్రాయాన్ని వ్యతిరేకించవచ్చు. కాని దానికీ, 
శాకాహార సంఘ ఉద్దేశ్యానికి సంబంధం లేదని నా అభిప్రాయం. శాకాహార సంఘ 
లక్ష్యం శాకాహార విధానాన్ని ముమ్మరం చేయడమే కాని నీతివాదాన్ని ప్రచారం 
చేయడం కాడు. అందువల్ల నీతికి సంబంధించిన అభిప్రాయాలు ఎలా వున్నప్పటికీ 
శాకాహార సంఘాన్నుంచి ఒకరిని తొలగించకూడదనే నిర్ణయానికి నేను వచ్చాను. 

ఈ విషయంలో సంఘ సభ్యుల్లో ఎక్కువమంది నాతో ఎకీభవించారు. అయితే 
ఈ విషయం నేనే సమావేశంలో మాట్లాడాలని భావించాను. అది ఎలా సాధ్యం? నాకు 
సాహసం లేదు. అందువల్ల కాగితం మీద వ్రాసుకొని వెళ్లాను. దాన్ని చదవడానికి కూడా 
సాహసం చాలక అధ్యక్షుడికి ఆ కాగితం అందజేశాను ఆయన నా కాగితం 
ఇంకొకరిచేత చదివించాడు. డౌ॥ అల్లిన్సన్‌గారి పక్షం ఓడిపోయింది. ప్రథమ ప్రయత్నంలో 
నాకు అపజయం కలిగింది. అయినా నా అభిప్రాయం సరియైనదేనను అభిప్రాయం 
కలిగి నాకు తృప్తి కలిగింది. తరువాత నాకు ఆ సమితిలో సభ్యత్వం వద్దని కోరినట్లు 
గుర్తు. ఆంగ్లదేశంలో వున్నంతకాలం నన్ను సిగ్గు బిడియం వదలలేదు. మిత్రుల 
ఇళ్ళకు వెళ్ళినప్పుడు కూడా పదిమంది చేరితే నోరు మెదపలేకపోయేవాడిని. 

నేను ఒకసారి వెంటసన్‌ అను ఊరు వెళ్ళాను. నా వెంట మజుందార్‌ కూడా 
వున్నాడు. ఒక శాకాహారి ఇంట్లో బసచేశాం “ది ఎతిక్స్‌ ఆప్‌ డైట్‌ అను గ్రంథం 
రచించిన హోవర్డు గారు కూడ అక్కడే నివసిస్తున్నారు. ఇది రేవు పట్టణం. ఆరోగ్యవంతమైన 
ప్రదేశం. మేము హోవర్డుగారిని కలిసి మాట్లాడాము. ఆయన శాకాహార ప్రవర్తక సభలో 
ఉపన్యసించమని మమ్మల్ని ఆహ్వానించారు. అట్టి సభలో వ్రాసుకొని వెళ్ళి చదవడం 
తప్పుకాదని తెలుసుకున్నాను. పరస్పర సంబంధం పోకుండా వుండేందుకు, ప్రసంగం 
క్లుప్తంగా వుండేందుకుగాను చాలామంది అట్లా చేస్తారని తెలిసింది. అశువుగా 
ఉపన్యసించడం అసంభవం. అందువల్ల అనుకున్న విషయమంతా వ్రాసి తీసుకువెళ్లాను. 
ఒక పుల్‌స్కేపు టావు కంటే అది ఎక్కువగా లేదు. కాని లేచి నుంచునేసరికి కళ్ళు 
తిరిగాయి. వణుకు పట్టుకుంది. అప్పుడు మజుందార్‌ నా కాగితం తీసుకొని చదివారు. 


ఆత్మకథ 57 


ఆయన ప్రత్యేకించి ఉపన్యాసం కూడా చేశారు. అపుడు శ్రోతలు కరతాళ ధ్వనులు 
చేశారు. నాకు బాగా సిగ్గువేసింది. నా అసమర్థతకు విచారం కూడా కలిగింది. ఆంగ్ల 
దేశం విడిచి వచ్చేటప్పుడు చివరి ప్రయత్నం కూడా చేశాను. అప్పుడు కూడా అంతా 
అస్తవ్యస్తం అయింది. శాకాహారులగు మిత్రులకు హర్‌బర్న్‌ రెస్టారెంటులో డిన్నరు 
ఏర్పాటు చేశాను. అది శాకాహార రెస్టారెంటు కాదు. అయినా దాని యజమానికి చెప్పి 
శాకాహారమే తయారుచేయించాను. నా మిత్రులీ క్రొత్త పద్ధతికి చాలా సంతోషించారు. 
డిన్నర్లు చాలా వైభవంగాను, సంగీతాలతోను, ఉపన్యాసాలతోను జరుగుతాయి. నేను 
ఏర్పాటు చేసిన ఆ చిన్న డిన్నరులో కూడా అట్టి కార్యక్రమాలు కొన్నింటిని ఏర్పాటు 
చేశాను. కొన్ని ఉపన్యాసాలు జరిగాయి. నా వంతు రాగానే నేను లేచి నిలబడ్డాను. 
ఆలోచించి ఆలోచించి మాట్లాడదలచిన విషయాన్ని కొన్ని వాక్యాల్లో ఇముడ్చుకొని 
మాట్లాడడం ప్రారంభించాను. మొదటి వాక్యంతో ప్రసంగం ఆగిపోయింది. గతంలో 
అడిసన్‌గారిలా అయింది. హౌస్‌ ఆఫ్‌ కామర్సులో ఆయన ఉపన్యసించాలని లేచి 
నిలబడ్డారు. “నేను కనుచున్నాను, నేను కనుచున్నాను, నేను కనుచున్నాను” అంటూ 
ఆగిపోయారు. ఇక మాటలు పెగలలేదు. అది చూచి ఒక వినోదపియుడు లేచి 
నిలబడి “వీరు మూడుసార్లు కన్నారుగాని ఏం పుట్టిందో కనబడటం లేదు?” అని 
అన్నాడు. ఆ ఘట్టం నాకు జ్ఞాపకం వచ్చింది. హాస్య పద్ధతిలో మాట్లాడాలని 
భావించాను. అందుకు శ్రీకారం చుట్టాను కూడా. కాని వెంటనే ఉపన్యాసం 
ఆగిపోయింది. రెండో వాక్యం నోట వెలువడలేదు. అంతా మరిచిపోయాను. అందర్నీ 
నవ్వించాలని భావించి నేను నవ్వుల పాలైనాను. చివరికి తమరు దయతో విచ్చేసినందుకు 
వందనాలు అంటూ ముగించివేశాను. 

నన్ను ఈ బిడియం చాలా కాలం వదలలేదు. దక్షిణాఫ్రికా వెళ్ళిన తరువాత 
అక్కడ చాలావరకు తగ్గిపోయింది. అశువుగా నేను మాట్లాడలేను. కొత్తవారిని చూస్తే 
నాకు సంకోచం కలుగుతుంది. మాట్లాడకుండా తప్పించుకొనేందుకు ప్రయత్నించేవాళ్ణి, 
ఇప్పటికి కూడా గాలి పోగుచేసి మాట్లాడటం నాకు చేతగాదు. 

అప్పుడప్పుడు పరిహాసానికి పాల్బడటమే గాని దానివల్ల నాకు కలిగిన హాని 
ఎమీ లేదని చెప్పగలను. అప్పుడు విచారం కలిగించిన ఆ పద్ధతి తరువాత ఆనందం 
కలిగించింది. మితంగా మాట్లాడటం, అంటే తక్కువ పదాల్ని ప్రయోగించడం 
జరిగిందన్నమాట. నా నోటినుండి కొని, నా కలాన్నుండీగాని పాల్లుమాట ఒక్కటి కూడా 
వేలువడలేదని నాకు నేను సర్టిఫికెట్టు ఇచ్చుకోగలను. నా మాటలోగాని, నా వ్రాతలో 


58 అసత్య వ్రణం 


గాని తప్పు దొర్లడం జరగలేదని గుర్తు. సత్యారాధకునికి మౌనం అవసరమని నాకు 
కలిగిన అనుభవం. సామాన్యంగా అబద్ధం చెప్పడం, తెలిసో తెలియకో అతిశయోక్తులు 
పలకడం, సత్యాల్ని మరుగుపరచడం మనిషికి కలిగే సహజ దౌర్బల్యం. అయితే 
మితభాషి అర్థం లేని మాటలు మాట్లాడడు. ప్రతి మాట ఆచి తూచి మాట్లాడతాడు. 
మాట్లాడటానికి ఆరాటపడేవారిని మనం చూస్తుంటాము. మేమంటే మేము అని 
ఉపన్యాసాలిచ్చేందుకై అధ్యక్షుణ్ణి వత్తిడి చేస్తుంటారు. అనుమతి ఇవ్వగానే వక్త 
సామాన్యంగా సమయాన్ని అతిక్రమించడం జరుగుతుంది. ఇంకా సమయం కావాలని 
కోరుతూ ఉంటారు. అనుమతి ఇవ్వకపోయినా ఉపన్యసిస్తూనే ఉంటారు. ఇలా 
మాట్టాడేవారివల్ల మేలేమీ జరగదు. పైగా కాలహరణం జరుగుతుంది. అందువల్ల 
బిడియం నాకు డాలుగా పనిచేసింది. సత్యశోధనకు అది ఎంతగానో సహకరించింది. 


19. అసత్యవ్రణం 

నలభై ఎండ్ల క్రితం ఆంగ్ల దేశంలో హిందూ దేశ విద్యార్థుల సంఖ్య ఈ కాలాన్ని 
బట్టి చూస్తే చాలా తక్కువ. వారు వివాహితులై యుండి కూడా అక్కడ అవివాహితులమని 
చెప్పేవారు. అందుకు ఒక కారణం ఉంది. ఇంగ్లాండులో ప్రతి విద్యార్థి బ్రహ్మచారియే. 
వివాహో విద్యనాశాయ అను సూక్తి ననుసరించి అక్కడి వాళ్ళు విద్యార్థి దశలో పెండ్లి 
చేసుకోరు. పూర్వం మనదేవంలో కూడా మనం బ్రతికి యున్న కాలంలో విద్యార్థికి 
బ్రహ్మచారి: అనే పేరు ఉండేది. మనకు బాల్య వివాహాలు వచ్చిపడ్డాయి. కాని 
ఇంగ్లాండులో బాల్య వివాహం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. భారతీయ విద్యార్థులు 
ఇంగ్లాండు వెళ్లిన తరువాత తమకు పెండ్లి అయిందని సిగ్గువల్ల అక్కడ చెప్పుకోరు 
ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఆ దేశంలో పెండ్లి అయిన మొగవాళ్ళు పెండ్లి 
కాని ఆడపిల్లలతో కలిసి మెలిసి తిరగకూడదు. తాము బసచేస్తున్న ఇళ్లవారికి తమకు 
పెండ్లి అయిందని తెలిస్తే వాళ్ళు తమ ఆడపిల్లలతో కలిసి మెలిసి తిరగనీయరు. 
కులాసాగా కబుర్లు చెప్పుకునేందుకు అవకాశం లభించదు. ఆ ఆమోద ప్రమోదాలు 
చాలావరకు దోషరహితంగా వుంటాయి. తల్లిదండ్రులకు కూడా ఈ విధమైన ఆమోద 
ప్రమోదాలు సమ్మతాలే. అక్కడ వరుడే తగిన వధువును వెతుక్కుంటాడు. అందువల్ల 
కన్యలు, యువకులు కూడా కలిసి మెలిసి ఉంటారు. అది అక్కడ స్వాభావికం. 
ఇంగ్గాండుకు వెళ్ళగానే హిందూదేశం యువకులు అక్కడి కన్యల మోహంలో పడి 
పెండ్లి కాలేదని చెబితే దాని పరిణామం భయంకరంగ ఉంటుంది. అట్టి గొడవలు 
అక్కడ అనేకం విన్నాను. భారతీయ యువకులు అసత్యం పలికి అక్కడి కన్య: 


ఆత్మకథ 59 


వెంటబడి అసత్య జీవితం గడిపేందుకు సిద్ధపడతారు. ఆంగ్లేయులు అందుకు 
అంగీకరించరు. భారతీయులు ఇలా చేయడానికి సాహసిస్తారు. నేనూ ఇలాంటి 
వలలో పడ్డాను. నాకు పెండ్లి అయ్యింది. ఒక బిడ్డకూడా పుట్టాడు. అయినా అక్కడ 
బ్రహ్మచారిగా వున్నాను. అట్టి నటన వల్ల నాకేమీ అనందం కలుగలేదు. అయితే సిగ్గు, 
బిడియాలు నన్ను కాపాడాయి. నేను మాట్లాడకుండా వుంటే నాతో ఎవతె 
మాట్లాడుతుంది? మొగవాడు ముందుడుగు వేస్తేనే గదా ఆడమనిషి కూడా ముందుకు 
వచ్చేది. 

నాకు పిరికితనంతో బాటు బిడియం కూడా అధికంగా వుండేది. వెంటనర్‌లో 
నేను వున్న కుటుంబంలో ఇంటి యజమానురాలి కూతురు, తమ అతిథుల్ని షికారుకు 
తీసుకువెళుతూ వుండేది. అది అక్కడి ఆచారం. ఆమె ఒకనాడు నన్ను దగ్గరలోనే వున్న 
గుట్టల మీదకు తీసుకువెళ్ళింది. అసలు నాది వడిగల నడక. ఆమెది నా కన్నా ఎక్కువ 
వడిగల నడక. ఆ మాటలు యీ మాటలు చెబుతూ నన్ను వడివడిగా లాక్కు 
వెళ్ళసాగింది. నేనూ కబుర్లు చెబుతూనే ఉన్నాను. ఒకప్పుడు జెను అని, మరొకప్పుడు 
కాదు అని, ఇంకొకప్పుడు ఆహా! ఎంత బాగా ఉంది? అంటూ అమె వెంట 
నడుస్తున్నాను. ఆమె పిట్టలా తుర్రున పోతూ ఉంది. ఇంటికి పోయేసరికి ఎంత 
సేపవుతుందోనని ఆలోచనలో పడ్డాను. అయినా నేను వారించకుండా ఆమె వెంటపడి 
పోతూనే ఉన్నాను. ఒక పర్వత శృంగం మీదకు ఎక్కాం. మడమల జోడు తొడుక్కుని 
ఇరవై లేక ఇరవై అయిదేళ్ళు వయస్సులో నున్న ఆ యువతి రివ్వున క్రిందికి 
దిగసాగింది. క్రిందికి దిగడానికి నేను క్రిందుమీదులవుతూ వున్నాను. నా బాధ ఆమె 
కంట బడుతుందేమోనని నాకు సిగ్గు. ఆమె వెనక్కి తిరిగి నవ్వుతూ ఇటు దిగు, అటు 
దిగు అంటూ ఊతం ఇచ్చి దింపనా అంటూ రెచ్చగొట్టసాగింది. అసలే ఎక్కడపడతానో 
అని భయం. అయినా ఆమె పట్టుకుంటే నేను ఆమె ఊతంతో దిగటమా? చివరికి 
అతికష్టం మీద కొన్నిచోట్ల పాకి, కొన్నిచోట్ల కూర్చొని ఎదో విధంగా క్రిందికి ఊడిపడ్డాను. 
ఆమె శభాష్‌ శభాష్‌ అంటూ బిగ్గరగా నవ్వి నన్ను బాగా సిగ్గుపడేలా చేసింది. 

అయితే అన్ని చోట్ల ఇలా ఆమె బాహువుల్లో పడకుండౌ తప్పించుకోవడం 
సాధ్యమా? అయితే భగవంతుడు నా అసత్య వ్రణాన్ని మాన్సాలని భావించాడు. నన్ను 
రక్షించాడు. బైటన్‌ అను గ్రామం వెంటనర్‌ గ్రామం మాదిరిగ సముద్రం ఒడ్డున గల 
పర్యటనా కేంద్రం. అక్కడికి ఒక పర్యాయం నేను వెళ్ళాను. ఇది వెంటనర్‌ వెళ్ళడానికి 
ముందు జరిగిన ఘట్టం. నేను బైటన్‌లో గల ఒక చిన్న హోటలుకు వెళ్ళాను. అక్క. 


Te.S.W..1-6 


60 అసత్య వ్రణం 


సామాన్య స్థితిగతులు కలిగిన వృద్ధ వితంతువు కనబడింది. ఇంగ్లాండులో ఇది నాకు 
మొదటి సంవత్సరం. అక్కడ ఆహారపదార్థాల వివరమంతా (ఫైంచి భాషలో వున్నది. 
నాకు బోధపడలేదు. ఆ వృద్భురాలి బల్ల దగ్గరే నేనూ కూర్చున్నాను. ఇతడు క్రొత్తవాడు. 
గాబరా పడుతున్నాడని ఆమె గ్రహించింది. అమె మాటలు ప్రారంభించింది. 

“నీవు క్రొత్తవాడిలా వున్నావు. సంకోచిస్తున్నట్లున్నావు. తినేందుకు ఇంత వరకు 
నీవు ఆర్డరు ఇవ్వలేదు. కారణం?” అని అడిగింది. నేను ఆహారపదార్థాల పట్టిక 
చూస్తున్నాను. వడ్డన చేసేవాణ్ణి పిలిచి మాట్లాడదామని అనుకొంటున్నప్పుడు ఆమె 
మాట్లాడింది. ఆమెకు ధన్యవాదాలు సమర్పించి “ఈ పట్టికలో ఆహారపదార్థాలను 
గురించి వివరం తెలుసుకోలేకపోతున్నాను. నేను శాకాహారిని. అందువల్ల వీటిలో 
ఏమేమి మాంసం కలవనివో తెలుసుకో కోరుతున్నాను" అని అన్నాను. 

“ఇదా విషయం! నేను నీకు సహాయం చేస్తాను. పదార్థాల వివరం చెబుతాను. 
నీవు తీసుకోగల పదార్థాలు చెబుతాను. అని అన్నది. నేను అందుకు అంగీకరించాను. 
అప్పటినుండి మాకు దగ్గర సంబంధం ఏర్పడింది. నేను ఆంగ్లదేశంలో వున్నంతవరకే 
గాక, అక్కడ నుండి వచ్చిన తరువాత కూడా మా సంబంధం చాలాకాలం వరకు చెక్కు 
చెదరలేదు. ఆమెది లండను. అక్కడి తన అడ్రసు వాకు ఇచ్చింది. ప్రతి ఆదివారం 
భోజనానికి తనింటికి రమ్మని ఆహ్వానించింది. ఇతర సమయాల్లో కూడా నన్ను 
భోజవానికి ఆహ్వానిస్తూ ఉండేది. నాకు గల సిగ్గును బిడియాన్ని పోగొట్టేందుకు బాగా 
సహకరించింది. యువతులను పరిచయం చేసింది. వాళ్ళతో మాట్లాడమని నన్ను 
ప్రోత్సహించింది. ఒక స్త్రీ ఆమె దగ్గరే ఉండేది. ఆమెను నా దగ్గరకు పంపి ఆమెతో 
మాట్లాడమని నన్ను ప్రోత్సహించింది. అప్పుడప్పుడు మమ్మల్ని ఇద్దరినీ ఒంటరిగా 
ఉండనిచ్చేది. 

ప్రారంభంలో ఈ తతంగం నాకు నచ్చలేదు. ఎం మాట్లాడాలో తోచేది కాదు. 
ఎగతాళి మాటలు ఎం మాట్లాడను? ధైర్యం చెబుతూ ఉండేది. ఆంటే నేను స్తీ 
సాంగత్యానికి “పిద్ధం” చేయబడుతున్నానన్నమాట. ఆదివారం కోసం ఎదురు చూడటం 
ప్రారంభించేవాణ్ణి. ఆ స్త్రీతో మాట్లాడటం ఎంతో ఇష్టంగా వుండేది. 

వృద్ధురాలు కూడా నన్ను స్తీ వ్యామోహంలోకి నెట్టసాగింది. మా యీ సాంగత్యం 
ఆమెకు కూడా ఇష్టమేనన్నమాట. మా ఇద్దరి మేలు ఆమె కూడా కోరియుంటుంది. ఇక 
నేను ఏం చేయాలి? నాకు పెండ్లి అయిందని ఇదివరకే చెప్పివుంటే బాగుండేది కదా! 
అప్పుడు ఆమె నా వంటివాడి పెండ్లి విషయం యోచించేదా? ఇప్పటికీ సమయం 
మించిపోలేదు. నిజం తెలియజేస్తే ముప్పు తప్పిపోతుంది గదా! ఈ విధంగా యోచించి 


ఆత్మకథ 61 


పూర్తి వివరాలు తెలుపుతూ ఆమెకు ఒక జాబు వ్రాశాను. జ్ఞాపకం వున్నంతవరకు నేను 
రాసిన జాబు సారాంశం క్రింద తెలుపుతున్నాను. 

“బైటన్‌లో కలిసినప్పటి నుండి మీరు నన్ను ప్రేమగా చూస్తున్నారు. తల్లి తన 
బిడ్డను చూచే విధంగా మీరు నన్ను చూస్తున్నారు. నాకు పెళ్ళి అవడం మంచిదనే 
భావంతోనే యువతుల్ని నాకు పరిచయం చేస్తున్నారు. ఈ వ్యవహారం ముదరక 
ముందే మీ ఈ ప్రేమకు నేను తగనని తెలియజేయడం నా కర్తవ్యమని భావిస్తున్నాను. 
నాకు ఇదివరకే పెళ్ళి అయిపోయిందని నేను మీతో పరిచయం అయినప్పుడే చెప్పి 
వుండవలసింది. హిందూ దేశంలో పెండ్లి అయి ఇక్కడ చదువుకునేందుకు వచ్చే 
విద్యార్థులు తమకు పెళ్ళి అయిందని చెప్పరనే విషయం నాకు తెలుసు. నేను కూడా 
ఆ విధానాన్ని పాటించాను. అయితే ఇప్పుడు ఆ విషయం చెప్పి వుండవలసిందని 
నాకు బోధపడింది. బాల్యంలోనే నాకు వివాహం అయిపోయిందనీ, నాకు ఒక కొడుకు 
కూడా కలిగాడనీ ముందుగానే చెప్పియుంటే బాగుండేది. మీకు చెప్పకుండా దాచి 
ఉంచినందుకు నేను విచారిస్తున్నాను. అయితే ఇప్పటికైనా మీకు నిజం తెలియజేయాలనే 
ధైర్యం భగవంతుడు నాకు ప్రసాదించాడు. అందుకు సంతోషిస్తున్నాను. మీరు నన్ను 
క్షమించండి. మీరు నాకు పరిచయం చేసిన యువతితో ఏ విధమైన అక్రమసంబంధం 
నేను పెట్టుకోలేదని మీకు తెలుపుతున్నాను. మీరు నాయీ మాటను నమ్మవచ్చు. 
హద్దు దాటగూడదను విషయం నాకు తెలుసు నాకు మూడుముళ్ళు పడాలనే భావం 
మీకు కలదని నాకు తెలుసు. ఈ భావం ఇంకా మీ మనస్సులో వ్రేళ్ళూనగూడదనే 
భావంతో నిజాన్ని ఈ జాబు ద్వారా తెలియజేస్తున్నాను. 

ఈ జాబు అందిన తరువాత నేను మీ దగ్గరకు రా తగనివాడినని మీరు భాగిస్తే 
నేను బాధపడను మీరు చూపిన స్నేహానికి సదా కృతజ్ఞుణి. మీరు నన్ను వదలి 
వేయకుంటే చాలా సంతోషిస్తాను. ఇంత జరిగినా మీరు నన్ను మీ దగ్గరకు రానిస్తే, 
అందుకు నేను తగుదునని మీరు భావిస్తే నాకు క్రొత్త స్ఫూర్తి లభిస్తుంది. మీ ప్రేమకు 
పాత్రుడనయ్యేందుకు సదా ప్రయత్నిస్తూ వుంటాను. 

ఇంత పెద్ద జాబు త్వరగా వ్రాశానని పాఠకులు గ్రహించకుందురుగాక. ఎన్ని 
చిత్తులు వ్రాశానో పారకులు ఊహించుకోవచ్చు. ఈ జాబు ఆమెకు పంపి పుట్టెడు 
బరువు తీరిపోయినట్లు భావించాను. ఈ చర్య నాకు హాయి కలిగించింది. మరు 
టపాలో ఆ వృద్ధ మహిళ వ్రాసిన జాబు అందింది. అందులో ఈ విధంగా వుంది. “నీవు 
నిర్మల హృదయంతో రాసిన జాబు అందింది. మా ఇద్దరికీ సంతోషం కలిగింది. ఇద్దరం 


ర్ర2 మతాలతో పరిచయం 


బాగా నవ్వుకున్నాం. నీవు అసత్యానికి పాల్పడ్డావు. అది క్షమించడానికి అర్హమైన 
తప్పిదమే. నీవు నిజం తెలుపడమే ఆ అర్హతకు కారణం. నీకు స్వాగతం. నా ఆహ్వానం 
నీకు ఎప్పుడూ వుంటుంది. వచ్చే ఆదివారంనాడు నీ కోసం మేమిద్దరం ఎదురు చూస్తూ 
ఉంటాము. నీ బాల్య వివాహం గురించి వివరాలు వింటాము. నిన్ను ఎగతాళి చేసి 
ఆనందం పొందుతాము. మన స్నేహం ఎప్పటిలాగానే స్థిరంగా ఉంటుంది. పూర్తిగా 
నమ్మవచ్చు. 

నాలో ముదిరిన అసత్యమనే ఈ వ్రణాన్ని తొలగించుకుని నయం చేసుకో 
గలిగాను. తరువాత ఇలాంటి వ్యవహారం జరిగినప్పుడు నా వివాహం సంగతి ముందే 
చెప్పివేయగల ధైర్యం నాకు కలిగింది. 


20. మతొలతో పరిచయం 


ఆంగ్లదేశంలో వున్నరెండవ ఎడు చివరిభాగంలో ఇద్దరు దివ్వజ్ఞాన సామాజికులతో 
నాకు పరిచయం కలిగింది. వారు సోదరులు, అవివాహితులు. భగవద్గీత చదవమని 
వారు నన్ను ప్రోత్సహించారు. వారు సర్‌ ఎడ్విన్‌ అర్నాల్లుగారు గీతకు చేసిన ఆంగ్గాను 
వాదం చదువుతున్నారు. తమతో కలిసి సంస్కృతం గీత చదువుదాము రమ్మని నన్ను 
ఆహ్వానించారు. నేను సిగ్గుపడ్డాను. దాన్ని అంతవరకు చదవకపోవడం, కనీసం 
గుజరాతీ అనువాదాన్ని అయినా చదవకపోవడమే అందుకు కారణం. ఈ విషయం 
సంకోచిస్తూనే వారికి చెప్పాను. నాకు సంస్కృతం ఎక్కువగా రాదు. అయితే మూలానికి 
అనువాదానికి తేడా వస్తే ఆ వివరం చెప్పగలను అని చెప్పి వారితో బాటు గీత చదవడం 
ప్రారంభించాను. ద్వితీయ అధ్యాయంలో రెండు శ్లోకాలున్నాయి. 
“ధ్యాయతో విషయాన్‌ పుంసః సంగ స్తేఘాపజాయతే! 
సంగాత్సంజాయతేకామః కామాత్‌ క్రోధోభిజాయతే 
సాంఖ్యయోగం - శ్లోకసంఖ్య 62 
క్రోధాద్భవతి సంమోమః సమ్మోహాత్‌ స్మృతి విభ్రమః 
స్మృతి భ్రంశాద్భుద్ధినాశో బుద్ధి నాశాత్‌ ప్రణశ్యతి 
సాంఖ్యయోగం. శోక సంఖ్య 63 
(శబ్దాది విషయాలను సదా ధ్యానిస్తూ వుంటే మనిషికి వాటియందు ఆకర్షణ 
కలుగును. దానివలన కోరిక పుట్టును, కోరిక ద్వారా కోపము కలుగును. 
కోపం వల్ల అవివేకమావహించును. అవివేకం వల్ల మతి భ్రమ కలుగును దాని 
వల్ల బుద్ధి నశించును. బుద్ధి నశించినచో సమస్తము హతమగును.) 


అత్మకథ 63 


ఈ రెండు శ్లోకాలు నా మనస్సునందు నాటుకున్నాయి. ఇప్పటికీ వాటి ధ్వని 
నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నది. భగవర్గీత అమూల్యమైన గ్రంథమను విశ్వాసం రోజురోజుకు 
నాలో పెరగసాగింది. తత్వజ్ఞానంలో దానితో సమానమైన గ్రంథం మరొకటి లేదను 
నమ్మకం నాకు కలిగింది. నా మనస్సు చెదిరినప్పుడు భగవర్గీత నాకు ఎంతో సహాయం 
చేసింది. ఆంగ్లగీతానువాదాలన్నింటిని దరిదాపుగా నేను చదివాను. అర్నాల్లుగారి 
ఆంగ్లగీతానువాదమే ఉత్తమమైనదని నా అభిప్రాయం. అతడు మూలానుయాయి. 
అది అనువాదంలా వుండదు. ఆ మిత్రులతో కలిసి గీత చదివానే గాని క్షుణ్ణంగా అర్థం 
చేసుకొని చదివానని చెప్పలేను. ఆ తరువాత కొంతకాలానికి నాకు అది నిత్యపారాయణ 
గంథం అయింది. 

ఆర్నాల్గుగారు “లైట్‌ ఆఫ్‌ ఏషియా” (బుద్ధచరితం) చదవమని చెప్పారు. 
అంతకు ముందు ఆర్నాల్డుగారు ఒక్క గీతనే ఆంగ్లంలోకి అనువదించారని అనుకున్నాను. 
కొని బుద్ధ చరిత్రను మాత్రం క్రింద పెట్టడానికి మనస్సు అంగీకరించేది కాదు. వారు 
ఒకనాడు నన్ను బ్లానట్‌స్కీగారికి, అనిబిసెంట్‌ సతిగారికి పరిచయం చేశారు. 
బిసెంట్‌గారు అప్పుడు దివ్య జ్ఞానసమాజంలో చేరారు. అప్పుడు ఆమెను గురించి 
పత్రికల్లో చమత్కారంగా చర్చలు జరుగుతూ ఉండేవి. నేను ప్రతిచర్చను ఆసక్తితో 
చదువుతూ వున్నాను. వారు నన్ను దివ్యజ్ఞాన సమాజంలో చేరమని ఆహ్వానించారు. 
“నా మతాన్ని గురించే నాకు సరిగా తెలియదు. అట్టి స్థితిలో ఇతర మతాలలో ఎలా 
చేరడం? అని చెప్పి వినమ్రంగా ఆమె ఆహ్వానాన్ని నిరాకరించాను. వారు చెప్పినమీదట 
నేను “కీ టు థియాసఫీ” అను మదాం బ్లానట్‌ స్కీ రచించిన గ్రంథాన్ని చదివినట్లు 
గుర్తు. ఆ గ్రంథం చదివిన తరువాత హిందూ మతగ్రంథాలు చదవాలనే కోరిక నాకు 
కలిగింది. మూఢ నమ్మకాలమయం హిందూ మతం అని క్రైస్తవ మతబోధకులు చేసే 
ప్రచారం తప్పు అను నమ్మకం కూడా నాకు కలిగింది. 

ఆ రోజుల్లోనే మాంచెస్టరు నుండి వచ్చిన ఒక మంచి క్రైస్తవుడు శాకాహారశాలలో 
నన్ను కలిసి క్రైస్తవమత ప్రాశస్త్యాన్ని గురించి వివరించాడు. రాజకోటలో నేనెరిగిన డ్రస్తవ 
పాదరీల బోధల్ని గురించి ఆయనకు చెప్పాను. అది విని ఆయన దుఃఖపడి “వేను 
శాకాహారిని. నేను మద్యం ్రాగను. నాతోటి క్రైస్తవులు మద్యం తత్రాగుతున్నారు. 
మాంసం తింటున్నారు. కాని ఈ రెండింటిని తినమని బైబిలు చెప్పలేదు. బైబిలు 
చదివితే మీకే తెలుస్తుంది.”అని అన్నాడు. అందుకు నేను అంగీకరించాను. ఆయన 
నాకు ఒక బైబిలు గ్రంథం ఇచ్చాడు. ఆయనే బైబిలు అమ్మినట్లు, పటాలు, 


64 మతాలతో పరిచయం 


అనుక్రమణిక మొదలగునవి కల బైబిలు ప్రతి ఆయన దగ్గర నేను కొన్నట్లు గుర్తు. 
దాన్ని చదవడం ప్రారంభించాను. కాని ఓల్డ్‌ టెస్టమెంట్‌ (పాత నిబంధన) ముందుకు 
సాగలేదు. సృష్టిని గురించిన అధ్యాయాలు, తరువాతి అధ్యాయాలు చదువుతుంటే 
నిద్ర వచ్చింది. చదివాను అని అనిపించడం కోసం ఎదో విధంగా మొత్తం చదివాను. 
కాని ఏమీ రుచించలేదు. నంబర్స్‌ అను భాగం వెగటుగా వుంది. 

న్యూటెస్టామెంట్‌ బాగా ఆకర్షించింది. ముఖ్యంగా అందలి “సెర్మన్‌ ఆర్‌ ది 
మౌంట్‌” (గిరి - ప్రవచనము) గీతకు ఇది సాటి అని అనుకున్నాను. “ఎవరు ఎట్లు 
చేయుదురో వారు అట్టి ఫలముననుభవింతురు. కొని అన్యాయంతో అన్యాయాన్ని 
పారద్రోలలేరు. ఎవరేని నీ కుడిచెంప మీద చెంపదెబ్బ కొడితే నీవు నీ ఎడమ చెంప 
కూడా వానికేసి త్రిప్పు. ఎవరేని నీ ఉత్తరీయం లాగుకుంటే నీ ఆంతర్యం కూడా 
యిచ్చివేయి.” అను వాక్యాలు నన్ను బాగా ఆకర్షించాయి. నాకు ఎంతో ఆనందం 
కలిగింది, శ్యామలభట్టు రచించిన ఛప్పయ్‌ఛందం జ్ఞాపకం వచ్చింది. నా బాలమనస్సు 
గీత, ఆర్మాల్గ్డు రచించిన బుద్ధ చరితం, ఏసుక్రీస్తు ప్రవచనాలు ఈ మూడింటినీ 
ఏకీకృతం చేసింది. త్యాగమే ఉత్తమ మతమని నాకు తోచింది. ఈ గ్రంథపఠనం 
మెల్లగా ఇతర మతాచార్యుల జీవితాలు చదువుటకు నన్ను ప్రోత్సహించింది. కార్లయిల్‌ 
వ్రాసిన హీరోస్‌ అండ్‌ హీరో వర్షిప్‌ అను గ్రంథం చదవమని ఒక మిత్రుడు సలహా 
ఇచ్చాడు. అందు మహమ్మద్‌ జీవితం చదివి అతడి మహత్యాన్ని, వీరత్వాన్ని తపశ్చర్యను 
తిలుసుకున్నాను. 

పరీక్షలు దగ్గర పడటం వల్ల ఇక ఏమీ చదవలేకపోయాను. కాని వివిధ మతాల్ని 
గురించి తెలుసుకోవాలని మాత్రం మనస్సులో నిర్ణయించుకున్నాను. నాస్తిక మతాన్ని 
గురించి కూడా తెలుసుకోవడం మంచిదని భావించాను. బ్రాడ్లాగారి పేరు, పేరుతోపాటు 
అతని మతాన్ని ప్రతి హిందువు ఎరుగును. నాస్తికతను గురించి నేనొక పుస్తకం 
చదివాను. దానిపేరు మాత్రం గుర్తులేదు. నాకది రుచించలేదు. అప్పటికే నేను నాస్తిక 
మరుభూమిని దాటాను. అప్పుడే బిసెంటుగారు నాస్తిక మతాన్నుండి ఆస్తిక మతంలోకి 
ప్రవేశించారు. 

నాస్తికమతం యెడ నాకు కలిగిన అరుచికి అది కూడా ఒక కారణం. 
బిసెంటుగారు వ్రాసిన “హొ ఐ బి కేమ్‌ ఎ థియాసఫిస్ట్‌' (నేను ఎటుల దివ్యజ్ఞాన 
సమాజంలో చేరితిని) అను గ్రంథం నేను చదివాను. ఆరోజుల్లోనే 'బ్రాడ్డా గారు 
చనిపోయారు. వోకింగ్‌ సెమిట్రీలో ఆయనకు అంత్యక్రియలు జరిగాయి. అప్పుడు 


అత్మకథ 65 


లండనులోని భారతీయులంతా ఆయన శవపేటికతో పాటు వెళ్ళారు. అంత్యక్రియలు 
చూద్దామని నేను, మరికొందరు పాదరీలతోబాటు వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు రైలు 
కోసం స్టేషనులో వేచి వున్నాము. అక్కడ ఒక నాస్తిక భావాలుగల వ్యక్తి, ప్రక్కనే వున్న 
పాదరీని చూచి దేవుడున్నాడా? అని ప్రశ్నించాడు. ఉన్నాడు అని పాదరీ జవాబిచ్చాడు. 
“భూమి చుట్టుకొలత 78,000 మైళ్లు అని మీరు అంగీకరిస్తారా' అని నాస్తికుడు 
పాదరీని పరాజయం పాలుచేయాలనే భావంతో అడిగాడు. 

“అంగీకరిస్తాను” అని పాదరీ అన్నాడు. 

అయితే అయ్యా చెప్పండి. భగవంతుని కొలత ఎంత? ఆయన ఎక్కడ 
ఉన్నాడు. 
“ఆయన మనిద్దరి హృదయాల్లోనూ వున్నాడు. అయితే ఆయనను 
తెలుసుకోగలగాలి అంతే” 

“ఏమండీ! యింకా పసివాణ్ణనే భావిస్తున్నారా? అంటూ తాను విజయం 
పొందినట్లు ఫోజు పెట్టి తలపంకించి చూచాడు. పాదరీ వినమతతో మౌనం వహించి 
ఊరుకున్నాడు. 

ఈ సంభాషణ కూడా నాకు నాస్తికమతం యెడగల అరుచిని పెంచింది. 


21. నిర్బలుడికి బలం రాముడే 


నాకు హిందూ మతంతోను, ప్రపంచమందలి ఇతర మతాలతోను కొంచెం 
పరిచయం కలిగింది. కొని విషమ సమయంలో అజ్ఞానం ఉపయోగపడదని నేను 
గ్రహించలేదు. ఆపత్సమయంలో ఏ వస్తువు మనిషిని రక్టిస్తుందో ఆ వస్తువు మనిషికి 
కనబడదు. ఆపద తొలగడానికి అతని స్వభావమే కారణం అని కొందరు భావిస్తారు. 
ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు యోచిస్తున్నారు. కొని రక్షణ పొందినపుడు 
మాత్రం తనను తన సాధనయే రక్షించిందో లేక మరొకడెవడైనా రక్షించాడో తెలుసుకోలేరు. 
కొందరు తమ నిష్టాబలం గొప్పదని భావిస్తారు. కాని నిష్టాబలం ఆపత్సమయంలో 
ఎందుకూ కొరరాదు. అట్టి సమయంలో అనుభవం లేని శాస్త్రజ్ఞానం వృధా అవుతుంది. 

కేవలం శాస్త్రజ్ఞాన ప్రయోజనం నాకు కొంతవరకు అర్థమైంది. ఆంగ్లదేశేంలో 
అంతకుముందు జరిగిన విషయాలలో నాకు రక్షణ ఎలా కలిగిందో చెప్పలేను. 
అప్పటికి నేను చిన్నవాణ్ణి. కాని ఇప్పుడు నాకు ఇరవైఎళ్ళు. గృహస్థాశ్రమ అనుభవం 
కూడా కలిగింది. పెళ్ళాం వున్నది. పిల్లవాడు కూడా పుట్టాడు. 

నాకు బాగా గుర్తు. ఆంగ్లదేశంలో నేనున్న చివరి సంవత్సరం అది. 1890 పోర 


66 నిర్భలుడికి బలం రాముడే 


సుమత్‌లో శాకాహారసభ జరిగింది, నేను నా మిత్రుడు ఆ సభకు ఆహ్వానింపబడ్డాం. 
పోర్భ సుమతు సముద్రపు రేవు. ఆ ఊళ్ళో నావికజనం ఎక్కువగా వున్నారు. అచట 
చెడునడత గల స్త్రీలు వున్నారు. అయితే వాళ్ళు వేశ్యలు కారు. కాని వాళ్ళకు నీతి 
నియమం ఏమీలేవు. అట్టి వాళ్ళ యింట్లో మేము బస చేశాము. సన్మానసంఘం వారికి 
ఆ విషయం తెలియదు. ఎప్పుడో ఒకసారి పోర్టు సుమతు వంటి పట్టణానికి వచ్చి వెళ్లే 
మావంటి బాటసార్లకు అక్కడ ఎది మంచి బసయో, ఏది చెడు బసయో తెలుసుకోవడం 
కష్టం. సభలో పాల్గొని రాత్రి మేము ఇంటికి చేరాము. భోజనం అయిన తరువాత 
మేము పేకాట ప్రారంభించాము. ఆంగ్లదేశంలో గొప్పగొప్పవారి ఇళ్ళల్లో కూడా 
గృహిణిలు అతిథులతో పేకాట ఆడటం ఆచారం. సామాన్యంగా పేకాటలో అంతా 
ఛలోక్తులు విసురుకుంటూ వుంటారు. అయితే అందు దోషం ఉండదు. కాని మా 
పేకొటలో భీభత్స వినోదం ప్రారంభమైంది. 

నా స్నేహితుడు ఇట్టి వ్యవహారంలో ఆరితేరినవాడని నాకు తెలియదు. నాకు 
కూడా ఈ వినోదంలో ఆనందం కలిగింది. నేను కూడా అందులో దిగాను. మాటలు 
దాటి వ్యవహారం చేతల్లోకి దిగింది. పేక ప్రక్కన పెట్టివేశాం. ఇంతలో భగవంతుడు నా 
స్నేహితుని హృదయంలో ప్రవేశించాడు. “నీవా! ఈ ఘోరకలిలోనా? ఈ పాపకూపంలోనా! 
నీకు ఇక్కడ చోటులేదు. పో! లేచిపో!” అని అరిచాడు. సిగ్గుతో నా తల వంగిపోయింది. 
అతడి ఆదేశాన్ని శిరసావహించాను. హృదయంలో అతడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. 
మా అమ్మగారి ముందు చేసిన ప్రమాణం జ్ఞాపకం వచ్చింది. నేను లేచి బయటికి 
పగ్షిగెత్తాను. నా గదిలోకి దూరాను. వేటగాని బారినుండి తప్పించుకున్న లేడిలా గుండె 
గజగజ వణికిపోయింది. 

పరాయి ఆడదాని విషయంలో ఈ విధంగా ప్రధమ పర్యాయం నాకు వికారం 
కలిగింది. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. అనేక ఆలోచనలు నన్నావహించాయి. ఈ 
ఇంటి నుంచి పారిపోనా? ఈ పట్టణం వదలి వెళ్ళిపోనా? నేనున్నదెక్కడ? నేను 
జాగ్రత్తగా వుండకపోతే నా గతి ఏమవుతుంది? ఈ రకమైన ఆలోచనలతో సతమతం 
అయి, తరువాత నుండి అతి జాగ్రత్తగా మసలుకోసాగాను. ఆ ఇంటినేగాక,వెంటనే 
పోర్టు సుమతును వదలి వెళ్ళిపోవడం మంచిదని భావించాను. సభలు ఇంకా రెండు 
రోజులు జరుగుతాయని తెలిసింది. ఆ మర్నాడు సాయంత్రమే నేను పోర్టుసుమతును 
వదిలివేసినట్లు నామిత్రుడు మరికొంత కాలం అక్కడే ఉన్నట్లు గుర్తు. 

ఆ సమయంలో నాకు మతాన్ని గురించి గాని, దేవుణ్ణి గురించిగాని, 


అత్మకథ 67 


దైవసహాయాన్ని గురించిగాని తెలియదు. నన్ను అప్పుడు దేవుడే రక్షించాడని అనుకోవడం 
తెలిసీ తెలియని స్థితే. నిజానికి ఇక్కట్ల సమయంలో ఎన్నో పర్యాయాలు నన్ను 
భగవంతుడే రక్షిచాడు. జీవితంలో అనేక రంగాల్లో ఇట్టి అనుభవం నాకు కలిగింది. 
“భగవంతుడు నన్ను రక్షించాడు” అను మాటకు సరియైన అర్థం ఇప్పుడు నాకు బాగా 
బోధపడింది. అయినా యింకా పూర్తిగా తెలుసుకోలేక పోతున్నానని కూడా నేను 
ఎరుగుదును. అనుభవం ద్వారా ఆ విషయం తెలుసుకోవడం అవసరం. ఎన్నో 
ఆధ్యాత్మిక ప్రయత్నాల యందును, లాయరు పనియందును, సంస్థల్ని నడపడంలోను 
రాజకీయ వ్యవహారాల్లోను అనేక విషమ ఘట్టాలలోను భగవంతుడు నన్సు రక్షించాడని 
చెప్పగలను. ఉపాయాలు అడుగంటినప్పుడు, సహాయకులు వదిలివేసినప్పుడు, 
ఆశలుడిగినప్పుడు ఎటునుండో ఆ సహాయం అందుతుందని నా అనుభవం. స్తుతి, 
ఉపాసన, ప్రార్థన ఇవి గ్రుడ్డి నమ్మకాలు కావు. అవి ఆహార విహారాదుల కంటే కూడా 
అధిక సత్యాలు. అవే సత్యాలు, మిగతావన్నీ అసత్యాలే అని కూడా అనవచ్చు. అది 
అతిశయోక్తి కాజాలదు. 

ఈ ఉపాసన, ఈ ప్రార్థన కేవలం వాక్‌ ప్రతాపం కాదు. దీనికి మూలం 
జిహ్వకాదు. హృదయం. అందువల్ల భక్తితో నింపి హృదయాన్ని నిర్మలం చేసుకుంటే 
మనం అనంతంలోకి ఎగిరిపోగలం, ప్రార్థనకు జిహ్వతో పనిలేదు. అది స్వభావానికి 
సంబంధించినది. అదొక అద్భుతమైన వస్తువు. విశాల రూపాలలో నున్న మలాన్ని, 
అనగా కామాది గుణాల్ని శుద్ధి చేయుటకు హృదయపూర్వకమైన ఉపాసన ఉత్తమ 
సాధనమని చెప్పుటకు నేను సందేహించను. అయితే అట్టి ఉపాసన అమిత వినమ్రతా 
భావంతో చేయాలి. 


22. నారాయణ హేమచంద్రుడు 


ఆరోజుల్లో నారాయణ హేమచంద్రుడు సీమకు వచ్చారని తెలిసింది. ఆయన 
మంచి రచయిత అని విన్నాను. నేషనల్‌ ఇండియన్‌ అసోసియేషన్‌కు సంబంధించిన 
మానింగ్‌ కన్యాగ్గహంలో వారిని కలిశాను. నేను ఇతరులతో కలిసి వుండలేనని 
మానింగ్‌ కన్యకు తెలుసు. నేను ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు, ఎవరైనా మాట్లాడించితే 
తప్ప మౌనంగా వుండేవాణ్ణి. ఆమె ఆయనకు నన్ను పరిచయం చేసింది. ఆయనకు 
ఇంగ్లీషురాదు. ఆయనది వింతవాలకం. వికారంగా వుండే ఫాంటు అట్టిదే మడతలు 
బడిన మురికి బూడిదరంగు పార్సీ పద్ధతి కోటు ధరించివున్నాడు. నెక్‌టైగాని, 
కాలరుగాని లేదు. కుచ్చులు గల ఉన్ని టోపీ పెట్టుకున్నాడు. పాడుగుపాటి గడ్డం. 


68 నారాయణ హేమచంద్రుడు 


బక్కపలుచని శరీరం. మనిషి పొట్టి. గుండ్రని ఆయన ముఖం మీద మశూచి 
మచ్చలు, ముక్కుకొన తేలిలేదు, మొద్దుబారీ లేదు. మాటిమాటికీ ఆయన చేత్తో గడ్డం 
నిమురుకుంటూ వుండేవారు. 

నాగరిక సంఘం ఆయనను అంగీకరిస్తుందా? తప్పక వేలుపెట్టి చూపిస్తుంది. 

“మిమ్మల్ని గురించి నేను విన్నాను. మీ గ్రంథాలు కొన్ని చదివాను. మీరు మా 
యింటికి దయచేయరా!” అని అడిగాను. ఆయన కంఠం కొంచెం బండబారి వుంది. 
నవ్వుతూ మీ బస ఎక్కడ? అని ప్రశ్నించారు. 

“స్టోరువీధిలో” 

“అయితే మనం ఒక గూటివాళ్ళమే. ఇంగ్లీషు చదువుకోవాలని వుంది. 
నేర్పుతారా?” “నాకు తెలిసినంతవరకు మీకు నేర్పడం ఇష్టమే. నా శక్తికొద్దీ నేర్పుతాను. 
మీరు సరేనంటే నేనే మీ దగ్గరకు వస్తాను.” అని అన్నాను. సమయం నిర్ణయించాం. 
త్వరలోనే మామధ్య మంచి స్నేహం కుదిరింది. 

నారాయణ హేమచంద్రునికి వ్యాకరణం రాదు. ఆయన దృష్టిలో గుర్రం 
క్రియ, పరుగెత్తడం విశేష్యం. ఇట్టి ఉదాహరణలు చాలా వున్నాయి. ఆయన అజ్ఞానం 
నాకు బోధపడలేదు. నా స్వల్ప వ్యాకరణ జ్ఞానం ఆయన మీద పారలేదు. వ్యాకరణం 
రాలేదనే బాధ ఆయనకు లేదు. “నేనెన్నడూ మీ వలె స్కూలుకు వెళ్ళలేదు. నా 
అభిప్రాయం వెల్లడించవలసివచ్చినప్పుడు వ్యాకరణం ఆవశ్యకత నాకు కలుగులేదు' 
'. సరే గాని మీకు బెంగాలీ వచ్చా?'నాకు వచ్చు. నేను బెంగాలుదేశంలో తిరిగాను. 
మహర్షి దేవేంద్రనాథరాకూరు గ్రంథాలు గుజరాతీ వారికి అనువదించి నేను ఇచ్చాను. 
ఇతర భాషల్లో వున్న మహద్ధంధాల్ని గుజరాతీలోకి అనువదించి ఇవ్వాలి. నేను చేసే 
అనువాదం మక్కికి మక్కి వుండదు. భావానువాదం మాత్రం చేస్తాను. నాకు అదే తృప్తి. 
నా తరువాతి వాళ్ళు యింకా సవివరంగా చేస్తారు. వ్యాకరణసాయం లేకుండా 
గ్రహించింది నాకు చాలు. తృప్తోస్మి నాకు మరాఠీ, హిందీ, బెంగాలీ వచ్చు. ఇప్పుడు 
ఇంగ్లీషు నేర్చుకుంటున్నాను. నాకు కావలసింది శబ్దాల పట్టిక. అంతటితో నాకు తృప్తి 
లేదు. నేను ఫ్రాన్సు వెళ్ళాలి. (ఫ్రెంచి నేర్చుకోవాలి. (ఫెంచి భాషలో మహద్ధంథాలు 
చాలా ఉన్నాయని విన్నాను. వీలైతే జర్మనీ వెళ్ళాలి. ఆ భాష నేర్చుకోవాలి.” ఇదీ ఆయన 
ధోరణి. భాషలన్నింటిని చుట్టబెట్టి మ్రింగివేయాలని ఆయన ఆశ. ఇతర దేశాలు 
తిరగాలనే ఆశ కూడా అధికంగా వుంది. 

“అయితే మీరు అమెరికా రూడా వెళతారా?” 


ఆత్మకథ 69 


“తప్పక వెళతాను. ఆ క్రొత్త ప్రపంచం చూడకుండా ఇండియాకు తిరిగి 
వెళతానా? “అయితే డబ్బు?” “నాకు డబ్బుతో పనిలేదు. నాకు మీవలె అవసరాలు 
ఉండవు. నేను తినేదెంత?” నా పుస్తకాలిచ్చే డబ్బు నాకు చాలు. మిత్రులిచ్చేది చాలు. 
నేను మూడవ తరగతిలోనే ప్రయాణం చేస్తాను. అమెరికా వెళితే డెక్‌మీదే వెళతాను. 

ఇదీ నారాయణ హేమచంద్రుని విధానం. ఆ విధానం ఆయన సాంతం. 
అందుకు తగిన మంచి మనస్సు ఆయనకుంది. గర్వం ఎమాత్రము లేదు. అయితే 
ఆయనకు తన శక్తిమీద మోతాదుకు మించిన విశ్వాసం ఉందని నా అభిప్రాయం. 

మేము రోజూ కలిసేవాళ్ళం. మా పనుల్లో కొంత పోలిక ఉంది. మేమిద్దరం 
శాకాహారులం. తరచు మేమిద్దరం ఒకేచోట భోజనం చేసేవాళ్ళం. ఇంట్లో సొంతంగా 
వండుకొని నేను కాలం గడుపుతున్న రోజులవి. వారానికి 17 షిల్లింగులు మాత్రమే 
ఖర్చు అవుతున్నది. ఆయన గదికి నేను, నా గదికి ఆయన అప్పుడప్పుడు వస్తూపోతూ 
వుండేవారం. నా వంటకం ఇంగ్లీషువారి మాదిరిది. ఆయనకు ఇది నచ్చదు. ఆయనకు 
హిందూ మాదిరి వంటకాలు కావాలి. పప్పూలేందే ఆయనకు ముద్ద దిగదు. నేను 
ముల్లంగితో సూపు తయారు చేస్తే ఆయనకు గుటక దిగేది కాదు. ఒకనాడు ఎలా 
సంపాదించారో ఎమో వేరుశెనగ పప్పు తెచ్చి నాకు వండిపెట్టడానికి సిద్ధపడ్డారు. నేను 
లొట్టలు వేస్తూ ఆయన వంటకం తిన్నాను. ఈ విధంగా నాకు ఆయన, ఆయనకు నేను 
వంటచేసి పెట్టడం అలవాటు అయిపోయింది. ఆ రోజుల్లో కార్డినల్‌ మానింగ్‌ వారి 
పేరు ప్రతివారి నోటిమీద ఆడుతూ వుంది. నౌకాశ్రయంలో పనివాళ్ళు సమ్మెకట్టారు. 
జాన్‌ బరన్సు గారు, కార్డినల్‌ మానింగ్‌గారు పూనుకొని ఆ సమ్మెని ఆపివేశారు. 
మానింగ్‌గారి నిరాడంబర జీవితాన్ని గురించి డిజరాలీ మంత్రిగారి అభినందనల్ని 
గురించి నేను హేమచంద్రునికి చెప్పాను. “ నేనా సాధు పురుషుణ్ణి చూచితీరాలి”. అని 
అన్నారు. హేమచంద్రుడు. 

“అతడు చాలా గొప్పవాడు. మీరెట్లా చూడగలరు?” 

“తేలిగ్గా చూస్తా. దానికి మార్గం చెబుతా. నేనొక రచయితను. రచయితగా 
ఆయన పరోపకార సారీణతకు స్వయంగా కలిసి ధన్యవాదాలు చెబుతొననడం ఒక 
పద్ధతి. నాకు ఇంగ్లీరాదు గనుక నిన్ను దుబాసీగా తీసుకు వస్తున్నట్లు కబురుచేద్దాం. 
నేను చెప్పినదంతా చేర్చి ఆయనకు నీవు ఒక జాబు వ్రాయి. తెలిసిందా?” 

నేను ఆయన చెప్పినట్లు జాబు వ్రాశాను. రెండుమూడు రోజుల్లో సమయం 
నిర్ణయించి కలుసుకోవడానికి అంగీకారం తెలుపుతూ కార్డినల్‌ మానిఎగ్‌గారు మాకు 


70 నారాయణ హేమచంద్రుడు 


జాబు వ్రాశారు. మేమిద్దరం వెళ్ళాం. నేను పెద్దలను చూచేందుకు వెళ్ళేటప్పుడు 
ధరించాల్సిన దుస్తులు ధరించాను. నారాయణ హేమచంద్రుడు మాత్రం తన 
మామూలు దుస్తులే వేమకున్నారు. మామూలు కోటు, మామూలు లాగు. నేను 
కొంచెం పరిహాసం చేశాను. ఆయన నా పరిహాసాన్ని చిటికెలో పరాస్తం చేస్తూ 
“మీరంతా నాగరికతా లక్షణాల కోసం అర్రులు చాచే పిల్లకాయలు, పిరికిపందలు. 
మహాపురుషులు హృదయాన్ని చూస్తారు గాని పైపై మెరుగులు చూడరు.” అని 
అన్నారు. 

మేము కార్డినల్‌ గారి మహల్లో ప్రవేశించాం. అదొక పెద్దనగరంగా వుంది. 
మేము కూర్చోగానే ఒక బక్కపలుచగా వున్న పాడుగుపాటి వృదృడొకడు వచ్చి కరస్పర్శ 
కావించాడు. ఆయనే కొర్డినల్‌గారని తెలిసిపోయింది. 

వెంటనే నారాయణ హేమచంద్రుడు అభివందనాలు సమర్పించి “నేను మీ 
సమయం అపహరించను. నేను మీ కీర్తిని గురించి చాలా విన్నాను. మీరు సమ్మె కట్టిన 
పనివాళ్ళకు ఉపకారం చేశారు. ఇక్కడకు వచ్చి మిమ్మల్ని అభినందించాలని బుద్ధి 
పుట్టింది. ప్రపంచంలో సాధు సజ్జనుల దర్శనం చేసుకోవడం వాకు అలవాటు. 
అందువల్ల మీకీ శ్రమ కలిగించాను.” అని గబగబా అన్నాడు. 

ఆయన గుజరాతీ మాటల్ని నేను ఇంగ్లీషులోకి మార్చాను. “మీ రాకకు 
సంతోషిస్తున్నాను. మీకు ఇచట నివాసం సుకరం అవుగాక, భగవంతుడు మీకు మేలు 
చేయుగాక.” అని ఆయన వెంటనే వెళ్లిపోయాడు. 

ఒకరోజున నారాయణ హేమచంద్రుడు ధోవతి కట్టుకొని, షర్టు తొడుగుకొని నా 
బసకు విచ్చేశాడు. ఆ యింటి యజమానురాలు తలుపు తీపి చూడగానే దడుచుకున్నది. 
(నేను మాటిమాటికీ మకాం మారుస్తూ వుంటానని |వ్రాశానుగదా! ఆ క్రమంలో ఈ 
మధ్యనే ఈ ఇంటికి వచ్చాను. ఈ ఇంటి యజమానురాలు నారాయణ హేమచంద్రుణ్ణి 
అదివరకు చూడలేదు) ఆమె తత్తరపడుతూ వచ్చి “ఎవరో పిచ్చివాడిలా వున్నాడు మీ 
కోసం వేచివున్నాడు" అని చెప్పింది. నేను ద్వారం దగ్గరికి వెళ్ళాను. నారాయణ 
హేమచంద్రుడు నిలబడివున్నాడు. నివ్వెరపోయాను. ఆయన ఎప్పటిలాగానే నవ్వుతూ 
వున్నాడు. . 

“బజార్లో పిల్లలు మిమ్మల్ని చూచి అల్లరి చేయలేదా?” 

“వాళ్ళు వావెంటబడ్డారు. కాని నేను వారివంక కన్నెత్తి చూడలేదు. దానితో 
వాళ్ళు వెళ్ళిపోయారు.” 

లండనులో కొంతకాలం వుండి నారాయణ హేమచంద్రుడు తరువాత పారిస్‌ 


ఆత్మకథ 


వెళ్ళిపోయారు. ఆయన (ఫ్రెంచి భాష కొంచెం నేర్చుకున్నారు. కొన్ని ఫెంచి గ్రంథాల్ని 
అనువదించడానికి పూనుకున్నారు కూడా. ఆయన అనువాదం సరిచూడగలిగినంత 
(ఫెంచి భాష నాకూ వచ్చు. అందువల్ల అనువాదం ఎలా వుందో చూడమని ఆయన 
నాకు ఇచ్చారు. అది నిజానికి అనువాదం కాదు. భావార్థం మాత్రమే. 

అమెరికా వెళ్ళాలనే తన కోరికను కూడా తీర్చుకున్నారు. తంటాలుపడి చివరకు 
డెక్‌ టిక్కెట్టు సంపాదించారు. షర్టు, ధోవతి కట్టుకొని వెళ్ళడం అమెరికాలో అసభ్యతా 
లక్షణమట. ఆయన అవి ధరించి బజారుకు వెళ్ళగా ఆయన్ని అమెరికాలో ప్రాసిక్యూట్‌ 
చేశారట. తరువాత ఆయనను విడిచి వేసినట్లు గుర్తు. 

23. పెద్ద సంత 

1890వ సంవత్సరంలో పారిస్‌లో గొప్ప సంత జరిగింది. అందుకోసం పెద్ద 
ఏర్పాట్లు చేయబడుతున్నాయని పత్రికల్లో చదివాను. నాకు పారిస్‌ నగరం చూడాలనే 
కోరిక కలిగింది. రెండు పనులు కలిసి వస్తాయని భావించి పారిస్‌ వెళ్ళాలని 
నిర్ణయించాను. ఆ సంతలో ఏఫిల్‌ టవర్‌ (గోపురం) అనునది గొప్ప వింత. దాని పొడవు 
వేయి అడుగులు. కేవలం ఇనుముతో కట్టబడింది. ఇంకా అనేక వింతలు అక్కడ 
వున్నాయి. కాని ఆ గోపురం మాత్రం గొప్ప వింత. అంత ఎత్తుగల కట్టడం స్థిరంగా 
వుండదని అక్కడ అంతా అనుకుంటూ వుంటారు. 

పారిస్‌లో శాకాహారశాల ఒకటి వున్నదని విన్నాను. అందొక గది నా కోసం 
ఏర్పాటు చేసుకున్నాను. ఏడురోజులు అక్కడ ఉన్నాను. తక్కువ ఖర్చుతో పారిస్‌ 
వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి ఎర్పాటు చేసుకున్నాను. పారిస్‌ నగర పటం ఒకటి, 
సంతకు సంబంధించిన వివరాలు తెలిపే పుస్తకం ఒకటి సంపాదించి దగ్గర పేట్టుకున్నాను. 
చాలా ప్రదేశాలకు నడిచే వెళ్ళాను. మ్యాపు సహాయంతో రాజవీధులకు, దర్శనీయ 
స్థానాలకు వెళ్ళడం తేలిక అయింది. 

ఆ ప్రదర్శనశాల అంతగా గుర్తులేదు. దాని వైశాల్యం, వైవిధ్యం మాత్రం 
జ్ఞాపకం వున్నాయి. రెండు మూడు సార్లు ఎక్కడం వల్ల ఏఫిల్‌ టవర్‌ నాకు చక్కగా 
గుర్తు ఉంది. దాని మీద మొదటి మజిలీలో భోజనశాల ఉంది. అంత ఎత్తున భోజనం 
చేశానని చెప్పుకునేందుకుగాను దాని మొహాన ఏడు షిల్లింగులు పారవేశాను. 

పారిస్‌ నగరంలో గల చర్చి గృహాలు జ్ఞాపకం వున్నాయి. వాటి భవ్యస్వరూపం, 
వాటిలోపల లభించే శాంతి మరిచిపోదామన్నా వీలులేనివి. వోటర్‌ డామ్‌ కట్టడపు పని, 
లోపలి చిత్తరువులు, అక్కడి చెక్కడపు పని చిరకాలం జ్ఞాపకం వుంటాయి. అట్టి 


72 పెద్ద 


విశాలమైన చర్చి దేవళాన్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన వారి 
హృదయాంతరాళాలలో ఈశ్వర భక్తి ఎంతగా నిండి ఉందో వాటిని చూస్తే బోధపడుతుంది. 

పారిస్‌ నగరపు ఫాషన్లను గురించి అక్కడి భోగవిలాసాల్ని గురించి చాలా చాలా 
చదివాను. ఇది ప్రతి వీధిలో మనకు కనబడుతుంది. కాని చర్చి దేవళాలు మాత్రం 
అద్భుతం. వాటిలోపల అడుగు పెట్టేసరికి బయట గొడవంతా మరిచిపోవలసిందే. 
మన ప్రవర్తన మారిపోతుంది. వర్జిన్‌ మేరీ దగ్గర మోకరించి యున్న వాళ్ళ దగ్గరగా నడిచి 
వెళుతున్నప్పుడు భయభక్తులు ఉత్పన్నమవుతాయి. మోకరిల్లుట, ప్రార్థించుట ఇవి 
గ్రుడ్డి నమ్మకాలు కావు అని ఆనాడు నాకు బోధపడింది. ఆ భావం నాలో రోజురోజుకు 
పెరుగుతూ వున్నది. వర్ణిన్‌ మేరీ విగ్రహం ముందు భక్తి ప్రపత్తులతో మోకరిల్లుట రాతికి 
రప్పకు మోకరిల్లుట అని అనగలమా? వారు భక్తిచే తన్మయులై రాతినిగాక, దానియందలి 
దేవుణ్ణి కొలుస్తున్నారని చెప్పవచ్చు. వాళ్ళు ఈ విధంగా దేవుని మహిమను తగ్గించకుండా 
హెచ్చించుచున్నారని నేను భావించినట్లు గుర్తు. 

ఎఫిల్‌ టవరును గురించి రెండు మూడు మాటలు వ్రాయడం అవసరం. దాని 
ఉపయోగం ఏమిటో నాకు బోధపడలేదు. కొందరు దాన్ని దూషించినట్లు, కొందరు 
భూషించినట్లు విన్నాను. దాన్ని నిందించిన వారిలో ప్రముఖుడు టాల్‌స్టాయ్‌ అని 
గుర్తు. అతడు ఎఫిల్‌ టవరు మానవుని విజ్ఞానానికి గాక అజ్ఞానానికి చిహ్నం అని 
పెర్కొన్నాడు. 

“మాదక ద్రవ్యాలలో పాగాకు కడు నీచం. దానికి అలవాటు పడినవాడు 
త్రాగుడుకు అలవాటు పడిన వాళ్ళకంటే మించి నేరాలు చేస్తాడు. తాగుడువల్ల 
ఉన్మాదం కలుగుతుంది. కొని పాగాకువల్ల బుద్ది తమస్సులో పడిపోతుంది.” "పొగాకును 
ఉపయోగించేవాడు ఇలాంటి ఆకాశ సౌధాలు కట్టజూస్తాడని” టాల్‌స్థాయి చెప్పినట్లు 
గుర్తు. ఏఫిల్‌టవరు అట్టి వ్యసన పరిణామమే. ఏఫిల్‌ టవరు నందు శిల్పం లేదు అది 
పారిస్‌లో ఎర్పాటు చేయబడిన గొప్ప సంతకు ఎవిధంగానూ అందం సమకూర్చి 
పెట్టలేదు. దాని క్రొత్తదనాన్ని, వింతకొలతల్ని చూచి జనం దాన్ని చూడటం కోసం 
మూగుతూ ఉంటారు. దాని మీదకు ఎక్కుతూ ఉంటారు. అది సంతలో ప్రదర్శన 
కోసం పెట్టబడ్డ బొమ్మ. బాలురమై వున్నంతవరకు బొమ్మలపై మోహం ఉంటుంది. 
ఎంతవరకు అట్టి మోహం ఉంటుందో అంతవరకు మనం బాలురమేనని ఈ ఏఫిల్‌ 
టవరు స్పష్టంగా చెబుతూ ఉంటుంది. అందుకు ఈ ఎఫిల్‌ టవరు ఉపయోగపడు 
తున్నదని చెప్పవచ్చును. 


అత్మకథ 73 


24. పట్టా పుచ్చుకున్నాను - కొని ఆ తరువాత? 

బారిష్టరు పట్టాకోసం గదా నేను ఆంగ్లదేశం వెళ్ళింది? దాన్ని గురించి కొంచెం 
వ్రాస్తాను. అందుకు ఇది మంచి తరుణం. 

బారిష్టరు పరీక్షకు రెండు నియమాలు ఉన్నాయి. ఒకటి నిశ్చిత సమయపాలన. 
రెండవది - పరీక్షలు వ్రాయడం. నిశ్చిత సమయపాలనకు పట్టే సమయాన్ని పన్నెండు 
భాగాలుగా విభజించాలి. ఆ సమయపు ఒక్కొక్క భాగంలో జరిగే ఇరవై నాలుగు 
డిన్నర్లలో కనీసం ఆరు డిన్నర్లలోనైనా పాల్గొనాలి. (అంటే మూడు సంవత్సరాలకు 
పన్నెండు టరములు. సంవత్సరానికి నాలుగు టరములు డిన్నర్లు తొంభై ఆరు 
అన్నమాట) విందుల్లో పాల్గొనడమంటే భోజనం చేయడం అని అర్థం కాదు. నిర్ణీత 
సమయంలో హాజరై విందు జరిగినంత సేపు ఉండటం అని అర్థం. సామాన్యంగా 
అంతా పక్వాన్నాలు భుజిస్తారు. కోరిన మద్యం సేవిస్తారు. ఒక్కొక్క విందు వెల రెండు 
మూడు పౌండ్లు. అది తక్కువే. హోటల్లో అయితే ఒక మద్యానికే అంత వెల 
చెల్లించవలసి వస్తుంది. నవనాగరికులు కాని హిందువులకు భోజనం కంటే, అందులో 
ఒక భాగమైన మద్యానికి అంత ధర వుంటుందని అంటే ఆశ్చర్యం కలుగుతుంది. 

లండనులో నాకీ విషయం తెలిసినప్పుడు త్రాగుడుకు ఇంత డబ్బు 
పాడుచేస్తున్నారేమిటా అని బాధ కలిగింది. తరువాత అక్కడి డిన్నర్ల విషయం 
అర్థమైంది. నేను ఆ డిన్నర్లలో పాల్గొని తిన్నది ఎమీ లేదు. అయితే రొట్టె, 
బంగాళాదుంపలు, క్యాబేజీ కూర మాత్రం తినేవాణ్ణి, ప్రారంభంలో ఇష్టం లేక వాటినీ 
తినలేదు. రుచి మరిగిన తరువాత యింకా వడ్డించమని అడగడానికి కూడా 
స్తాహసించాను. 

అక్కడ విద్యార్థులకు పెట్టే ఆహారం కంటే ఉపాధ్యాయులకు పెట్టే ఆహారం 
మేలుగా వుండేది. నాతోబాటు శాకాహారి అయిన పార్సీ యువకుడు మరొకడు 
వుండేవాడు. మేము శాకాహారులం అందువల్ల ఉపాధ్యాయులకు పెట్టే శాకాహార 
పదార్భాలో కొన్ని మాకు పెట్టమని విన్నవించుకున్నాం. మా విన్నపం అంగీకరించబడింది. 
మాకు కూడా శాకాలు, పండ్లు లభించసాగొయి. 

నలుగురు విద్యార్థుల బృందానికి రెండు మద్యం సీసాలు ఇస్తారు. నేను 
మద్యం త్రాగను. అందువల్ల ప్రతివారు తమ బృందంలోకి రమ్మని నన్ను 
అహ్వానించేవారు. నేను వాళ్ళ బృందంలో కలిస్తే నా భాగం కూడా వారే త్రాగొచ్చు. ప్రతి 
ఇరవైనాలుగు డిన్నర్లకు ఒకటి చొప్పున పెద్ద డిన్నరు ఏర్పాటు చేసేవారు. దానికి 


74 పట్టా పుచ్చుకున్నాను - కాని ఆ తరువాత? 


గ్రాండ్‌నైట్‌ అని పేరు. అప్పుడు మామూలు మద్యాలతో బాటు షాంపేన్‌, ఫోర్‌టువైన్‌, 
షెర్రీ మొదలుగాగల మద్యాలు కూడా ఇచ్చేవారు. ఆనాడు నాకు ప్రత్యేక ఆహ్వానాలు 
బ్రహ్మాండంగా లభిస్తూ ఉండేవి. 

అసలు ఈ రకం డిన్నర్ల వల్ల బారిష్టరగుటకు ఏవిధంగా అర్హత చేకూరుతుందో 
అప్పటికీ, ఇప్పటికీ నాకు బోధపడలేదు. విధ్యార్థులు వెళుతూ వుండేవారనీ, విద్యార్థులకు, 
ఉపాధ్యాయులకు సంభాషణకు చర్చకు అవకాశం లభించేదనీ, అక్కడ ఉపన్యాసాలు 
జరిగేవనీ, వాటివల్ల కొంత లోకజ్ఞానం, కొంత నాగరికత, ఉపన్యాస సమర్థత 
విద్యార్థులకు కలుగుతూ వుండేదనీ వినికిడి. నా టైము వచ్చేసరికి అవన్నీ పోయాయి. 
ఉపాధ్యాయులు, విద్యార్థులు దూరం దూరంగా కూర్చోసాగారు. అసలు ప్రయోజనం 
మృగ్యమైపోయి ఆచారం మాత్రం మిగిలింది. పూర్వాచారాల మీద ఆసక్తి కలిగియుండే 
ఇంగ్లాండు ఆ ఆచారాన్ని వదలలేదు. 

బారిష్టరు పరీక్షకు అవసరమైన పుస్తకాలు తేలిక. అందుకే బారిస్టర్లకు అక్కడ 
డిన్నర్‌ బారిష్టర్లని పేరు వచ్చింది. డిన్నర్‌ బారిష్టర్లంటే తిండిపోతు బారిష్టర్లని అర్థం. 
పరీక్షలు పేరుకు మాత్రమేనని అందరికీ తెలుసు. ఆ రోజుల్లో రెండు పరీక్షలు జరిగేవి. 
అవి రోమన్‌ లా, కామన్‌ లా పరీక్షలు. ఈ పరీక్షలకు పాఠ్యగ్రంథాలు ఉండేవి. 
విడివిడిగా చదివి విడివిడిగా పరీక్షలు వ్రాయవచ్చు. కాని ఎవ్వరూ పాఠ్యపుస్తకాలు 
చదివిన పాపాన పోరు. రెండు వారాలు రోమన్‌లాటీను బట్టీవేసి పరీక్షకు కూర్చుంటారు. 
రెండు మూడు నెలలు కామన్‌లాటీనును బట్టీ వేసి పరీక్షకు కూర్చుంటారు. అటువంటి 
వాళ్ళను చాలామందిని చూచాను. ప్రశ్నలు తేలిక, పరీక్షకులు ఉదార స్వభావులు. 
రోమన్‌లా పరీక్షార్భల్లో నూటికి 95 నుండి 99 మంది ప్యాసయ్యేవారు. పెద్ద పరీక్షలో 
నూటికి 75 మంది, అంతకంటే ఎక్కువమంది ప్యాస్‌. అందువల్ల పరీక్షా భయంలేదు. 
సంవత్సరానికి పరీక్షలు నాలుగుసార్లు జరుగుతూ ఉండేవి. ఇంత అనువుగా వున్న 
పరీక్షలు కష్టమనిపించవు. 

నేను మాత్రం పుస్తకాలన్నీ చదవాలని నిర్ణయించుకున్నాను. పాఠ్యగ్రంథాలు 
చదవకపోవడం మోసమని నాకు అభిప్రాయం కలిగింది. నేను ఆ పుస్తకాల కోసం 
డబ్బు బాగా ఖర్చు చేశాను. రోమన్‌ లా ను లాటిన్‌ భాషలో చదవదలిచాను. నేను 
లండన్‌ మెట్రిక్యులేషన్‌ పరీక్ష కోసం లాటిన్‌ భాష అభ్యసించాను. అది ఇప్పుడు బాగా 
ఉపకరించింది. నేను చదివిన చదువుకు విలువ లేకుండా పోలేదు. దక్షిణాఫ్రికాలో 
అది నాకు బాగా ఉపయోగపడింది. దక్షిణాఫ్రికాలో రోమన్‌ డచ్చి భాషలు ప్రామాణికం. 


ఆత్మకథ 75 


ఈ విధంగా లాటిన్‌ చదువు దక్షిణాఫ్రికా దేశపు చట్టాలను తెలుసుకోవడానికి బాగా 
ఉపయోగపడింది. 

ఇంగ్లాండు దేశపు కామన్‌లాను రాత్రింబవళ్ళు చదవడానికి నాకు తొమ్మిది 
నెలలు పట్టింది. బ్రూముగారి “కామన్‌లా'' పెద్దది. కాని చదవడానికి బాగుండేది. 
కాలం మాత్రం చాలా పట్టింది. స్నెల్‌ గారి “ఈక్విటీ” అర్థం చేసుకోవడం కొంచెం కష్టం 
వైట్‌ ట్యూడర్‌ రచించిన “లీడింగ్‌ కేసెస్‌' అను గ్రంథంలో కొన్ని కేసులు తప్పనిసరిగా 
చదువతగ్గవి. ఆ గ్రంథం హృదయరంజకం, జ్ఞానదాయకం. విలియం ఎడ్వర్డ్‌గార్ల 
“రియల్‌ ప్రాపర్టీ" గుప్వ్‌గారి “పర్సనల్‌ ప్రాపర్టీ” అని గ్రంథాలు సంతోషంతో చదివాను. 
విలియంగారి పుస్తకం చదవడానికి నవలగా వుంటుంది మెయిన్‌గారి 'హిందూ లా' 
ఎంతో అభిరుచితో చదివాను. హిందూదేశానికి తిరిగి వస్తున్నప్పుడు ఓడలో దాన్ని 
చదివినట్లు గుర్తు హిందూ లా గ్రంథాన్ని గురించి విశ్లేషించడానికి ఇది తరుణం కాదు. 

నేను పరీక్ష ప్యాసయ్యాను. ది 10 జూన్‌ 1891లో పట్టా చేతికండింది. 11వ తేదీన 
ఇంగ్లాండు హైకోర్టులో రెండున్నర షిల్లింగులు చెల్లించి పేరు రిజిష్టరు చేయించుకున్నాను. 
12వ తేదీన ఇంటికి బయలుదేరాను. 

ఇంత చదివిన తరువాత కూడా నన్ను పెద్ద బెంగ పట్టుకుంది. కోర్టులో 
వాదించడానికి నేను తగనని భయం వేసింది. 

ఆ క్షోభను గురించి వర్ణించేందుకు మరో ప్రకరణం అవసరం. 

25. నన్ను పట్టుకున్న పెద్ద బెంగ 

బారిష్టరు అని అనిపించుకోవడం తేలికే గాని బారిష్టరీ చేయడం మాత్రం 
కష్టమని తోచింది. లా చదివాను గాని, వకీలు వృత్తి నేర్చుకోలేదు. లా లో అనేక ధర్మ 
సిద్ధాంతాలు చదివాను. అవి నాకు నచ్చాయి. కాని వాటిని వృత్తిలో ఎలా అమలుబరచాలో 
బోధపడలేదు. “ఇతరుల ఆస్థికి నష్టం కలుగకుండా నీ సర్వస్వాన్ని వినియోగించు. 
అనునది ధర్మవచనం. కాని వకీలు వృత్తికి పూనుకొని వాది విషయంలో ఈ సిద్ధాంతాన్ని 
ఎలా అమలుబరచగలమో బోధపడలేదు. ఈ సిద్ధాంతం అమలుబరచబడిన కేసుల 
వివరం చదివాను. కాని ఆ వివరంలో ఈ సిద్ధాంతాల్ని అమలుబరచిన ఉపాయాలు 
లభించలేదు. 

నేను చదివిన చట్టాలలో హిందూదేశానికి సంబంధించిన చట్టాలు ఎమీ లేవు. 
హిందూ చట్టాలు ఇస్లాం చట్టాలు ఎలా వుంటాయో నేను తెలుసుకోలేకపోయాను. 
దావాలు ఎలా వేయాలో తెలియదు. పెద్ద బెంగ పట్టుకున్నది. ఫిరోజ్‌ షా మెహతాగారి 


Te S.W-1-7 


76 నన్ను పట్టుకున్న పెద్ద బెంగ 


పేరు విన్నాను. ఆయన కోర్టుల్లో సింహంలా గర్జిస్తాడని విన్నాను. ఆంగ్ల దేశంలో 
ఆయన ఏ విధంగా చదివారో తెలియదు. ఆయన లాంటి తెలివి ఈ జీవితంలో నాకు 
అబ్బదు అని అనిపించింది. ఒక వకీలుగా వృత్తి చేసుకుంటూ జీవనం గడుపుకునేందుకు 
అవసరమైన భృతి సంపాదించగలనా అని అనుమానం కూడా నన్ను పట్టుకుంది. 

లా చదువుతున్న రోజుల్లోనే ఈ సంశయం కలిగి బాధపడ్డాను. మిత్రులతో ఈ 
విషయం చెప్పాను. దాదాభాయి నౌరోజీగారి సలహా తీసుకోమని ఒక మిత్రుడు 
చెప్పాడు. నేను ఇంగ్లాండుకు వెళ్ళేటప్పుడు శ్రీ దాదాభాయి నౌరోజీగారి పేరిట కూడా 
ఒక సిఫార్సు పత్రం తీసుకువెళ్ళానని గతంలో వ్రాశాను. చాలాకాలం తరువాత నేనా 
ఉత్తరాన్ని బయటికి తీశాను. ఆ మహా పురుషుని దర్శించటానికి నాకు గల అధికారం 
ఎమిటా అని యోచించాను. వారి ఉపన్యాసం జరుగుతుందని తెలియగానే నేను ఆ 
సభకు వెళ్ళి ఒక మూల కూర్చొని వారిని కండ్లారా చూచి వారి ఉపన్యాసం శ్రద్ధగా 
చెవులారా వినేవాణ్ణి. విద్యార్థుల బాగోగులను గురించి తెలుసుకునేందుకు ఆయన 
ఒక సంఘం స్థాపించారు. ఆ సభలకు నేను విధిగా వెళుతూ ఉన్నాను. నౌరోజీగారు 
విద్యార్థుల పట్ల చూపే ప్రేమ, వాత్సల్యం విద్యార్థులు వారి యెడ చూపే శ్రద్ధాభక్తులు 
చూచి ఎంతో ఆనందించాను. ఒకరోజు ధైర్యం తెచ్చుకొని సిఫార్సు ఉత్తరం పుచ్చుకొని 
వారి దగ్గరకు వెళ్ళాను. “నీ కిష్టమైనప్పుడల్లా వచ్చి నన్ను కలవవచ్చు" అని ఆయన 
అన్నారు. అయితే ఆ అవకాశం నేను ఉపయోగించుకోలేదు. అవసరం లేనప్పుడు వెళ్ళి 
వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టంలేక ఆ సలహాను నేను అమలుచేయలేదు. 

ఫెడరిక్‌ పిన్‌కట్‌ గారిని దర్శించమని ఆ మిత్రుడే సలహా యిచ్చాడో లేక మరో 
మిత్రుడే ఇచ్చాడో గుర్తులేదు. పిన్‌కట్‌గారు మితవాది. పూర్వాచారపరాయణుడు. 
భారతీయ విద్యార్థుల మీద ఆయన చూపే (ప్రేమ నిర్మలం, నిస్వార్థమయం. 
విద్యార్థులు సలహా కోసం వారి దగ్గరకు వెళుతూ వుండేవారు. నేను కూడా వారి 
దర్శనం కోసం వెళ్ళాను. ఆ సంభాషణను నేను మరిచిపోలేను. ఒక మిత్రునితో 
సంభాషించినట్లు ఆయన నాతో మాట్లాడారు. నన్ను పట్టుకున్న బెంగను నవ్వుతూ 
పోగొట్టారు. “ఏమిటి? అంతా ఫిరోజ్‌ షా మెహతాలు అవుతారా? ఫిరోజ్‌షాలు, 
బదురుద్దీనులు కొద్దిమందే ఉంటారు. లాయరవడానికి గొప్ప తెలివితేటలు ఉండాలని 
భావించకు. ప్రామాణికత్వం, శ్రద్ధ ఉంటే చాలు. తద్వారా అవసరమైనంత డబ్బు 
సంపాదించవచ్చు. దావాలన్నీ చిక్కులమయంగా ఉండవు అని చెప్పి సరే, పాఠ్యపుస్తకాలు 
కొక ఇంకా ఇతర పుస్తకాలు ఎమేమి చదివావో చెప్పు! అని అడిగారు. 


ఆత్మకథ 77 


నేను చదివిన కొద్ది గ్రంథాల పేర్లు చెప్పాను. ఆయన కొంచెం నిరాశపడ్డారు. 
ఒక్క క్షణం సేపు అలా ఉండి చిరునవ్వు నవ్వుతూ “నీ క్షోభ నాకు అర్థం అయింది. 
నీకు ఇతర గ్రంథాల వల్ల కలిగిన జ్ఞానం కొద్దే. నీకు గల ప్రపంచజ్ఞానం కొద్దే. నీవు 
కనీసం హిందూ దేశచరిత్ర అయినా చదవాలి. మనిషి స్వభావం తెలుసుకోవాలి. 
మనిషి మొహం చూచి అతడెట్టివాడో తెలుసుకొనగలిగివుండాలి. ప్రతి హిందువు 
హిందూ దేశ చరిత్ర చదివి తీరాలి. లాయరుకు దానితో సంబంధం లేకపోయినా దాన్ని 
చదవాలి. విషయం తెలుసుకోవాలి. కే మరియు మాలెసన్‌గారు కలిసి వ్రాసిన 1857 
సంవత్సరపు విప్లవ చరిత్ర కూడా నీవు చదవలేదు. వెంటనే ఆ పుస్తకం చదువు. మానవ 
స్వభావాన్ని గురించి తెలియజెప్పే ముఖ సాముద్రికాన్ని గురించి లావేటరు గారు, 
షెమ్మెల్‌ పెన్నిక్‌ గారు వ్రాసిన గ్రంథాలు సంపాదించు ' అని చెప్పి ఆ గ్రంథాల పేర్లు 
కాగితం మీద వ్రాసి నాకు ఇచ్చారు. 

వారికి నేనెంతో కృతజ్ఞుణ్ణి. ఆయన ఎదుట నా భయం ఎగిరిపోయింది. కాని 
కాలు బయటపెట్టగానే మళ్ళీ బెంగ మొదలైంది. ముఖం చూచి మనిషి స్వభావం 
తెలుసుకోవడం ఎట్లా అని దారి పొడుగునా అనుకుంటూ ఆ రెండు పుస్తకాలను 
గురించి యోచిస్తూ ఇంటికి చేరాను. దుకాణంలో షెమ్మిల్‌ పెన్నిక్‌ గారి పుస్తకం 
దొరకలేదు. మర్నాడు లావేటరు గారి పుస్తకం చదివాను. అది స్పెల్‌గారి “ఈక్విటీ 
కంటే కష్టంగా ఉంది. షేక్సీయర్‌గారి ముఖసాముద్రికం చదివాను. కాని లండను 
వీధుల్లో క్రింది నుండి పైకి, పైనుండి క్రిందికి ఎంత తిరిగినా షేక్సియర్‌గారు 
చెప్పినట్టు ముఖసాముద్రికాన్ని గురించి తెలుసుకునే ప్రావీఖ్యం నాకు కలుగలేదు. 

లావేటరు గారి పుస్తకం నాకు ఉపయోగపడలేదు. కాని వారి స్నేహం నాకు 
ఎంతో ఉపయోగపడింది. వారి నవ్వుముఖం, ఉదారాకృతి నా హృదయానికి 
హత్తుకున్నాయి. మంచి లాయరు అయ్యేందుకు ఫిరోజ్‌షా మెహతా గారి నైపుణ్యం, 
ధారణాశక్తి అవసరంలేదు. కాని ప్రామాణికత శ్రద్ధ, కష్టపడి పనిచేసే మనస్తత్వం 
అవసరమని వారిచ్చిన సలహా మీద నాకు విశ్వాసం ఎర్చడింది. ఆ ప్రకారం 
నడుచుకోవాలని నిర్ణయించుకున్నాను. దానితో కొంచెం ఆశ చిగురించింది. 

కే మరియు మాలెసన్‌ గారు కలిసి వ్రాసిన గ్రంథాల్ని చదవలేకపోయాను. 
సమయం దొరికితే ముందు ముందు వారి గ్రంథాల్ని చదవాలని నిర్ణయించుకున్నాను. 
ఆ నా కోరిక దక్షిణాఫ్రికాలో తీరింది. నన్ను పట్టుకున్న బెంగలో కొంత ఆశారేఖ 
గోచరించింది. దానితో అస్సాము అను స్టీమరు ఎక్కి బొంబాయి చేరాను. సముద్రం 
అల్లకల్లోలంగా ఉంది. లాంచీలో ఒడ్డుకు చేరాను. 

శశ శ 


రెండవ భాగం 
1. రాయచంద్‌ భాయి 


బొంబాయి రేవు దగ్గర సముద్రం అల్లకల్లోలంగా వున్నదని గత ప్రకరణంలో 
వ్రాశాను. జూన్‌, జూలై మాసాల్లో అరేబియా సముద్రం అల్లకల్లోలంగా వుండటం 
సహజం. ఓడలో వాళ్ళంతా జబ్బుపడ్డారు. నేను మాత్రం జబ్బు పడలేదు డెక్‌ మీద 
వుండి సముద్రంలో రేగిన తుఫానును చూస్తూ వున్నాను. ప్రాద్దుట్‌ భోజనంలో 
నాతోబాటు యిద్దరు ముగ్గురు పాల్గొన్నారు. పళ్లాలు జాగ్రత్తగా పట్టుకొని వరిగల 
పిండితో తయారైన గంజి త్రాగుతున్నాము పళ్లెం జాగ్రత్తగా పట్టుకోకపోతే అది తన 
దారి తాను చూచుకొనే స్థితిలో వుంది. తుఫాను అంత తీవ్రంగా వుందన్నమాట 

బయటి తుఫానుకు, నాలో వీస్తున్న తుఫానుకు భయపడని నేను లోపలి 
తుఫానుకు చలించనని పాఠకులకు బోధపడేవుంటుందని భావిస్తున్నాను. బొంబాయి 
చేరి ఇంటికి వెళ్లగానే కుల బహిష్కారం సిద్ధంగా వున్నది. ప్లీడరు వృత్తికి నేను తగనని 
గతంలో వ్రాశాను. నేను సంస్కర్తను. కనుక ఎఎ విషయాలు ఎఎ విధంగా సంస్కరించాలా 
అని ఆలోచించసాగాను. కాని తర్కానికి కొరుకుడు పడని కొన్ని సమస్యలు నాకోసం 
ఎదురుచూస్తున్నాయి. 

నన్ను కలుసుకునేందుకు మా పెద్దన్నగారు బొంబాయి రేవు దగ్గరకు వచ్చారు. 
డౌ. మెహతాగారితోను, వారి పెద్దన్నగారితోను ఆయనకు అదివరకే పరిచయం 
ఎర్పడింది. డౌ. మెహతాగారు తమ ఇంటికి రమ్మని గట్టిగా పట్టు పట్టడం వల్ల 
మేమంతా వారి ఇంటికి వెళ్ళాము. ఆంగ్గదేశంలో ఎర్పడిన మా పరిచయం వృద్ధి 
అయింది. ఇక్కడ గల వారి కుటుంబానికీ, మా కుటుంబానికీ సంబంధాలు బాగా 
పెరిగాయి. 

మా “అమ్మ ను త్వరగా చూడాలని తహతహ ప్రారంభమైంది. కాని ఆమె యీ 
లోకాన్ని వీడిపోయిందను వార్త మా అన్నగారు ముందు నాకు తెలియచేయలేదు ఓడ 
దిగిన తరువాత చెప్పారు. నేను సూతక స్నానం చేశాను. నేను ఇంగ్లాండులో వున్నప్పుడే 
ఆమె చనిపోయింది. యీ సంగతి తెలిస్తే బాధపడిపోతానని మా అన్నగారు నాకు 
తెలియజేయలేదు. యీ వార్త విన్నప్పుడు నాకు అపరిమితమైన దుఃఖం కలిగింది, 


78 


అత్మకథ 70 


ఎడుపు పెల్లుబికింది. కాని యిప్పుడు యిక ఆ గాధ అప్రస్తుతమే కదా ! మా తండ్రిగారు 
గతించినప్పుడు కలిగిన వ్యధకంటే యిది అత్యధికం. నా కోరికలన్నీ గొంతెమ్మ కోరికలే 
అయ్యాయి. కాని అప్పుడు దుఃఖానికి కళ్ళెం వేసుకున్నట్లు గుర్తు. నేను కంట 
తడిబెట్టలేదు. మా అమ్మగారు చనిపోనట్లే వ్యవహరించి, నా వ్యవహారాలు నేను 
చక్కదిద్దుకోసాగాను. డౌ. మెహతాగారు చాలామందిని నాకు పరిచయం చేశారు. 
వారిలో దేవాశంకర్‌ జగజీవన్‌గారు ఒకరు. వారి మైత్రి యావజ్జీవిత మైత్రిగా మారింది. 
అప్పుడే మెహతాగారు నాకు రాయచంద్‌ కవి లేక రాజచంద్ర కవిగారిని పరిచయం 
చేశారు. వీరు డా. మెహతాగారి పెద్దన్న గారి అల్లుడు. దేవా శంకర్‌ జగజీవన్‌ గారి నగల 
దుకాణంలో భాగస్వామి. నాకు వారితో పరిచయం కలగడం పెద్ద విశేషం. వారికి 
అప్పుడు ఇరవై అయిదేండ్లు. చూడగానే వారు నిర్మల చరిత్రులని, విద్వాంసులని 
తెలుసుకోగలిగాను. వారు శతావధానులు. డా. మెహతా గారు రాజచంద్ర కవిగారి 
ధారణా పటిమను కొంచెం చూడమని చెప్పారు నాకు వచ్చిన పాశ్చాత్య భాషాపాండిత్యాన్ని 
అధికంగా ఆయన ముందు ఉపయోగించాను. నేనెట్లా చదివితే రాజచంద్ర కవిగారు 
అట్లా చదివారు. ఆయన సామర్ధ్యం చూచి నేను తట్టుకోలేకపోయాను. ధారణ, 
శతావధానం, అను శక్తులకు నేను ముగ్గుడిని కాలేదు. నన్ను ముగ్భణ్ణి చేసిన విశేషం 
తరువాత బోధపడింది. అది వారి విశాల శాస్త్రజ్ఞానం. నిర్మలమైన వారి నడత. 
ఆత్మజ్ఞానం యెడ వారికి గల తీవ్రమైన తపన. యీ చివరి దానికోసమే వారు తన 
జీవితాన్ని వినియోగించారని తరువాత తెలిసింది. శ్రీముక్తానందుడు రచించిన క్రింది 
ఛందం ఆయన సదా స్మరిస్తూ వుండేవారు. వారి హృదయంలో యీ గేయం అంకితమై 
పోయింది. 

హనుతాం రమతాం ప్రగట హరి దేఖుంరే, మారుం జీవ్యూం సఫల తవ 

లేఖుంరే, 
ముకానందనో, నాధ విహారీరే, ఓధా జీవనదోరీ అమారీరే. 

(నవ్వుతూ ఆడుతూ పాడుతూ ప్రతిపనిలో హరిని దర్శించితేనే నా జీవితం 
ధన్యమని భావిస్తాను. నా ప్రభువు భగవంతుడే. ఆయనే నా జీవితానికి సూత్రం. యిది 
ముకానందుని కధనం). ఆయన వ్యాపారం లక్షలమీద సాగుతున్నది. ముత్యాల, 
వజ్రాల, రత్నాల వ్యాపారమందతని ప్రజ్ఞ అసామాన్యం. ఎంతటి చిక్కు సమస్యనైనా 
యిట్టే పరిష్కరించగల శక్తి ఆయనకు వుంది. కాని నిజానికి బుద్ధి లౌకిక వ్యవహారాల్లో 
చిక్కుకొని వుండిపోలేదు. 


80 రాయచంద్‌ భాయి 


ఆయన ఎప్పుడూ పురుషార్ధం, ఆత్మ సాక్షాత్కారం హరిదర్శనం అంటూ ఆ 
భావనలో లీనమైయుండేవాడు. అయన వ్రాత బల్లమీద చిర్గాలతో పాటు ఏదో ఒక 
వేదాంత గ్రంథం, దినచర్య (డైరీ) వ్రాసుకొనే పుస్తకం వుండేవి. వ్యవహారం ముగియగానే 
ఆ రెండిటిలో ఒక పుస్తకం తీసుకొనేవారు. యీ డైరీ నుంచి సమీకరించి ఆయన పలు 
గ్రంథాలు ప్రకటించారు. ఆయన లక్షల కొద్ది వ్యాపారస్థులతో లావాదేవీలు జరిపిన 
తరువాత ఆత్మజ్ఞానానికి సంబంధించిన గూఢ విషయాలు వ్రాస్తూ వుండేవారు. 
ఆయన సామాన్య వర్తకుడు కాడు. జ్ఞానకోటి లోనివాడు. దుకాణంలో వ్యాపారం 
సాగుతూ వుండగా ఆయన ధ్యానమగ్సుడై వుండటం అనేక పర్యాయాలు నేను 
చూచాను. ఆయన అందరితోను సమానంగా వ్యవహరించేవాడు. ఆయనకు నా 
విషయంలో స్వార్థం ఎమీలేదు. వారితో గాఢ పరిచయం కలిగింది. నేను అప్పటికి 
పనిపాటలు లేని బారిస్టరును. నేను వారి దుకాణానికి వెళ్ళినప్పుడు వేదాంత చర్చ దప్ప 
మరో చర్చ జరిగేదికాదు. నాకు అప్పటికి వేదాంత విషయాల్లో అంతగా ప్రవేశం లేదు. 
అయినా వారి మాటలే నాకు మంత్రాలుగా వుండేవి. తరువాత నేను అనేకమంది 
మతాచార్యుల్ని దర్శించాను. ప్రత్యేకించి విశేష ప్రజ్ఞ కలిగిన ఆచార్యుని కోసం 
అన్వేషించాను. కాని రాయచంద్‌భాయి యిచ్చే ఉపదేశాల వంటివి ఎక్కడా లభించలేదు. 
వారి ఉపదేశం సూటిగా హృదయంలో నాటుకునేది. వారి బుద్ది యెడ, వారి 
ప్రామాణికత్వం యెడ నాకు అపారమైన ఆదరణ ఎర్చడింది. ఆయన నన్ను అన్యమార్గానికి 
తీసుకుపోడనే నమ్మకం నాకు కలిగింది. తన హృదయంలో వుండే భావాలు కొన్ని నాకు 
ఆయన చెబుతూ వుండేవాడు. భగవంతుణ్ళ గురించి తెలిసీ తెలియక 
కొట్టుమిట్టాడు తున్నప్పుడు ఆయన అండగా కనిపించేవాడు. రాయ చంద్‌భాయి యెడ 
నాకు యింత గౌరవం వున్నా ఆయనను ఆధ్యాత్మిక గురువుగా నేను 
భావించలేకపోయాను. నా హృదయమందలి ఆ సింహాసనం యింకా ఖాలీగానే 
వున్నది. నా అన్వేషణ యింకా సాగుతూనే వున్నది. 

హిందూ వేదాంతం గురువు అను పదానికి ఎంతో మహత్తు కల్పించింది. దాన్ని 
నేను అంగీకరిస్తాను. గురువు లేనిదే ముక్తిలేదన్న విషయం సత్యం. అక్షర జ్ఞానం 
కలిగించే గురువు అజ్ఞాని అయినా ఫరవాలేదు. కాని ఆధ్యాత్మిక గురువు అసమర్శ్భడైతే 
సాగదు. గురువు పదవికి పూర్ణ జ్ఞానియే అర్హుడు. జ్ఞాన ప్రాప్తి కోసం సదా సర్వదా శోధన 
అవసరం. శిష్యుని యోగ్యతననుసరించి గురువు లభిస్తాడు. తన తన యోగ్యతను 
బట్టి ప్రతి సాధకుడు ప్రయత్నించవచ్చు. అట్టి అధికారం అతనికి వుంటుంది. ఫలితం 
ఈశ్వరాధీనం. 


అత్మకథ 81 


నేను రాయచంద్‌భాయిని నా ఆధ్యాత్మిక గురువుగా భావించక పోయినప్పటికీ 
ఎన్నోసార్లు ఆయన నాకు మార్గదర్శకుడుగాను, సహాయకుడుగాను తోడ్పడి 
సహకరించాడు. ఆ వివరం రాబోయే ప్రకరణాల్లో మీకు తెలుస్తుంది. నా జీవితంలో 
తమ గొఢముద్రను హత్తిన వారు ముగ్గురు వ్యక్తులు. ఆ ముగ్గురు ఆధునిక 
యుగానికి చెందినవారే. రాయచంద్‌భాయి ప్రత్యక్షసాంగత్యం వల్ల నా హృదయంలో 
నాటుకుపోయారు. రెండవవారు టాల్‌స్థాయి. వారు రచించిన “వైకుంఠం నీ 
హృదయంలోనే" (the kingdom of God is within you) అను గ్రంధం ద్వారాను, 
మూడవవారు రస్కిన్‌. తాము రచించిన 'సర్యోదయం' (౪౧10 this last) అను 
పుస్తకం ద్వారాను నా హృదయంలో నిలిచిపోయారు. సమయ, సందర్భాలను బట్టి 
వివరాలు తరువాత చెబుతాను. 


2. జీవనయాత్ర 


మా అన్నగారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయనకు ధనం, కీర్తి, 
పదవి, మూడూ కావాలి. ఆయన దోషాల్ని క్షమించగల విశాల హృదయుడు. దానికి 
తోడు నిరాడంబరమైన ప్రవర్తన కలవాడు. అందువల్ల ఆయనకు మిత్రులు ఎక్కువగా 
వుండేవారు. తన యీ మిత్రుల సహాయంతో నాకు కేసులు తెప్పించాలని ఆయన 
భావించాడు. నా ప్లీడరు వృత్తి బాగా సాగుతుందని భావించి ఇంటి ఖర్చులు బాగా 
పెంచివేశాడు. నా ప్రాక్టీసు కోసం ఆయన ఎంతో కృషి చేశాడు. 

నా సముద్రయానపు తుఫాను యింకా వీస్తూనే వుంది. మా కులంలో రెండు 
పక్షాలు బయలుదేరాయి. ఒక పక్షంవారు నన్ను వెంటనే కులంలో కలుపుకున్నారు. 
రెండో పక్షం వారు యింకా కుల బహిష్కారం మీద పట్టిన పట్టు విడువలేదు. మమ్మల్ని 
కులంలో కలుపుకున్న వారిని సంతోష పెట్టడం కోసం మా అన్న నన్ను నాసికకు 
తీసుకుపోయి అక్కడ నదీస్నానం చేయించాడు. రాజకోట చేరగానే మా కులం వారికి 
భోజనాలు ఏర్పాటు చేశాడు. అందుకు నా మనస్సు అంగీకరించలేదు. కాని మా 
అన్నగారికి నామీదగల (పేమ అపారం. వారి యెడ నాకు భక్తి అపారం. అందువల్ల 
ఆయన చెప్పింది మంత్రంగా భావించి ఎం చేయమంటే అరి చేశాను. యీ విధంగా 
జరిగిన తరువాత వెలిని గురించి యిక ఎవ్వరూ మాట్లాడలేదు. వారిమీద ఈర్వ ద్వేషం 
పెంచుకోలేదు. వారిలో కొందరు నన్ను ఏవగించుకునేవారు. కాని నేను వారి జోలికి 
పోకుండా జాగ్రత్తగా వుండేవాణ్ణి. వెలికి సంబంధించిన కొన్ని కట్టుబాట్లను నేను 


82 జీవనయాత్ర 


పాటించేవాణ్ణి. మా అత్తమామలుగాని, అక్కబావలుకాని నన్ను భోజనానికి పిలిస్తే 
వాళ్లను వెలివేయవచ్చు. అందువల్ల నేను వాళ్ళ యిళ్ళలో మంచి నీళ్ళు కూడా 
పుచ్చుకొనేవాణ్లి కాదు. మావాళ్లు చాటుమాటుగా మాతో కలుద్దామని చూచేవారు కాని 
నేను అంగీకరించేవాణ్ణి కాను. ఎది చేసినా బహిరంగంగా చేయాలిగాని చాటుమాటుగా 
చేయకూడదని నా అభిప్రాయం. 

నేను జాగ్రత్తగా వున్నందువల్ల కులం వాళ్లు నా జోలికి రాలేదు. నన్ను వెలివేసిన 
వారిలో చాలామందికి నేనంటే అమిత ప్రేమ. మా కులానికి ఏదో చేస్తానని 
భావించకుండానే వారు నా ప్రయత్నానికి ఎంతగానో సహకరించారు. నా పనుల వల్ల 
యిట్టి సత్ఫలితం కలిగిందని నా విశ్వాసం. వెలివేసిన వారికి వ్యతిరేకంగా నను 
వ్యహరించినా, స్వపక్షీయుల్ని కలుపుకొని రగడ ప్రారంభించినా వ్యవహారం ముదిరేదే. 
ఆంగ్ల దేశాన్నుంచి రాగానే యీ గొడవల్లో పడివుంటే నేను ఎదో కపటవేషం వేయక 
తప్పేదికాదు. 

మా దాంపత్యం యింకా నేననుకున్నట్టు కుదుడపడలేదు. నేను అంగ్లదేశం 
వెళ్ళిన తరువాత కూడా నా ద్వేష దుష్ట స్వభావం నన్ను విడిచిపెట్టలేదు. అడుగడుగునా 
తప్పులెన్నో జరిగాయి. నా స్వభావం యధాప్రకారంగానే వున్నది. అందువల్ల నా కోరిక 
నెరవేరలేదు. నా భార్యకు చదువు గరపాలి. కాని నా కామోద్రేకం అందుకు అడ్డుగా 
వున్నది. లోపం నాది. కాని కష్టం అనుభవించింది ఆమె. ఒకసారి ఆమెను పుట్టింటికి 
పంపివేయడానికి కూడా సిద్ధపడ్డాను. అనేక కష్టాలపాలు చేసిన తరువాతనే ఆమెను 
దగ్గరకు రానిచ్చాను. కొంత కాలానికి తప్పంతా నాదేనని గ్రహించాను. 

మా బాలుర విద్యాభ్యాసాన్ని సంస్కరించాలని పూనుకున్నాను. మా అన్నగారికి 
పిల్లలు వున్నారు. ఆంగ్లదేశం వెళ్లక పూర్వం నాకు పిల్లవాడు పుట్టాడు. వాడికి యిప్పుడు 
నాలుగేండ్డు. వీళ్ల చేత కసరతు చేయించి వీళ్లను వజ్రకాయుల్ని చేయాలని, ఎప్పుడూ 
నా కనుసన్నల్లో వాళ్లను వుంచుకొని పెంచాలని భావించాను. మా అన్నగారు అందుకు 
అంగీకరించారు. అందువల్ల యీ విషయంలో నాకు సాఫల్యం లభించింది. పిల్లలతో 
కలసి వుండటం నాకు యిష్టం. పిల్లలతో ఆడుకోవడం, పిల్లలతో నవ్వులాడటం అంటే 
నాకు యిప్పటికీ యిష్టమే. నేను పిల్లలకు మంచి ఉపాధ్యాయుణ్ణి కాగలిగానని నా 
విశ్వాసం. 

అన్నపానీయాల విషయంలో సంస్కరణ అవసరమని భావించాను. మా 
యింట్లో కాఫీ, టీలు ప్రవేశించాయి. నేను ఇంగ్లాండు నుండి తిరిగి వచ్చేసరికి మా 


అత్మకథ 83 


ఇంటికి ఆంగ్ల దొరల గృహ పోలికలు ఏర్పడేలా చూడాలని మా అన్నగారు భావించారు. 
అందుకోసం ఇంట్లో పింగాణీ సామాను పెరిగిపోయింది. కాఫీ, టీలకు బదులు కోకో, 
వరిగ పిండి జావల్ని ప్రవేశపెట్టాను. పేరుకు మాత్రమే యీ మార్పుగాని, యివి కూడా 
కాఫీ టీలకు తోడయ్యాయి. మేజోళ్లు ముందే ప్రవేశించాయి. యిక నేను కోటు, 
ఫాంటు ధరించి మా ఇంటిని పావనం చేశాను. 

దానితో ఇంటి ఖర్చు పెరిగిపోయింది. ప్రతిరోజూ ఏవేవో క్రొత్త వస్తువులు 
రాసాగాయి. తెల్ల ఎనుగు చందాన మా పరిస్థితి మారింది. కాని ఆ తెల్ల ఏనుగుకు మేత 
కావాలి కదా ? అది ఎదీ ? రాజకోటలో వృత్తి ప్రారంభించడం నాకు యిష్టం లేదు. 
వకీలుకు వుండవలసిన జ్ఞానం నాకు లేదని తెలుసు. ఫీజు మాత్రం పెద్ద వకీళ్లంతగా 
లాగాలని ఉబలాటం. వ్యాజ్యానికి నన్ను కుదుర్చుకునే మూర్చుడెవడు? ఒకవేళ 
ఎవడైనా వున్నా నా తెలివి తక్కువకు తోడు, నా అహంకారాన్ని కూడా కలిపి మొత్తం 
భారం నెత్తిన వేసుకోవాలిగదా ! 

బొంబాయి వెళ్లి అక్కడ హైకోర్టులో కొంత అనుభవం గడిస్తూ, హందూలా 
చదువుతూ, వ్యాజ్యాలతో, కొంతకాలం గడపడం మంచిదని మిత్రులు సలహా 
యిచ్చారు. ఆ ప్రకారం నేను బొంబాయి వెళ్లాను. 

ఇల్లు తీసుకున్నాను. వంటవాణ్ణి పెట్టుకున్నాను. నాకు అతడు తగినవాడే. 
బ్రాహ్మణుడు. అతణ్ణి నేను నౌకరుగా భావించలేదు. కుటుంబంలో ఒకడిగా భావించాను. 
అతడు లింగం మీద నీళ్లు పోసినట్లు ఒంటిమీద నీళ్లు పోసుకునేవాడు. ఒళ్లు 
తోముకోడు. మడిపంచె మురికిగా వుండేది. జందెం మడ్డిగా వుండేది. శాస్త్రజ్ఞానం 
శూన్యం. నాకు యింతకంటే మంచి వంటవాడు ఎట్లా దొరుకుతాడు? 

“ఏమండీ రవిశంకర్‌గారూ ! మీకు వంట చేతకాకపోతే మానె. రెండు 
సంధ్యావందనం ముక్కలైనా రాకపోతే ఎలాగండీ !" 

"అయ్యా ! సంధ్యావందనమా ! నాకు నాగలే సంధ్య. పారే నిత్యకర్మ, ఎదో 
మాదిరి బ్రాహ్మణ్ణి. మీ అనుగ్రహం వల్ల బ్రతుకుతున్నాను. మీరు కాదంటే నాచేతి 
ముల్లుకర్ర మళ్లీ పుచ్చుకుంటాను. 

నేను రవిశంకర్‌కు గురుత్వం వహించాను. నాకు అంతా తీరికేగదా ! సగం 
వంట నేనే చేసేవాణ్ణి. శాకాహారం తయారుచేయడంలో దొరల పద్ధతిని ప్రవేశ పెట్టాను. 
ఒక స్టా కొన్నాను. ఎవరితోనైనా సరే సహపంక్తి భోజనానికి నెను సిద్ధమే, రవిశంకర్‌కూ 
యిబ్బంది లేదు. మా యిద్దరికీ జోడు కుదిరింది. అయితే ఒక చిక్కు వచ్చిపడింది. 


84 మొదటి కేసు 


మడ్డి గుడ్డలు విడవననీ, అన్నం పరిశుభ్రంగా వుంచననీ రవిశంకరుని ప్రతిజ్ఞ. దాన్ని 
మాత్రం జాగ్రత్తగా కాపాడుకొంటూ వున్నాడు. బొంబాయిలో నాలుగైదు మాసాల కంటే 
ఎక్కువకాలం వుండటానికి వీలుపడలేదు. అక్కడ ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ. 

ఈ విధంగా సంసార సాగరంలో ఈత ప్రారంభించి వకీలు వృత్తి మంచిది కాదనే 
నిర్ణయానికివచ్చాను. యిది కేవలం చూపుడు గుగ్రమే. పైన పటారం, లోన లొటారం. 
ఇక నా కర్తవ్యం ఏమిటా అని ఆలోచనలో పడ్డాను. 


3. మొదటి కేసు 


నేను బొంబాయిలో ఒక వంక హిందూ లా చదవడం, మరోవంక భోజనం 
విషయంలో ప్రయోగాలు చేయడం (ప్రారంభించాను. మిత్రుడు వీరచంద్‌గాంధీ నాకు 
సహకరీంచాడు. మా అన్నగారు నాకోసం కేసుల్ని తీసుకువచ్చేందుకు కృషి చేయసాగారు. 

హిందూ లా చదవడం విసుగు పని. సివిల్‌ ప్రాసీజరు కోడ్‌ నాకు నడవలేదు. 
ఎవిడెన్సు ఆక్టు విషయం వేరు. వీరచంద్‌ గాంధీ సొలిసిటర్‌ పరీక్షకు చదువుతూ 
వున్నాడు. అతడు బారిస్టర్‌ వృత్తిని గురించీ, వకీళ్లను గురించీ రకరకాల గాధలు 
చెబుతూ వుండేవారు. లా శాస్త్రంలో అగాధమైన జ్ఞానమే ఫిరోజ్‌ షా గారి యోగ్యతకు 
నిపుణతకు కరణం. ఆయనకు ఎవిడెన్సు ఆక్టు పూర్తిగా బట్టీ. 32వ సెక్షనులోని ప్రతి 
కేసు ఆయనకు కంఠోపాఠం. బదరుద్దీన్‌ తయాబ్టీగారి వాదనా పటిమ చూచి జర్జీలు 
నివ్వెరబోయేవారు. యిట్టి అతిరధుల మహారథుల గాధలు విని నా గుండె నీరైపోతూ 
వుండేది. 

ఇంకొ “కొత్త బార్టిస్టర్లకు అయిదారు మాసాల పాటు పని ఎమీ వుండదు. 
యిదిఅందరికీ తెలిసిన విషయం. అందువల్లనే నేను సొలిసిటర్‌ జనరల్‌ కోర్సు 
చదువుతున్నాను. నీవు యింకా మూడు నాలుగు మాసాలలో డబ్బు సంపాదించగలిగితే 
అదృష్టమే. అని అన్నాడు. నెలనెలకు ఇంటి ఖర్చు పెరిగిపోతున్నది. ఇంటి బయట 
బారిష్టరు అని బోర్డు కట్టి, ఇంటి లోపల కూర్చొని బారిష్టరు వృత్తికి కృషచేయడం నాకు 
నచ్చలేదు. యీ విధమైన పరిస్థితి వల్ల గ్రంథపఠనంలో మనస్సు లీనంకాలేదు. 
ఎవిడెన్సు ఆక్టుమీద బలవంతాన ఆసక్తి పెంచుకున్నాను. మైన్‌గారు రచించిన 
“హిందూలా" ను ఉత్సాహంతో చదివాను. కొని కోర్టులో వాదించేందుకు గుండె 
చాలలేదు. యిక నా కష్టం ఆ దేవుడికే ఎరుక. అత్తగారింటికి వచ్చిన క్రొత్త కోడలికంటే 
నా పని కనాకష్టమైపోయింది. 


అత్మకథ 85 


ఈ వయసులోనే మమీబాయి అను ఆమె కేసు ఒకటి తీసుకున్నాను. అది 
స్మాల్‌ కొజుకు సంబంధించినది. మధ్య దళారి కొంత సామ్ము కమీషను యిమ్మని 
అడిగాడు. నేను పైస కూడా యివ్వనన్నాను. “ఫలానా పెద్ద లాయరు నెలకు మూడు 
నాలుగు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు ఆయనే కమీషను సొమ్ము యిస్తాడు 
కదా!” “ఆయనతో నాకు పోటీ లేదు. నాకు మూడు వందల రూపాయలు చాలు. మా 
నాయన అంతకంటే ఎక్కువ సంపాదించలేదు.' 'అది ఇక్ష్వాకుల కాలం. బొంబాయిలో 
ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ప్రపంచాన్ని అర్ధం చేసుకొనిమెలగడం మంచిది. 
కొని నేను మెత్తబడలేదు. అయినా ఆమె కేసు నాకే వచ్చింది. అది చాలా తేలిక 
వ్యవహారం. ముప్పది రూపాయల ఫీజు తీసుకున్నాను. ఒకరోజు కన్న అ కేసుకు 
ఎక్కువ సమయం పట్టదు. 

స్మాల్‌ కాజ్‌ కోర్టులో ఇదే నాకు మొదటి కేసు. 'హరి: ఓమ్‌' అన్న మాట. నేను 
ప్రతివాది పక్షం. అందువల్ల వాది తరఫు సాక్షుల్ని క్రాస్‌ చేయాల్సి వచ్చింది. కోర్టులో లేచి 
నుంచున్నాను. గుండె దడదడలాడింది. తల తిరిగిపోయింది. కోర్టంతా 
తిరిగిపోతున్నట్లనిపించింది. ప్రశ్నలు అడుగుదామంటే నోరు తెరుపుడు పడలేదు. జడ్జి 
నవ్వి వుంటాడు. తోటి వకీళ్లకు కూడా నవ్వు వచ్చి వుంటుంది. కాని నేను యిదంతా 
పట్టించుకునే స్థితిలో లేను. నేను కుర్చీలో కూర్చుండిపోయాను. ఏజంటును పిలిచి 
“ఈ కేసును వదిలేస్తున్నాను. మరొక పటేలును పెట్టుకొండి. నాకిచ్చిన రుసుం 
ముప్పది రూపాయలు తిరిగి యిచ్చివేస్తాను” అని చెప్పి సొమ్ము యిచ్చి వేశాను. వాళ్లు 
యాభై రూపాయలకు పటేలును కుదుర్చుకున్నారు. ఆ కేసు ఆయనకు బహు 
సులభం. 

నేను గబగబా యింటికి వెళ్లాను. ఆ కేసు ఏమైందో నాకు తెలియదు. నాకు 
మాత్రం చాలా సిగ్గువేసింది. యిక కేసులు తీసుకోకూడదని నిర్ణయానికి వచ్చాను. 
దక్షిణ ఆఫ్రికా పోనంతవరకు ఆ కేసుల వైపు చూడలేదు. యీ విధమైన నిర్ణయం 
మంచిదికాదు కాని ఆ సమయంలో అది మంచిదే అయింది. ఓడిపోయేందుకై నాకు 
ఎవ్వడూ కేసులు యివ్వడుకదా ! 

బొంబాయిలో నా దగ్గరికి మరో కేసు వచ్చింది. అయితే అందు కేవలం అర్జీ 
మాత్రమే వ్రాయాలి. పోరుబందరులో నిరుపేదయగు ఒక తురకవాని భూమిని 
సంస్థానం వారు జప్తు చేశారు. మా తండ్రి గారి గౌరవాన్ని బట్టి అతడు నా సాయం 
కోరాడు, అతని వాదంలో బలం లేదు. అయినా అర్జీ వ్రాసి యిచ్చేందుకు అంగీకరించాను. 


86 మొదటి కేసు 


దానికి అయ్యే ఖర్చు అతడే భరించాడు. చిత్తు వ్రాసి మిత్రులకు వినిపించాను 
బాగున్నదని వారంతా అన్నారు. దానితో యిట్టి అర్జీలనైనా వ్రాయగలననే ధైర్యం 
కలిగింది. అది నిజం కూడా. 

డబ్బు పుచ్చుకోకుండా యీ విధంగా అర్జీలు వ్రాసి పెట్టడానికి సమయం బాగా 
పట్టేది. కాని బండి సాగాలికదా ! అందువల్ల ఉపాధ్యాయ వృత్తి ఎదైనా 
దొరుకుతుందేమోనని చూచాను. నాకు ఇంగ్లీషు భాష వచ్చు. అందువల్ల మెట్రిక్యులేషన్‌ 
పిల్లలకు ఇంగ్లీషు నేర్పే ఉపాధ్యాయ పదవి లభిస్తే మంచిదని యింటి ఖర్చులకు 
కొంత సరిపోతుందని భావించాను. పత్రికలలో ఒక విజ్ఞాపన ఒక ఆంగ్ల ఉపాధ్యాయుడు 
కొవాలి. ఒక గంట ఇంగ్లీషు బోధించాలి. జీతం నెలకు 75 రూపాయలు” అని 
వెలువడింది అది అక్కడి ఒక ప్రసిద్ధ హైస్కూలు వారి విజ్ఞాపన. వారికి అప్లికేషన్‌ 
పంపాను. వారు వచ్చి కలవమని జాబు వ్రాశారు. నేను సంతోషంతో వెళ్తాను. బిఎ 
ప్యాసు కాలేదు. గనుక నీవు మాకు పనికిరావని ఆ స్కూలు హెడ్‌మాస్టరు చెప్పివేశాడు. 

“నేను లాటిన్‌ ద్వితీయ భాషగా ఇంగ్లాండులో మెట్రిక్యులేషన్‌ పరీక్ష పాసైనాను.' 
“నిజమే కాని మాకు కావలసింది బి.ఎ.'. ఆ ఉద్యోగం దొరకలేదు, బాధపడ్డాను. మా 
అన్నగారుకూడా చాలా బాధపడ్డారు. యిక బొంబాయిలో వుండటం అనవసరమని 
నిర్ణయానికి వచ్చాను. నేను రాజకోటలో వుండటం మంచిది. అక్కడ మా అన్నగారు 
చిన్న వకీలు. ఆయన అర్జీలు వ్రాసేపని నాకు అప్పగించగలడు. రాజకోటలో సంసారం 
వున్నది. బొంబాయిలో సంసారం ఎత్తివేస్తే ఖర్చులు తగ్గిపోతాయి కనుక బొంబాయిలో 
ఆరు నెలల నివాసానికి స్వస్త చెప్పాను. 

బొంబాయిలో నేను ప్రతిరోజు హైకోర్టుకు వెళుతూ వుండేవాణ్ణి. కాని అక్కడ 
నాకేమి ప్రయోజనం కలుగలేదు. ఎక్కువ నేర్చుకుందామనే ఆసక్తి కూడా కలుగలేదు. 
అక్కడ నడిచే కేసులు అర్ధం కాక చాలాసార్లు నిద్ర వచ్చేది. నాతోబాటు యింకా 
కొంతమంది నిద్రబోయే వకీళ్ళు కూడా వున్నందున నేను సిగ్గుపడలేదు. తరువాత 
హైకోర్టులో కూర్చొని నిద్రపోవడం కూడా దర్జ్హాయే అని భావించి సిగ్గుపడటం పూర్తిగా 
మానివేశాను. 

నడిచి వెళ్లడం, యింటికి రావడం అలవాటు చేసుకున్నాను. నడిచి వెళ్లడానికి 
నలభై అయిదు నిమిషాలు పట్టేది. వచ్చేటప్పుడూ అంతే. ఎండకు తట్టుకునే వాణ్ణి. 
అందువల్ల ఖర్చు బాగా తగ్గింది. నా మిత్రులు చాలామంది జబ్బుపడుతూ వుండేవారు. 


ఆత్మకథ 87 


కాని నేను మాత్రం జబ్బు పడలేదు. డబ్బు రావడం ప్రారంభమైన తరువాత కూడా నేను 
నడిచే వెళుతూ వున్నాను. ఆనాటి ఆ అలవాటు యొక్క సత్ఫలితం నేను యీనాటికీ 
పొందుతున్నాను. 


4. మొదటి ఎదురుదెబ్బ 


బొంబాయి వదిలి రాజకోట చేరాను. ఒక ఆఫీసు పెట్టుకున్నాను. యిక్కడ పని 
బాగానే సాగింది. అర్జీలు, దరఖాస్తులు వగైరాలు వ్రాసి పెట్టడం వల్ల నెలకు 
మూడొందల రూసాయలు రాసాగాయి. అయితే యీ పని దొరకటానికి కారణం నౌ 
యోగ్యత కాదు. మా అన్నగారు, మరో వకీలు ఉమ్మడిగా పనిచేస్తున్నారు. ఆ వకీలుకు 
ప్రాక్టీసు ఖాయం అయిపోయింది. అవసరమైనవీ, ముఖ్యమైనవి అని తాను భావించిన 
అర్జీలు పెద్ద బారిష్టర్ల దగ్గరికి అతడు పంపేవాడు. బీద క్లెంట్ల అర్జీలు మాత్రం నేను 
వ్రాసేవాణ్ణీ, 

“ఎవ్వరికీ సొమ్ము యివ్వను అని బొంబాయిలో నేను పట్టుబట్టానే కాని, 
రాజకోటలో మాత్రం ఆ విషయమై కొంత మెత్తబడవలసి వచ్చింది. యీ రెండు చోట్ల 
వ్యవహారం వేరని విన్నాను బొంబాయిలో దళారులకు సొమ్ము చెల్లించాలి. యిక్కడ 
వకీళ్లకు సొమ్ము చెల్లించాలి. రాజకోటలో ప్రతి వకీలు, యిలా చెప్పారు! చూడు ! నేను 
మరో వకీలుతో భాగస్వామిని కదా ! నీవు చేయగల పనులు నీకు వచ్చేలా నేను 
చూడగలను. అట్టి మనిద్దరం అవిభక్తులం. కనుక నీకు వచ్చిన ఫజంతా మన ఉమ్మడి 
సొమ్ము! అంటే అందులో నాకు భాగం వున్నల్లే ! మరి నా భాగస్వామి అయిన వకీలు 
విషయం యోచించు యీ కేసులు మరో వకీలుకిస్తే అతడికి రావలసిన సామ్ము 
రాదా? 

మా అన్నగారి మాటలకు నేను లాంగిపోయాను. బారిష్టరు వృత్తిలో వుంటూ 
యిట్టి పట్టుపట్టరాదని భావించాను. నాకు నేను సరిపుచ్చుకున్నానే గాని యిది 
ఆత్మవంచనే. అయితే ఎ కేసుల్లోను ఎవ్వరికీ రుసుం యివ్వలేదనే గుర్తు. 

ఈ విధంగా జీవితం సాఫీగా వెళ్లబారుతూ వుండగా నా జీవితానికి మొదటి గట్టి 
ఎదురు దెబ్బ తగిలింది. తెల్ల అధికారుల ప్రవర్తనను గురించి విన్నానే గాని అట్టి 
అనుభవం నాకు అప్పటివరకు కలుగలేదు. 

చనిపోయిన పోరుబందరు రాణాగారు గద్దె ఎక్కే పూర్వం నాటి మాట. 
ఆయనకు మా అన్నగారు మంత్రిగాను, సలహాదారుగాను వుండేవారు. ఉద్యోగంలో 


86 మొదటి ఎదురు దెబ్బ 


వుంటూ రాణాగారికి కుట్ర సలహా యిచ్చాడని మా అన్నగారి మీద నేరం మోపబడింది. 
అది పాలిటికల్‌ ఎజంటుదాకా వెళ్లింది. ఆయన మా అన్నగారి మీద కక్ష కట్టాడు. నేను 
ఇంగ్లాండులో వున్నప్పుడు అతనికి నాకు పరిచయం వుండేది. స్నేహం కూడా వుండేది. 
ఆ స్నేహాన్ని ఉపయోగించి అతనికి తనపై గల కక్షను పోగొట్టేలా చేయమని మా 
అన్నగారు నన్ను కోరారు. నాకు యిట్టి వ్యవహారం నచ్చదు. ఎక్కడో ఇంగ్లాండులో 
యాదృచ్చికంగా ఏర్పడిన పరిచయాన్ని, స్నేహాన్ని యీవిధంగా ఉపయోగించడం 
నాకు యిష్టం లేదు. నిజంగా మా అన్న దోషం చేసియుంటే యీ నా ప్రయత్నం వల్ల 
ఫలితం ఎముంటుంది ? దోషం చేయకపోతే నిర్భయంగా రాచబాటన అర్జీ పంపి 
విజయం సాధించవచ్చు కదా ! మా అన్నగారు యిందుకు అంగీకరించలేదు. “నీకు 
కరియావాడు తెలియదు. నీకు ప్రపంచ జ్ఞానం తక్కువ. యిక్కడ పలుకుబడికే 
ప్రాధాన్యం. నేను నీకు సోదరుణ్ణి. ఆ తెల్లదొర నీకు స్నేహితుడు. అతడికి నచ్చచెప్పి 
నాపై గల అతని కక్షను తొలగింపచేయడం నీ ధర్మం అంటూ ఆయన వత్తిడి చేశారు 

ఇక నేను కాదనలేక ఆ దొరను కలవడానికి నిర్ణయించుకున్నాను. అతని 
దగ్గరకు వెళ్లి, యీ విషయం చెప్పడం నాకు తగినపని కాదని తోచింది. అయినా 
తప్పలేదు. ఆయన దగ్గరకు జాబు పంపి కలుసుకునేందుకు సమయం కోరాను. 
ఆయన యిచ్చిన సమయానికి వెళ్లి ఆయనను కలిసి గతంలో యిరువురి స్నేహాన్ని 
గురించి జ్ఞాపకం చేశాను. కాని కఠియావాడుకు, ఇంగ్లాండుకు ఎంతో భేదం కనబడింది. 
సెలవులో వున్న ఉద్యోగి వేరు, పనిలో వున్న ఉద్యోగి వేరు. ఆ పొలిటికల్‌ ఎజంటు 
మా స్నేహాన్ని అంగీకరించాడు. కాని మా అన్నగారి విషయం ఎత్తేసరికి అతడు కరుకు 
బారాడు. అదా విషయం ! ఆ స్నేహాన్ని పురస్కరించుకొని అనుచిత లాభం పొందాలని 
చూస్తున్నావా ? అన్న భావం ఆయన కండ్లలో నాకు గోచరించింది. అయినా నా పాట 
నేను మొదలుపెట్టాను. దానితో ఆ దొర చిరాకుపడి” మీ అన్న చాలా కుట్రదారు. 
నేనేమి వినను. నాకు అవకాశం తక్కువ. ఏమైనా చెప్పకోవాలనుకుంటే మీ అన్ననే 
వచ్చి చెప్పుకోమను అని అన్నాడు. నిజానికి ఆ సమాధానం నాకు చాలు. నేను చెప్పిన 
దానికి సరియైన సమాధానం యిచ్చినట్లే గదా ! కాని నా అవసరం నాది. నేను 
మానకుండా యింకా చెబుతూనే వున్నాను. ఆయన లేచి “ఇక వెళ్లు” అని అన్నాడు. 

నా మాటలు పూర్తిగా వినమని పట్టుబట్టాను. దానితో అతనికి కోపం వచ్చింది. 
నౌకరును పిలిచి “వీనికి త్రోవ చూపించు" అని ఆదేశించాడు. నేను గొణుగుతూ 


ఆత్మకథ 89 


వున్నాను. నౌకరు నా రెండు భుజాలు పట్టుకొని బైటకి పంపివేశాడు. రొప్పుతూ 
రొప్పుతూ లోనికి వెళ్లి ఒక జాబు వ్రాశాను. “మీరు నన్ను అవమానించారు. నౌకరు 
ద్వారా నన్ను బయటకి నెట్టించారు. యిందుకు సముజాయిషీ చెప్పుకోకపోతే మీమీద 
కోర్టులో మాననష్టం దావా వేస్తాను" అని ఆ జాబులో వ్రాశాను. ఆ దొర వెంటనే ఒక 
గుర్రపు రౌతు ద్వారా పత్రం పంపించాడు. “మీరు నా దగ్గర అసభ్యంగా వ్యవహరించారు. 
నేను వెళ్లమని చెప్పినా మీరు వెళ్లలేదు. గత్యంతరం లేక మిమ్మల్ని నౌకరు ద్వారా 
బయటికి పంపక తప్పలేదు. నౌకరు పామ్మన్నా మీరు పోలేదు. అందువల్ల మిమ్ము 
బైటకి పంపించుటకు బలం ఉపయోగించక తప్పలేదు. మీరేం చేసుకున్నా సరీ” అని 
ఆ పత్రంలో వ్రాశాడు. 

ఆ పత్రం జేబులో పెట్టుకొని తలవంచుకొని యింటికి చేరాను. జరిగిందంతా 
మా అన్నగారికి తెలియజేశాను. ఆయన చాలా బాధపడ్డాడు. నన్ను ఎలా శాంతపరచాలో 
ఆయనకు బోధపడలేదు. ఆ దొర మీద కేసు పెట్టాలని నా భావం. ఆ విషయమై మా 
అన్న కొందరు వకీళ్ల సలహా తీసుకున్నాడు. సరీగా ఆ సమయానికి సర్‌ ఫిరోజ్‌ వచ్చారు. 
వారిని క్రొత్త బారిష్టరు కలవడం సాధ్యం కాదు గదా ! అందువల్ల వారిని తీసుకొని 
వచ్చిన వకీలుకు యీ వివరమంతా వ్రాసిన పత్రం యిచ్చి మెహతా గారి సలహా 
అర్థించాను. వకీలు నా పత్రం మెహతా గారికి అందజేశారు. 

“ఇప్పుడు చాలామంది బారిష్టర్లకు, వకీళ్లకు యిట్టి అనుభవాలే కలుగుతున్నాయి. 
అతడు ఆంగ్ల దేశం నుండి యిప్పుడే వచ్చాడు కదా ! అందువల్ల ఉడుకుపాలు 
ఎక్కువగా వుంది. ఆంగ్ల దొరల స్వభావం యింకా అతనికి తెలియదు. ధనం బాగా 
సంపాదించ కోరితే, జీవితం సుఖంగా గడపాలని భావిస్తే యిటువంటి అవమానాల్ని 
దిగమింగవలసిందే. యీ తెల్లదొరతో కలహం పెట్టుకుంటే నష్టమేగాని లాభం 
కలుగదు. గాంధీజీకి యింకా లోకజ్ఞానం అవసరం." అని ఫిరోజ్‌గారు ఆ వకీలు ద్వారా 
నాకు సలహా పంపారు. 

వారి సలహా నాకు విషప్రాయంగా తోచింది. కాని మింగక తప్పలేదు. 
అందువల్ల కొంత ప్రయోజనం కూడా కలిగింది. ఇక భవిష్యత్తులో యిలాంటి పనులు 
చేయకూడదని, స్నేహాన్ని యీ విధంగా వినియోగించుకోకూడదని ఒక నిర్ణయానికి 
వచ్చాను. అప్పటి నుండి ఆ నిర్ణయాన్ని అతిక్రమించలేదు. తత్ఫలితంగా నా జీవితంలో 
ఎంతో మార్పు వచ్చింది. 


90 దక్షిణ ఆఫ్రికాకు ప్రయాణం 


5. దక్షిణ ఆఫికొకు ప్రయాణం 


నేను ఆ అధికారి దగ్గరికి వెళ్ళడం పూర్తిగా తప్పు. అయితే అతడి తొందరపాటు, 
అతి బెద్ధత్యం ముందు నా తప్పు చిన్నదైపోయింది. నన్ను గెంటంచనవసరం లేదు. 
ఆతని సమయాన్ని అయిదు నిమిషాల కంటే నేను వ్యర్థం చేయలేదు అతడు నా 
మాటలు వినడానికే సిద్ధం కాలేదు. నన్ను మంచిగా వెళ్లమని చెప్పవచ్చు. కాని అతనికి 
అధికార దర్పం పెచ్చు పెరిగిపోయింది. అసలు సహనం తక్కువ అని కూడా ఆ 
తరువాత తెలిసింది వచ్చిన వాళ్లనందరినీ తృణీకరించి పంపుతూ వుంటాడని, కొంచెం 
కష్టం తోస్తే మండిపడుతూ వుంటాడని తెలిసింది. 

అయితే నా పని అంతా అతగాడి ముందే అతడిని త్రోవకు తేవడం కష్టం 
ఆశ్రయించడం నాకు యిష్టం లేదు. మాననష్టం దావా వేస్తానని వ్రాసి ఆ తరువాత 
వూరుకోవడం నాకు యిష్టం లేదు. 

ఈ సమయంలో మా రాష్ట్రమందలి చిన్న చిన్న రాజకీయాలు నాకు తెలిశాయి. 
కారియావాడు చిన్న చిన్న రాజ్యాల కూటమి. అందువల్ల రాజకీయవేత్తలు అక్కడ 
అధికం. సంస్థానానికి సంస్థానానికి పడదు. అనేక కుట్రలు, పలుకుబడి కోసం 
ఉద్యోగుల్లో ఉగ్యోగులికి మధ్య కుట్రలు. సంస్థానాధిపతులు సులభులు వాళ్లు 
దొరగారి నౌకర్లకు కూడా సులభులే. ఇక శిరస్తాదారు. ఆయన దొరగారికంటే ఎక్కువ 
శిరస్తాదారే దొరగారికి కన్ను, చెవి. అతడే దొరగారికి దుబాసి. అందువల్ల శిరస్తాదారు 
మాటే మాట. అతడి రాబడి దొరగారి రాబడికంటే అధికం. అతడికి వచ్చే జీతం కంటే 
అతడికి అయ్యే ఖర్చు చాలా అధికం. యిందు అతిశయోక్తి ఎ మాత్రమూ లేదు 

ఈ దేశమంతా విషవాయుమయం అని అనిపించింది యీ విషవాయువు 
తగలకుండా స్వాతంత్ర్యాన్ని రక్షంచుకుంటూ ఉండటం ఎలా అనే దిగులు నన్ను 
పట్టుకుంది 

నాకు ఉత్సాహం తగ్గిపోయింది యీ విషయం మా అన్నగారు గ్రహించారు 
ఎక్కడైనా ఉద్యోగం దొరికితే కుట్ర నుండి బయట పడవచ్చునని తోచింది. కుట్ర 
చేయకపోతే మంత్రి పదవిగాని, జడ్జి పదవిగాని లభించదు. పైగా ఆ దొరకు నాకు 
ఎర్పడ్డ వైమనస్యం మా యిద్దరి మధ్య పెద్ద అగాధం సృష్టించింది. అప్పుడు 
పోరుబందరు సంస్థానం తెల్లవారి ప్రభుత్వాధికారానికి లోబడి వుంది ఆ సంస్థానాధిపతికి 


ఆత్మకథ 91 


కొన్ని అధికారాలు సంపాదించి పెట్టే ఉద్యోగం ఒకటి ఉంది. ఇది కాక మేరులు అను 
ఒక జాతివారి మీద విధించబడ్డ హెచ్చు పన్నులను గురించి కూడా ఆ రాష్టాధికారిని 
కలవవలసిన అవసరం ఎర్చడింది. అతడు హిందువే. కాని దురహంకారంలో 
తెల్లదొరల తాత అని తెలిసింది. అతడు సమర్భుడు. కాని అతడివల్ల రైతులకు 
ప్రయోజనం ఏమీ కలుగలేదు. నేను సంస్థానాధిపతికి కొన్ని కొత్త అధికారాలు 
సంపాదించి పెట్టగలిగానే గాని మేరులకు మేలు చేయలేకపోయాను. వారి విషయమై 
పూర్తిగా (శ్రద్ధ వహించలేదని అనిపించింది. 

అందువల్ల యీ వ్యవహారంలో కూడా నిరాశపడ్డాను. నా క్షయింట్లకు న్యాయం 
జరగలేదు. న్యాయం కలిగించగల సాధనం నా దగ్గర లేదు. చివరికి పాలిటికల్‌ 
ఎజంటుకో లేక గవర్నరుకో అర్జీ పెట్టుకోవాలి. అలా చేస్తే దీనితో మాకేమీ సంబంధం 
లేదని వాళ్లు త్రోసి పుచ్చేవాళ్లు. చట్టం ఎమైనా వుంటే అవకాశం వుండేది. కాని యిక్కడ 
దొరగారి మాటే చట్టం, అదే శాసనం. 

ఈ విధంగా నేను ఉక్కిరి బిక్కరికావలసి వచ్చింది. ఇంతలో పోరుబందరు 
నుండి మేమన్‌ దుకాణం వారు మా అన్నగారికి జాబు వ్రాశారు. “మాకు అక్కడి 
కోర్టులో పెద్ద దావా వున్నది. అది నలభైవేల పౌండ్ల దావా. చాలా కాలాన్నుండి 
నడుస్తున్నది. మేము అందుకు పెద్ద వకీళ్లను, బారిష్టర్లను పెట్టాము. మీ తమ్ముణ్ణి 
పంపితే అతడు మాకు ఉపయోగపడతాడు. అతడికీ ఉపయోగం కలుగుతుంది. 
అతడు క్రొత్త దేశం చూస్తాడు. క్రొత్త అనుభవాలు పొందుతాడు ' అని ఆ జాబులో వారు 
(వాశారు. 

ఈ విషయం మా అన్నగారు నాకు చెప్పారు. అక్కడ నేను చేయాల్సిన పనేమిటో 
తెలియదు. అయితే వెళ్లాలనే కోరిక కలిగింది. “దాదా అబ్బుల్లా అండ్‌ కో లో 
భాగస్వామియగు సేల్‌ అబ్బుల్‌ కరీం జావేరీ గారికి (తరువాత గతించారు) మా అన్న 
నన్ను చూపించారు. ఆయన యిదేమి కష్టం కాదు అని నచ్చచెప్పి “అక్కడ మాకు పెద్ద 
పెద్ద తెల్లవాళ్లు మిత్రులుగా వున్నారు. వారితో మీకు పరిచయం కలుగుతుంది. 
దుకాణంలో మీరు మాకు ఉపయోగపడతారు. మా వ్యవహారమంతా ఇంగ్లీషులో 
వుంటుంది. దానికి మీరు పనికి వస్తారు. ఆ దేశంలో వున్నంత కాలం మీరు మాకు 
అతిధులు. అందువల్ల విడిగా మీకు ఖర్చు ఏమీ ఉండదు అని చెప్పాడు. 


0.5 1-18 


92 నేటాల్‌ 


“ఒక్క సంవత్సరం కంటే ఎక్కువ పట్టదు. రాకపోకలకు మీకు ఫస క్లాసు 
టిక్కెట్టు యిస్తాం. నూట అయిదు పౌండ్ల సొమ్ము యిస్తాం” అని అన్నాడు. ఇంత కొద్ది 
సామ్ము కోసం దక్షిణ ఆఫ్రికా వెళ్లడం బారిస్టరు చేయవలసిన పని కాదు. పైగా దాస్యం 
చేయాలి. అయినా ఏదో విధంగా యీ దేశాన్ని విడిచి వెళదామనే కోరిక ఎక్కువైపోయింది. 
క్రొత్త దేశం చూద్దామని, క్రొత్త అనుభవం పొందుదామని అభిలాష కలిగింది. యిదిగాక 
ఆ నూట అయిదు పౌండ్లు మా అన్నగారికి పంపవచ్చు. కుటుంబ ఖర్చులకు ఆ 
సామ్ము వినియోగపడుతుంది. యీ రకమైన అభిప్రాయాలతో యిక మారు 
మాటాడకుండా సరేనని చెప్పి దక్షిణ ఆఫ్రికా ప్రయాణానికి సిద్ధపడ్డాను. 


6. నేటాల్‌ 


ఆంగ్ల దేశానికి వెళ్లినప్పుడు కలిగిన వియోగ దు:ఖం దక్షిణ ఆఫ్రికాకు 
వెళ్లుతున్నప్పుడు నాకు కలుగలేదు. మా అమ్మగారు యిప్పుడు లేరు. నాకు 
లోకానుభపంతో బాటు సము'ద్రయానాసుభపేం కూడా కలిగింది. చాంచాయి 
రాజకోటలకు తరచుగా రాకపోకలు సాగిస్తూ వున్నాను. 

ఈసారి భార్యను విడిచి వెళ్లడానికి కొంచెం కష్టం కలిగింది. ఇంగ్లాండు నుండి 
వచ్చిన తరువాత ఒక పిల్లవాడు పుట్టాడు. మా ప్రేమ యింకా కామవాంఛ నుండి 
విడివడలేదు. కాని మెల్లమెల్లగా మెరుగుపడసాగింది. ఇంగ్లాండు నుండి వచ్చిన 
తరువాత మేము కలిసి కొద్ది కాలం వున్నాము. ఆమెకు ఉపాధ్యాయుడనై ఎదో 
విధంగా కొన్ని సంస్కారాలు నేర్పడానికి పూనుకున్నాను. ఆ శిక్షణ పూర్తికావాలంటే 
యిద్దరం కలిసి వుండటం అవసరం అని అనుకున్నాము. కాని దక్షిణ ఆఫ్రికాకు వెళ్లే 
మహోత్సాహంలో వియోగ దు:ఖం అంతగా బాధించలేదు. ఒక సంవత్సరంలో మళ్లీ 
కలుద్దామని చెప్పి భార్యను ఊరడించి రాజకోట నుండి బొంబాయికి బయలుదేరాను. 

దాదా అబ్దుల్లా కంపెనీ వారి ఏజంటు ద్వారా టిక్కెట్టు రావాలి. ఓడలో కాబిన్‌ 
ఖాళీగా లేదు. యిప్పుడు బయలుదేరి వెళ్లకపోతే ఒక మాసం రోజులు బొంబాయిలోనే 
వుండాలి. మేము మొదటి తరగతి టిక్కెట్టు కోసం చాలా ప్రయత్నం చేశాము. కాని 
లాభం లేకపోయింది. మీరు వెళ్లదలచుకుంటే డెక్‌ మీదనే వెళ్లాలి. మొదటి తరగతి 
భోజనం మాత్రం ఏర్పాటు చేశాము. అని ఎజంటు చెప్పాడు. అవి నా మొదటి తరగతి 
ప్రయాణం రోజులు. బారిస్టరు డెక్‌ మీద ప్రయాణం చేయడమా ? అందుకు నేను 
అంగీకరించలేదు. మొదటి తరగతి టిక్కెట్టు సంపాదించాలని నేను నిర్ణయించుకున్నాను. 


ఆత్మకథ 93 


నేను ఓడ మీదకు వెళ్లి ముఖ్యాధికారిని కలిసి మాట్లాడాను. అతడు దాపరికం లేకుండా 
యిలా చెప్పాడు. “మా ఓడలో యిదివరకెన్నడూ యింత వత్తిడి లేదు. మొజాంబిక్‌ 
గవర్నరు గారు యీ ఓడలో వస్తున్నారు. బెర్తులన్నీ వారే పుచ్చుకున్నారు.” “ఏదో 
విధంగా నాకు ఒక్కడికి చోటు చేయలేరా” అని అడిగాను. అతడు నన్ను ఎగాదిగా 
చూచాడు. చిరునవ్వు నవ్వి “ఒక్క ఉపాయం ఉంది. నాగదిలో మరొక బెర్తు ఉంది. 
అది ప్రయాణీకులకిచ్చేది కాదు. అయినా నీకిస్తాను.” అని అన్నాడు. నేనందుకు 
కృతజ్ఞతలు చెప్పి వెళ్ళి ఎజంటును వెంట తీసుకొని వచ్చాను. 1893 ఏప్రిల్‌ నెలలో 
దక్షిణ ఆఫ్రికాలో నా అదృష్టం ఎలా వుంటుందో అని యోచిస్తూ మహోత్సాహంతో 
బయలుదేరాను. 

మొదటి రేవు లామూ. అక్కడికి వెళ్లడానికి 13 రోజులు పట్టింది. త్రోవలో నేను, 
ఓడ కెస్టెను మంచి స్నేహితులమైనాము. అతనికి చదరంగమంటే యిష్టం. క్రొత్తగా 
నేర్చుకున్నాడు అందువల్ల అతనితో ఆడటానికి మరొక సరిక్రొత్త వాడు కావాలి నన్ను 
పిలిచాడు. నేను చదరంగాన్ని గురించి చాలా విన్నాను. కాని ఆట ఎరుగను. 
చదరంగంలో తెలివితేటలు చాలా అవసరం అని నేర్పరులు చెప్పగా విన్నాను. ఆ 
కెస్టెను నాకు నేర్చుతానన్నాడు. నాకు ఓర్పు వుండటం వల్ల మంచి శిష్యుడు దొరికాడని 
అతడు చాలా సంతోషించాడు. ప్రతి ఆటలోను నేనే ఓడిపోతూ వున్నాను. ఓడిన కొద్దీ 
నాకు బోధించేందుకు అతనికి ఎక్కువగా ఉత్సాహం కలుగుతూ వున్నది. నాకు ఆ ఆట 
యెడ అభిరుచి కలిగింది. కాని ఆ ఓడ దిగిన తరువాత ఆ అభిరుచి నిలవలేదు. 
చదరంగంలో నా ప్రవేశం రాజును, మంత్రిని నడుపుట కంటే మించలేదు. లామూ 
రేవులో ఓడ మూడు లేక నాలుగు గంటలు ఆగింది. నేను రేవు చూద్దామని దిగాను. 
కెప్టెను కూడా దిగాడు. “యిక్కడి ఈ సముద్రం దగాకోరు. ఎప్పుడు ఏమవుతుందో 
తెలియదు. మీరు వెంటనే తిరిగి వచ్చివేయండి” అని కెప్టైను గట్టిగా చెప్పాడు. 

ఆ రేవు చాలా చిన్నది. నేను పోస్టాఫిసుకు వెళ్లి అక్కడ గుమాస్తాలుగా 
పనిచేస్తున్న హిందూదేశం వాళ్లను చూచాను. నాకు సంతోషం కలిగింది. వాళ్లతో 
మాట్లాడాను. ఆఫ్రికా వాసులు కొంతమంది కనబడగా వారి యోగక్షేమాల్ని గురించి 
అడిగి తెలుసుకున్నాను. యీ పనులకు కొంత సమయం పట్టింది. 

డెక్‌.మీద ప్రయాణం చేస్తున్న కొందరితో అక్కడ పరిచయం కలిగింది. వారు 
ఒడ్డున తీరికగా వంట చేసుకొని భోజనాలకు కూర్చున్నారు. వారు ఓడ దాకా పోవడానికి 
ఒక నావ కుదుర్చుకొనగా నేను కూడా దానిలోకి ఎక్కాను. యింతలో హఠాత్తుగా 


94 నేటాల్‌ 


సముద్రంలో పోటు హెచ్చింది. రేవు అల్లకల్లోలం అయింది. మేమెక్కిన నావ మిద 
బరువు పెరిగింది. ఓడ నిచ్చెనకు మా నావను కట్టి నిలపడానికి వీలు లేనంత బలంగా 
నీరు పొంగుతూ వుంది. నావ నిచ్చెన దగ్గరకు వెళ్లేసరికి నీటి ప్రవాహం వచ్చి నావను 
దూరంగా నెట్టివేస్తూ వుంది. ఓడ బయలుదేరుటకు మొదటి ఈల అప్పుడే మోగింది. 
నాకు తొందర పెరిగింది. కెప్టెను పైనుండి మా అవస్థ చూచాడు. మరో అయిదు 
నిమిషాలు ఓడను ఆపమని ఆదేశించాడు. నా మిత్రుడొకడు ఓడ దగ్గరగా వున్న ఒక 
నావవాడికి పదిరూపాయలిచ్చి నన్ను తీసుకురమ్మనగా ఆ నావవాడు దగ్గరకు వచ్చి 
నన్ను బలవంతాన తన నావలోకి లాక్కున్నాడు. అప్పటికి ఓడ పైకి ఎక్కి వెళ్లే నిచ్చెనను 
తొలగించి వేశారు. దానితో ఒక మోకు పట్టుకొని నేను పైకి ప్రాకవలసి వచ్చింది. ఓడ 
వెంటనే బయలుదేరింది. 

మొదటి నావలో వున్న సహ యాత్రీకులంతా అక్కడే దిగబడిపోయారు. కెప్టెను 
మాటలకు గల విలువ ఏమిటో అప్పుడు బోధపడింది. 

లామూ దాటిన తరువాత మొంబాసా చేరాము. తరువాత జాంజిబారు. అక్కడ 
ఓడ పదిరోజులు వరకు వుంటుందని, అక్కడ మరో ఓడలోకి మారాలని తెలిసింది. 

కెప్టెనుకు నాపై గల (పేమ వర్ణనాతీతం అయితే ఆ (పేమ మరో వికృత 
కార్యానికి కారణభూతమైంది. తన వెంట ఆయన నన్ను, మరో తెల్లవాడిని రమ్మన్నాడు. 
మేము ముగ్గురం ఆయన నావ మిద తీరానికి చేరాం. విహారానికి వెళదాం అన్నాడు. 
విహారమంటే వాళ్ల భావం ఏమిటో నాకు బోదపడలేదు. ఆ విషయంలో నేనెంత 
తెలివితక్కువవాడినో ఆయనకు తెలియదు. ఒక తార్పుడుగాడు మా ముగ్గురినీ నీగ్రో 
స్త్రీల పేటకు తీసుకు వెళ్లాడు. ముగ్గురికి మూడు గదులు చూపించాడు. నేను గదిలో 
స్త్రీని చూచి సిగ్గుతో కుంచించుకుపోయాను. పాపం, ఆమె నన్నుగురించి ఎమనుకొన్నదో 
ఆ దేవునికి తెలియాలి. కెప్టెను కొంతసేపైన తరువాత నన్ను పిలిచాడు. నేను వెళ్లిన 
వాణ్ణి వెళ్లినట్టు బయటకి వచ్చాను. నా చేతగానితనాన్ని అతడు పసిగట్టాడు. మొదట 
కొంచెం నాకు చిన్నతనంగా వుంది కాని ఆ తర్వాత ఆ విషయం తలచుకుంటేనే భయం 
వేసింది. ఆడది ఎదురుగా వుంటే జారిపోకుండా వుంచమని భగవంతుణ్ణి ప్రార్థించాను. 
హృదయ దౌర్చల్యాన్ని తలచుకొని బాధపడ్డాను. ముందే గదిలోకి వెళ్లనని ధైర్యంగా 
చెప్పే యుంటే బాగుండేది కదా” అని అనుకున్నాను 


అత్మకధ 95 


నా జీవితంలో యిది మూడో అనుభవం. కల్లాకపటం ఎరుగని చిన్నవాళ్లు 
పాపలిప్తులవుతారు. అయినా నేను లోపలికి వెళ్లడం తప్పుగదా ! లోపలికి వెళ్లి 
ఊరుకోవడం పురుషార్థం కాదు. ముందే వెళ్లనని చెప్పి బయటనే వుండి వుంటే అది 
నిజంగా పురుషార్థం. యీ ఘట్టం భగవంతుని మీద గల నా విశ్వాసాన్ని బాగా 
పెంచిందని చెప్పగలను. ఈ రేవులో ఎడు రోజులకు పైగా వుండవలసి రావడం వల్ల 
నేను పట్టణంలో బసచేసి చుట్టుప్రక్కల చూచి వచ్చాను. జాంజిబారు వృక్షాలకు 
నిలయం. మలబారులా వుంటుంది. అక్కడి చెట్ల ఎత్తును, ఆ చెట్లకు కాచే పండ్ల 
నిగనిగల్ని చూచి ఆశ్చర్యపడ్డాను. 

తరువాత మా ఓడ మొంజాంబిక్‌లో ఆగింది. మే నెలాఖరుకు నేటాలు 
చేరుకున్నాము. 


గట కొన్ని అనుభవాలు 


నేటాలు దేశానికి రేవు పట్టణం దర్చన్‌. దానికి పోర్టు నేటాల్‌ అని కూడా పేరు 
వురిది. అబ్బుల్లా సేర్‌గారు నన్ను తీసుకు వెళ్లేందుకు అక్కడికి వచ్చారు. నేటాలు వాళ్లు 
చాలామంది తమవాళ్లను తీసుకొని వెళ్లేందుకు వచ్చారు. హిందూదేశస్థుల ఎడ అక్కడి 
వాళ్లకు ఆదరం వున్నట్లు కనిపించలేదు. అబ్దుల్లా సేల్‌ను అంతా తేలికగా చూడటం 
గమనించాను. ఆ స్థితి చూచి నా ప్రాణం చివుక్కుమన్నది. కాని అబ్దుల్లా సేర్‌కు యీ 
విషయంలో బాగా అనుభవం వున్నట్లనపించింది. అంతా నా వంక వికారంగా 
చూచారు. తతిమ్మా హిందూదేశస్థుల కంటే నా వేషం వేరుగాను వింతగాను వుంది. 
(ఫ్రాంక్‌ కోటు బెంగాలీల పగడీ వంటి తలపాగా ధరించాను. 

అబ్దుల్లా గారు నన్ను ఇంటికి తీసుకువెళ్లాడు. తన గదికి ప్రక్కనే వున్న గదిని 
నా కోసం ఏర్పాటు చేశాడు. నా సంగతి వారికి, వారి సంగతి నాకు తెలియదు. తన 
తమ్ముడు నా చేతికిచ్చి పంపిన కాగితాలు చదివి కొంత గడబిడ పడ్డాడు. తన తమ్ముడు 
హిందూ దేశాన్నుండి ఒక తెల్ల ఎనుగును తన వద్దకు పంపించాడని ఆయన 
భావించాడు. నా వేషభాషలు చూచి దొరలకయ్యేటంత వ్యయం నాకోసం అవుతుందని 
భావించాడు. అప్పుడు ప్రత్యేకించి నాకు అప్పగించడానికి సరియైన పని కూడా లేదు. 
వారి వ్యవహారం ట్రాన్సువాలులో సాగుతున్నది. వెంటనే నన్నక్కడికి పంపడంలో అర్థం 
లేదు. పైగా నా శక్తిని, సామర్థ్యాన్ని, యోగ్యతను గురించి ఆయనకు ఏమీ తెలియద! 


96 కొన్ని అనుభవాలు 


నాకోసం తాను ఎప్పుడూ ప్రిటోరియాలో వుండవలసి వస్తుంది. అది అయనకు 
వీలుపడని పని. ప్రతివాదులు ప్రిటోరియాలోనే వున్నారు. వాళ్లు నన్ను తమవైపుకు 
త్రిప్పుకుంటారేమోనని ఆయనకు భయం. అయితే ఆ దావా కాకపోతే నాకు 
అప్పగించే పని యింకేముంది. 

మిగతా పనులన్ని నాకంటే ఆయన గుమాస్తాలే బాగా చేయగలరు. ఆ 
గుమాస్తాలు తప్పు చేస్తే వాళ్లను దండించవచ్చు. కాని నేను తప్పు చేస్తే దడించేదెలా? 
ఆ దావాలో ఏదో పని అప్పగించకపోతే ఊరికే కూర్చోబెట్టి మేపవలసి వస్తుంది. 

అబ్దుల్లా గారికి అక్షర జ్ఞానం తక్కువే కాని జ్ఞానం ఎక్కువ. ఆయన బుద్ధి చాలా 
చురుకైనది. బ్యాంకు మేనేజర్లతో వ్యవహారం నడుపుకొనుటకు తెల్ల వర్తకులతో 
వ్యవహారం గడుపుకొనుటకు, వకీళ్లకు తన వ్యవహారాలు చెప్పుటకు తగినంత ఇంగ్లీషు 
ఆయనకు వచ్చు. భారతీయులకు ఆయనంటే గౌరవం. వారి వ్యాపార సంస్థ అక్కడి 
వ్యాపార సంఘాలన్నింటిలోకి పెద్దది. హిందూ దేశస్థుల వ్యాపార సంఘాలన్నింటిలోకి 
పెద్దది. అన్నీ వున్నాయిగాని ఒక లోటు మాత్రం ఆయనలో వుంది. ఆయనది 
అనుమాన స్వభావం. 

ఆయనకు ఇస్లాం మతమంటే అమిత అభిమానం. తత్వ జ్ఞానాన్ని గురించి 
మాట్లాడాలనే తపన ఆయనకు వుంది. ఖురాన్‌ షరీపు మరియు తదితర ఇస్తాం మత 
గ్రంధాలలో ఆయనకు కొద్దిగా ప్రవేశం వుంది. మాట్లాడేప్పుడు అనేక ప్రమాణ 
వాక్యాలు అమితంగా ఉపయోగిస్తూ వుంటాడు. ఆయనను కలియడం వల్ల ఇస్లాం 
మతం విషయమై నాకు కొంత పరిజ్ఞానం కలిగింది. మా మనస్సులు కలిసిన కొద్దీ 
ఇస్తాం తత్వ విషయాలను గురించి చర్చించడం ప్రారంభించాడు. 

నేనచ్చటికి వెళ్లిన రెండవరోజునో, మూడవరోజునో అబ్బుల్లా సేర్‌ నన్ను దర్భను 
కోర్టుకు తీసుకువెళ్లాడు. తమ మిత్రులను నాకు పరిచయం చేశాడు. కోర్టులో తన 
వకీలు ప్రక్కనే నన్ను కూర్చోబెట్టాడు. మొదటినుండి మెజిగ్థ్రేటు నావంక మిర్రి మిర్రిగా 
చూడటం ప్రారంభించాడు. చివరకు తలపాగాను తీసి వేయమని ఆదేశించాడు. 
తలపాగా తీయను అని చెప్పి కోర్టునుంచి బయటకు వచ్చివేశాను. 

ఇక్కడ కూడా తగవు మొదలైందని భావించాను. భారతీయులచే తలపాగాలు 
తీసివేయించుటకు గల కారణాలు అబ్బుల్లా వివరించి చెప్పారు. మహమ్మదీయ 
ఆచారాలు కలవారు తలపాగాలు పెట్టుకోవచ్చు. కొని కోర్టుకు వచ్చే మిగతా హిందూ 
దేశం వాళ్లు మాత్రం తలపాగా ధరించరాదని శాసనం. యీ సూక్ష్మ భేదం 


ఆత్మకథ 97 


తెలుసుకునేందుకు ఇంకొంచెం లోతుకు వెళ్లాలి. అక్కడికి చేరిన మూడు నాలుగు 
రోజుల్లోనే అక్కడి భారతీయులు రకరకాలుగా విభాజితులై వున్నారని బోధపడింది. 
ఒకరు తురక వర్తకులు. వీరు తాము అరబ్బులమని చెప్పుకుంటున్నారు. మరొకరు 
హిందూ గుమాస్తాలు లేక పారసీ గుమాస్తాలు. పారసీ గుమాస్తాలు మేము పారశీకులం 
అని చెప్పుకుంటారు. యి హిందూ గుమాస్తాలు అటూగాక, ఇటూగాక వుండిపోయారు. 
యీ మూడురకాల వారికీ సాంఘిక సంబంధాలు వున్నాయి. వీళ్లందరినీ మించిన 
మరో తెగ వున్నది. ఆ తెగలో అరవవారు, తెలుగువారు, ఉత్తర హిందూ స్థానమునుండి 
ఇన్‌డెన్‌చెర్ణు కూలికి వచ్చినవారు వున్నారు. ఇన్‌డెన్‌చెరు కూలీలంటే అయిదేండ్లు 
నేటాలు దేశంలో పనిచేసేందుకు అంగీకారం కుదుర్చుకున్న కూలివారన్నమాట. వీరికి 
గిర్మిటియాలని పేరు. యీ శబ్దం అగ్రిమెంట్‌ అను పదానికి అపభ్రంశమగు గిర్మిట్‌ 
అను పదము నుండి ఉత్పన్నమైనది. పై మూడు తెగలవారు కూడా యీ గిర్మిటియాలతో 
కూలిపని విషయమైదప్ప వేరు సంబంధం పెట్టుకోరు. దొరలంతా వీళ్లను కూలీలు అని 
అంటారు. భారతీయులలో ఎక్కువ మంది కూలి చేసుకొనేవారే. 'సామీ' అని మరో 
పేరు కూడా వీళ్లకు వున్నది. సామి అను పదం సామాన్యంగా అరవవారి పేర్లకు చివర 
వుంటుంది. స్వామిన్‌ అను సంస్కృత పదానికి యిది వికృతి. సామి అని పిలుస్తున్నావు 
సరేకాని సామి అంటే అధికారి అని అర్ధం, నేను నీకు అధికారిని కొదు కదా ! అందువల్ల 
ఆ శబ్దం నాకు వాడకు అని చెబుతారు. కొందరు ఏమీ మాట్లాడకుండా వుండిపోతారు. 
మొత్తంమీద సామి శబ్దం నీచార్ధకంగా ప్రచలితం అయిపోయింది. 

నాకు కూలి బారిస్టరు అని పేరు వచ్చింది. వర్తకులకు కూలి వర్తకులని పేరు. 
ఈ విధంగా కూలీ అంటే అసలు అర్ధంపోయి కూలీలంటే భారతీయులు అను అర్ధం 
రూఢి అయిపోయింది. తురక వర్తకులకిది గిట్టదు. వాళ్లు మేము అరబ్బులం అనో, లేక 
మేము బేహారులం అనో చెప్పుకుంటూ వుంటారు. తెల్లవాడు మంచి వాడైతే కూలీ 
అన్నందుకు క్షమాపణ కోరతాడు. 

ఇట్టి పరిస్థితుల్లో నేను తలపాగా పెట్టుకోవడం తప్పుగా భావించబడిందన్న 
మాట. అందువల్ల ఎందుకొచ్చిన గోల అని భావించి తలపాగా తీసివేసి ఇంగ్లీషు వాళ్ల 
హేటు పెట్టుకొందామనే నిర్ణయానికి వచ్చాను. దానితో యీ తగాదా పోతుందని 
అనుకున్నాను. 

కాని అబ్బుల్లా సేర్‌గారు ఒప్పుకోలేదు. “నీవు యీ పని చేస్తే మరీ ప్రమాదం. 
నీవు యిట్లా చేస్తే తలపాగా ధరించాలని భావించే వారందరినీ మోసగించినట్లవుతుంది. 


98 ప్రిటోరియా వెళ్లే దారిలో 


అదీగాక మనదేశం తలపాగా మీకు బాగుంటుంది. ఇంగ్లీషు వాళ్ల హేటు పెట్టుకుంటే 
ఇంగ్లీషు వాళ్ల హోటళ్లలో పనిచేసే నౌకరని అంతా అనుకుంటారు. అని అబ్బుల్లా నన్ను 
హెచ్చరించాడు. 

ఆయన బోధలో తెలివి, దేశభక్తి వున్నాయి. అందలి తెలివి స్పష్టం. దేశభక్తి లేందే 
అటువంటి మాటలు నోట రావు, హోటల్లో పనిచేసే వారి యెడ నైచ్యభావం వుండటం 
వల్ల తేలికభావం వ్యక్తమవుతూ వుంది. గిర్మిటియాలలో హిందువులు, తురకలు, 
క్రిస్తవులంతా మతం పుచ్చుకున్న గిర్మిటియాల సంతతివారే. 1893 నాటికే వారి సంఖ్య 
బాగా పెరిగింది. వాళ్లలో చాలామంది దొరల వేషం ధరించి హోటళ్లలో పనిచేస్తున్నారు. 
అబ్బుల్లాగారు హేటు విషయంలో తేలికగా మాట్లాడింది వీళ్ళను గురించే. హోటళ్లలో 
చేసే సేవకత్వం ఎంతో దైన్యంగా వున్నదన్నమాట. నేటికీ చాలామందికి అట్టి చులకన 
భావం పోలేదు. 

మొత్తం మీద అబ్బుల్లా గారి సలహా నాకు నచ్చింది. యీ తలపాగా వ్యవహారం 
మొదలైన తరువాత నేను నా పక్షాన్ని సమర్ధిస్తూ పత్రికల్లో వ్యాసం వ్రాశాను. దానితో 
తలపాగాను గురించి పత్రికల్లో బాగా రగడ జరిగింది. “అన్‌వెల్‌కం విజిటర్‌' పిలువని 
పేరంటగాడు అని నాకు పత్రికల్లో పేరు వచ్చింది. తత్ఫలితంగా మూడు నాలుగు 
రోజుల్లో నా పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. కొందరు నా పక్షాన్ని సమర్ధించారు. 
కొందరు నా పాగరుబోతుతనాన్ని నోరార తిట్టారు. 

నేను దక్షిణ ఆఫ్రికాలో కొంత కాలం తలపాగా తొలగించలేదు. అది నా తల 
పైనే వున్నది. అయితే తరువాత ఎందుకు తొలగించవలసి వచ్చిందో, నేను ఎందుకు 
తొలగించానో రాబోయే ప్రకరణాల్లో పాఠకులకు తెలియజేస్తాను. 


8. ప్రిటోరియా వెళ్ళేదారిలో 

దర్చనులో నివసిస్తున్న భారతీయ కైస్తవులతో నాకు పరిచయం ఏర్పడింది. 
కోర్టులో దుబాసిగొ వున్న పాల్‌ గారు రోమన్‌ కేథలిక్‌. మాయిద్దరికీ స్నేహం కుదిరింది. 
ప్రొటెస్టెంట్‌ మిషన్‌లో బోధకుడుగా వున్న సుభాన్‌గ్రాండ్‌(ఫే గారితో స్నేహం ఎర్చడింది. 
వీరు యిటీవలే గతించారు. దక్షిణ అఫ్రికా భారతీయ ప్రతినిధి సంఘ సభ్యులుగా 
నిరుడు ఇండియాకు వచ్చిన జేమ్స్‌గాడ్‌(ఫే గారికి వీరు జనకులు. ఇదే విధంగా పార్సీ 
రుస్తుం గారితోను, ఆదంజీ మియాఖాన్‌ గారితోను మైత్రి ఏర్పడింది. వీరిద్దరూ 
యిటీవలే గతించారు. వ్యాపార వ్యవహారంలో దప్ప యిక ఎన్నడూఒకరి ముఖం 
మరొకరు చూచుకోని వీరంతా ఏవిధంగా గాఢ మిత్రులైనారో తరువాత వివరిస్తాను. 


అత్మకథ 99 


ఈ విధంగా నా పరిచితుల సంఖ్య పెరిగిపోసాగింది. యింతలో అబ్బుల్లాగారి 
వకీలు నుంచి వారికి ఒక సమాచారం అందింది. ఇక కేసుకు సిద్ధం కావాలి. అందువల్ల 
అబ్బుల్లాగారే రావడమో, లేక వారి తరపున మరొకరినెవరినైనా పంపడమో చేయమని 
ఆ సమాచార సారాంశం. అబ్బుల్లాగారు నాకా లేఖను చదవమని యిచ్చి ప్రిటోరియాకు 
వెళతారా అని అడిగారు. “ నేను ఆ వ్యవహారమంతా క్షుణ్ణంగా తెలుసుకొని వెళతాను. 
అక్కడ ఏం చేయాలో నాకిప్పటికి తెలియదు.” అని నేను చెప్పాను. అప్పుడు ఆయన 
ఆ విషయం నాకు బోధపరచమని కొందరు గుమాస్తాలను ఆదేశించాడు. 

ఆ కేసును కొంత ఆకళింపు చేసుకున్న తరువాత అసలు యీ కేసును ఓం 
నమఃశ్శివాయతో ప్రారంభించవలసియున్నదని అర్ధం చేసుకున్నాను. జాంజిబారులో 
వున్న కొద్ది రోజులు అక్కడి కోర్టుకు వెళ్ళి వివరాలు తెలుసుకున్నాను. పార్శీ వకీలొకడు 
ఒక సాక్షి ఖాతాలోగల జమా ఖర్చులను గురించి అడుగుతూ వుండటం గమనించాను. 
జమాఖర్చులంటే నాకు అంతా అడవి గొడవ. నేను హిందూదేశపు స్కూళ్ళలోగాని, 
ఆంగ్లదేశంలో గాని జమా ఖర్చులను గురించి నేర్చుకోలేదు. 

దక్షిణ ఆఫ్రికాకు ఎకేసును గురించి నేను వచ్చానో అదంతా ఖాతాలకు 
సంబంధించిందే. జమా ఖర్చుల లెక్కలలో నిపుణుడైన వాడే వాటి వివరాలు 
తెలుసుకోగలడు, ఇతరులకు తెలుపగలడు. గుమాస్తా యిది జమ, ఇది ఖర్చు అని 
చెప్పుకుపోతూ వుంటే నాకంతా గందర గోళంగా వృంది. పి.నోటు అంటే ఎమిటో నాకు 
బోధపడలేదు. ఇంగ్లీషు నిఘంటువును తిరగవేశాను. ఆశబ్దం ఎక్కడా కనబడలేదు. నా 
యిబ్బంది ఆగుమాస్తాకు తెలియజేశాను. ఆ గుమాస్తా వెంటనే పి. నోటు అంటే 
ప్రాంశరీ నోటు అని చెప్పాడు. అప్పుడూ జమా ఖర్చులకు సంబంధించిన పుస్తకం ఒకటి 
కొని చదివాను. దానితో కొంత ధైర్యం వచ్చింది. ఆదావా నాకు అర్ధమైంది. అబ్దుల్లా సేర్‌ 
జమా ఖర్చులు ఎలా వ్రాయాలో ఎరుగడు అయినా ఎంత చిక్కులెక్కనైనా చిటికెలో 
విడదీసి చెప్పగల అనుభవం ఆయన గడించాడని నేను తెలుసుకున్నాను. ప్రిటోరియా 
వెళ్ళడానికి యిప్పుడు నేను సిద్ధం" అని అన్నాను. 

“మీరెక్కడ బస చేస్తారు?” “మీరు ఎక్కడ బస చేయమంటారో చెప్పండి.” 
“నేను మన వకీలుకు జాబు వ్రాస్తాను. ఆయన మీకు విడిది ఏర్పాటు చేస్తాడు. 
ప్రిటోరియాలో నాకు మేమన్‌ మిత్రులున్నారు. వాళ్ళకి కూడా వ్రాస్తాను. అయితే మీరు 
వారి ఇంట్లో బస పెట్టవద్దు. మన ప్రతిపక్షులకు అక్కడ మంచి పలుకుబడి వుంది. మన 
రహస్య పత్రాలు వారిలో ఎవరైనా చూచారో, కొంప మునుగుతుంది. వారికీ మీరు 
ఎంత దూరంగా వుంటే అంత మంచిది. 


100 ప్రిటోరియా వెళ్లే దారిలో 


“మీ వకీలు ఎక్కడ వుండమంటే అక్కడే వుంటాను. లేకపోతే నేను వేరే బస 
ఏర్పాటు చేసుకుంటాను. దాన్ని గురించి మీరు విచార పడవద్దు. మన రహస్యం 
పిట్టకైనా తెలియనీయనని పూర్తిగా నమ్మండి. అయితే నేను వాళ్లతో కలిసిమెలిసి 
వుంటాను. ప్రతివాదులతో స్నేహం చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఎమాత్రం 
అవకాశం వున్నా కోర్టుకు పోకుండా చూస్తాను. ఇంతకూ తయబ్‌సీర్‌ చుట్టమే కదా?' 
'. నిజానికి ప్రతివాది స్వర్గీయ సేల్‌ తెయబ్టీహాలీ ఖాన్‌ మహమ్మద్‌గారు కూడా అబ్బుల్లా 
సేఠ్‌గారికి దగ్గరి చుట్టమే. 

రాజీ మాట వినగానే అబ్బుల్లాగారు కలవరపడటం గమనించాను. అయితే 
దర్చాను చేరి ఆరే రోజులైనప్పటికీ మేమొకరి హృదయం మరొకరం అర్ధం చేసుకున్నాం. 
నన్ను తెల్ల ఎనుగుగా భావించిన రోజులు గడిచిపోయాయి. అందువల్ల వెంటనే 
అందుకొని “మేము రక్తబంధువులం. రాజీద్వారా వివాదం పరిష్కారం అయితే 
మంచిదే. మేమిద్దరం ఒకరి నొకరం బాగా ఎరుగుదుము. త్రెయబ్‌ సేల్‌ త్వరగా 
పరిష్కారం కానీయడు. ఆయనతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎమాత్రం రహస్యం 
పసిగట్టినా మనల్ని అధఃపాతాళానికి తొక్కి వేస్తాడు. అందువల్ల ఎమరచకుండా తెలివిగా 
వ్యవహరించండి.” అని చెప్పారు అబ్బుల్లా సేర్‌. 

“ఈ విషయంలో తొట్రుబాటు బడను. దావా విషయమై తైయబ్‌ సేర్‌తోగాని, 
మరొకరితోగాని మనకేంపని? ఎప్పుడైనా కలిస్తే మాత్రం డొంక తిరుగుడు గొడవలు 
మాని ఏదో ఒక దారికి రమ్మని చెబుతాను” అని అన్నాను. వచ్చిన ఏడో రోజునో, 
ఎనిమిదో రోజునో నేను దర్భాను నుంచి బయలుదేరాను. నాకు మొదటి తరగతి 
టిక్కెట్టు కొనియిచ్చారు. పరుపు కావాలంటే అదనంగా అయిదు షిల్లింగులు అక్కడ 
చెల్లించాలి. పరుపు తీసుకోమని అబ్బుల్లాగారు మరీమరీ చెప్పారు. కాని అనవసరంగా 
పట్టుదలకు పోయి, పరుపు తీసుకోకూడదని అనుకున్నాను. అయిదు షిల్లింగులు 
మిగల్పాలనే భావం. కూడా నాలో అప్పుడు పని చేసింది. అయినా అబ్దుల్లా సేఠ్‌ నన్ను 
సమదాయిస్తూ “చూడండి! ఇది హిందూ దేశం కాదు. అల్లా అనుగ్రహంవల్ల మనకు 
తినడానికి కట్టడానికీ, ఇతరులకు సాయం చేయడానికి తగినంత సిరిసంపదలు 
లభించాయి. మీరు సంకోచించకండి. అవసరమైన ఖర్చు చేయండి.” అని నచ్చచెప్పాడు. 

నేను ధన్యవాదాలు పలికి పరవాలేదని చెప్పాను. రైలు నేటాలు ముఖ్య 
పట్టణం మారిట్టుబర్గుకు రాత్రి తొమ్మిది గంటలకు చేరింది. పడుకునే వాళ్ళకు 
యిక్కడే పరుపులిస్తారు. రైలు జవాను వచ్చి పరుపు కావాలా అని అడిగాడు. నాదగ్గర 


ఆత్మకధ 101 


వుంది. పరుపు అక్కర్లేదని చెప్పాను. అతడు వెళ్లిపోయాడు. ఇంతలో ఒక ప్రయాణీకుడు 
లోనికి వచ్చి నన్ను ఎగాదిగా చూచాడు. నేను నల్లవాణ్ణి. అతడు సహించలేక 
పోయాడు. పెట్టెదిగి వెళ్ళి ఒకరిద్దరు ఉద్యోగుల్ని తీసుకువచ్చాడు. వారు వెటకారంగా 
నిలబడ్డారు. ఇంతలో మరో ఉద్యోగి వచ్చి “లేవయ్యా, లే, నీవు వెనుక పెట్టెలో 
కూర్చోవాలి. లే” అని గద్దించాడు. 

“నా దగ్గర మొదటి తరగతి టిక్కెట్టు ఉన్నది. నా మాట మీరు వినండి. 
దర్చనులో నన్ను యిక్కడ కూర్చోనిచ్చారు. నేనిక్కడే వుంటాను.” 

“అయితే పోవా? నీవు వెళ్లకపోతే పోలీసును పిలిచి నెట్టించి వేస్తాను.” 

“సరే! అతడు వచ్చి నెట్టితే నెట్టనీ! నేను మాత్రం పోను.” 

పోలీసువాడు వచ్చి నా చెయ్యి పుచ్చుకొని బయటికి దించివేశాడు. నా సామాను 
కూడా బయటికి విసరి వేశాడు. నేను మాత్రం వెనక పెట్టెలోకి పోనని భీష్మించాను. 
రైలు వెళ్లిపోయింది. నేను చేతిసంచి పుచ్చుకొని వైటింగు రూములోకి వెళ్లి కూర్చున్నాను. 
సామాను పడిపోయిన చోటనే వుంది. రైల్వేవారు దాన్ని కాపాడుతూ వున్నారు. 

అది చలికాలం. దక్షిణ ఆఫ్రికాలోని పర్వత ప్రాంతాలలో చలి అధికం. 
మారిట్టుబర్లు మరీ ఎత్తు మీద వున్నందున చలి మరీ ఎక్కువగా వుంది. నా ఓవర్‌కోటు 
సామానులో వుంది. దాన్ని యిమ్మని కోరితే మళ్లీ అవమానిస్తారేమోనను భయంతో 
అడగలేకపోయాను. వణుకు పట్టుకున్నది. ఆగదిలో దీపంలేదు. అర్థరాత్రి ఒక 
ప్రయాణీకుడు అక్కడికి వచ్చాడు. అతడు నన్ను పలకరించాలని భావించాడేమో కాని 
నేను మాట్లాడే స్థితిలో లేను. 

ఇక ఏం చేయాలి అని ఆలోచించాను. నా హక్కుకోసం పోరాడాలా? లేక 
నోరుమూసుకొని ఇండియా దారి పట్టాలా? వచ్చిన పని పూర్తి చేయకుండా వెళితే 
అవమానం కదా! పిరికితనం కూడా. యిప్పుడు నేను పడ్డ కష్టం కొద్దే. ఇది 
మహారోగానికి బాహ్యచిహ్నం మాత్రమే. యీ మహారోగం వర్గానికి అంటే రంగుకు 
సంబంధించింది. సామర్ధ్యం వుంటే యీ రోగమూలాన్ని పెరికి పారవేస్తాను. ఎన్ని 
కష్టాలైనా యిందు కోసం సహిస్తాను. వర్ణద్వేషానికి సంబంధించిన యీ జాడ్యాన్ని 
తొలగించేందుకై ఎంత కృషి అయినా సరే చేస్తాను. యీ విధంగా అలోచించి తరువాత 
వచ్చే రైల్లో ప్రిటోరియాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మర్నాడు రైల్వే జనరల్‌ 
మేనేజరుకు ఒక పెద్ద టెలిగ్రాం పంపాను. అబ్బుల్లా సేఠ్‌ వెంటనే జనరల్‌ మేనేజర్ని 
కలిసి మాటాడాడు. 


102 నేను పడిన కష్టాలు 


యీవిషయం నాకు తెలిసింది. “యిందు రైల్వేవారి దోషం ఏమీలేదు. అయినా 
వెంటనే గాంధీకి సాయం చేయమని స్టేషను మాష్టరుకు తంతి పంపాను" అని ఆయన 
అబ్బుల్లాగారికి చెప్పాడు. అబ్బుల్లాగారు వెంటనే మారిట్టుబర్గులోని హిందూదేశపు 
వర్తకులకు మరికొందరికి తంతి పంపి రైలు స్టేషనులో వున్న గాంధీకి సాయం 
చేయమని కోరాడు. వారంతా రైలు స్టేషనుకు వచ్చి నన్ను కలిశారు. తమకు జరిగిన 
యిలాంటి అవమానాల్ని గురించి వారు నాకు చెప్పడం మొదలు పెట్టారు. 

ఈ దేశంలో యిది క్రొత్తకాదని చెప్పి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించారు. ఫస్టు, 
సెకండు క్లాసుల్లో ప్రయాణం చేసే భారతీయ ప్రయాణీకులు ఎ రైలు ఉద్యోగుల 
చేతుల్లోనో, ఏ తెల్లవారి చేతుల్లోనో యిట్టి కష్టాలు పడేందుకు సిద్దపడి వుండాలన్నమాట. 
ఆ రోజంతా మనవాళ్ల కష్టగాధలు వినడంతో సరిపోయింది. రాత్రి రైలు వచ్చింది. 
అందులో నా కోసం ఒక బెర్తు రిజర్వు చేయబడివుంది. దర్పానులో వద్దన్న పరుపు 
టికెిట్టును మాత్రం యీ రోజున మారిట్టుబర్గులో కొన్నాను. ఆ రైలు నన్ను చార్లెస్‌ 
టౌనుకు తీసుకు వెళ్లింది. 


9. నేను పడిన కష్టాలు 


ప్రాద్దుటికి రైలు చార్లెస్‌ టౌను చేరింది. ఆ రోజుల్లో చార్లెస్‌ టౌనుకు, 
జోహాన్సుబర్గుకు మధ్య రైలు లేదు. రాక పోకలకు గుర్రపు బండ్లు వున్నాయి. గుర్రపు 
బండి త్రోవలో స్టాండర్టన్‌ అను ఊళ్లో రాత్రి పూట ఆగుతుంది. నా దగ్గర గుర్రపు బండి 
టిక్కెట్టు వుంది. మారిట్టుబర్గులో ఒక రోజు నేను వుండిపోయాను. ఆ టిక్కెట్టు 
రద్దుకాలేదు. అబ్బుల్లాసేర్‌ చార్లెస్‌ టౌనులోగల గుర్రపు బండ్ల ఎజంటుకు తంతి కూడా 
పంపాడు. 

కొని ఆ ఎజంటు సరియైన వాడుకాడు. వాడు నన్ను దండుకోవాలని 
భావించాడు. నీ టిక్కెట్టు చెల్లదని అన్నాడు. నేను అందుకు తగిన సమాధానం 
చెప్పాను. బాటసార్లకు బండిలో చోటు యివ్వాలి. లోపల చోటువున్నా వాడు నన్ను 
బాధించాలనే భావంతో వ్యవహరించాడు. లీడర్‌ అను గుర్రపు బండ్ల అధికారి నన్ను 
తెల్లవారితోబాటు బండిలో కూర్చోనీయకూడదని అనుకున్నాడు. ఆ బండికి 
ముందుభాగాన రెండు వైపుల రెండు సీట్లు వున్నాయి. లీడరు ఆ రెండు సీట్లలో 
ఒకదాని మీద కూర్చుంటాడు. కాని యివాళ అతడు లోపలి సీట్లో కూర్చొని నాకు 
బయట తన సీటును చూపించాడు. అది శుద్ధ అన్యాయమనీ, అవమానకరమనీ నాకు 


ఆత్మకథ 103 


బోధపడింది. కాని అవమానం మింగడమే మంచిదని భావించాను. బలవంతం చేసి 
లోపల దూరడానికి వీలు వుండదు. నేను అక్కడ కూర్చోను అని అంటే అతడు నన్ను 
అక్కడే వదలి బండి తోలుకుపోతాడు. అక్కడ నేను వుండిపోతే ఆ రోజంతా వృధాయే. 
మర్నాడు ఎమవుతుందో ఆ భగవంతుడికే ఎరుక, కాబట్టి మనసులో ఎంత గుంజాటన 
పడుతూవున్నా నోరుమూసుకొని బండితోలేవాడి ప్రక్కన కూర్చున్నాను. 

సుమారు మూడు గంటలకు బండి పార్టీకోవుకు చేరింది. అక్కడ ఆ గుర్రపు 
బండి అధికారికి నేను కూర్చున్నచోటున కుర్చోవాలని బుద్ధి పుట్టింది. అతడు సిగరెట్‌ 
కాల్చుకోవాలి. అతడికి తెరపగాలి కావాలి. అతడు బండి తోలేవాడి దగ్గర ఒక మైల గోనె 
సంచి తీసుకున్నాడు. దాన్ని నేను కూర్చున్న సీటు ముందు క్రింద పరిచాడు. “సామీ! 
నీవు దీని మీద కూర్చో. నేను బండి తోలు వాడి సీటు ప్రక్కన కూర్చుంటా” అని 
అన్నాడు. నేను ఆ అవమానం భరించలేక పోయాను. భయపడుతు భయపడుతు 
“లోపల కూర్చోవలసిన నన్ను యిక్కడ కూర్చోబెట్టావు. నేనెట్లో సహించాను. నీవు 
యిక్కడ కూర్చొని సిగరెట్‌ కాల్చుకునేందుకు నన్ను నీ కాళ్ల దగ్గర కూర్చోమంటున్నావు. 
నేను యిక్కడ కూర్చోను. బండి లోపలికి వెళ్లి కూర్చుంటాను.” అని అన్నాను. 

ఈ మాటలు నానోటి నుండి బయటికి వచ్చాయో లేదో వాడు వెంటనే నా గూబ 
పగల కొట్టసాగాడు. నాచేయి పట్టుకుని క్రిందికి ఈడ్చి వేయడానికి ప్రయత్నించాడు. 
నేను ఆ బండి చువ్వల్ని గట్టిగా పట్టుకున్నాను. మణికట్టు విరిగినా సరే చువ్వల్ని 
వదలకూడదని నిర్ణయించుకున్నాను. వాడు బండబూతులు తిట్టాడు. క్రిందకి 
పడత్రోసేందుకు ప్రయత్నించాడు. నేను మాత్రం బండి చువ్వల్ని వదలలేదు. అతడు 
బలిష్టుడు. నేను దుర్భలుణ్ఞి. నా బాధ చూచి ప్రయాణీకులకు దయ కలిగింది. వారు 
కల్పించుకొని “పాపం, అతడిని విడిచిపెట్టు. అతడు చెప్పింది నిజం. అతని తప్పులేదు. 
అక్కడ కాకపోతే మాదగ్గరికి లోపలికి పంపు. మాకేమీ యిబ్బంది లేదు. లోపల సీట్లో 
కూర్చుంటాడు.' అని గట్టిగా అన్నారు. దానితో అతనికి అ్రవమానమైంది. నన్ను కొట్టడం 
మానివేశాడు. “ముందున్నది ముసళ్ల పండగ, పద నీ అంతు తేలుస్తా అంటూ 
అప్పుడు నన్ను వదిలి పెట్టాడు. బండికి ఆవలి ప్రక్కన కూర్చున్న సేవకుణ్ణి ఆ గోనెమీద 
కూర్చోబెట్టి అతని చోట తాను కూర్చున్నాడు. 

ఎవరి సీట్లలో వాళ్లు కూర్చున్నారు. ఈల మోగింది బండి కదిలింది. నా గుండె 
దడదడ కొట్టుకున్నది. ప్రాణాలతో ఆ ఊరు చేరగలనా ఆని సంశయం కలిగింది. 
నడుమ వాడు నావంక కొరకొర చూస్తూ స్టాండర్టన్‌లో దిగు! అక్కడ నిన్నేమి చేస్తానో 


104 నేను పడిన కష్టాలు 


చూద్దుగాని, అని చిర్రు బుర్రు లాడుతూ వున్నాడు. నేను మౌనం వహించి కూర్చున్నాను. 
దైవమా! సాయపడు అని లోలోన భగవంతుణ్ణి ప్రార్థించసాగాను. 

చీకటి పడింది. బండి స్టాండర్టన్‌ చేరింది. అక్కడ హిందూదేశస్థుల ముఖాలు 
కొన్ని కనబడ్డాయి. నా గుండె దడ కొద్దిగా తగ్గింది. నేను బండి దిగగానే వాళ్లు నాదగ్గరికి 
వచ్చి “మేము మీకోసమే వచ్చాము ఈసా సేఠ్‌గారి దుకాణానికి వెళదాం. అబ్బుల్లా సేర్‌ 
గారు మాకు తంతి పంపారు.” అని అన్నారు. నాకు ఎంతో సంతోషం కలిగింది. సేర్‌ 
ఈసా హాజీసుమర్‌గారి దుకాణానికి వెళ్లాము. ఆసేఠ్‌, ఆయన గుమాస్తాలు నాచుట్టూ 
మూగారు. నేను జరిగిందంతా చెప్పాను. వాళ్లు విచారం వెలిబుచ్చారు. తాము పడ్డ 
కష్టాలన్నీ చెప్పి నన్ను ఓదార్చ ప్రయత్నించారు. 

గుర్రపు బండ్ల కంపెనీ ఎజంటుకు జరిగిందంతా వ్రాసి పెద్దజాబు పంపించాను. 
లీడరు చేసిన దురాగతాన్ని గురించి, వాడి బెదిరింపును గురించి కూడా వ్రాశాను. 
మరుసటి రోజు బండిలో సరియైన ఏర్పాటు చేయమని వ్రాశాను. అందుకు వెంటనే 
ఆ ఎజంటు సమాధానం పంపాడు. “ఇక్కడి నుండి మీరు బయలుదేరిన బండి కంటే 
పెద్దబండి రేపు వస్తుంది. దాన్ని నడుపువాడు క్రొత్తవాడు. మిమ్ము బెదిరించినవాడు 
రేపు రాడు. మీరు బండి లోపలే కూర్చోవచ్చు.” అని అతడు పంపిన సమాధానంలో 
వుంది. నాకు బెంగ సగం తీరిపోయింది. నన్ను కొట్టిన వాడి మీద కేసు పెట్టాలనే 
ఉద్దేశ్యం నాకు లేదు. అందువల్ల యీ వ్యవహారం అంతటితో ముగిసిపోయింది. 

మర్నాడు ప్రాద్దున్నే ఈసా సేల్‌ గారి నౌకరు వచ్చి నన్ను గుర్రపు బండి 
ఎక్కించాడు. లోపల మంచి సీటు లభించింది. ఆ రాత్రికి సుఖంగా జోహాన్సుబర్లు 
చేరాను. 

స్ట్థాండర్టన్‌ చిన్న వూరు. జోహాన్సుబర్లుకు నారాకను గురించి తంతి యిచ్చారు. 
అచ్చట మహమ్మద్‌ కాసిం కమరుద్దీన్‌ గారి నౌకరు నన్ను తీసుకు పోయేందుకు 
వచ్చాడు. కాని నేను అతడిని చూడలేదు. అతడు నన్ను పోల్చలేదు. కమరుద్దీన్‌ గారి 
దుకాణం చిరునామా వివరం అబ్బుల్లాగారు నాకు తెలియజేశారు. యిక ఎదైనా 
హోటలుకు వెళదామని భావించాను. ఆ పట్టణంలోని కొన్ని హోటళ్ల పేర్లు నాకు 
తెలుసు. బండీ కుదుర్చుకొని గ్రాండ్‌ నేషనల్‌ హోటలుకు వెళ్లాను. హోటలు మేనేజర్ని 
కలిసి ఒక గది యిమ్మని కోరాను. అతడు కొద్ది సేపు నన్ను ఎగాదిగా చూచి వినమ్రంగా 
గదులు ఖాళీలేవు అని చెప్పి సలాం కొట్టి వెళ్లిపోయాడు. అప్పుడు కాసింకమరుద్దీన్‌ 
గారి దుకాణానికి వెళ్లాను. అచ్చట నా కోసం ఎదురు చూస్తున్న అబ్బుల్‌గనీ సేఠ్‌ గారిని 


ఆత్మకధ 105 


కలుసుకున్నాను. వారు నన్నెంతో ఆదరించారు. నాకు హోటల్లో జరిగిన మర్యాదను 
గురించి చెప్పాను. ఆయన పకపకనవ్వి 'హోటల్లో మీకు ప్రవేశం ఎలా లభిస్తుందని 
అనుకున్నారు? అని ప్రశ్నించారు. 

“అదేమిటి?” 

“ఇక్కడ కొన్నాళ్లుంటే మీకే అర్ధమవుతుంది. మేము యీ దేశంలో గతిలేక 
వుంటున్నాము. కేవలం డబ్బు మీదగల ఆశచే ఎన్ని అవమానాలైనా సహించి యిక్కడ 
పడివుంటున్నాం.” అని దక్షిణ - ఆఫ్రికాలో భారత దేశస్థులు పడుతున్న కష్టాల్ని 
గురించి వివరించారు. 

అబ్బుల్‌ గనీ గారిని గురించి ముందు యింకా వివరంగా వ్రాస్తాను. 

ఆయన మళ్లీ ఇట్లన్నారు - “ఈ దేశం మీబోటి వారు వుండడానికి తగిందికాదు. 
రేపు మీరు ప్రిటోరియాకు బయలుదేరుతారు కదా ! ఇక మూడో తరగతి బండిలోనే 
వెళ్లవలసి వుంటుంది. నేటాలులోను యింతే. ట్రాన్సువాలులో మరీ అధ్వాన్నం. 
యిక్కడ ఒకటి రెండు తరగతుల టిక్కెట్లు హిందూ దేశస్థులకి యివ్వరు.” 

“మీరు అందుకు వ్యతిరేకంగా తగిన ప్రయత్నం చేయలేదా ?” “చేయకేం 
చేశాము. ఎన్నో అర్జీలు పెట్టాం. కాని మనవాళ్లే ఆ తరగతుల్లో ప్రయాణించేందుకు 
ఒప్పుకోరు.” 

నేను రైల్వే నినబంధనలు చదివి చూచాను అందొక లోపం వుంది. ట్రాన్సువాలు 
శాసనాల భాష సరిఅయింది కాదు. స్పష్టంగా వుండదు. ముఖ్యంగా రైల్వే నిబంధనలు 
“నాకు మొదటి తరగతిలోనే ప్రయాణం చేద్దామని వుంది. వీలుకాకపోతే ప్రిటోరియాకు 
సరాసరి గుర్రపు బండి శుదుర్చుకుంటాను. ముప్పది ఏడు మైళ్ళే కదా !' అని సేఠ్‌ 
గారితో అన్నాను. 

బండి మీద వెళితే ఎంత సమయం, ధనం వ్యర్థమవుతుందో ఆయన వివరంగా 
చెప్పారు. మొదటి తరగతిలోనే వెళ్లమని చెప్పారు. వెంటనే స్టేషను మాష్టరుకు నేను 
బారిస్టరును ఎప్పుడూ మొదటి తరగతిలోనే ప్రయాణం చేస్తాను. రేపు ప్రిటోరియాకు 
మొదటి తరగతిలో ప్రయాణం చేయదలిచాను. నేను వచ్చి మిమ్ము కలుస్తాను, 
టిక్కెట్టు సిద్ధం చేసి వుంచండి. అని వ్రాశాను “క్షమించండి” అని సమాధానం 
వ్రాస్తాడని భయం పట్టుకున్నది. నేను బారిస్టరు వేషంలో టిస్‌టాప్‌గా వెళ్లి ఇంగ్లండు 
ఇంగ్లీషులో మాట్లాడితే టిక్కెట్టు తప్పక యిచ్చేస్తాడని భావించాను. ఫ్రాంక్‌ కోటు 


106 ప్రిటోరియాలో మొదటి రోజు 


తొడుక్కున్నాను. నెక్‌ టై కట్టుకున్నాను. టీకుటాకుగా వెళ్లి బల్లమీద “కాసు” పెట్టి 
టిక్కెట్టు యిమ్మని కోరాను. నా వ్యవహారం గమనించి ఆయన జాలిపడ్డాడు. 
“అయ్యా! నేను ట్రాన్సువాల్‌ నివాసిని కాను. హాలండు నివాసిని. నాకు మీరు చెప్పిన 
మాటలు అర్ధమైనాయి. మీ ఎడ మాకు సానుభూతి వుంది. మీకు ఫస్సుక్లాసు టిక్కెట్టు 
యిస్తాను. కాని త్రోవలో గార్డు వచ్చి దిగిపామ్మంటే మీరు దిగి మూడో తరగతిలో 
కూర్చోవాలి. అలా అయితేనే టిక్కెట్టు యిస్తాను. ఆ తరువాత మీరు రైల్వే వారి మీద 
దావా వేయకూడదు." అని చెప్పి మొదటి తరగతి టిక్కెట్టు నాచేతిలో వుంచాడు. నేను 
ఆయనకు ధన్యావాదాలు తెలిపి మీ మాటకు బద్భణ్ణి అని కూడా చెప్పాను. సేల్‌ 
అబ్బుల్‌గనీ గారు నన్ను పంపడానికి స్వయంగా స్టేషనుకు వచ్చారు. జరిగినదంతా విని 
ఆశ్చర్యపడ్డారు. యిలా అన్నారు. “ఇంత వరకు బాగానే వుంది. కాని త్రోవలో గార్లు 
మిమ్ము చూచి దించివేస్తాడు. ఒకవేళ గార్డు దించకపోతే తోటి తెల్లజాతి ప్రయాణీకులు 
ఊరుకోరు. దించివేస్తారు.” 

నేను మొదటి తరగతి పెట్టె ఎక్కాను. రైలు బయలుదేరింది. జర్మిస్టన్‌ 
స్టేషనులో గార్డు టిక్కెట్టు పరిశీలించేందుకై వచ్చాడు నన్ను చూడగానే మండిపడ్డాడు. 
వెంటనే లేచి మూడో తరగతి పెట్టెలోకి పొమ్మని వ్రేలితో సౌంజ్ఞ చేశాడు. నేను నా 
టిక్కెట్టు చూపించాను. “అయితే ఎం? మూడో తరగతి పెట్టెలోకి పో అంటూ 
గద్దించాడు. 

ఆ పెట్టెలో ఒక్క తెల్లవాడే వున్నాడు. ఆయన గార్డును ప్రతిఘటించి “ఎందుకు 
పెద్ద మనిషిని బాధిస్తావు? మొదటి తరగతి టిక్కెట్టు కొన్నాడు. కనబడటం లేదా? వారి 
ప్రక్కన కూర్చునేందుకు నాకు యిబ్బందేమీ లేదు.” అని నావంక చూచి “అక్కడే 
హాయిగా కూర్చోండి" అని అన్నాడు. “కూలీతో కూర్చునేందుకు మీకే యిబ్బంది 
లేకఫ్లోతే నాకా యిబ్బంది! అంటూ గొణుగుతూ గార్డు వెళ్లిపోయాడు. 

రాత్రి ఎనిమిది గంటలకు రైలు ప్రిటోరియా చేరింది, 


10. ప్రిటోరియాలో మొదటి రోజు 


దాదా అబ్బుల్లా గారి వకీలు ప్రిటోరియా స్టేషనుకు ఎవరినైనా పంపి నన్ను 
తీసుకు వెళతారని భావించాను. నన్ను కలుసుకునేందుకు యితర భారతీయులెవ్వరూ 
రారని నాకు తెలుసు. ఎందుకనగా ప్రిటోరియాలో భారతీయుల యింట్లో బస 


ఆత్మకధ 107 


చేయనని నేను అబ్దుల్లా గారికి వాగ్గానం చేసి వచ్చాను. ఆదివారం గనుక ఎవ్వరినీ 
స్టేషనుకు పంపడానికి వీలుపడలేదని వకీలు ఆ తరువాత చెప్పాడు. అప్పుడు మాత్రం 
నాకేమీ తోచలేదు. ఎక్కడికి వెళ్లడం ? హోటళ్లలో నన్ను ఉండనీయరు. 

1893 నాటి ప్రిటోరియా స్టేషను 1914 నాటి ప్రిటోరియా స్టేషను కాదు. దీపాలు 
మసక మసకగా వున్నాయి. ప్రయాణీకులు కూడా ఎక్కువమంది లేరు. అందరూ 
వెళ్లాక టిక్కెట్టు కలెక్టరు దగ్గరకు వెళ్లి టిక్కెట్టు యిచ్చి ఎక్కడ బసచేయవచ్చునో 
అడుగుదామని ఆగాను. ఎక్కడా కుదరకపోతే ఆ రాత్రి రైలు స్టేషనులోనే వుందామని 
భావించాను. యీ విషయం అడిగితే అవమానిస్తాడేమో నని భయం పట్టుకున్నది. 
స్టేషను శూన్యం అయింది. చివరికి నా టిక్కెట్టు యిచ్చి అదీ యిదీ మాట్లాడసాగాను. 
అతడు వినయంతో సమాధానం యిచ్చాడు కాని ప్రయోజనం శూన్యం. యింతలో మా 
ప్రక్కనే నిలబడియున్న ఒక అమెరికా నీగ్రో మా మాటలు విని యిలా అన్నాడు - “మీరీ 
వూరికి క్రొత్తవారిలా వున్నారు. యిక్కడ మికు మిత్రులెవ్వరూ లేనట్లుంది. నాతో రండి. 
మిమ్ము ఒక చిన్న హోటలుకు తీసుకువెళతాను. హోటలు యజమాని అమెరికావాడు. 
వారిని నేను బాగా ఎరుగుదును. అతడు మీకు వసతి కల్పిస్తాడు రండి”. 

ఈ పిలవని పేరంటం చూచి మొదట నేను సందేహించాను. కాని తరువాత 
అతనికి ధన్యవాదాలు చెప్పి అంగీకరించాను. అతడు నన్ను జాన్సటన్‌ గారి హోటలుకు 
తీసుకువెళ్లాడు. అతణ్ణి చాటుకు తీసుకుపోయి నా సంగతి చెప్పాడు. జాన్‌స్టన్‌ 
అంగీకరించాడు. కాని ఒక్క నియమం పెట్టాడు. అందరితో గొక నా భోజనం నా 
గదిలోనే చేయాలన్నది అతడు పెట్టిన నియమం. “నలుపు తెలుపు భేదాలు నేను 
పాటించను. కాని మా హోటలుకు వచ్చే వాళ్లంతా తెల్లవాళ్లే. మిమ్మల్ని వాళ్లతోబాటు 
కూచోబెడితే వాళ్లు అవమానంగా భావిస్తారేమో. వాళ్లు లేచిపోతారేమో. అది ప్రమాదం. 
అందుకని యిలా అంటున్నాను.” అని జాన్‌స్టన్‌ స్పష్టం చేశాడు. 

“ఈ రాత్రి ఉండనిచ్చినందుకు ధన్యవాదాలు. యీదేశ పరిస్థితులు కొద్ది కొద్దిగా 
తెలిశాయి. మీ కష్టం ఏమిటో బోధపడింది. నాగదిలో భోజనం చేసేందుకు నాకు 
యిబ్బంది లేదు. రేపు మరోచోట ఏర్పాటు చేసుకుంటాను అని అన్నాను. గది 
చూపించాడు. లోపలికి వెళ్లాను. ఒక్కడినే వున్నాను. ఎదో ఆలోచిస్తున్నాను. భోజనం 
కోసం ఎదురు చూస్తుంటే జాన్‌స్టన్‌ స్వయంగా వచ్చి “మిమ్మల్ని గదిలోనే భోజనం 
చేయమని చెప్పినందుకు విచారిస్తున్నాను. భోజనశాలకు అంతా వచ్చారు. వారితో మీ 
విషయం చెప్పాను. మాకేమీ అభ్యంతరం లేదని వారంతా చెప్పారు. రండి భోజనశాలలో 


Te.S.W.-1-9 


108 ప్రిటోరియాలో మొదటి రోజు 


అందరి సరసన కూర్చొని భోజనం చేయండి. హోటల్లో మీరెన్నాళ్లున్నా ఎవ్వరికీ ఏమీ 
యిబ్బంది లేదు.” అని అన్నాడు. ఆయనకు మళ్లీ ధన్యవాదాలు చెప్పి భోజనశాలకు 
వెళ్లి తృప్తిగా కడుపు నిండా భోజనం చేశాను. 

మరునాడు ప్రొద్దునే వెళ్లి వకీలు శ్రీ బేరుగారిని దర్శించాను. అబ్దుల్లా సేర్‌ 
ఆయనను గురించి అదివరకు కొద్దిగా చెప్పాడు. అందువల్ల ఆయన నాకు చేసిన 
ఆదరణ చూచి నేను ఆశ్చర్యపడలేదు. ఎన్నో కుశల ప్రశ్నలు వేశారు. అమితంగా 
ఆదరించారు. నా సంగతంతా ఆయనకు సవివరంగా చెప్పాను. అంతా విని ఆయన 
“బారిస్టరుగా మీరు చేయవలసింది యిక్కడ ఎమీలేదు. లోగడనే మేము మంచి 
వకీళ్లను నియమించి వుంచాము. యీ దావా చాలా కాలాన్నుంచి నడుస్తున్నది. యిది 
చిక్కుల మారి దావా. అందువల్ల అవసరమైనచోట్ల మీ సాయం తీసుకొంటాను. మా 
క్షయింటుకు మాకు ఉత్తర ప్రత్యుత్తరాలలో జరుగుతున్న కష్టాలు మీరు తొలగించవచ్చు. 
వారి దగ్గరనుండి రావలసిన వివరాలు నేను మీనుండి పొందుతాను. యిది చాలా 
ప్రయోజనకరమైన విషయం. మీ బసను గురించి యింతవరకు నేను అడగలేదు. 
పరిచయం అయిన తరువాత అడుగుదామని అనుకున్నాను. యిక్కడ వర్గ వైషమ్యం 
విపరీతంగా వుంది. అందువల్ల మీ బోటి వారికి తేలికగా బస దొరకదు. అయితే నేనొక 
పేదరాలిని ఎరుగుదును. ఆమె రొట్టెలు అమ్ముకొని జీవించు యిల్లాలు. ఆమె మీకు 
అవకాశం కల్పిస్తుంది. కొద్దిగా డబ్బు తీసుకుంటుంది. అక్కడికి పోదాం. దయచేయండి 
అని అంటూ లేచి నిలబడ్డాడు. 

ఇద్దరం ఆమె ఇంటికి వెళ్ళాం, ఆమెతో చాటుగా ఎదో మాట్లాడాడు. వారానికి 
35 షిల్లింగులు తీసుకొని భోజనం పెట్టడానికి ఆమె అంగీకరించింది. 

బేకరు మంచి వకీలే గాక మతబోధకుడు కూడా. ఆయన యిప్పటికీ జీవించే 
యున్నాడు. ఆయన పని యిప్పుడు మత ప్రచారం చేయడమే. వకీలు వృత్తి 
మానివేశాడు. సిరిసంపదలు బాగా వున్నాయి. యిప్పటికీ మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు 
జరుగుతూ వున్నాయి. ఆయన విశ్వాసం, వాదన ఒకటే. క్రైస్తవ మతమే ప్రశస్తమైనది. 
జీససు ఈశ్వరుని ఏకైక పుత్రుడు. మనుష్యుల్ని తరింపచేసే తారకుడు. యిట్టి 
విశ్వాసం వల్ల పరమ ప్రశాంతి లభిస్తుంది. యిదే ఆయన బోధకు సారం. 

ప్రధమ దర్శన మప్పుడే ఆయనకు తత్వబోధన గురించిన నా భావాలు చెప్పివేశాను. 
నేను చెప్పిన దానికి సారం - “నేను పుట్టుకచే హిందువును. అయినా నాకు హిందూ 
షుతమంటదే ఎక్కువగా తెలియదు. ఇతర మతాలను గురించి అసలే తెలియదు. 
నిజానికి నా స్టీతి ఎమిటో నాకు తెలియదు. ఎలా వుండాలో కూడా తెలియదు. మా 


ఆత్మకధ 109 


మతాన్ని గురించి చదవాలని అనుకుంటున్నాను. యధాశక్తి యితర మతాలను కూడా 
పరిస్తాను.” 

దాపరికం లేని నా మాటలు విని బేకరు చాలా సంతోషించాడు. “దక్షిణ - 
ఆఫ్రికాయందలి జనరల్‌ మిషనుకు నేనొక డైరెక్టరును. నేను స్వయంగా ఒక చర్చి 
కట్టించాను. అక్కడ నియమిత సమయాన మత విషయాలను గురించి ప్రస్తావిస్తూ 
వుంటాను. నాకు రంగు తెగులు లేదు. నాతోబాటు యింకా మత ప్రచారకులు 
వున్నారు. మేము ప్రతిరోజు ఒంటిగంటకు అక్కడ చేరి శాంతి మరియు జ్ఞానోదయం 
కోసం ప్రార్ధన చేస్తూ వుంటాము. మీరు అక్కడికి వస్తే సంతోషిస్తాను. మా వారందరకీ 
మిమ్ము పరిచయం చేస్తాను. వాళ్లు మీ పరిచయం పొంది సంతోషిస్తారు. మీకు 
చదవడం కోసం కొన్ని పుస్తకాలు యిస్తాను. క్రైస్తవ మత గ్రంధాలలో కెల్లా గొప్పది 
బైబిలే, దాన్ని చదవమని సిఫారసు చేస్తున్నాను.” అని అన్నాడు. 

బేకరు గారికి ధన్యవాదాలు చెప్పి ఒంటి గంట ప్రార్థనకు తప్పక వస్తానని 
చెప్పాను. “అయితే రేపు మీకోసం యిక్కడనే వేచి వుంటాను. యిక్కడి నుండి 
మనిద్దరం ప్రార్థనా మందిరానికి కలిసే వెళదాం.” అని అన్నాడు. నేను సెలవు 
తీసుకున్నాను. 

ఆలోచించేందుకు యిప్పటి దాకా నాకు అవకాశం చిక్కలేదు. జాన్‌స్టన్‌ గారి 
దగ్గరకు వెళ్లాను. వారికి డబ్బు చెల్లించి క్రొత్త యింటికి వెళ్లాను. అక్కడే భోజనం 
చేశాను. అమె మంచి యిల్లాలు. ఆమె నాకోసం శాకాహారం సిద్ధం చేసింది. వారి 
కుటుంబంతో కలిసి పోవడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు. 

తరువాత నేను అక్కడి నుండి అబ్బుల్లా గారి స్నేహితుణ్ణి చూచేందుకు వెళ్లాను. 
అబ్దుల్లా వారికి చీటీ వ్రాసి యిచ్చాడు. నేను వెళ్లి ఆ చీటీ యిచ్చాను. మాకు పరిచయం 
అయింది. ఆయన అక్కడ హిందూ దేశస్థులు పడుతున్న కష్టాలు చెప్పారు. తన 
యింట్లో వుండమని ఆయన నన్ను బలవంతం చేశారు. నేను ధన్యవాదాలు చెప్పి 
యిదివరకే బస ఏర్పాటు చేసుకున్నానని మనవి చేశాను. “మీకేమి కావాలన్నా 
అడగండి. సంకోచించకండి' అని ఆయన మరీ మరీ చెప్పారు. 

సంధ్యాసమయం దాటింది. యింటికి చేరి భోజనం చేశాను. విశ్రమించి 
దీర్చాలోచనలో మునిగిపోయాను. ప్రస్తుతం చేయడానికి పనేమీ లేదు. ఈ విషయం 
అబ్బుల్లా గారికి తెలియజేశాను. బేకరుగారు నాతో యింత స్నేహం చేయడానికి 
కారణం ఏమిటి ? వారి సహచరుల పరిచయం వల్ల ఒనగూడేదేమిటి? క్రైస్తవ మతాన్ని 
గురించి ఎంతని చదవగలను? హిందూమతానికి సంబంధించిన గ్రంధాలు ఎక్కడ 


110 క్రైన్తవులతో పరిచయం 


దొరుకుతాయి ! నా మతాన్ని గురించి తెలుసుకోలేకపోతే క్రైస్తవ మతాన్ని గురించి ఎం 
తెలుసుకోగలను? యోచించి యోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చాను. 

“ నా చదువంతా నిష్పాక్షికంగా వుండాలి. ఈశ్వరుడు చూపించిన త్రోవన బేకర్‌ 
మిత్రుల బృందంతో బాటు సంచరించాలి. నా మతాన్ని గురించి పూర్తిగా తెలుసుకోనిదే 
యితర మతాన్ని అంగీకరించను. అట్టి ఆలోచనే పెట్టుకోను.” ఈ విధంగా ఆలోచిస్తూ 
వుండగా నిద్ర వచ్చేసింది. 


11. కైస్తవులతో పరిచయం 


మర్నాడు ఒంటి గంటకు బేకరుగారి చర్చికి వెళ్లాను. హారిస్‌ కుమారితోను, గాబ్‌ 
కుమారితోను, కోట్సు మొదలగు వారితోను పరిచయం అయింది. అంతా ప్రార్ధన 
కోసం మోకరిల్తారు. నేనూ వారిని అనుకరించాను. తమ కోరికలను గురించి ఈశ్వరుని 
వేడుకోవడం అక్కడి ప్రార్థనా విశేషం. “ఈ దినం శాంతంగా గడుచుగాక అనిగాని, ఓ 
పరమేశ్వరా! నా హృదయద్వారాన్ని తట్టుదువుగాక” అనిగాని ప్రార్థించడం అక్కడ 
మామూలు. కాని ఆ రోజున మాత్రం వారంతా ' క్రొత్తగా వచ్చిన మా మిత్రునకు మార్గం 
చూపుము ఓ ప్రభూ! మాకు కలిగించిన శాంతినే యితనికి కూడౌ కలిగింపుము. 
మమ్ము రక్షించిన ఏసు రక్షకుడే ఇతనిని కూడా రక్షించుగాక. ఏసునాథుని పేరనే ' 
మేము యీ ప్రార్ధనలు చేస్తున్నాము. అని వారంతా పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు. ఈ 
సమాజంలో భజన కీర్తనలు లేవు. సంగీతం లేదు. ప్రతిదినం ప్రార్థన కాగానే అంతా 
వెళ్లిపోయేవారం. సరిగ్గా అది భోజనాల సమయం. ప్రార్థనకు అయిదు నిమిషాల కంటే 
ఎక్కువ సమయం పట్టేది కాదు. 

హారిస్‌, గాబ్‌ అను యిద్దరూ పెండ్లికాని ప్రొఢలు. కోట్సుగారు క్వేకరు తెగవారు. 
సై స్రీలిద్దరూ ఒకేచోట నివసిస్తూ వుండేవారు. ప్రతి ఆదివారం నాలుగు గంటలకు 
తమ యింట టీ త్రాగడానికి నన్ను ఆహ్వానించారు. ఆదివారాలందు కోట్సుగారూ, 
నేనూ కలిసినప్పుడు ఆవారం నేను చదివిన గ్రంధాల జాబితా తెలుపుతూ వుండేవాణ్ణి. 
వాటిని గురించి నా అభిప్రాయాలు కూడా తెలుపుతూ వుండేవాణ్ణి. కోట్సు హృదయం 
పరిశుద్ధమైనది. అతడు బోళావాడు. పట్టుదల గలవాడు. ఈయనకు నాకు స్నేహం 
కలిసింది. తరుచు మేమిద్దరం కలిసి షికారుకు వెళుతూ వుండేవారం. ఆయన ద్వారా 
నాకు చాలామంది శ్రైస్తవులతో పరిచయం కలిగింది. మా పరిచయం పెరిగిన కొద్దీ నా 
అల్మారాలో ఆయనిచ్చిన గ్రంధాల సంఖ్య పెరగసాగింది. ఆయన ఎడ గల శ్రద్ధ వల్ల 


ఆత్మకథ 111 


వాటి నన్నింటినీ చదువుతూ వున్నాను. చదివి అందలి విషయాన్ని గురించి ఆయనతో 
చర్చిస్తూ వుండేవాణ్ణీ. 1893లో అట్టి గ్రంధాలు చాలా చదివాను. వాటి పేర్లన్నీ 
యిప్పుడు నాకు గుర్తు లేవు. 'సిటీ టెంపులొ అను గ్రంధాన్ని గురించి పార్కరుగారు 
వ్రాసిన వ్యాఖ్యానం, పియర్సన్‌ గారు వ్రాసిన “ఇన్‌ఫాలిబిల్‌ ప్రూఫ్స్‌" బట్లరుగారు 
వ్రాసిన 'ఆనాలజీ' మొదలగునవి కొన్ని గుర్తువున్నాయి. ఈ గ్రంధాల్లో కొన్ని భాగాలు 
నాకు అర్ధం కాలేదు. కొన్ని నచ్చాయి. కొన్ని నచ్చలేదు. నా ఉద్దేశ్యాలు కోట్సుగారి! 
తెలుపుతూ వుండేవాడిని. బైబిల్‌ మతం పరమ ప్రమాణం అనడమే ఇన్‌ఫాల్‌బిల్‌ 
ప్రూఫ్స్‌ గ్రంధకర్త ఉద్దేశ్యం. యీ పుస్తకం నాకు నచ్చలేదు. పార్కరుగారి టీక నీతి 
వర్ధకమే గాని ప్రచారంలో నున్న ఏసు మతం మీద విశ్వాసం లేని వారికది 
నిష్ప్రయోజనం. బట్లరుగారి అనాలజే క్లిష్టమైన గంభీరమైన గ్రంథం. దీన్ని అయిదారుసార్లు 
చదవాలి. నాస్తికులను ఆస్తికులుగా మార్చడం యీ గ్రంధోద్దేశ్యం అని అనుకుంటాను. 
దేవుడు కలడు అని చెప్పే గ్రంధాలు నాకు లాభకారి కావు. నేను నాస్తికావస్థలో లేను. 
ఏసు ఒక్కడే అద్వితీయమైన అవతార పురుషుడనీ, అతడే మానవులకు, ఈశ్వరునకు 
సంధానకర్తయనీ చెప్పే సిద్ధాంతాలు నాకు హృదయంగమం కాలేదు. 

కోట్సుగారు అంత మాత్రాన అపజయం అంగీకరించే రకం కాదు. ఆయనకు 
నాపై అమిత (పేమ ఏర్పడింది. ఒకనాడు ఆయన నా మెడలో తులసి దండ చూచాడు. 
చూచి భిన్నుడయ్యాడు. “ఈ గ్రుడ్డి నమ్మకం నీకు తగదు. దండ త్రెంపి ఇలా 
యివ్వండి” అని అన్నాడు. 

"చూడండి యిది మా అమ్మగారి ప్రసాదం. అందు నమ్మకం వుందా లేదా నాకు 
అనవసరం. అందలి రహస్యం నాకు తెలియదు. దాన్ని ధరించకపోతే కీడు కలుగుతుందని 
నేను భావించను. ఆమె నా శ్రేయస్సు కోరి ప్రేమతో వేసిన యీ దండను ప్రబలమగు 
కారణం లేనిదే తీసివేయను. కాలం పక్వమై, అది జీర్ణమై తనంతటతాను తెగిపోతే 
మరోతులసిదండ వేసుకుందామనే లోభం నాకు లేదు. కాని దీన్ని మాత్రం తెంచడానికి 
వీలు లేదు." అని చెప్పివేశాను. ఆయనకు నా వాదం నచ్చలేదు. నన్ను అజ్ఞాన 
కూపాన్నుండి బయటకు తీయటానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. మతాంతరములందు 
కొంత సత్యం వున్నా పూర్ణ సత్యం ఏసు మతమందే కలదనీ, ఆ మతం స్వీకరించనిచో 
మోక్షం చేకూరదనీ, ఏసునాధుడు మధ్యవర్తియై అడ్డుపడకపోతే పాపప్రక్షాళనం 
జరగదనీ, పుణ్యకర్మలతో ఏమీ ప్రయోజనం లేదనీ అతడు వాదించి నన్ను ఒప్పించాలని 
ప్రయత్నిస్తూనేవున్నాడు. 


112 క్రైస్తవులలో పరిచయం 


గ్రంధాలతో బాటు అతడు ఎసుభక్తుల్ని కూడా చాలామందిని నాకు పరిచయం 
చేశాడు. ఇట్టి పరిచయస్థులలో ప్లీమత్‌ బ్రదరన్‌ కుటుంబం కూడా ఒకటి. 

ప్లేమత్‌ బ్రదరన్‌ అనునది ఒక ఏసు సంప్రదాయం. కోట్సుగారి ద్వారా నాకు 
పరిచయమైన వారంతా బాగా చదువుకున్నవారు. పాపభీరువులు. కొని యీ 
కుటుంబంలో ఒకరు యీ క్రింది విధంగా వాదించారు. 

“మా మత సౌందర్యం నీవెరుగవు. మానవుడు తన పాపాలకు ఎప్పటికప్పుడు 
ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని నీ వాదన అయితే జీవితమంతా (ప్రాయశ్చిత్తాలతోనే 
గడిచిపోతుంది. ఎడతెగని యీ కర్మకాండ నుంచి ఎలా ముక్తి లభిస్తుంది? ఎన్నటికీ 
శాంతి లభించదు. మనమందరం పాపులం అని నీవూ అంటున్నావు. చూడు మాకెంత 
విశ్వాసమో! మన ప్రయత్నాల వల్ల ముక్తి వ్యర్ధం కాకూడదు. యీ పాపభారం ఎలా 
మోయగలం? దానిని ఎసుమీద వేయాలి. అతడొక్కడే పాపరహితుడు. అతడొక్కడే 
భగవానుని కుమారుడు. ఎవరు తనను నమ్ముదురో వారి పాపాలు 
పటాపంచలయిపోతాయని ఆయన వరం యిచ్చాడు. అది దేవుని అగాధమగు 
ఉదారతత్వం, ఎసు ముక్తి నీయగలడని నమ్ముదుమేని పాపాలు మనకంటవు. మనం 
పాపం చేయక తప్పదు. యీ ప్రపంచంలో పాపస్పర్శ తగలకుండా వుండేదెలా ? 
కావున ఎసు ఒక్కడే రక్షకుడు అని నమ్మిన వానికే పరిపూర్ణ శాంతి లభిస్తుంది. కావున 
శాంతి మీకా! మాకా? 

ఈ వాదం నీకు నచ్చలేదు. నేను యీ ఎసు మతాన్ని అంగీకరించలేను. 
పాపాలు చేసి తత్ఫలం నాకంటరాదని నేనెన్నడూ ప్రార్ధించను. పాపకర్మ నుండి, పాప 
ప్రవృత్తినుండి విముక్తుడనగుటకు ప్రయత్నిస్తాను. అట్టి స్థితి చేకూరేదాకా నాకు 
అశాంతియే ప్రీతికరం' అని అన్నాను. అతడు బదులు చెబుతూ - “ఇదంతా 
నిప్పయోజనం. మళ్లీ నేను చెప్పిన మాటల్ని బాగా ఆలోచించు.” అని అన్నాడు. పాపం 
అతడు బుద్ధిపూర్వకంగా పాపాల్ని అనుషంచాడు. అంతటితో ఆగక వాటివల్ల తన 
మనస్సునకేమీ చింత లేదని మరీ మరీ చెప్పాడు. 

ఇట్టి సిద్దాంతాలు కైస్తవులందరికీ సమ్మతం కాదని వీరితో పరిచయం కాక 
పూర్వం నుండే నాకు తెలుసు. కోట్సు పాపభీరుడు. నిర్మలుడు. సాధనచే హృదయం 
శుద్ధమగునని అతని నమ్మకం. ఆ కుమారికల నమ్మకం కూడా అదే. నేను చదివిన 
గ్రంధాల్లో కొన్ని భక్తిపరమైనవి. ప్లీమత్‌ సోదరుని ప్రసంగం వల్ల నా బుద్ది ఎలా 
మారునోయని కోట్సు భయపడ్డాడు. కాని అట్టి భయానికి అవకాశం లేదనీ, అతడేదో 


ఆత్మకధ 113 


అన్నాడని ఏసు మతం మీద నాకు ఈర్యాద్వేషాలు కలుగవని నచ్చచెప్పాను. నాకు గల 
తపన బైబిలును గురించియే, దొని తత్వార్గాన్ని గురించియే. 


12. భారతీయులతో పరిచయం 

క్రైస్తువులను గురించి వ్రాసే పూర్వం అప్పటి నా యితర అనుభవాల్ని గురించి 
కూడా కొంచెం వివరిస్తాను. 

నేపాలు రాష్ట్రంలో దాదా అబ్దుల్లా గారెంతో ప్రిటోరియాలో సేర్‌ తైయబ్‌ హాజీ 
ఖాన్‌గారంత. అందరికీ ఉపయోగపడే ఏ ధర్మ కార్యమైనా ఆయన లేకుండా 
జరుగదు. నేను అక్కడికి వెళ్లిన మొదటి వారంలోనే వారిని పరిచయం చేసుకున్నాను. 
“నాకు ప్రిటోరియా యందలి భారతీయులందరితోను పరిచయం పెంచుకోవాలని 
వున్నది యిక్కడి హిందూదేశస్థుల ఆనుసానులు నాకు తెలుసుకోవాలని వుంది. 
అందుకు మీ సాయం కావాలి.” అని నేను అనగానే అన్ని విధాల సహకరిస్తానని మాట 
యిచ్చాడు 

భారతీయులందరినీ ఒకచోట సమావేశపరిచి వారి స్థితిగతులు వారికి అవగతం 
చేయడం అవసరమని నాకు తోచింది. సేర్‌ హాజీ మహమ్మద్‌ అను వారి పేరట కూడా 
నా దగ్గర పరిచయ పత్రం వున్నది. సభను సేర్‌గారి ఇంట్లో ఏర్పాటు చేశాం 
సభికులంతా మేమన్‌ వర్తకులు. హిందువుల సంఖ్య బహు స్వల్పం ప్రిటోరియాలో 
స్థాయి గల హిందువులు మాత్రం వచ్చారు. 

నా జీవితంలో యిదే మొదటి ఉపన్యాసం. ఆ ఉపన్యాసం కోసం నేను చాలా 
కష్టపడ్డాను ఉపన్యాసంలోని విషయం సత్యం. కాని వాణిజ్యంలో సత్యం నడవదు. 
అసంభవం అని కొందరు వర్తకులు నాతో వాదించారు. నేను అప్పుడు వారి వాదాన్ని 
విశ్వసించలేదు యిప్పుడూ విశ్వసించలేదు. సత్యం, వ్యాపారం రెంటికీ పొంతన 
కుదరదు. అనే వర్తకులు యిప్పటికీ వున్నారు. వ్యవహారం వేరు, ధర్మం వేరు యిదీ 
వారి వాదన. వ్యవహారమందు శుద్ధ సత్యం అశక్యం, యధాశక్తి సత్యమాడటం శక్యం 
అని వారి అభిప్రాయం. నేను నా ఉపన్యాసంలో యీ విషయాన్ని గురించి కూలంకషంగా 
చర్చించి వాణిజ్య వేత్తలు రెండింతలు సత్య ప్రవర్తన గలిగి వుండాలని చెప్పాను. 
స్వదేశంలో కంటే విదేశంలో సత్య నిష్ట ఎక్కువగా వుండాలనీ, అందుకు విశేషకారణం 
వుందనీ, విదేశంలో కొద్దిమంది భారతీయుల అసత్య ప్రవర్తనను చూచి భారతదేశంలో 
గల కోటాను కోట్ల భారతీయులంతా యిదే రకమని యిక్కడి జనం భావిస్తారనీ, నొక్కి 
వక్కాణించాను. 


114 భారతీయులతో పరిచయం 


నేను తెల్లవారిని ఉదాహరణగా చెప్పి నల్లవారు ఎంత అశుచిగా వుంటారో, 
ఎంత దుష్టంగా ప్రవర్తిస్తారో వివరించాను. పారశీకులు, క్రైస్తవులు, మరారీ, గుజరాతీ, 
మదరాసీ, పంజాబీ, సింధీ, కచ్ళీ, సూరతీ మొదలుగా గల భేదాలు మరిచిపామ్మని 
ఉద్బోదించాను. ఒక సంఘాన్ని స్థాపించి, భారతీయులు పడుతున్న కష్టాల గురించి 
అర్జీలు పంపవలసిన అవసరం ఎంతైనా వుందని చెప్పి అట్టి సంఘంలో జీతం 
తీసుకోకుండా నేను పని చేస్తానని చెప్పి నా ప్రసంగాన్ని ముగించాను. నా ఉపన్యాసం 
సభను ఆకట్టుకొని ప్రభావితం చేసిందని గ్రహించాను. దానిపై చర్చలు జరిగాయి. 

తమ తమ కష్టాల్ని చెప్పడానికి కొందరు ముందుకు వచ్చారు. నాకు కూడా 
ఉత్సాహం కలిగింది. వారిలో ఇంగ్లీషు వచ్చిన వారు కొద్దిమందే. యీ పరదేశంలో 
ఇంగ్లీషు రావడం అవసరమనీ, ప్రయోజనకరమనీ వారికి చెప్పాను. పెద్దవారైనా సరే 
చదువుకోవచ్చునని చెప్పి కొందరి పేర్లు ఉదాహరణగా పేర్కొన్నాను. మీరు ఇంగ్లీషు 
నేర్చుకొంటామంటే నేను బోధిస్తాను. మీకు తీరిక వున్న సమయం తెలిపితే నేనే 
స్వయంగా వచ్చి మీకు ఇంగ్లీషు నేర్పుతానని చెప్పాను. కొందరు నేర్చుకునేందుకు 
ముందుకు వచ్చారు. వారిలో యిద్దరు మహమ్మదీయులు. ఒకరు మంగలి, ఒకరు 
గుమాస్తా, మూడవ వాడు హిందువు. ఒక చిన్న దుకాణదారు. నేనందరికీ 
అనుకూలుడనైనాను. బోధన చేయగలిగాను. కాని నా శిష్యుల్లో కొందరు ఎమరుపాటు 
చూపించారు. కాని నేను మాత్రం ఓర్పుతో వ్యవహరించాను. వారి గృహాలకు వెళ్లాను. 
కాని వారికి సమయం చిక్కలేదు. ఇంగ్లీషులో పండితులు కావాలని వాళ్లకు కోరిక 
లేదు. అయినా యిద్దరు మాత్రం ఎనిమిది నెలలకు కొంత తేలారు జమా ఖర్చులు 
వ్రాయడం, రాతకోతలు నేర్పారు. తన ఖాతాదారులతో కొంచెం ఇంగ్లీషుతో 
మాట్లాడగలిగితే చాలని మంగలి ఉద్దేశ్యం. వారిలో యిద్దరు ఇంగ్లీషు నేర్చుకొని 
ధనార్జన చేయసాగారు కూడా. 

సభ వల్ల కలిగిన యీ ప్రయోజనం చూచి నాకు సంతోషం కలిగింది. అట్టి 
సభలు ప్రతి వారమూ ప్రతినెలా జరపాలని నిర్ణయం చేశాం. మొత్తం మీద 
మేమనుకున్నట్లుగా సభలు జరుగుతూ వున్నాయి. యీ సభలలో ఒకరి అభిప్రాయం 
మరొకరు తెలసుకోగలిగేవారు. యీ కారణం వల్ల ప్రిటోరియాలో గల ప్రతి 
భారతీయునితో నాకు పరిచయం ఎర్బడింది. తెలియని వారంటూ ఎవ్వరూ లేరు. 
అందువల్ల యిక అక్కడ వున్న బ్రిటిష్‌ ఎజంటుతో పరిచయం పెంచుకోవాలని 
భావించాను. వారిని దర్శించాను. ఆయన పేరు జాకోబ్స్‌ డినెట్‌. హిందూ దేశస్థుల పై 


అత్మకథ 115 


ఆయనకు మంచి అభిప్రాయం వున్నది. కాని అతనికి అక్కడ తగిన పరపతి లేదు. 
సమయం వచ్చినప్పుడు సాయపడతాను, అవసరం అయినప్పుడు వచ్చి నన్ను 
కలవనుని ఆయన చెప్పాడు. 

ఇకరైల్వే వారితో చర్చలు ప్రారంభించాను. మీ నియమాల ప్రకారం హిందువులకు 
కష్టాలు కలుగకుండ చూడమని వాళ్లను కోరాను. సరియైన వేష భాషలుంటేనే పెద్ద 
తరగతి టిక్కెట్లు యివ్వబడతాయని రైల్వే వారినుండి సమాధానం వచ్చింది. అయితే 
వీని వల్ల ప్రయోజనం చేకూరదు. వేష భాషలు సరిగా వున్నాయా లేదా అని నిర్ణయించే 
అధికారి ఎవరు ? స్టేషను మాస్టరే అట్టి అధికారి. అందువల్ల ప్రయోజనం శూన్యం అని 
ప్రకటించాను. 

హిందువులకు సంబంధించిన కొన్ని పత్రాలు బ్రిటిష్‌ ఎజంటు చదవమని 
నాకు యిచ్చాడు. ఇట్టివి కొన్ని త్రెయబ్టీ గారి దగ్గర కూడా నాకు లభించాయి. ఆరెంజి 
ఫ్రస్టేటు నుండి భారతీయులు ఎంత నిర్ణయగా వెళ్లగొట్టబడ్డారో ఆ కాగితాలు 
చదవడం వల్ల నాకు తెలిసింది. 

ట్రాన్సువాలు ఫ్రీస్టేటుల్లోని భారతీయుల సాంఘిక, ఆర్దిక, రాజకీయ పరిస్థితులు 
సమస్తం నాకు బోధపడ్డాయి. వీటిని చదవడం వల్ల భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం 
కలుగుతుందని అప్పుడు నేను ఊహంచలేదు. 

ఆ ఏడు గడిచిన తరువాత, దావా వ్యవహారం తేలిపోగానే ఇంటికి వెళ్ళాలని నా 
భావన. కాని దైవేచ్చ వేరుగా వుంది. 


13. కూలి వృత్తి 

ట్రాన్సువాలు ఆరెంజి ఫ్రస్టేటులోని భారతీయుల స్థితిగతులను గూర్చి పూర్తిగా 
వ్రాయడానికిది తావు కాదు. తెలుసుకోదలచినవారు దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్ర 
చదవడం మంచిది. ఆరెంజి ఫ్రీస్టేటుయందు 1988వ సంవత్సరంలోనో లేక అంతకు 
ముందో పుట్టిన ఒక శాసనం వల్ల భారతీయుల స్వాతంత్ర్యమంతా హారించిపోయింది. 
ఒకవేళ భారతీయులెవరైనా అచ్చట వుండదలిస్తే హోటళ్లలో సేవకులుగానో లేక 
మరేదైనా బానిస వృత్తియో చేస్తే వుండవలసిందే. పేరుకు మాత్రం కొద్దిగా ముదరా 
యిచ్చి భారతీయ వ్యాపారస్థుల్ని వెళ్లగొట్టారు. వారు అర్జీలు పెట్టుకున్నారు. ప్రార్థనా 
పత్రాలు పంపుకున్నారు. కాని వినిపించుకునే నాధుడు లేడు. 


116 రూలివృర్తి 


1885వ సంవత్సరంలో ఒక కఠిన శాసనం అమలుచేశారు. 1886లో అందులో 
కొద్దిగా మార్పు చేశారు. ఆ శాసనం ప్రకారం భారతీయులు ట్రాన్సువాలులో 
ప్రవేశించాలంటే మూడు పౌండ్లు టాక్సు చెల్లించాలి. ప్రత్యేకించిన స్థలాల్లో తప్ప 
మరెక్కడా వారికి భూములు వుండకూడదు. భూములున్నా వాటిమీద హక్కు 
ఉండదు. వారికి వోటు హక్కు లేదు. ఆసియా ఖండ వాసుల కోసం యిట్టి శాసనం 
చేయబడింది. తదితర శ్వేతేతర జాతుల వారి కోసం నిర్మించబడ్డ శాసనాలు కూడా 
ఆసియా ఖండవాసులపై ప్రయోగించసాగారు. యీ శాసనం ప్రకారం భారతీయులు 
రోడ్డు మీద నడవకూడదు. రాత్రి తొమ్మిది గంటల తరువాత భారతీయులెవ్వరూ 
బయటకి పోకూడదు. తిరగకూడదు. భారతీయులపై ఒక్కొక్కప్పుడు యీ శాసనం 
ప్రయోగించ బడుతూ వుండటం, ఒక్కొక్కప్పుడు ప్రయోగించకుండా వుండటం కూడా 
కద్దు. యీ పరిస్థితిలో కొందరు భారతీయ మహమ్మదీయులు తాము అరబ్బులమని 
చెప్పుకొని తప్పించుకునేవారు. భారతీయులకు అనుమతి కావలసివస్తే పోలీసుల 
దయాధర్మం మీద ఆధారపడవలసిందే. 

ఈ శాసనాల్ని చదవవలసిన అవసరం కలిగింది. నేను రాత్రులందు కోట్సుగారితో 
కలిసి షికారుకు పోతూ వుండేవాణ్ణి. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి పదిగంటలయ్యేది. 
పోలీసులు పట్టుకుంటే యిక నాగతి ఎమిటి ? యీ విషయంలో నాకంటే కోట్సుగారే 
ఎక్కువ విచారపడుతూ వుండేవారు. ఆయన తన దగ్గర పనిచేసే నీగ్రో సేవకులకు 
పాసు యివ్వగలడు. అది చెల్లుతుంది. కాని నాకు యివ్వలేడు. వాస్తవానికి అతడు 
సేవచేసే వారికి అనుజ్ఞా పత్రం యివ్వవచ్చు. కాని అది నా విషయంలో చెల్లదు. 

అందువల్ల కోట్సుగారో, వారి మిత్రులో నన్ను క్రౌజ్‌గారి దగ్గరకు తీసుకువెళ్లారు 
అయన ప్రభుత్వ వకీలు. మేము సహాధ్యాయులం. ఒకరి ముఖం మరొకరం 
ఎరుగుదుము. ఒక్క “ఇగ్‌' కు సంబంధించిన బారిస్టర్లం తొమ్మిది గంటలు దాటితే 
నాకు పాసు అవసరం అని విని ఆయన బాధపడ్డాడు. నా బాధలో కొంత తానూ 
పంచుకున్నాడు. నాకు పాసు యివ్వడానికి బదులు ఒక చేఉత్తరం వ్రాసి యిచ్చాడు 
దానితో నాకు తిరిగేందుకు స్వేచ్చ లభించింది. పోలీసుల బెడద తగ్గింది ఆ ఉత్తరం 
నా దగ్గర వుంచుకున్నాను. అయితే దొని అవసరం కలుగలేదు. ఆ విధంగా అవసరం 
కలుగకపోవడం కేవలం దైవికమే. 

డౌక్టర్‌ క్రొజు తన యింటికి నన్ను ఆహ్వానించాడు. మాకు స్వేహం కుదిరింది. 
నేను తరచు వా5 యింటికి వెళుతూ వుండేవాణ్ణి. వారి ద్వారా ప్రసిద్ధికెక్కిన వారి 


ఆత్మకథ 117 


సోదరుని పరిచయం కలిగింది. వారి సోదరుడు జోహాన్స్‌బర్గ్‌లో పబ్లిక్‌ ప్రాసక్యూటరు. 
బోయర్‌ యుద్ధంలో ఒక ఉద్యోగిని ఖూనీ చేయుటకు కుట్ర పన్నాడని నేరం మోపి 
ఆయనకు ఎడేండ్డ కారాగార శిక్ష విధించారు. ఆయన పట్టా కూడా రద్దు చేశారు. 
యుద్ధం ముగిసిన తరువాత ఆయనను విడుదల చేశారు. తిరిగి ఆదరించి ఆయనను 
కోర్టులో చేర్చుకున్నారు. ఆయన మళ్లీ ప్లీడరు పని చేయసాగారు. 

ఈ పరిచయాలు తరువాత ప్రజాసేవ చేయడానికి పూనుకున్నప్పుడు నాకు 
ఉపయోగపడ్డాయి. 

రోడ్డు మీద నడుచుటకు సంబంధించిన శాసనం కూడా ఎంతో యిబ్బంది 
కలిగించింది. నేనెప్పుడూ (పెసిడెంటు వీధికి ఆవలనున్న మైదానానికి షికారుకు పోతూ 
వుండేవాణ్ణి. యీ వీధిలోనే ప్రెసిడెంట్‌ క్రూగరు గారి గృహం ఉంది. ఆ గృహం 
నిరాడంబరంగా వృండేది. దాని చుట్టు తోటగాని, దొడ్డిగౌని లేదు. సామాన్య గృహంలా 
వుండేది. ప్రిటోరియాలో కోటీశ్వరుల యిండ్లు దివ్య భవనాలు. వాటియందు 
నందనవనాలు అధికంగా వుండేవి. కాని (పైసిడెంటుగారు నిరాడంబరులు. ఆ యింటి 
ముందు పోలీసుల కాపలా వుండటం వల్ల అది రాజ్యాధికారి గృహమని తెలుస్తుంది. 
నేనెప్పుడూ ఆ పోలీసుల ప్రక్కగా వెళుతూ వుండేవాణ్లి, అయితే ఆ పోలీసులు ఎప్పుడూ 
నా జోలికి రాలేదు. 

అక్కడ వంతుల ప్రకారం పోలీసులు మారుతూ వుంటారు. ఒకనాడు ఒక 
పోలీసు నన్ను చూచాడు. కనీసం ముందుగా హెచ్చరిక అయినా చేయకుండా తిన్నగా 
మీదికి వచ్చి కొట్టి నన్ను నెట్టివేశాడు. నేను నివ్వెరబోయాను. దెబ్బలు తగిలాయి. నేను 
ఆ పోలీసును ఏమీ అనలేదు. ఇంతలో గుర్రం మీద అటుగా వెళుతున్న కోట్సు దోర 
అక్కడకు వచ్చి “గాంధీ! నేనంతా చూచాను . నీవు వీనిపై కేసు పెట్టు. నేను సాక్ష్యం 
యిస్తాను. నీమీద యితడు చెయ్యి చేసుకున్నందుకు విచారిస్తున్నాను అని అన్నాడు. 

“ఇందు విచారించనవసరం లేదు. పాపం జ పోలీసు వాడికేమి తెలుసు? 
అతడికి నల్లవాళ్ళంతా సమానులే. అతడు నామీద చెయ్యి చేసుకున్నట్లే నీగ్రోల మీద 
కూడా తప్పక చెయ్యి చేసుకుంటాడు. నాకు ఏ అపాయం కలిగినా కోర్టుకు 
వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల యితని మీద కేసు పెట్టను” అని 

“నీ పద్ధతి నీదే. ఆలోచించుకో. ఇట్టివాడికి ఒక్క పర్యాయం శాస్తి చేయడం 
అవసరం” అని కోట్సుగారన్నాడు. ఆ తరువాత ఆయన పోలీసువాణ్ణి కోప్పడ్డాడు. 


116 దావా వేయుటకు ఎర్బాట్లు 


పోలీసు డచ్చివాడు. వారిద్దరు డచ్చి భాషలో మాట్లాడుకున్నారు. నాకు వారి మాటలు 
అర్థంకాలేదు. చిట్ట చివరికి ఆ పోలీసు నన్ను క్షమాపణ కోరాడు. కాని అతడు క్షమాపణ 
కోరనవసరమే లేదు. నేను అతణ్ణి మొదటనే క్షమించి వేశాను. 

అటు తరువాత నేనా వీధికి పోలేదు. అయినా మిగతా పోలీసులకు యీ 
విషయం తెలియదు కదా! వాళ్ల చేతుల్లో నేను దెబ్బలు తినడం ఎందుకు అని భావించి 
యితర వీధులగుండా షికొరుకు పోవడం ప్రారంభించాను. 

ఈ విషయమై భారతీయులను గురించి లోతుగా ఆలోచించడం ప్రారంభించాను. 
ఈ శాసనాన్ని గురించి బ్రిటిష్‌ ఏజంటుతో మాట్లాడదామనీ, అవకాశం చిక్కితే ఒక 
దావా వేసి చూద్దామనీ భారతీయులతో చర్చించాను. యీ విధంగా భారతీయుల 
బాధల్ని గురించి వినడం చదవడమే గాక స్వయంగా కూడా నేను వాటిని 
అనుభవించాను. ఆత్మగౌరవం నిలుపుకోవాలని భావించే భారతీయులకు దక్షిణ 
ఆఫ్రీకా అనువైన చోటు కాదనే నిర్ణయానికి వచ్చాను. ఈ పరిస్థితిని ఎలా మార్చడం? 

అయితే ప్రస్తుతం నా కర్తవ్యం ఎమిటి? దాదా అబ్బుల్లాగారి దావా వ్యవహారం 
చూడటమేకదా! కనుక అందుకు పూనుకున్నాను. 


14. దావా వేయుటకు ఎర్బాట్లు 


ప్రిటోరియాలో నేను ఒక సంవత్సరం వున్నాను. నా జీవితంలో ఆ సమయం 
అమూల్యమైనది. ప్రజాసేవ చేయాలనే తలంపు నాకు కలిగింది. అందుకు అక్కడే శక్తి 
చేకూరింది. నాకు మతం విషయమై ఆసక్తి అక్కడే కలిగింది. ప్లీడరు పనిని గురించి 
సరియైన జ్ఞానం అక్కడే కలిగింది. క్రొత్త బారిస్టర్లు పాత బారిస్టర్ల దగ్గర నేర్చుకోగలిగినది 
నేను అక్కడే నేర్చుకున్నాను. ప్లీడరు పనికి కొంచెం పనికి వస్తానని నేను అక్కడే 
తెలుసుకున్నాను. ప్లీడరు పనికి తాళంచెవి అక్కడే నాకు దొరికింది. 

దాదా అబ్దుల్లా గారి దావా చిన్నదికాదు. నలబై వేల పౌండ్లకు, అంటే ఆరు లక్షల 
రూపాయలకు సంబంధించిన దావా అది. యిది వ్యాపారానికి సంబంధించిన దావా. 
అందువల్ల లెక్కల చిక్కులు అపరిమితంగా వున్నాయి. ప్రాంశరీ నోట్లకు, నోటు వ్రాసి 
యిస్తామన్న నోటి మాటలకు కూడా యీ దావాతో సంబంధం వుంది. యీ దావాకు 
యిదే ఆధారం. ప్రాంశరీ నోట్లు మోసం చేసి వ్రాయించుకోబడ్డాయనీ, వాటికి తగిన 
ఆధారాలు లేవని ప్రతివాదుల వాదన. మొత్తం మీద దావా పూర్తిగా చిక్కుల మయం. 


ఆత్మకథ 119 


వాది ప్రతివాదులు సమర్థులైన సాలిసెటర్లను, బారిస్టర్లను ఏర్పాటు చేసుకున్నారు. 
వారి దగ్గర పని తెలుసుకొనేందుకు నాకు మంచి అవకాశం లభించింది. వాది యొక్క 
వాదమంతా సిద్ధం చేయడం, సాలిసిటరుకు పరిశీలన కోసం అందజేయడం దొవాకు 
అనుకూలమైన విషయాల్ని వెతకడం నా పని. నేను తయారుచేసిన వివరాలలో 
సాలిసిటరు ఎంత స్వీకరిస్తున్నాడో, ఎంత త్రోసివేస్తున్నాడో, ఆ సాలిసిటరు తయారుచేసిన 
వివరాలలో బారిస్టరు ఎంత స్వీకరిస్తున్నాడో తెలుసుకోవడం వల్ల గొప్ప పాఠం నేను 
నేర్చుకున్నట్లయింది. దావా వేయడం కోసం అవసరమైన శక్తి పెరిగిందని చెప్పవచ్చు. 

ఈ దావాలో నాకు అభిరుచి కలిగింది. నేను అందు నిమగ్నమైనాను. 
సంబంధించిన కాగితాలన్నీ చదివాను. నాక్షయింటు చాలా తెలివిగలవాడు. నామీద 
అతనికి అపరిమితమైన విశ్వాసం. అందువల్ల నా పని సులువైంది. నేను బుక్‌కీపింగు 
అంటే ఖాతా లెక్కలకు సంబంధించిన సూక్ష్మాంశాలు కూడా బాగా తెలుసుకున్నాను. 
అందు గుజరాతీ పత్రాలు ఎక్కువగా వున్నాయి. వాటికి అనువాదకుణ్ణి నేనే, అందువల్ల 
అనువాదం చేయగల శక్తి కూడా పెరిగింది. 

ఈ దావా వ్యవహారంలో పూర్తిగా మునిగిపోయాను. మత సంబంధమైన 
చర్చలన్నా, ధర్మకార్యాలన్నా నాకు యిష్టం. అయినా అప్పుడు అవి దావా వ్యవహారాల 
ముందు ప్రధానమైనవిగా తోచలేదు. దావా వ్యవహారమే నాకు ముఖ్యం. 
అవసరమైనప్పుడల్లా లా చదవడం, కేసును పఠించడం నా పని. వాది ప్రతివాదుల 
కాగితాలు నా దగ్గర వుండటం వల్ల వారికి కూడా తెలియని విషయాలు కొన్ని నాకు 
తెలుసునని చెప్పగలను. 

కీ.శే. పిన్‌కట్‌గారు చెప్పన ఒకమాట అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. దక్షిణ 
ఆధ్రికాలో గొప్ప బారిస్టరు, కీర్తిశేషులు అయిన లియోనార్డ్‌ అనువారు దాన్ని సమర్థించారు. 
“యదార్భాలే, ముప్పాతిక భాగం” అని వారన్నారు. అప్పుడు నాదగ్గర ఒక కేసు వుంది. 
ఆ కేసులో యదార్భాలననుసరించి న్యాయం మాకు అనుకూలంగా వుంది. కొని 'లా' 
మాకు వ్యతిరేకంగా వుంది. చివరికి నిరాశపడి నేను లియోనార్డ్‌ గారి సాయం కోరాను. 
వారికి కూడా దావా యందలి విషయాలన్నీ అనుకూలంగా వున్నాయని తోచింది. 
“గాంధీ! నాకు ఒక్క విషయం తోస్తున్నది. కేసులో గల యదార్ధ విషయాలను గురించి 
మనం జాగ్రత్తగా వుందాం. అప్పుడు న్యాయం దానంతట అదే జరుగవచ్చు. యీ 


120 దావా వేయుటకు ఏర్పాట్లు 


కేసుకు సంబింధించిన విషయాలన్నీ తిరిగి మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. అప్పుడు 
నా దగ్గరకి రండి" అని లియోనార్డ్‌ అన్నారు. వారి మాట ప్రకారం తిరిగి ఆ కేసంతా 
నేను నిశితంగా పరిశీలించాను. అది ఎంతో అపూర్వంగా వుంది. అటువంటిదే దక్షిణ 
ఆఫ్రికా కేసు మరొకటి నా మనస్సులో నాటుకుంది. ఆ విషయం లియోనార్డ్‌ గారికి 
తెలియజేశాను. ఇక మనం యీ కేసు గెలవగలం. అయితే బెంచీ మీదకు ఏ జడ్జీ 
వస్తాడో చూడాలి.” అని ఆయన అన్నాడు. 

దాదా అబ్బుల్లా కేసులో పని చేస్తున్నప్పుడు యదార్ధ విషయాలకు యింత 
మహత్తు వుంటుందని తెలియదు. యదార్ధ విషయం అందే సత్యమన్నమాట 
నత్యాన్ని మనం గ్రహించినవుడం న్యాయం దానంతట అదే మనకు 
అనుకూలిస్తుందన్నమాట. మా వాది దావాలో యదార్ధ విషయాలు బలవత్తరంగా 
వున్నాయి. అందువల్ల “లా మా వాది పక్షం అయి తీరుతుందని భావించాం. 

ఈ కేసును యిలాగే సాగనిస్తే బంధువులు మరియు ఒకే పట్టణంలో 
నివశిస్తున్న వాది ప్రతివాదులు యిద్దరూ పూర్తిగా నష్టపడిపోతారను విషయం బోధపడింది. 
చివరికి దావా ఎవరి పక్షం అవుతుందో తెలియదు. కోర్టులో దీన్ని సాగనిస్తే ఎంతకాలం 
సాగుతుందో కూడా తెలియదు. అందువల్ల ఉభయ పార్టీలకు ప్రయోజనం కలుగదు. 
కనుక వీలైతే త్వరగా దీన్ని తేల్చి వేసుకోవడం మంచిదని అనిపించింది. 

నేను తైయబ్‌ సేర్‌కు వివరమంతా చెప్పి రాజీ పడమనీ, అందుకు మీ వకీలును 
సంప్రతించమనీ, వాది ప్రతివాదులు ఒక నమ్మకస్తుడగు మధ్యవర్తి చెప్పినట్లు 
నడుచుకుంటే కేసు తేలికగా పరిష్కారం అవుతుందనీ చెప్పాను. యీ కేసులో నిజానికి 
వాది ప్రతివాదులిద్దరూ వర్తక ప్రముఖులే. కాని స్లీడర్ణ కోసం వారిరువురు పెడుతున్న 
ఖర్చును చూస్తే త్వరలోనే వారి ధనం విపరీతంగా ఖర్చయ్యే (ప్రమాదం వున్నది. యౌ 
కేసు గొడవలో పడినందున మరో పని చేసుకొనే అవకాశం కూడా వారికి దొరకడం 
లేదు. దీనితోనే సరిపోతున్నది. మరో వైపున ఒకరిమీద మరొకరికి వైమనస్యం 
విపరీతంగా పెరిగిపోతూ వుంది. వకీలు వృత్తిని గురించి యోచించిన కొద్దీ నాకు ఆ 
వృత్తి యెడ ఎవగింపు పెరిగిపోసాగింది. ఒకరి నొకరు ఓడించుకోవడం కోసం లా 
పాయింట్లు వెతుక్కోవడం లాయర్ల పని. పెట్టిన ఖర్చులన్నీ గెలిచిన వాడికి వస్తాయా 


ఆత్మకధ 121 


అంటే అదీ లేదు. ఒకరు మరొకరికి ఖర్చు చెల్లించాలంటే దానికి “కోర్టు ఫీజు 
రెగ్యులేషన్‌” ప్రకారం ఒక పద్ధతి వుంది. అయితే లాయర్ల కిచ్చే ఫీజు ఆ ప్రకారం 
లభించే సొమ్ము కంటే ఎంతో అధికం. యీ విషయాలన్నీ మొట్ట మొదటి సారి 
తెలుసుకున్నాను. 

ఇక సహించలేకపోయాను. ఈ దావాను పరిష్కరించడం నా కర్తవ్యమని 
భావించాను. రాజీ వ్యవహారం ముందుకు సాగిస్తున్నప్పుడు నా ప్రాణాలు పోయినంత 
పని అయింది. చివరికి తైయబ్‌ సేర్‌ రాజీకి అంగీకరించాడు. ఒక మధ్యవర్తి 
నియమించబడ్డాడు. దావా ఆ మధ్యవర్తి ముందు నడిచింది. దాదా అబ్దుల్లా గెలిచాడు. 

అయినా నాకు తృప్తి కలుగలేదు. మధ్యవర్తి తీర్చును దాదా అబ్దుల్లా వెంటనే 
అమలుబరిస్తే తైయబ్‌ హాజీఖాన్‌ మహమ్మద్‌ అన్ని రూపాయలు ఒక్కసారిగా తెచ్చి 
కుమ్మరించలేడు. దక్షిణ - ఆఫ్రికాలో నివసిస్తున్న పోరుబందర్‌ వర్తకుల్లో ద్రాయబడని 
శాసనం ఒకటి వుంది. దివాళా కంటే చావు మేలు అనేదే ఆ శాసనం. తెయబ్‌ సేర్‌గారు 
ఒక్కసారిగా 37వేల పౌండ్లు ఖర్చుల క్రింద చెల్లించలేడు. ఆయన పైసలతో సహా బాకీ 
తీర్చివే సేందుకు సిద్ధమే. కాని దివాళా తీశాడనే అపవాదు రాకూడదు. ఇందుకు ఒక్కటే 
ఉపాయం. వాయిదాల మీద సొమ్ము తీసుకొనేందుకు దాదా అబ్బుల్లా ఒప్పుకోవాలి, ఆ 
ప్రకారం దీర్భకాలపు వాయిదాల మీద సామ్ము పుచ్చుకోవడానికి ఉదారబుద్ధితో దాదా 
అంగీకరించాడు. రాజీకి ఉభయుల్ని ఒప్పించడానికి పడ్డ శ్రమ కంటే వాయిదాల మీద 
సామ్ము చెల్లింపుకు అంగీకరింపచేయడానికి నేను పడ్డ శ్రమ ఆ భగవంతుడికే ఎరుక, 
అయితే ఇదంతా జరిగాక ఇద్దరూ సంతోషించారు. యిద్దరికీ గౌరవం పెరిగింది. నాకు 
అపరిమితంగా ఆనందం కలిగింది. వకీలు పని ఎమిటో, దాని సత్యస్వరూపం ఏమిటో 
అప్పుడు నాకు బోధపడింది. మనిషిలోని గుణాల్ని, వారి సత్సక్షాన్ని తెలుసుకోగలగటం 
ఎలాగో తెలుసుకోగలిగాను. విడిపోయిన వాది ప్రతివాదుల్ని కలవడమే వకీలు యొక్క 
పరమ ధర్మమని గ్రహించాను. ఈ సత్యం నాలో బాగా నాటుకుపోయింది. అందువల్ల 
తరువాత 20 ఏండ్ల బాటు నేను సాగించిన ప్లీడరు వృత్తిలో వందలాది కేసుల్ని కోర్టుకు 
ఎక్కకుండానే పరిష్కరించగలిగాను. అందువల్ల నాకు నష్టమేమీ కలగలేదు. రాబడిని 
కోల్పోలేదు. ఆత్మతృప్తి కలిగింది. అంతకంటే యింకేమి కావాలి? 


122 నేను పడ్డ మధన 


15. నేను పడ్డ మధన 


శ్రైస్తవ మిత్రుల వల్ల నాకు కలిగిన అనుభవాల్ని వివరిస్తాను. 

బేకరు గారికి నా భవిష్యత్తును గురించి ఆతురత ఎక్కువైంది. ఆయన నన్ను 
వెల్లింగ్టన్‌ పట్టణంలో జరిగిన సభకు తీసుకువెళ్లారు. ప్రొటెస్టెంట్‌ తెగవారు ధర్మ 
ప్రభోదానికి, ఆత్మ పరిశుద్ధికి, కొన్ని సంవత్సరాలకు ఒక్కో పర్యాయం అట్టి సమ్మేళనాలు 
జరుపుతూ వుంటారు. ఇవి ధర్మపునరుద్ధరణకు, ధర్మ పున: ప్రతిష్టకు నిర్దేశింపబడిన 
సమ్మేళనాలు. దానికి అధ్యక్షుడు రివరెండు ఆండ్రూమురే. ఆయన ఆ పట్టణంలో 
ప్రధాన మతాచార్యుడు. ప్రఖ్యాతి చెందిన వ్యక్తి, ఆ సమ్మేళనంలో జరిగే మత ప్రబోధం, 
అచ్చటికి వచ్చేవారి మహోత్సాహం, దాని పవిత్రత మొదలగు వాటిని చూచి నేను 
ఏసుమతంలో తప్పక కలిసిపోతానని బేకరుగారు భావించారు. 

బేకురుగారికి ప్రార్థనా బలమే మహాబలం. ప్రార్థనపై ఆయనకు అమిత 
విశ్వాసం. హృదయ పూర్తిగా చేయబడే ప్రార్థనను భగవంతుడు తప్పక వింటాడని 
ఆయన విశ్వాసం. ఐహిక సంబంధమైన కోరికలు కూడా ప్రార్థన వల్ల నెరవేరుతాయని 
నమ్మే బ్రిస్టల్‌ నివాసి జార్జి ముల్లర్‌ వంటి వారిని ఆయన ప్రమాణంగా పేర్కొంటారు. 
ప్రార్థనా మహిమను గురించి ఆయన చెబుతూ వుంటే నేను తటస్థభావంతో వినేవాణ్ణి. 
అంతరాత్మ గనుక ప్రబోధిస్తే నేను తప్పక ఎసు మతంలో చేరతాననీ, అట్టి స్థితిలో 
ప్రపంచమందలి ఏ శక్తీ నన్ను ఆపలేదని బేకరు గారికి చెప్పాను. యీ విధమైన 
వాగ్ధానం చేయుటకు నేను సందేహించలేదు. అప్పటికే నేను అంతరాత్మ ప్రబోధం 
ప్రకారం నడుచుకోవడం ప్రారంభించాను. అంతరాత్మ చెప్పిన రీతిగా నడుచుకోవడమంటే 
నాకు ఆనందంగా వుండేది. వాస్తవానికి విరుద్దాచరణ కష్టదాయకం. దు:ఖప్రదం 
కూడా. 

మేము వెల్లింగ్టన్‌ పట్టణం వెళ్లాము. నా వంటి నల్లవాడిని వెంటబెట్టుకు వెళ్లడం 
వలన బేకరు గారికి చాలా కష్టాలు కలిగాయి. దారిలో ఆయనకు ఎన్నో ఇబ్బందులు 
కలిగాయి. మధ్యలో ఆదివారం వచ్చినందున మా ప్రయాణం ఆగిపోయింది. బేకరు 
గారు, వారి బృందంలోని వారు ఆదివారం నాడు ప్రయాణం చేయరు. మేము ఒక 
స్టేషనులో ఆగాము. అక్కడి హోటలు యజమాని వాద ప్రతివాదాలు జరిగిన తరువాత 
నాకు భోజనం పెట్టేందుకు ఆంగీకరించాడు. అయితే భోజనశాలలో అందరి సరసన 


అత్మకధ 123 


కూర్చోనిచ్చేందుకు అతడు అంగీకరించలేదు. బేకరుగారు సామాన్యంగా మెత్తబడే 
రకంకాదు. హోటలుకు వచ్చే అతిధుల హక్కుల్ని గురించి ఆయనను నిలదీశాడు. 
బేకరు గారికి కలిగిన కష్టం నాకు బోధపడింది. వెల్లింగ్టన్‌ పట్టణంలో కూడా నేను 
బేకరుగారితోనే వున్నాను. నా వల్ల తను పడుతున్న కష్టాలు నాకు తెలియకుండా 
వుంచాలని ఆయన తపన. కాని నాకు అవన్నీ తెలుస్తూనే వున్నాయి. 

ఈ సభలో పాల్గొన్న క్రైస్తవులందరూ చాలా శద్ధాళువులు. వారి భక్తి నాకు ఎంతో 
ఆనందం కలిగించింది. నేను రివరెండు ముర్రే గారి దర్శనం చేసుకున్నాను. అక్కడ 
చాలామంది నా కోసం భగవంతుణ్ణి ప్రార్ధించడం చూచాను. వారి భజనలు కొన్ని 
మధురాతి మధురంగా ఉన్నాయి. 

వెల్లింగ్టన్‌లో సభ మూడు రోజులపాటు జరిగింది. అచ్చటికి వచ్చిన వారి 
మతవిశ్వాసం నేను బాగా గమనించాను. కాని అంతమాత్రాన నా మత విశ్వాసాన్ని 
నేనెందుకు పరిత్యజించాలి? ఎసు మతంలో కలియకపోతే స్వర్గం గాని, ముక్తిగాని 
కలుగవు అని అనడం, దాన్ని నమ్మడం సరికాదు. క్రైస్తవ మిత్రులకు నేనీ విషయం 
చెప్పేసరికి వారి ప్రాణాలు ఎగిరిపోయినంత పని అయింది. కాని అందుకు నేనేం 
చేయగలను? 

నా కష్టాలు యింకా పెరిగాయి. జీససు దేవుని ఎకైక పుత్రుడని అనడం, వారిని 
నమ్మిన వారికే అమృతత్వం కలుగుతుందని అనడం నా విశ్వాసానికి మించిన 
మాటలు. నిజానికి దేవునికి పుత్రులే గనుక వుంటే మనమంతా ఆయనకు పుత్రులమే 
గదా! జీససు భగవత్సముడు గాని లేక సాక్షాత్తు భగవంతుడే అయితే మనమంతా 
భగవత్సములమే లేక భగవంతులమే కదా! జీససు తన మృతిచేత, మరియు తన 
రక్తము చేత జగత్తు నందలి పాపాల్ని కడిగివేశాడను వాక్యాల అర్ధం నాకు బోధపడలేదు. 
వ్యంగ్యార్థం కొంత సత్యం కావచ్చును. క్రైస్తవ మత ప్రకారం మనుష్యునికే ఆత్మ 
వుంటుంది. జంతువులు మొదలుగా గల వాటికి ఆత్మ వుండదు. వాటికి చావుతో సరి. 
యీ విషయం నాకు నచ్చలేదు. 

జీససు త్యాగి. మహాత్ముడు, మహాగురువు. అంగీకరిస్తాను. కాని అతడొక 
అద్వితీయ పురుషుడు కాడు. సిలువపై ఆయన ప్రపంచానికి ఒక మహా దృష్టాంతం. 
కాని ఆయన మృతి యందు ఏదో రహస్యం లేక చమత్కారం లేక ప్రభావం వున్నదని 
చెబితే నా హృదయం అంగీకరించదు. ఇతరులీయజాలని ఏ మహాప్రసాదము 
le.S.W 1-10 


124 నేను పడ్డ మధన 


క్రైస్తవుల పవిత్ర జీవితాలు నాకు ప్రసాదించలేదు. ఇతర ధర్మాలలో కూడా నాకు క్రైస్తవ 
సంస్కారాలు కనబడ్డాయి. సిద్ధాంత దృష్టితో పరిశీలిస్తే ఏసు సిద్ధాంతాలలో అలౌకికత 
నాకు కనబడలేదు. త్యాగంలో హిందువులు క్రైస్తవులను ఎన్నో రెట్లు మించిపోతారని 
నాకు విశ్వాసం కలిగింది. క్రైస్తవ మతమే సంపూర్ణమని ఇతర మతాల కంటే 
శ్రేష్టమైనదని నాకు నమ్మకం కలుగలేదు. 

సమయం దొరికినప్పుడల్లా [క్రైస్తవ మిత్రులకు నా హృదయంలో సాగిన యీ 
మధనను గురించి వివరించాను. వారిచ్చిన సమాధానాలు నాకు సంతోషం కలిగించలేదు. 

ఈ విధంగా క్రైస్తవ మతం శ్రేష్టమైనదని కూడా నాకు నమ్మకం కలగలేదు. 
హిందూమత మందలి దోషాలు నా కండ్లకు కనబడసాగాయి. అస్పృశ్యత 
హిందూమతంలో ఒక భాగమైతే, అది జీర్ణమై పోయిన భాగం లేక అత్యాధునిక 
దురాచారం. ఇన్ని వర్గాలు, ఇన్ని శాఖలు ఎందుకోనాకు బోధపడలేదు. వేదాలు 
అపొరుషేయాలు అయితే బైబిలు, ఖురానులు అపొరుషేయాలుకావా ? 

క్రైస్తవ మిత్రులు నన్ను ఏసు మతంలో కలపాలని ఎలా ప్రయత్నించారో, 
అలాగే మహమ్మదీయులు తమ మతంలో కలుపుకునేందుకు ప్రయత్నించారు. 
అబ్బుల్లా సేర్‌ మాటిమాటికీ ఇస్తాం మత గ్రంధాలు చదవమని మరిమరీ చెబుతూ 
వుండేవాడు. ఆయన ఎప్పుడూ ఇస్తాం మత ప్రాశస్త్యాన్ని గురించి చెబుతూ వుండేవాడు. 

ఈ విషయాలన్నీ కవిరాయచంద్‌ భాయీకి జాబు ద్వారా తెలియజేశాను భారత 
దేశమందున్న యితర విద్వాంసులకు కూడా జాబులు వ్రాశాను. సమాధానాలు కూడా 
చాలా వచ్చాయి. రాయచంద్‌భాయి వ్రాసిన జాబు నాకు కొంత సంతృప్తిని కలిగించింది. 
“ఇంకా లోతుగా హిందూమతాన్ని తెలుసుకో" అని రాయచంద్‌ వ్రాశారు. “పక్షపాతం 
మాని పరిశీలిస్తే హిందూమత సిద్ధాంతాల యందున్న సూక్ష్మత, గొంభీర్యం, ఆత్మ 
వివేకం, దయ, ధర్మ నిర్ణయం వంటి విశేషాలు ఇతర మతాల్లో కనబడవు అని కూడా 
ఆయన వ్రాశారు. 

సెల్‌గారి 'ఖురాను' అనువాదం చదివాను. మరికొన్ని ఇస్తాం మత గ్రంథాలు 
కూడా సంపాదించాను. ఇంగ్లాండు నందలి క్రైస్తవ మిత్రులకు ఉత్తరాలు వ్రాయసాగాను. 
ఆ మిత్రులలో ఒకరు నాకు ఎడ్వర్గు మెయిట్లండుగారిని పరిచయం చేశారు. వారితో 
ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను. అన్నా కింగ్స్‌ఫోర్డు గారును, తానును కలిసి 


ఆత్మకధ 125 


వ్రాసన * ది పరఫెక్ట్‌ వే అను గ్రంధం ఆయన నాకు పంపించారు. ఇప్పుడు 
ప్రచారంలో వున్న క్రైస్తవ మత ఖండన ఆ గ్రంధంలో వుంది. మెయిట్లండు గారు 'ది 
న్యూ ఇంటర్‌ ప్రెటేషన్‌ ఆఫ్‌ బైబిల్‌ అను గ్రంధం హిందూమత విధానంలో వుంది. 
టాల్‌స్టాయి గారి “ది కింగ్‌డమ్‌ ఆఫ్‌ గాడ్‌ ఆజ్‌ వితిన్‌ యు” అను గ్రంధం నన్ను 
ముగ్భుణ్ణి చేసింది. ఆ గ్రంథం నా మనస్సులో అంకితమై పోయింది. అందలి స్వతంత్ర్య 
యోచనా విధానం, ప్రొఢ విధానం, శుద్ధ సత్యం వీటిని బట్టి పరిశీలించి చూస్తే యీ 
గ్రంధం ఎదుట కోట్సుగారిచ్చిన గ్రంధాలన్నీ దండుగేనని అనిపించింది. 

ఆ గ్రంధ పరనం వల్ల నేను క్రైస్తవ మిత్రులెన్నడును ఊహించని దారిలో 
పడ్డాను. మెయిట్లండుగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు చాలాకాలం నడిచాయి. శాశ్వతంగా 
కన్ను మూయనంతవరకు రాయచంద్‌భాయి గారికి నాకు ఉత్తర ప్రత్యుత్తరాలు 
జరుగుతూనే ఉన్నాయి. వారు పంపిన గ్రంధాలు చదివాను వాటిలో పంచీకరణం. 
మణిరత్నమాల, యోగవాసిష్టమునందలి “ముముక్తు ప్రకరణం " హరిభద్రసూరి 
విరచిత “షడ్డర్శన సముచ్చయం ' మొదలగు గ్రంధాలు పేర్కొనదగినవి. 

నేను నా క్రైస్తవ మిత్రులు ఉహించని దారిని పడినప్పటికీ వారి సాంగత్యం వల్ల 
నాకు కలిగిన ధర్మ జిజ్ఞాస అధికం. అందుకు నేను వారికి రుణపడ్డానని చెప్పగలను. 
వారి పరిచయం నాకు సదా గుర్తుంటుంది. మధురం, పవిత్రం అయిన యిట్టి స్నేహ 
బంధాలు క్రమంగా పెరుగుతూ వున్నాయే కాని తరగలేదు. 


16. రేపు ఎం జరుగుతుందో ఎవరికి తెలుసు ? 


అబ్బుల్లా సేర్‌గారి కేసు పరిష్కారం అయింది. ఇక నాకు ప్రిటోరియాతో ఎం 
పని? దర్భనుకు వెళ్లి ఇంటికి ప్రయాణం అవుదామనే ప్రయత్నం ప్రారంభించాను. కాని 
అబ్బుల్లా సేర్‌ వీడ్కోలు విందు చేయకుండా నన్ను విడిది పెడతాడా ? నన్ను 
గౌరవించేందుకూ ఆయన సిడెన్‌ హోములో ఒక విందు ఏర్పాడు చేశాడు. 

ఆ రోజంతా విందుతో కాలక్షేపం చేయాలని నిర్ణయం. నా దగ్గర కొన్ని వార్తా 
పత్రికలు వున్నాయి. వాటిని తిరగవేస్తూ కూర్చున్నాను. ఒక పత్రికలో ఒక మూల 
"ఇండియన్‌ ఫ్రాంచైజ్‌ అను శీర్షికతో కొన్ని వాక్యాలు నా కంటబడ్డాయి. నేటాల్‌ శాసన 
సభలో సభ్యుల్ని ఎన్నుకొనుటకు భారతీయులకు హక్కు లేకుండా చేసేందుకు ఒక 


126 నప్పు ఎం జరుగుతుందో ఎవరికి తెలుసు 


బిల్లును గురించి చర్చలు సాగుతున్నాయి ఈ కొద్ది వాక్యాలు, ఆ చర్చకు సంబంధించినవే. 
నాకు ఆ చట్టాన్ని గురించి ఏమీ తెలియదు విందుకు వచ్చిన అతిధులెవ్వరికీ 
తెలియదు. దాన్ని గురించి అబ్దుల్లా సేర్‌తో ప్రస్తావించాను. “ఈ వ్యవహారాలు మాకేం 
తెలుస్తాయి ? వ్యాపారానికి సంబంధించినవైతే మాకు తెలుస్తాయి. ఆరెంజి ఫ్రీస్టేటులో 
మా వ్యాపారమంతా నీట కలసిన విషయం నీకు తెలుసు ఆ విషయమై మేము కొంత 
కలకలం రేపాము. కాని ఎం లాభం ? చదువురాదు గనుక మేము అసమర్భలం. 
బజారు ధరలు తెలుసుకోవడానికి మాత్రం మేము పత్రికలు చదువుతాము. చట్టాల 
గొడవ మాకేం తెలుస్తుంది? ఆ తెల్ల వకిళ్లే మాకు కండ్లు, చెవులూను ' అని అబ్బుల్లా 
సేఠ్‌ అన్నాడు. భారతీయ క్రైస్తవులను గురించి వివరంగా అబ్బుల్లా సేర్‌ చెబుతూ 
“వారా? వారికి మేమంటే అలుసు. వారంటే నిజానికి మాకూ అలుసే. క్రైస్తవులు కనుక 
వారు తెల్లవారికి బానిసలు. ఆ తెల్లఫాదరీలు ప్రభుత్వానికి బానిసలు ' అని అన్నాడు. 
వారి మాటలు నా కండ్లు తెరిచాయి. ఈ శాఖ మనకు సంబంధించింది. వారూ 
మనమూ ఒకటే అని తెలియజేయడం అవసరం అని అనిపించింది ఏసు మతానికి 
యిదా అర్థం ? వారి మతం మార్చుకున్నంత మాత్రాన భారతీయులు కాక 
విదేశీయులైపోతారా? 

అయితే నేను మన దేశానికి రాబోతూ వున్నాను అందువల్ల నా ఈ అభిప్రాయం 
వారికి చెప్పలేదు అబ్బుల్లా సేర్‌గారితో “ఈ బిల్లు శాసనం అయితే మనవాళ్ల కష్టాలకు 
అంతే వుండదు. ఇది భారతీయులకు ప్రధమ ఉచ్చాటన మంత్రం మన ఆత్మగౌరవానికి 
వేరు పురుగు అని చెప్పాను. “కావచ్చును. కాని ప్రాంచైజుతు మూలం ఎమిటో 
చెబుతాను మాకు మొదటిదాన్ని గురించి ఏమీ తెలియదు. ఎస్కాంబీగారిని మీరు 
ఎరుగుదురు కదా! అతడు మనకు పెద్ద వకీలు. ధీరుడు. అతడే మొదట ఈ విషయం 
మా బుర్రల కెక్కించాడు. అప్పుడు ఎం జరిగిందో తెలుసా ? ఎంస్కాంబీ పెద్ద 
యోధుడుకూడా. అయనకు మరియు వారుద్‌ ఇంజనీరుకు మధ్య పడేది కాదు. 
అందువల్ల ఆ ఇంజనీయరు తన వోట్లన్ని పుచ్చుకొని ఎన్నికల్లో ఎక్కడ ఓడిస్తాడో అని 
ఎస్కాంబీ దిగులు పడ్డాడు. అప్పుడాయన ఆ విషయం మాకు చెప్పాడు. ఆయన 
ప్రోత్సాహంతో మేమంతా మా పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చాము. ఎన్నికల్లో ఎస్కాంబీ 
గారికిమా ఓట్లు యిచ్చాం. అంతేగాని మా ఓట్లకు మేమే విలువ ఇవ్వడం లేదు. యిది 
స్పష్టం. అయితే మీ మాటలు మాకు అర్ధం అవుతాయి. మీ సలహా ఎమిటో చెప్పండి 
అని అబ్బుల్లా సేర్‌ అన్నాడు. 


ఆత్మకధ 127 


ఇతర అతిధులంతా మా మాటలు కట్టగా విన్నారు వారిలో ఒకరు అందుకొని 
“ఏమండీ! మీరు ఈ స్థీమరుకు బయలుదేరకండి, ఒకటి రెండుమాసాలు యిక్కడే 
వుండిపోండి. మీరు ఎలా చెబితే అలా చేస్తాం అని అన్నాడు. “నిజం నిజం! అబ్బుల్లా 
సేఠ్‌! మీరు గాంధీ భాయిని ఆపివేయండి" అని మిగతా వారంతా గట్టిగా అన్నారు. 

అబ్దుల్లా సేర్‌ మంచి అనుభవజ్ఞుడు. “ఇక గాంధీని ఆపగల అధికారం నాకు 
లేదు. ఇప్పుడు నాకెంత అధికారం వుందో మీకూ అంతే అధికారం వుంది మీరు 
చెబుతున్నదంతా సత్యం. మనమంతా కలసి వారిని ఆపుదాం. కాని ఆయన బారిస్టరు. 
వీరి ఫీజు మాటేమిటి?” అని అన్నాడు. ఫీజు మాట ఎత్తేసరికి నాకు మనస్సు 
చివుక్కుమంది. నేను వెంటనే “సేర్‌గారూ! దీనికీ ఫీజుకూ సంబంధం లేదు ప్రజాసేవకు 
ఫజా? అసలు నేను వుంటే ప్రజా సేవకుడిగానే వుంటాను వీరందరితో నాకు 
యిదివరకు పరిచయం లేదు. వీరంతా నాకు సాయం చేస్తారనే నమ్మకం మీకు వుంటే 
నేను ఒక్కమాసం యిక్కడ వుంటాను. కాని ఒక్కమాట. మిరు నాకేమి యివ్వనవసరం 
లేదు అయితే మనం చేయదలచుకున్న పనికి కొంత మూలధనం అవసరం. 
టెలిగ్రాములు పంపాల్సి వస్తుంది అక్కడికి ఇక్కడికీ తిరగవలసివస్తుంది. ఆయా 
వకీళ్ళతో సంప్రదింపులు జరపవలసి వస్తుంది నాకుమీ "లా రాదు కనుక కొన్ని 'లా 
గంధాలు నాకు కావాలి. అందుకు ధనం అవసరమవుతుంది. యీ పనికి ఒక్క మనిష 
సరిపోడు, పలువురి సాయం కావాలి. అని అన్నాను నా మాటలు వారందరినీ 
ప్రభావితం చేశాయి. "అల్లా దయవల్ల ధనం దానంతట ఆదే సమకూరుతుంది. జనం 
కావలసినంత మందిమి వున్నాం మీరు మాత్రం “వుంఉపోతాను, అని అనండి, చాలు' 
"అని ఒక్కసారిగా అంతా అన్నారు. నాకు వీడ్కోలు యివ్వడానికి వచ్చిన అతిధి బృందం 
కార్యనిర్వాహక బృందం అయింది. తొందరగా విందు ముగించి ఇళ్ళకు చెళదామని 
అన్నాను నునా మనస్సులో యిక ముందు చేయవలసిన సమరానికి రేఖలు 
గీచుకున్నాను. వోటరు జాబితాలలో చేరియున్నవారి పేర్లను తెలుసుకున్నాను. మరో 
నెలరోజులపాటు అక్కడ వుండటానికి నిశ్చయించు కున్నాను. 

ఈ విధంగా భగవంతుడు దక్షిణ ఆఫ్రికాలో నా జీవితానికి పునాది వేసి ఆత్మ 
సన్మాన సంగ్రామానికి నాంది పలికాడు. 


128 అక్కడే ఉన్నాను 


17. అక్కడే ఉన్నాను 


1893వ సంవత్సరంలో హాజీ మహమ్మద్‌ సేర్‌ నేటాల్‌ రాష్ట్రంలో నివసించే 
భారతీయులలో ప్రముఖుడుగా భావించబడి వారికి నాయకుడుగా ఎన్నుకోబడ్డాడు 
సంపదలో హోజీ మహమ్మద్‌ సేర్‌గారికే అంతా (ప్రధమ స్థానం యిస్తూ ఉండేవారు. 
అందువల్ల వారి ఆధిపత్యాన ఒక సభ అబ్బుల్లా సేర్‌గారి ఇంట్లో ఏర్పాటుచేశారు. ఆ 
సభలో ప్రాంచైజు బిల్లును ప్రతిఘటించాలని తీర్మానం చేయబడింది 

స్వచ్చంద సేవకుల దళం ఎర్పాటు చేయబడింది. నేటాలులో పుట్టి పెరిగిన 
భారతీయులు, భారతీయులగు క్రైస్తవులలో పిన్నవారినందరినీ యీ సభకు 
ఆహ్వానించారు. దర్చను కోర్టులో దుబాసీగా వున్న పాల్‌గారు, మిషన్‌ హైస్కూలు 
హెడ్‌మాష్టరు సుభాన్‌ గాడ్‌(ఫేగారు కూడా వచ్చి ఆ సభలో పాల్గొన్నారు. ఆ సభకు 
భారతీయ క్రైస్తవులు ఎక్కువగా వచ్చి పాల్గొనుటకు వీరే కారకులు అయ్యారు 
వారంతా స్వచ్చంద సేవకుల దళంలో చేరారు 

ఆ చుట్టుప్రక్కల గల వర్తకులలో చాలామంది స్వచ్చంద సేవకుల బృందంలో 
చేరారు. అట్టివారు చిరస్మరణీయులు. దావూద్‌ మహమ్మద్‌, మహమ్మద్‌ కొసిం, 
కమర్‌ఉద్దీన్‌, ఆదంజీమియాఖాన్‌, ఎ.కొలందవేలు పిళ్ళై, సి.లచ్చీరాం, రంగస్వామి, 
పడియాచి. ఆమోదజీవ మొదలుగువారు వారిలో ముఖ్యులు. పార్సీ రుస్తుంజీ 
వుండనే వున్నారు. జోషి, నరసీరాం మరియు దాదా అబ్బుల్లా కంపెనీ మొదలగు 
కంపెనీల గుమాస్తాలు స్వయం సేవకులుగా చేరారు. అందరికీ ఉపయోగపడే యిట్టి 
కొర్యక్రమం వారికీ క్రొత్త అందువల్ల అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఈ విధంగా సభకు 
ఆహ్వానింపబడటం, సభలో అంతా వచ్చి పాల్గొనడం, వారికి నూతనానుభవం ఈ 
మహావిపత్తులో పెద్దలు, పిన్నలు, ధనికులు, పేదలు, సేవ్యులు, సేవకులు, 
హిందువులు, మహమ్మదీయులు, కైస్తవులు, పాఠశీకులు, గుజరాతీలు, మద్రాసీలు, 
సింధీలు మొదలుగాగల భేదాలు, తరతమ భేదాలు అన్నీ తొలగిపోయాయి. అందరూ 
భారత దేశ బిడ్డలే. అందరూ సేవకులే. “బిల్లు రెండవసారి ప్యాసు అయిందోలేదో మరి 
కాబోతున్నదో కూడా భారతీయులు తెలుసుకోవడం లేదనీ, యిందువల్ల భారతీయులు 
వోటుహక్కు అక్కర్లేదని తామే ప్రకటించుకుంటున్నారనీ * నేటాలు అధికారులు 
ప్రసంగాలు చేయడం ప్రారంభించారు. 

నేను సభలో యీ విషయం చెప్పాను. వెంటనే బిల్లు చర్చ ఆపవలసిందని 
అసెంబ్లీ పైసిడెంటుకు తంతి పంపించాము ప్రధానమంత్రి సర్‌జాన్‌ రాబిన్సన్‌ గారికి 


ఆత్మకధ 129 


కూడా ఇట్టి తంతినే మరొకదాన్ని పంపాము. మరో తంతి అబ్దుల్లా సేర్‌గారి మిత్రుడు 
ఎస్కాంబీగారికి పంపాము. అసెంబ్లీ (పెసిడెంటు మా తంతికి జవాబు పంపుతూ 
బిల్లుపై చర్చ రెండురోజులు ఆపబడిందని తెలియజేశాడు. అది చూచి మాకందరికీ 
ఆనందం కలిగింది. 

శాసనసభకు పంపవలసిన పిటీషను వెంటనే తయారుచేశాము. దానికి మూడు 
నకళ్లు అవసరమైనాయి. పత్రికలకు పంపడానికి మరో ప్రతి కావలసి వచ్చింది. ఈ 
ప్రతులన్నిటిపైన వీలైనన్ని సంతకాలు చేయించాలని నిర్ణయించాం. ఇదంతా ఒక్క 
రాత్రిలో జరగాలి. ఇంగ్లీషు తెలిసిన స్వయం సేవకులు రాత్రంతా కూర్చొని నకళ్ళు 
వ్రాయసాగారు. నకళ్ళు వ్రాయడంలో మంచి నేర్చరియగు ఆర్థర్‌ అను వృద్దుడు 
మొదటి పిటీషన్‌ ప్రతి సిద్ధం చేశాడు. దొన్ని ఒకరు చదువుతూ వుంటే ఒకేసారి 
అయిదుగురు అయిదు ప్రతులు వ్రాశారు. ఇలా అయిదు ప్రతులు తయారయ్యాయి. 
ఈ అర్జీ మీద అందరి సంతకాలు చేయించేందుకై చాలామంది తమ స్వంత 
బండ్లలోను, కిరాయిబండ్లలోను బయలుదేరి వెళ్లారు. త్వరగా యీ పని పూర్తి 
అయింది. వెంటనే అర్జీలు బట్వాడా చేయబడ్డాయి. పత్రికలలో సాభిప్రాయాలతో సహా 
అర్జీ ప్రకటించబడింది. శాసన సభలో చర్చ జరిగింది శాసనాన్ని సమర్ధిస్తున్న వాళ్లు అర్జీ 
యందలి విషయాలకు సమాధానాలు యిచ్చారు. అవి కుంటి సమాధానాలు. ఎమి 
చెబితే ఏం? చివరికి బిల్లు ప్యాసయింది 

ఇట్లా జరుగుతుందని మేము ముందే అనుకున్నాం. కాని యాఆందోళన వల్ల 
భారతీయుల్లో ఒక నూతన జీవం ఆవిర్భవించింది. మనమంతా ఒక్కటే వ్యాపార 
విషయాలలో కొద్ది హక్కులు సాధించి రాజకీయంగా కూడా కొన్ని హక్కులు సాధించాలనే 
తహతహ భారతీయుల్లో బయలుదేరింది. 

ఆ కాలంలో రిప్పన్‌గారు కాలనీల సెక్రటరీ. ఒక పెద్ద అర్జీ ఆయనకు 
పంపవలెనని నిర్ణయం గ్రైకొనబడింది. అది అంత లేలిక్రైన పనికాదు. ఒక్క రోజులో 
జరిగే పని కూడా కాదు. స్వచ్చంద సేవకులు మా దళంలో చేర్చుకోబడ్డారు. అందరూ 
తమకు చేతనైనంత సహాయం చేశారు. 

అర్జీని తయారు చేయుటకు నేను చాలా శ్రమ పడవలసి వచ్చింది. అందుకు 
సంబంధించిన కాగితాలు, పుస్తకాలు పూర్తిగా చదివాను. హిందూ దేశంలో మాకు ఒక 
విధమైన ఓటు హక్కు వుంది. కనుక నేటాలులో కూడా వోటు హక్కు ఉండితీరాలని 
నా వాదం. ఈ ఓటు హక్కును ఉపయోగించగల భారతీయుల జనాభా తక్కువేగనుక 
దాని నివ్వడం తేలికయే అని కూడా నా వాదం. ఈ విషయాన్ని మధ్య బిందువు చేశాను. 


130 అక్కడే ఉన్నాను 


పదిహేను రోజుల్లో పదివేల సంతకాలు చేయించాము. ఈ విధంగా జనం చేత 
సంతకాలు చేయించడం స్వయం సేవకులకు క్రొత్త. వాళ్లు రాష్ట్రమంతట తిరిగి 
యింతమంది చేత సంతకాలు చేయించడం చిన్న విషయం కాదు “అర్జీలో గల 
విషయం తెలుసుకోకుండా సంతకం చేయకూడదు అను నిబంధన మేము పెట్టినందున 
అర్జీలో గల విషయాన్ని విడమర్చి చెప్పగల స్వయం సేవకులనే యీ కార్యానికి ఎన్నిక 
చేసి పంపవలసి వచ్చింది. అక్కడ గ్రామాలు దూర దూరాన వున్నాయి. వెళ్లి సంతకాలు 
చేయించాలంటే ఎంతో శ్రమపడాలి. అట్టి శ్రమకు పూనుకునే స్వయం సేవకులు 
లభించారు. వారంతా తమకు అప్పగించిన కార్యాన్ని ఉత్సాహంతో పూర్తిచేశారు. ఈ 
పంక్తులు వ్రాస్తున్నప్పుడు నా కండ్ల ఎదుట దావూద్‌ మహమ్మద్‌, సేర్‌ రుస్తుంజీ, 
ఆద౦జీమియాఖాన్‌, ఆమోదజీవ మొదలగువారు కనబడుతున్నారు. అందరి కన్న 
ఎక్కువ సంతకాలు చేయించుకొని వచ్చిన దావూద్‌ సేర్‌ రోజంతా సంతకాల కోసం 
బండిలోనే ప్రయాణం చేశారు. ఇది అమూల్యమైన సేవ. దీనికోసం ఒక్కరు కూడా 
దమ్మిడీ పుచ్చుకోలేదు. అంతా తమ ఖర్చులు తామే భరించారు. దాదా అబ్దుల్లా గారి 
గృహం కార్యస్థానమే గాక ధర్మసత్రం కూడా అయింది నాకు సహకరించిన మిత్రులందరి 
భోజనం వారి యింట్లోనే. మొత్తం మీద అందరూ ఎన్నో వ్యయషప్రయాసలకు వోర్చి 
కార్యాన్ని సాధించారు. 

చివరికి అర్జీ దాఖలు చేశాం. వెయ్యి ప్రతులు ముద్రించి పంచి పెట్టాం. భారత 
దేశ ప్రజలకు యీ దరఖాస్తు వల్ల నేటాలుతో ప్రధమ పరిచయం కలిగింది నాకు 
తెలిసిన పత్రికలకు, ప్రసిద్దులకు పత్రికా విలేఖరులకు కూడా ఆ అర్జీ ప్రతులు 
పంపించాను. 

ట్రైమ్సు ఆఫ్‌ ఇండియా పత్రిక భారతీయుల కోరికలను సమర్థిస్తూ సంపాదకీయ 
వ్యాసం వ్రాసింది. ఇంగ్లాండులో అన్ని తెగల పత్రికలకు నకళ్లు పంపాం. లండన్‌ 
టైమ్సు పత్రిక కూడా మా వాదాన్ని సమర్థిస్తూ వ్రాసింది. ఇక బిల్లు మంజూరు కాదని 
మాకు ఆశ కలిగింది. 

నేను నేటాలు నుండి కదలడానికి వీలు లేకపోయింది. భారతీయ మిత్రులంతా 
మీరు యిక్కడే వుండమని ప్రార్థించారు. నాకు గల కష్టాలు వారికి వివరించి చెప్పాను. 
ఇతరుల ఖర్చుల మీద ఆధారపడి వుండకూడదని నిర్ణయానికి వచ్చాను. ప్రత్యేకంగా 
వుండడానికి ఇల్లు అవసరమని భావించాను. మంచి చోట ఒక ఇల్లు తీసుకోవాలని, 
బారిస్టరు హోదాకు తగినట్లుగా ఇల్లు వుండాలనీ, అప్పుడే నా సంఘానికి గౌరవం 


ఆత్మకధ 131 


తేగలుగుతాననీ నిర్ణయానికి వచ్చాను. అయితే అట్టి గృహానికి సాలీనా మూడు వందల 
పౌండ్లు ఖర్చువుతుందని తేలింది అంత రాబడికి అవసరమయ్యే కేసులిచ్చేందుకు 
హామీ పడితేనే అక్కడ వుంటానని వాళ్లకు తెలియజేశాను. “ప్రజాహిత కార్యాలకు 
మీరు చెప్పినంత పైకం యిస్తాం అంత సొమ్ము మేము తేలికగా వసూలు చేయగలం. 
మీ ప్రాక్టీసుకు, దీనికి సంబంధం పెట్టవద్దు.” అని వాళ్లు అన్నారు. “అట్లా వీల్లేదు. నేను 
ప్రజాహిత కార్యాలు నిర్వహిస్తూ అందు నిమిత్తం మీ దగ్గర డబ్బు తీసుకోను. ఇందుకు 
బారిస్టరు తెలివితేటలు పనిచేయనవసరం లేదు మీ చేత పనిచేయించుతూ, నాకోసం 
మీదగ్గర డబ్బు తీసుకోవడమా? సార్వజనిక కార్యాలకు జనం దగ్గర చందాలు 
పుచ్చుకోవలసి వస్తుంది. అట్టి ధర్మ నిధి నుండి నేను జీతం పుచ్చుకుంటూ, మిమ్మల్ని 
చందాలు ఎలా కోరగలను? అలా చేస్తే చివరికి బండి ఆగిపోతుంది. ధర్మకార్యాలకు 
సాలుకు మూడు వందల పౌండ్ల కంటే ఎక్కువ కావలసి వస్తుంది అని చెప్పాను. 

“కొంతకాలం నుండి మిమ్మల్ని చూస్తున్నాం. మీ సంగతి మాకు తెలిసింది. 
కావలసిన దానికంటే ఒక్క కానీ కూడా మీరు ఎక్కువ పుచ్చుకోరు. మేము మిమ్మల్ని 
యిక్కడ ఆపినప్పుడు మీకు అవసరమయ్యే ధనం యివ్వవద్దా?” 

“ప్రేమతోను, ఉత్సాహంతోను మీరు యిలా అంటున్నారు. ఈ ప్రేమ, యీ 
ఉత్సాహం స్థిరంగా వుంటాయని భావించగలమా? మిత్రుని వలె, సేవకుని వలె కొన్ని 
సమయాల్లో నేను కరినంగా వ్యవహరించవలసి వస్తుంది. అప్పుడు మీ ఆదరణకు 
ఎంతగా పాత్రుడనవగలనో ఆ భగవంతునికే ఎరుక. ధర్మకార్యాలకు మీ దగ్గర భృతి 
తీసుకోవడం కల్ల. అందువల్ల మీ కోర్టు వ్యవహారాలు నాకు అప్పగించండి చాలు. 
దీనివల్ల మీకు యిబ్బంది కలుగునని నాకు తెలుసు నేను తెల్ల బారిస్టరును కాను! 
కోర్టు నన్నెంత వరకు ఆదరిస్తుందో కూడా తెలియదు పైగా లాయరుగా నేను ఎంత 
వరకు పనికివస్తానో కూడా తెలియదు. నాకు రిటైనర్లు (ఇంకొకరి కేసు పుచ్చుకోకుండా 
తమకేసుకోసం పని చేయించుకొనుటకు బారిస్టర్లు మొదలగు వారికి ముందుగా 
యిచ్చే ఫీజు) ఇచ్చినందున మీకు ఇబ్బందులు కలగవచ్చు. అయినా ఆ కొద్ది సొమ్ము 
కూడ ప్రజా సేవకు ప్రతిఫలమే అవుతుంది.” అని అన్నాను. 

ఈ చర్చానంతరం 20 మంది వర్తకులు ఒక సంవత్సరం వరకు నాకు రిటైనర్లు 
యిచ్చేందుకు సిద్ధపడ్డారు. నేటాలు విడిచి వెళ్లేటప్పుడు దాదా అబ్బుల్లా సేఠ్‌ నాకు 
కానుకగా కొంత సొమ్ము యివ్వదలిచాడు. ఆ సొమ్ముతో నాకు కావలసిన కుర్చీలు, 
బెంచీలు మొదలగునవి కొనిపెట్లాడు. ఈ విధంగా నేను నేటాలులో వుండిపోయాను. 


132 వర్ణద్వేషం 


18. వర్గద్వేషం 


కోర్టు ఒక త్రాసు వంటిది. ఆ త్రాసును సమానంగా ఒక వృద్ధ వనిత 
పట్టుకుంటుంది. అమెకు పక్షపాతం ఉండదు. ఆమె గ్రుడ్డిది కూడా. ఆమెది 
కుశాగ్రబుద్ది. బ్రహ్మ ఆమెను గ్రుడ్డిదాన్నిగా చేసినందువల్ల ముఖం చూచి ఆమె 
ఎవ్వరికీ బొట్టుపెట్టదు. యోగ్యతను బట్టి మాత్రమే బొట్టుపెడుతుంది. కాని నేటాలు 
నందలి వకీళ్ల సభ అందుకు విరుద్ధంగా ముఖం చూచి బొట్టు పెట్టమని సుప్రీంకోర్టును 
ఉసి కొల్పింది. కాని కోర్టు మాత్రం ఈ సందర్భంలో తన త్రాసుకు సరిపోవు పనే 
చేసింది. 

సుప్రీం కోర్టులో అడ్వకేటుగా చేరేందుకై అర్జీ పంపాను. బొంబాయి హైకోర్టు 
వారి అనుజ్ఞా పత్రం నా దగ్గర వున్నది. నేను బొంబాయి హైకోర్టులో ప్రవేశించినప్పుడు 
నా ఇంగ్లీషు సర్టిఫికెట్టు మూల ప్రతి దాఖలు చేయవలసి వచ్చింది. నేటాలు సుప్రీంకోర్టులో 
ప్రవేశానికి యోగ్యతకు సంబంధించిన రెండు ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలి. 
తెల్లవారి ప్రమాణ పత్రాలకు ఎక్కువ విలువ వుంటుందని భావించాను. అబ్దుల్లా 
సేర్‌గారి ద్వారా పరిచితులు, ప్రసిద్ధులు అయిన ఇద్దరు తెల్లవారి దగ్గర ప్రమాణ 
పత్రాలు తీసుకొని అర్జీ దాఖలు చేశాను. ఒక వకీలు ద్వారా అర్జీ దాఖలు చేయడం కోర్టు 
విధి. సామాన్యంగా యీ అర్జీలను అటార్నీ జనరల్‌ ఫీజు పుచ్చుకోకుండానే దాఖలు 
చేసుకోవడం పరిపాటి. అబ్దుల్లా సేర్‌గారి కంపెనీకి సలహాలిచ్చే ఎస్కాంబిగారే అటార్నీ 
జనరల్‌. నేను వారి దర్శనం చేసుకున్నాను. ఆయన సంతోషంతో నా దరఖాస్తును 
మంజూరుచేశారు. 

ఇంతలో హరాత్తుగా వకీళ్ల సభవారు నాకు నోటీసు పంపారు. నా దరఖాస్తుతో 
బాటు ఇంగ్లీషు సర్టిఫికెట్‌ మూలప్రతి జత పరచకపోవడం లోపమని వ్రాశారు 
అడ్వకేట్లను చేరుకొనుటకు నియమావళి తయారుచేసినప్పుడు నల్లవారిని చేర్చుకో 
వచ్చునా చేర్చుకోకూడదా అని వారు విచారించలేదు. ఇదే వారి వ్యతిరేకతకు ప్రధాన 
కారణం నేటాలు దేశపు అభివృద్ధికి తెల్లవారే ముఖ్య కారణం. అందువల్ల వకీళ్లలో 
తెల్లవారి ఆధిక్యతను సంరక్షించడం తమ కర్తవ్యమని చారు భావించారు. నల్లవాళ్లను 
చేర్చుకుంటే వారి సంఖ్య పెరిగిపోయి తెల్లవారి సంఖ్య తరిగిపోతుందని, తెల్లవారి 
ఆధిక్యత తగ్గిపోతుందని వారి తపన, 

నా అర్జీ మంజూరు కాకుండా చూచేందుకై వాళ్లు ఒక ప్రసిద్ధుడైన వకీలును 
నియమించారు అతనికి అబ్లుల్లా సేర్‌గారి కంపెనీతో సంబంధం వుంది. అందువల్ల 


ఆత్మకధ 133 


తనను ఒకసారి కలుసుకోమని ఆయన నాకు కబురు పంపాడు. నేను వెళ్ళి ఆయనను 
కలిశాను. ఆయన నిష్కపటంగా నాతో మాట్లాడి నా వృత్తాంతం తెలుసుకున్నాడు. 
“మీకు వ్యతిరేకంగా నేనేమీ చేయను. మీరు కాలనీలో పుట్టిన రకమేమోనని 
భయపడ్డాను. మీ అర్జీతో బాటు ఇంగ్లీషు సర్టిఫికెట్టు లేకపోవడం వల్ల నా అనుమానం 
పెరిగింది. మరింకొకరి సర్టిఫికెట్టు చూపించేవాళ్లు కూడా వుంటారు. మీరు యిక్కడ 
తెల్ల దొరల దగ్గర ప్రమాణ పత్రాలు తీసుకున్నారు. అవి నాలుక గీచుకోడానికి కూడా 
పనికిరావు. మీ యోగ్యతను గురించి వారేం ఎరుగుదురు? వారెంత కాలం నుండి 
మిమ్మల్ని ఎరుగుదురో చెప్పండి అని ఆయన అడిగాడు. 

“ఇక్కడి వాళ్లంతా నాకు క్రొత్తవాళ్లే. ఇచ్చటికి రాక ముందు అబ్దుల్లా సేర్‌గారు 
కూడా నన్నెరుగరు ' అని జవాబిచ్చాను. 

“అబ్దుల్లా సేర్‌ గారిది మీ ఊరే అని అన్నారుగదా! మీ తండ్రిగారు దివాను గారు 
గదా! సేర్‌ వారిని బాగా ఎరిగే వుంటారు. కనుక అబ్దుల్లా సేర్‌ గారి నుండి ఒక 
అఫిడవిటు తీసుకురండి. ఇక మిమ్మల్ని ఏమీ అడగవలసిన పని వుండదు.” అని 
ఆయన అన్నాడు. ఆ మాటలు వినగానే నాకు చాలా కోపం వచ్చింది. కాని కోపాన్ని 
అణుచుకున్నాను. నేను మొదటగానే అబ్బుల్లా సేర్‌ గారి దగ్గర ప్రమాణ పత్రం 
తీసుకొని దాఖలు చేసి యుంటే, యిది పనికి రాదు, తెల్లవారి ప్రమాణ పత్రం కావాలని 
అనేవారు. అయినా నన్ను అడ్వకేటుగా అంగీకరించేందుకు నా పుట్టుపూర్వోత్తరాలతో 
పనేమిటి? నా తల్లిదండ్రులు చెడువారు కావచ్చు లేక మంచివారు కావచ్చు. వారి 
మంచిచెడులతో నా అడ్వకేట్‌ వృత్తికి సంబంధం ఎమిటి? ఈ విధంగా లోలోన మధన 
పడి యోచనల్ని అదుపులో పెట్టుకొని యిలా అన్నాను. “నా వకీలు వృత్తి కోసం వకీళ్ల 
సభవారి యిట్టి భావాల్ని నేను అంగీకరించను. అయినా మీరు చెప్పిన ప్రకారం 
అఫిడివిట్‌ తప్పక దాఖలు చేస్తాను అని అన్నాను. 

అబ్దుల్లా సేర్‌ గారి దగ్గర అఫిడవిట్‌ తీసుకొని తెల్ల వకీలుకు అందజేశాను. 
ఆయన తాను సంతృప్తిపడ్డానని చెప్పాడు కాని వకీళ్ల సభ వాళ్లు తృప్తిపడలేదు. వారు 
నా దరఖాస్తును వ్యతిరేకించారు. కొని కోర్టు వారు అటార్నీ జనరల్‌ పని లేకుండానే 
వకీలు సభవారి ఆక్షేపణల్ని త్రోసిపుచ్చారు. ప్రధాన న్యాయాధీశుడు కల్పించుకొని 
“అర్జీదారు ఇంగ్లీషు సర్టిఫికెట్టు చూపలేదను ఆక్షేపణ యుక్తిపరమైంది కాదు. అతడు 
అబద్దపు సర్టిఫికెట్టు పంపియుంటే అతనిపై నేరం మోపవచ్చు. ఆ నేరం నిజమని 
రుజువైతే అతని పేరు వకీలు పట్టిక నుండి తొలగించవచ్చు. శాసనాలకు నలుపు 


134 వర్ణద్వేషం 


తెలుపు అను భేదం లేదు. కావున గాంధీ గారిని చేర్చుకొనకుండా వుండుటకు కోర్టుకు 
హక్కు లేదు. అందువల్ల అతని దరఖాస్తును మేము మంజూరు చేస్తున్నాము. గాంధీ 
గారూ! మీరు ప్రమాణం చేసి అడ్యొకేటుగా చేరండి . అని అన్నాడు. నేను లేచి 
రిజిస్ట్రారు దగ్గరకు వెళ్లి ప్రమాణం చేశాను. నేను ప్రమాణం చేయగానే ప్రధాన 
న్యాయాధీపుడు నన్ను సంబోధించి “గాంధీగారూ! మీరు యిక తలపాగా తీసివేయాలి. 
ప్రాక్టీసు చేయు బారిస్టర్లు కోర్టు వారు నిర్ణయించే వేష నియమాలను పాటించాలి కోర్టు 
నియమాలకు మీరు లోబడాలి. ' అని అన్నాడు. నాకు నా మర్యాద తెలుసు. జిల్లా 
మేజిస్టేటు కోర్టులో పాగా తీసేయమంటే నేను నిరాకరించాను ఇప్పుడు సుప్రీం 
కోర్టువారి ఆదేశం ప్రకారం పాగా తీసివేశాను. నేను వారి ఆదేశాన్ని నిరాకరించవచ్చు. 
అట్లా చేయడం సమ్మతం కూడా. కాని నేను చేయాల్సిన పోరాటాలు చాలా వున్నాయి 
వాటికోసం నా శక్తిని అదుపులో వుంచుకోవాలని భావించాను. తలపాగా తొలగించ 
కూడదనే పట్టుదల బట్టితే ప్రయోజనం? ఇంతకంటే పెద్ద కార్యాలు నేను ఎన్నో 
చేయాల్సిన అవసరం వుందికదా ! 

నేనిట్లా లోబడినందుకు (ఇది లోబడటమా?) అబ్బుల్లా సేర్‌గారు, తదితర 
మిత్రులు ఆక్షేపించారు. కోర్టులో ప్రాక్టీసు చేసేటప్పుడు తలపాగా ధరించాలనే ధైర్యం 
వహించితే బాగా వుండేదని వారి భావం. వారికి నచ్చ చెప్పాలని ప్రయత్నించాను. 
“దేశాన్ని బట్టి ఆచారాలు. మారాలని వారికి తెలియజేసేందుకు ప్రయత్నించాను 
“హిందూ దేశంలో తెల్ల అధికారి తలపాగా తీసివేయమని ఆదేశిస్తే దానికి లోబటడం 
సిగ్గుచేటు. కాని నేటాలు కోర్టులో ఆ కోర్టు ఆచారాల్ని నియమాల్ని నిరాకరించకూడదు' 
"అని చెప్పాను. 

నేను చెప్పిన కారణాలు వారికి నచ్చలేదు. అయినా కొద్దిగా శాంతించారు. ఒక 
విషయాన్ని వివిధ సందర్భాలను బట్టి వివిధ రకాలుగా చూడవలసి వస్తుందన్న 
సంగతిని వారిచే ఒప్పించలేకపోయాను. నా జీవితమందంతట సత్యము యెడగల 
పట్టుదలయే రాజీ యొక్క సౌందర్యాన్ని నా చేత ఆస్వాదింప చేయగలిగింది ఈ పద్ధతి 
సత్యాగ్రహము నందు అనివార్యమని నా తరువాతి జీవితంలో తెలుసుకోగిలిగాను. ఆ 
పద్ధతి నా ప్రాణాలకు ముప్పుగా కూడా పరిణమించేది. అంతేగాక మిత్రుల అసంతోషానికి 
మూలమయ్యేది. దాన్ని కూడా సహించవలసి వచ్చేది. సత్యం వజ్రం వలె కరోరం 
కుసుమం వలె కోమలం గదా! 


ఆత్మకధ 135 


నేటాలు నందలి వకీళ్ల సభవారి ప్రతిఘటన వల్ల దక్షిణ ఆఫ్రికాలో మరో మారు 
నా పేరు మారు మోగింది. చాలా పత్రికల వాళ్లు ఆక్షేపణల్ని ఖండించారు. వారి 
వ్యతిరేకతకు కారణం ఈర్ష్యయే అని ప్రకటించారు. ఈ ప్రసిద్ధి వల్ల నా కార్యక్రమాల్లో 
కొన్ని అంశాలు సరళమయ్యాయి. 


19. నేటాలు ఇండియన్‌ కొంగ్రెస్‌ 


న్యాయవాద వృత్తి నిజంగా నాకు అప్రధానం. చివరివరకూ అప్రధానంగానే 
వుండిపోయింది. నేటాలు రాష్ట్రంలో నా నివాసం సార్థకం కావాలంటే నేను ప్రజాసేవలో 
లీనం కావాలి. అర్జీలు పంపినంత మాత్రాన ఫ్రాంచైజు పని పూర్తికాదు. ఇల్లలుకగానే 
పండగ కాదు గదా! ఎప్పుడూ అలజడి జరుపుతూ వుండాలి. అప్పుడు యీ విషయం 
వలన రాజ్యాల కార్యదర్శికి తెలుస్తుంది. అలా జరగాలంటే అందుకు ఒక శాశ్వతమైన 
సంస్థ అసవరమని అనిపించింది అబ్దుల్లా సేర్‌ గారితోను, మిగతా మిత్రులతోను 
సంప్రదించి ఒక శాశ్వత సంస్థను స్థాబంచాలని నిర్ణయించుకున్నాను. 
ఈ సంస్థకు పేరు ఏమని పెట్టడం ? చాలా ధర్మ సందేహాలు కలిగాయి. అది 
ఏ పక్షం వైపుకు మొగ్గకూడదు. కాంగ్రెస్‌ అను పేరు ఇంగ్లాండు నందలి కన్సర్వేటివు 
పార్టీ వారికి రుచించదని నాకు తెలుసు. కాని హిందూ దేశానికి కాంగ్రెస్‌ ప్రాణం. 
నేటాలులో శక్తిని వృద్ధిచేయాలని భావించాను. ఆ పేరుకు భయపడటం పిరికితనం 
అని తోచింది. ఈ కారణాలన్నీ తెలియజేసి ఈ సంస్థకు “నేటాలు ఇండియన్‌ కాంగ్రెస్‌ 
"అని పేరు సూచించాను. అంతా అంగీకరించారు. 1894 వ సంంత్సరం మే 22వ 
తేదీన నేటాలు ఇండియన్‌ కాంగ్రెస్‌ ఆవిర్భవించింది. 
ఆనాడు విశాలమైన అబ్బుల్లా సేర్‌గారి గది క్రిక్కిరిసి పోయింది. సభ్యులంతా 
కాంగ్రెసుకు స్వాగతం చెప్పారు. కాంగ్రెసు నియమాలు తక్కువే కాని చందా మాత్రం 
ఎక్కువ. నెలకు అయిదు షిల్లింగులు చెల్లిస్తేనే సభ్యులవుతారు. శక్తివంచన లేకుండా 
ధనికులు చందాలు యిమ్మని ప్రోత్సహించాము అబ్బుల్లాగారు మొదటి పద్దుగా 
రెండు పౌండ్ల విరాళం ప్రకటించారు. తరువాత యిద్దరు మిత్రులు అంత పద్దు వేశారు, 
“నేను ఏం చేయడమా?” అని ఆలోచించి ఆ తరువాత ఒక పౌను విరాళం నేను 
వ్రాశాను. యిది నా శక్తికి మించిన పని. అయితే సంపాదన ప్రారంభమైతే యీ మాత్రం 
యివ్వగలనని నేను సాహసించాను. ఈశ్వరుడు అందుకు సహకరించాడు. 


136 నేటాలు ఇండియన్‌ కొంగైస్‌ 


ఈ విధంగా నెలకు ఒక్క పౌను చొప్పున యిచ్చే సభ్యులు ఎక్కువగా చెరారు. 
నెలకు పది షిల్లింగుల చొప్పున యిచ్చేవారి సంఖ్య బాగా పెరిగింది. ఇదిగాక విరాళాలు 
చాలా మంది తమ శక్తిని బట్టి ప్రకటించారు. 

ఈ వ్యవహారం చూచాక అడిగినంత ఎవ్వరూ విరాళం యివ్వరని నాకు 
బోధపడింది. దర్పానుకు ఆవలి ప్రాంతాల్లో వున్న వారిని మాటిమాటికి చందా 
అడగటం కష్టం. ఆరంభహరత్వం ఎలా వుంటుందో కూడా బోధపడింది. దర్భను వాళ్ళు 
ఎన్నిసార్లు తిరిగినా చందాలు యిచ్చేవారు కాదు. 

నేను కార్యదర్శిని. అందువల్ల చందాలు పోగుచేసే పని నాది. వసూళ్లకై 
నాలుగు మాసాలు రోజంతా తిరగవలసి వచ్చేది. ఈ అనుభవం వల్ల నెల చందాలకు 
బదులు వార్షిక చందాలు, ముందుగానే వసూలు చేసేలా ఎర్పాటుచేయడం మంచిదని 
భావించాను. అందుకోసం సభ ఎర్పాటు చేశాను. నెలకు బదులు ఏడాదికి ఒక్కసారి 
చందా వసూలుచేయాలని, మూడు పౌండ్లు కనీసపు పద్దుగా వుండాలని అంతా 
నిర్ణయించారు. ఈ విధంగా నిర్ణయించినందున చందాల వసూలు పని 
సులభమైపోయింది. 

అప్పు తెచ్చి ప్రజల కార్యాలు చేయకూడదని మొదటి నుండి నా అభిప్రాయం 
డబ్బు తప్ప మిగతా ఏ విషయాల్ని గురించి, ఏ వాగ్థానాలనైనా అంగీకరించవచ్చునని 
అనుభవం మీద తెలిసింది. వాగ్గానం చేసిన వాళ్లు తిరిగి దాన్ని అదేవిధంగా బాధ్యతగా 
నెరవేర్చడం తక్కువ. నేటాలు భారతీయులు కూడా అంతే. డబ్బు చూచుకొని గాని 
కార్యక్రమాలకు నేను పూనుకోలేదు. అందువల్ల నేటాల్‌ కాంగ్రెస్‌ అప్పులపాలు 
కొలేదు. 

నా సహచరులు క్రొత్త సభ్యుల్ని చేర్చాలని ఉత్సాహపడ్డారు. దానితో వారికి 
కూడా చాలా అనుభవాలు కలిగాయి. చాలామంది సంతోషంతో ధనం యివ్వడం 
ప్రారంభించారు. దూర ప్రదేశాలకు గ్రామాలకు ఉద్యమాన్ని వ్యాప్తం చేయడం 
కష్టమైపోయింది. ప్రజా సేవ అంటే ఏమిటో అక్కడి వాళ్లకు ముందు తెలియదు 
చాలామంది ధనికులు మమ్మల్ని పిలిచి విరాళాలు యివ్వడం (ప్రారంభించారు. 

ఈ యాత్రలో ఒకసారి పెద్ద కష్టం ముంచుకు వచ్చింది. ఒక దాత ఆరు పౌండ్లు 
యిస్తాడని అనుకున్నాం. కొని అతడు మూడు పౌండ్లు కంటే మించి యివ్వనని 
భీష్మించాడు. మేము ఆ కొద్ది సామ్ము ఆయన దగ్గర తీసుకుంటే మిగతా వారంతా 
అంతే యిస్తారు. అందువల్ల సొమ్ము ఎక్కువ వసూలు కాదు. ఆ రోజు రాత్రి 


అత్మకధ 137 


ప్రాద్దుపోయింది. మాకందరికీ బాగా ఆకలివేస్తూ వున్నది. అనుకున్న మొత్తం రానిదే 
భోజనం ఎలా చేయడం? ఎంత బ్రతిమిలాడినా ప్రయోజనం కలగలేదు. దాత పట్టిన 
పట్టు విడవలేదు. పట్టణంలో వుండే వర్తకులంతా చెప్పి చూచారు. మేమంతా 
రాత్రంతా ఆయనతో గడిపాము. అయినా ఆయన లొంగలేదు. మేము కూడా 
మెత్తబడలేదు.నా సహచరులలో చాలామందికి కోపం వచ్చింది. అయినా సౌజన్యాన్ని 
వదలలేదు. తూర్పున ఉషోదయ కిరణాలు తొంగి చూడసాగాయి. అప్పుడు ఆయన 
ఆరు పౌండ్లు యిచ్చాడు. మాకందరికీ విందు కూడా చేశాడు. ఇది టోంగాటా 
పట్టణంలో జరిగిన ఘట్టం. అయితే ఈ వార్త ఉత్తర దిక్కున గల స్టేంగల్‌ పట్టణం 
మొదలుకొని దేశం మధ్యన చార్లెస్‌ టౌను వరకు ప్రతిధ్వనించింది. దీని వల్ల చందా 
వసూళ్ల పని మాకు తేలిక అయింది. 

కాని మా పని ధనం వసూలు చేయడమేకాదు. అవసరాన్ని మించి ధనం మన 
దగ్గర వుంచవద్దని నేను నా సహచరులందరికీ ముందే చెప్పి వుంచాను. అవసరాన్ని 
బట్టి వారానికి ఒకసారి, నెలకొకసారి సభలు జరుపుతూ వచ్చాం. ప్రతి సభలోను వెనుక 
జరిగిన కార్యక్రమ వివరమంతా చెప్పడం జరుగుతూ వుండేది. ఇట్టి చర్చల్లో డొంక 
తిరుగుడు లేకుండా మాట్లాడటం అక్కడి వారికి తెలియదు. సభల్లో ప్రసగించడానికి 
అంతా సంకోచించసాగారు. అయితే మాట్లాడవలసిన తీరు, చర్చల సరళి గురించి 
వారికి వివరిస్తూ వుండేవాణ్ణి. వారు ఆ ప్రకారం ప్రసంగించడం ప్రారంభించారు. వారు 
ఉపన్యసించడం ఒక విద్య అని తెలుసుకున్నారు. ఉపన్యాసం అంటే ఏమిటో 
తెలియని వారు కూడా ఆలోచించి ఉపన్యసించసాగారు. 

ప్రజల కార్యక్రమాల్లో చిల్లర ఖర్చులు మితిమీరి పోవడం నేనెరుగుదును. 
మొదట రసీదు పుస్తకాలు అచ్చు వేయవద్దనుకున్నాను. నా దగ్గర సైక్టోస్టయిలు 
మిషను వుంది. డానిమీద రశీదుల, రిపోర్టుల ప్రతులు తీయించసాగాను. కాంగ్రెస్‌లో 
డబ్బు ఎక్కువగా వుండి, సభ్యుల సంఖ్య అధికమైనప్పుడు మాత్రమే యిట్టి వాటిని 
అచ్చు వేయంచేవాణ్ణి. పొదుపు చేయాలను తలంపే అందుకు కారణం. అయినా 
చాలా చోట్ల యిలా జరగలేదు. సంస్థ చిన్నదైనా పెద్దదైనా అందరికీ యీ విషయాలు 
తెలియాలనె తలంపుతో వివరంగా యిక్కడ వ్రాశాను. 

జనం డబ్బు యిచ్చి రసీదులడిగే వారు కారు. కాని మేము మాత్రం రసీదులివ్వడం 


Ce 


అవసరమని భావించాం. ఆవిధంగా ప్రతి దమ్మిడీకి రసీదులు యిచ్చాం. పైసపైసకు 


138 నేటాలు ఇండియన్‌ కాంగ్రెస్‌ 


లెక్క వ్రాస్తూ వున్నాం. ఆ విధంగా వ్యవహరించడం వల్ల యీనాడు పరీక్షించి చూచినా 
1894 నాటి నేటాలు ఇండియన్‌ కాంగ్రెస్‌ లెక్కలు కరెక్టుగా వుంటాయి. ఆ విషయం 
యీ నాటికీ గట్టిగా నొక్కి వక్కాణించగలను. ఎ సంఘానికైనా తప్పులు లేని లెక్కలే 
ప్రాణం. లెక్కలు సరిగా లేకపోతే సంఘానికి పెద్ద అపకీర్తి వస్తుంది. లెక్కల్ని సరిగాను 
శుద్ధంగాను ఉంచకపోతే సత్యాన్ని సరిగాను, శుద్ధంగాను రక్షించలేము, 

ఆ దేశంలో పుట్ట పెరిగి విద్యావంతులైన భారతీయులకు సేవ చేయడం ఈ 
కొంగ్రెస్‌ యొక్క రెండవ పని. అందుకోసం “కలోనియల్‌ బారన్‌ ఇండియన్‌ 
ఎడ్యుకేషనల్‌ అసోసియేషన్‌ అను ఒక సంఘాన్ని స్థాపించాము ఇందలి సభ్యులంతా 
విద్యాధికులైన పిన్నవారే. వారు కొద్దిగా చందాలు యిస్తూ వుండేవారు. వారి కష్టాల్ని 
ప్రజలకు చెప్పడం, వారి తెలివి తేటల్ని పైకి తీయడం వారికి హిందూ దేశపు వర్తకులకు 
సత్సంబంధం కల్పించడం, వారికి సేవచేసే విధానం తెలపడం, ఇవీ ఈ సంఘం పని. 
ఇది ఒక విధంగా చర్చలు జరుపు సమితి అన్నమాట. అందలి సభ్యులు అనేక 
విషయాలపై తప్పనిసరిగా చర్చలు చేస్తూ వుండేవారు. ఈ సంఘం కోసం చిన్న 
గ్రంధాలయం కూడా ఏర్పాటు చేశాం. 

ప్రచారం చేయడం కాంగ్రెస్‌ మూడో పని. దక్షిణ ఆఫ్రికాలోను, ఇంగ్లాండులోను 
ఉన్న ఆంగ్లేయులకు, భారతీయులకు నేటాలులో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు 
తెలుపడం అవసరం. ఈ దృష్టితో రెండు కర పత్రాలు తయారుచేశాను. “దక్షిణ 
ఆఫ్రికాలోని బ్రిటీష్‌ వారికి ఒక విన్నపం” (AN appeal the every Briton in 
South Africa) అను కరపత్రం ఒకటి. యిందు నేటాలు నందలి భారతీయుల 
స్థితిగతుల్ని గురించి సవివరంగా వ్రాశాను. “భారతీయుల ఓటు హక్కును గురించి 
ఒక విన్నపం ' The Indian Franchise An Appeal అనునది రెండో కరపత్రం. 
ఇందు భారతీయుల ఓటు హక్కును గురించి కూలంకషంగా వివరించి వ్రాశాను. ఈ 
రెండు కర పత్రాలు తయారుచేయటానికి నేను ఎంతో శ్రమించాను. అంత శ్రమ 
పడినందుకు ఫలితం ఊహించనంతగా లభించడం గొప్ప విశేషం. వాటికి ఎంతో 
ప్రచారం లభించింది. 

ఈ అలజడి వల్ల దక్షిణ ఆఫ్రికాలోని భారతీయులు నాకు మంచి మిత్రులైనారు. 
ఇంగ్లాండునందు, హిందూ దేశమునందును గల అన్ని పార్టీల వారి ఆదరము మాకు 
లభించింది. ఇక ముందు చేయాల్సిన పనికి రాజమార్గం ఎర్బడింది. 


ఆత్మకథ 139 


20. బాలసుందరం 


'యాదృకీ భావనీ యత్ర సిద్ధిర్భవతితాదృశీ' (ఎవరికిఎటువంటి తలంపు 
కలుగునో అతనికి అటువంటి ఫలం కలుగును) అనునది అనేక విషయాలలో నాకు 
అనుభవం అయింది. పేదలకు సాయపడటం నాకు ఎంతో యిష్టం. ఆ అభిలాష నన్ను 
ఆ పేదలతో కలిపి వాళ్లతో మంచి సంబంధం కలిగించింది. 

నేటాలు కాంగ్రెస్‌లో అక్కడి భారతీయులు, ఉద్యోగులు సభ్యులుగా చేరారు. 
కాని గిరిమిటియాలు మాత్రం అందు చేరలేదు. “కాంగ్రెస్‌ యింకావారి పరం కాలేదు, 
వాళ్లు చందాలు చెల్లించి మెంబర్లుగా చేరలేదు. మరి కాంగ్రెసు అట్టి వాళ్లకు సాయం 
చేయాలి! అప్పుడు వాళ్లంతా దాంట్లో తప్పక చేరతారు” అని అనుకుంటూ వుండగా 
ఒక ఘట్టం అనుకోకుండా ఒక పర్యాయం జరిగింది. ఆ ఘట్టం అప్పుడే జరుగుతుందని 
నేను గాని, కాంగ్రెస్‌ వాళ్లు గాని ఎవ్వరం ఊహించలేదు. నేను ప్లీడరు వృత్తి చేపట్టి 
అప్పటికి మూడు నాలుగు నెలల కాలం గడిచింది. అప్పటికి కాంగ్రెసుకు యింకా 
శైశవం తీరలేదు. ఒకనాడు ఒక తమిళుడు తలగుడ్డ తీసి చేతబుచ్చుకొని ఎడుస్తూ వచ్చి 
నా ముందు నిలబడ్డాడు. అతడు చినిగిపోయిన బట్టలు ధరించి యున్నాడు. అతని 
శరీరం వణుకుతున్నది. ఎదటి రెండు పళ్లు ఊడిపోయాయి. ఆ పళ్ల చిగుళ్ల నుండి రక్తం 
కారుతున్నది. యజమాని అతణ్ణి చావబాదాడన్నమాట. నా గుమాస్తా తమిళుడు. అతని 
ద్వారా ఆ వచ్చిన వ్యక్తి కథంతా తెలుసుకున్నాను. అతని పేరు బాలసుందరం. 
దర్భలులో ప్రసిద్ధుడైన ఒక తెల్ల యజమాని దగ్గర యితడు ఇండెంచెర్జు కూలి 
అన్నమాట. యజమానికి ఏదో మాట మీద కోపం వచ్చింది. ఒళ్లు తెలియకుండా 
బాలసుందరాన్ని బాదాడు. ఆ దెబ్బలకు బాలసుందరం ఎదుటి రెండు పళ్లు 
ఊడిపోయాయి. 

బాలసుందరాన్ని వెంటనే డాక్టరు దగ్గరకు పంపించాను. అప్పుడక్కడ తెల్ల 
డాక్టరు వున్నారు. బాలసుందరానికి తగిలిన దెబ్బల్ని గురించి డాక్టరు సర్టిఫికెట్టు 
తీసుకొని మేజిగ్ట్రేటు వద్ద అఫిడవిట్టు దాఖలు చేయించాను. మేజిగ్టేటు అఫిడవిట్టు 
చదివి కోపంతో వెంటనే ఆ యజమానికి సమన్లు పంపించాడు. 

యజమానికి శిక్ష వేయించడం నా లక్ష్యం కాదు. ఎలాగైనా బాలసుందరాన్ని ఆ 
యజమాని బారినుండి తప్పించాలన్నదే నా లక్ష్యం. ఇండించెర్డ కూలీలను గురించి 
చట్టమంతా క్షుణంగా చదివాను. ఏ కూలివాడైనా చెప్పకుండా లేచి వెళ్లిపోతే యజమాని 


Te.S.W.-1-11 


140 బాలసుందరం 


సివిల్‌ కోర్టులో దావా వేయవచ్చు. ఇండించెరు కూలివాడు అలా లేచి వెళ్లిపోతే 
యజమాని పూర్తిగా మరో చర్య గైకొనవచ్చు. వానిమీద క్రిమినల్‌ కేసు పెట్టవచ్చు. 
నేరం రుజూ అయితే కూలీకి శిక్ష కూడా పడవచ్చు. సర్‌ విలియం హంటరుగారు 
“ఇండించెర్జు కూలిపని, బానిసత్వం ఒక్కటే” అని అన్నారు. యజమానికి బానిస 
ఏవిధంగా ఆస్థిగా పరిగణింపబడతాడో అదే విధంగా ఇండించెర్జు కూలివాడు కూడా 
యజమాని ఆస్థిగా పరిగణింపబడతాడని దాని అర్ధం. 

బాలసుందరం విడుదలకు రెండే రెండు మార్గాలు వున్నాయి. ఇండెంచెర్జు 
కూలివాళ్ళకు ప్రాబెక్టరు అనగా రక్షకుడు ఒకడు వుంటాడు. అతనితో చెప్పి కట్టడినుండి 
తప్పించవచ్చు. లేదా మరొక యజమాని దగ్గరకు బదలీ చేయించవచ్చు. ఒప్పుదల 
మీద బాలసుందరాన్ని యజమాని చేతనే విడుదల చేయించవచ్చు. ఇదంతా ఆలోచించి 
ఆ యజమానితో “మీ మీద నేరం మోపి మిమ్ము శిక్షింపచేయడం నా లక్ష్యం కాదు. 
మీరు అతణ్ణి క్రూరంగా కొట్టారు. మీరు ఆ విషయం గ్రహించేయుండవచ్చు. మీరు 
కరారునామాను మరొకరికి మార్చండి చాలు” అని అన్నాను. 

నా మాటలు వినిన వెంటనే అతడు అందుకు అంగీకరించాడు. తరువాత నేను 
ప్రాటెక్టరును చూచాను. అతడు కూడా అంగీకరించాడు. కాని క్రొత్త యజమాని కావాలి 
కదా! 

ఒక తెల్ల యజమాని కోసం వెతికాము. అప్పుడు భారతీయులు ఇండెంచెర్జు 
కూలీలను భరించే స్థితిలో లేరు. అప్పటికి నాకు కొద్దిమంది తెల్లవారితో పరిచయం 
ఏర్పడింది. ఒకరికి యీ సంగతి తెలియజేశాను. అతడు దయతో ఒప్పుకున్నాడు. 
నేనాతనికి కృతజ్ఞతలు తెలియజేశాను. మేజిగస్ట్రేటు బాలసుందరం అను కూలీ తన 
యజమానిపై నేరం మోపి తన కరారునామాను మరొకరికి బదలీ చేయుటకు 
అంగీకరించాడని రికార్డు చేశాడు, 

బాలసుందరం కేసు సంగతి కూలీలందరికీ తెలిసింది. నాకు “గిరిమిటియా 
బంధువు" అని పేరు వచ్చింది. నాకీ సంబంధం వల్ల ఎంతో ఆనందం కలిగింది. ఇక 
ప్రతిరోజు మా ఆఫీసుకు గిరిమిటియాలు అపరిమితంగా రాసాగారు. వారి కష్టసుఖాలు 
తెలుసుకునేందుకు నాకు మంచి అవకాశం లభించింది. 

ఈ కేసు విషయం దూరాన ఉన్న మద్రాసు రాష్ట్రంలో కూడా ప్రతిధ్వనించింది. 
మద్రాసు నుంచి నేటాలు వచ్చిన గిరిమిటియాలు తమ గిరిమిటియా సోదరుల వల్ల 
యీ విషయం తిలుసుకున్నారు. 


ఆత్మకధ 141 


ఈ కేసు గొప్పదేమీకాదు. కాని నేటాలులో తమకు న్యాయం సాధించగల 
వాడొకడు బయల్దేరాడను వార్త గిరిమిటియాలకు ఉత్సాహం కలిగించింది. 

బాలసుందరం నా దగ్గరకు వచ్చినప్పుడు తలపాగా తీసి చేత పట్టుకొని 
వున్నాడని నేను ముందే తెలియజేశాను అసలు ఈ దృశ్యంలో ఒక విచిత్రమైన 
కరుణరసం మరియు నైచ్యం నిండి వున్నాయి. జడ్జి నా తలపాగాను తీసివేయమన్నప్పటి 
ఘట్టాన్ని గురించి మొదట వ్రాశాను. తెల్లవాణ్ణి చూడటానికి వెళ్లినప్పుడు గిరిమిటియా 
గాని, క్రొత్త భారతీయుడు గాని తన తలపాగా తీసి చేతులతో పట్టుకోవాలి. రెండు 
చేతులు జోడించి నమస్కరించినా అది తక్కువే. బాలసుందరం నా దగ్గరకు 
వచ్చినప్పుడు కూడా అలాగే చేయాలని అనుకున్నాడు. ఈ రకమైన చర్యను చూడటం 
నాకు యిదే ప్రధమం. ఈ చర్య నాకు చిన్నతనం అనిపించింది. నేను బాలసుందరాన్ని 
తలపాగా చుట్టుకోమని చెప్పాను. అతడు ఎంతో సంకోచిస్తూ పాగాను తలకు 
చుట్టుకున్నాడు. అయికే అప్పుడు అతడి ముఖంమీద సంతోషం తొంగిచూచింది. 

తమ తోటి మానవులను నీచపరచడం వల్ల తమకేదో గౌరవం చేకూరుతుందని 
భావించేవారి ఉద్దేశం ఎమిటో నాకు బోధపడదు. అట్టి తత్వం సరికాదని నా 
నిశ్చితాభిప్రాయం. 


21. మూడు పౌండ్ల పన్ను 


బాలసుందరం కేసుతో గిరిమిటియాలతో నాకు సంబంధం పెరిగింది. అటు 
ప్రభుత్వం కూడా ఎక్కువ పన్నులు వసూలుచేసి వారిని బాధించడం ప్రారంభించింది. 
అందువల్ల వారిని గురించి చదువవలసి వచ్చింది. 

1894వ సంవత్సరంలో నేటాలు ప్రభుత్వం వారు గిరిమిటియాలు సాలీనా 
తలకు 25 పౌండ్ల చొప్పున అంటే 375 రూపాయలు పన్ను కట్టాలని బిల్లు 
తయారుచేశారు. దీన్ని చూచి నిర్విణ్ణుడనయ్యాను. ఈ విషయం కాంగ్రెస్‌ సమావేశంలో 
చర్చకు ప్రవేశపెట్టాను. అందు యీ బిల్లుకు వ్యతిరేకంగా గట్టి ప్రయత్నం చేయాలని 
ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించబడింది. 

ఈ పన్నుకు అసలు కారణం ఏమిటో యిక్కడ కొద్దిగా వివరిస్తాను. 1860లో 
నేటాలు నందలి తెల్లవారు అక్కడి భూములు కొన్నారు. అక్కడి భూములు చక్కెర 
తోటల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయని తెలుసుకున్నారు. అయితే కూలీలు 


142 మూడు పౌండ్ల పన్ను 


దొరకడం కష్టమైంది. ఆ దేశంలో కూలివాళ్లను రప్పించడం అవసరమని భావించారు. 
అందువల్ల నేటాలు ప్రభుత్వం వారు బ్రిటిష్‌ ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరిపి 
భారత దేశాన్నుండి కూలివారిని వలస తీసుకొనిపోయేందుకు అనుమతి సంపాదించారు. 
ఈ కూలి జనం నేటాలులో అయిదేండ్లు పని చేయుటకు అంగీకరిస్తూ గిరిమిటు మీద 
(కరారునామా) సంకతం చేయాలి. గడువు దాటిన తరువాత వారి యిష్టం. అంటే 
అక్కడే నివసించదలిస్తే నివసించవచ్చు. శక్తి వుంటే భూమి కొనుక్కోవచ్చు. ఈ విధంగా 
తెల్లవాళ్లు గిరిమిటీలకు ఆశ పెట్టారు అయిదు సంవత్సరాల తరువాత కూడా 
భారతదేశకూలీలు కాయకష్టంచేసి ప్రయోజనం పొందవచ్చునని తెల్లవాళ్లు ప్రకటించారు. 

అయితే భారతీయులు తెల్లవారనుకున్న దానికంటే ఎక్కువ లాభం పొందారు. 
వారు రకరకాలైన కూరగాయలు విరివిగా పండించసాగారు. ఇండియా నుండి మంచి 
కూరగాయల విత్తనాలు వెంటతీసుకొని వెళ్లి తద్వారా బాగా కూరగాయలు పండించి 
అక్కడ చవుకగా జనానికి అందచేశారు. మామిడితోటలు పెంచారు. వర్తకం కూడా 
చేయడం ప్రారంభించారు. ఇళ్లు కట్టుకునేందుకు స్థలాలు కొన్నారు. కొందరు కూలీలు 
భూస్వాములైనారు. భారతదేశపు వర్తకులు కొందరు వీరితోబాటు వెల్లి అచ్చట 
పాతుకుపోయారు. ఇట్టివారిలో కీ.శే, సేర్‌ అబుబకర్‌ అమద్‌ గారు ప్రధములు. వారు 
కొద్ది కాలంలోనే తమ వ్యాపారాన్ని వృద్ధికి తెచ్చారు. 

ఇదంతా చూచి తెల్ల వ్యాపారస్థులు కంగారుపడిపోయారు. నల్లవాళ్లను పిలుచుకు 
వెళ్ళినప్పుడు తెల్లవాళ్లకు వీళ్ల వ్యాపార రహస్యాలు తెలియవు. భారతీయులు 
వ్యవసాయదారులైతే ఫరవాలేదుగాని వ్యాపారంలో సైతం పోటీకి దిగేసరికి తెల్లవాళ్లు 
సహించలేకపోయారు. భారతీయుల యెడ అసూయ కలగడానికి ఇదే ముఖ్య 
కారణం. దీనికి మరిన్ని ఇతర కారణాలు కూడా తోడు అయ్యాయి. నల్లవారి రకరకాల 
జీవన పద్ధతులు, కొంచెం వ్యయమైనా మప్పితంగా గృహ నిర్వహణ కొవించుకోగల 
స్థితి, అల్ప లాభ సంతోషం, ఆరోగ్య నియమాలను గురించిన ఉదాసీనత. చుట్టుప్రక్కల్ని 
శుచిగా వుంచుకోవడంలో అశ్రద్ధ, ఇండ్లను మరమ్మత్తు చేయించి చాగా వుంచుకొనడంలో 
పిసినారితనం మొదలుగా గల వ్యవహారాలన్నింటి వల్ల వర్ణ ద్వేషమనే చిచ్చు బాగా 
రేగింది. ఈ ద్వేషం తరువాత వోటు హక్కు తొలగించే బిల్లు రూపంలోను, ఆ తరువాత 
గిరిమిటియాలు మూడు పౌండ్ల తలసరి పన్ను చెల్లించే బిల్లు రూపంలోను ప్రత్యక్షమైంది 
ఈ శాసనాలే గాక అనేక చిక్కులు అదివరకే ఏర్పడి వున్నాయి. గిరిమిటియాలను, 
గిరిమిటియా కాలం అయిదేండ్లు ముగియక మునుపే, ఆ గడువు ముగిసినట్లు 


అత్మకధ 143 


భావించి బలవంతంగా పంపివేయడానికి పూనుకున్నారు. కాని అందుకు ఇండియా 
ప్రభుత్వంవారు అంగీకరించలేదు. తరువాత కొన్ని షరతులు ప్రవేశ పెట్టబడ్డాయి. 

(1) గిరిమిటియాలు తమ నియమిత కాలం పూర్తికాగానే ఇండియాకు 

వెళ్లిపోవాలి. అలా వెళ్లని యెడల 

(2) రెండేండ్లకు ఒక్కసారి క్రొత్త ఒడంబడిక వ్రాస్తూ వుండాలి. ఒడంబడిక 

వ్రాయబడినపుడు జీతం కొంచెం కొంచెం పెంచబడుతూ వుంటుంది. 

(3) క్రొత్త ఒడంబడిక వ్రాయక, ఇండియాకు తిరిగిపోకుండా నేటాలులోనే 

వుంటే సాలుకు 25 పౌండ్లు అనగా 375 రూపాయలు పన్ను రూపంలో 
చెల్లిస్తూ వుండాలి. 

ఈ షరతుల్ని ఇండియా ప్రభుత్వం వారిచే అంగీకరింపచేయుటకు సర్‌ హెన్రీ 
బిన్‌, మిస్టర్‌ మేసను అనువారు ఇండియాకు వచ్చారు. అప్పుడు లార్జ్‌ ఎల్గిన్‌ ఇండియా 
వైస్రాయిగా వున్నారు. అతడు 25 పౌండ్ల పన్ను అంగీకరించాడు. ఇది వైస్రాయి చేసిన 
పెద్ద తప్పిదం. అప్పుడూ యిప్పుడూ కూడా నా అభిప్రాయం ఇదే. ఈ విధంగా 
నిర్ణయించి అతడు ఇండియాకు ఈషణ్మాత్రమైనా మేలు చేయలేదు. నేటాలు 
తెల్లవాళ్లకు ఆ విధంగా లాభం చేకూర్చడం వైస్రాయికి పాడిగాదు. మూడు నాలుగేండ్లలో 
ప్రతి గిరిమిటియా తనకు, తన భార్యకు, పదహారేండ్డ కొడుక్కు, పదమూడేండ్డ 
కుమార్తెకు మూడు మూడు పౌండ్ల చొప్పున పన్ను చెల్లించాలి. నెలకు వారి ఆదాయం 
14 షిల్లింగులు మాత్రమే. అంతకంటే మించి సంపాదించని భార్తాభర్తలకు, వారిద్దరి 
పిల్లలకు కలపి కుటుంబానికి సాలుకు 12 పౌండ్లు అంటే 180 రూపాయల పన్ను 
వేయడం ఏ దేశంలోను కనీవినీ ఎరుగని అత్యాచారమే. 

ఈ పన్నును ప్రతిఘటిస్తూ మేము ఉద్యమం ప్రారంభించాము. ఈ విషయంలో 
నేటాల్‌ ఇండియన్‌ కాంగ్రెస్‌ మౌనం వహించియుంటే ఇండియా వైస్రాయి 25 పౌండ్లు 
మంజూరు చేసియుండేవాడే. 25 పౌండ్లు 2 పౌండ్డకు తగ్గడం కూడా నేటాల్‌ 
ఇండియన్‌ కాంగ్రెస్‌ వారు జరిపిన ఉద్యమ ప్రభావమే కావచ్చు లేక నా భావం 
పొరపాటే కావచ్చు. కాంగ్రెసువారు ఉద్యమం నడిపినా నడపకపోయినా ఇండియా 
ప్రభుత్వం వారు 3 పౌండ్ల పన్ను మంజూరు చేసియుందురని అనవచ్చు. ఎది ఎమైనా 
ఇది భారతీయుల యెడ అనుచిత చర్యయే. భారతదేశ యోగక్షేమాలను 
పరిరక్షించవలసిన వైస్రాయి అమానుషమైన యిట్టి పన్నును మంజూరు చేసి 
యుండకూడదు. 


144 ధర్మ నిరీక్షణ 


ఈ పన్ను 25 పౌండ్ల నుండి అనగా 375 రూపాయల నుండి 3 పౌండ్లకు అనగా 
45 రూపాయలకు తగ్గింపబడినా అది నేటాల్‌ ఇండియన్‌ కాంగ్రెస్‌ వారికి గౌరవప్రదం 
కాదు! గిరిమిటియాలకు ఏమీ మేలు జరగలేదను విషయం స్పష్టం. అది నిర్వివాదాంశం. 
ఈ పన్నును రద్దు చేయించి ముదరా యిప్పించాలని కాంగ్రెసు వారి నిర్ణయం. ఆ 
నిర్ణయాన్ని వారు ఎన్నడూ విడిచిపెట్టలేదు. అయితే యీ నిర్ణయం నెరవేరడానికి 
ఇరవై సంవత్సరాల కాలం పట్టింది. ఒక్క నేటాలు నందలి భారతీయులేగాక దక్షిణ - 
ఆఫ్రికాలో నివసిస్తున్న భారతీయులంతా కలిసి ఏకోన్ముఖంగా పెద్ద ఉద్యమం 
నడిపితేనే గాని ఆ పన్ను రద్దుకాలేదు. గోఖలే గారికి రద్దు చేస్తామని మాట యిచ్చి 
కూడా చివరికి నెరవేర్చక పోయేసరికి తుది సమరం ప్రారంభించవలసి వచ్చింది. ఆ 
సమరంలో గిరిమిటియాలంతా పూర్తిగా పాల్గొన్నారు. ప్రభుత్వం వారు తుపాకులు 
కాల్చినందున చాలామంది గిరిమిటియా భారతీయులు ప్రాణాలు అర్చించారు. 
పదివేల మందికి పైగా నిర్బంధింపబడి జైళ్లకు వెళ్లారు. 

అయితే చివరికి సత్యమే జయించింది. భారతీయుల బాధల రూపంలో 
సత్యం అక్కడ ప్రత్యక్షమైంది. అచంచలమైన ఓర్చు, నమ్మకం, విసుగు విరామం లేని 
పట్టుదల, పూనిక వల్ల అ యుద్ధంలో జయం లభించింది. లేకపోతే జయం 
లభించియుండేది కాదు. ఆ పోరాటం జరుపకుండా మానివేసివున్నా, లేక నేటాల్‌ 
ఇండియన్‌ కాంగ్రెస్‌ వారు ఆ విషయం మరిచిపోయినా తల పన్ను గిరిమిటియాల 
మీద పడియుండేదే. ఆనాటి నుండి ఈనాటి వరకు భారతీయ గిరిమిటియాలు 
చెల్లిస్తూ వుండేవారే. ఆ అపయశస్సు దక్షిణ - ఆఫ్రికా యందు నివసిస్తున్న భారతీయులకే 
గాక భారతదేశంలో నివసిస్తున్న సమస్త భారతీయులకు కూడా ఆపాదించి యండేది. 


22. ధర్మ నిరీక్షణ 

ఈ విధంగా నేను పూర్తిగా ప్రజాసేవలో లీనమైపోయాను.అందుకు కారణం 
ఆత్మ సాక్షాత్కారాభిలాషయే. ప్రజాసేవ వల్ల ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుందనే 
విశ్వాసంతోనే నేను సేవా ధర్మాన్ని స్వీకరించాను. భారతసేవ నాకు సహజంగా 
లభించింది. నాకిది ఎంతో యిష్టం. కోరుకోకుండా యిది నాకు లభ్యమైంది. నేను 
పర్యటనా కాంక్షతోను, కొారియావాడులో జరుగుతున్న కుట్రల బారి నుండి 
తప్పించుకోవాలనే కోరికతోను జీవిక కోసం దక్షిణ-ఆఫ్రీకా చేరాను. కాని నేను యిక్కడి 
ప్రజాసేవలో లీనమై ఈశ్వరాన్వేషణ మరియు ఆత్మదర్శనమునందు నిమగ్నమై 
పోయాను, 


ఆత్మకథ 145 


ఏసు మిత్రులు నా ధర్మ జిజ్ఞాసను తీవ్రం చేశారు. అది ఏవిధంగాను 
శాంతించలేదు. నేను దాన్ని శాంతింపచేయాలని ప్రయత్నించాను. కొని ఏసు మిత్రులు 
శాంతపడనీయలేదు. అప్పుడు దర్చనులో దక్షిణ ఆఫ్రికా జనరల్‌ మిషనుకు అధ్యక్షులు 
స్పెన్సరు వాలటన్‌గారు. వారు నన్ను పసికట్టారు. దాదాపు నేను వారి కుటుంబంలో 
ఒకడినైపోయాను. ఈ సంబధానికి కారణం ప్రిటోరియా పరిచయం. వాల్‌టన్‌గారి 
స్వభావం విచిత్రమైంది. ఆయన నన్నెన్నడు ఏసు మతంలో చేరమని చెప్పినట్లు 
గుర్తులేదు. కాని అతడు తన జీవితం సమస్తం నా ముందు ఉంచి తన మంచి చెడ్డల్ని 
నిరీక్షించు అవకొశం నాకు కల్పించాడు. అతని సతీమణి ఎంతో వినయవంతురాలు, 
వివేకవంతురాలు. 

ఆ దంపతులు ప్రవర్తన నాకు సంతోషం కలిగించింది. మా యిద్దరికీ గల 
అభిప్రాయభేదం యిద్దరికీ తెలుసు. ఎటువంటి తీవ్రచర్చ కూడా మా యిద్దరి 
అభిప్రాయాల్ని ఏకం చేయలేదు. అయినను ఎచట ఉదారత, సహిష్ణుత, సత్యం 
ఉంటాయో అచట భేదాలు కూడా లాభదాయకాలే అవుతాయి. ఆ దంపతుల 
వినమ్రత, ఉద్యమశీలత, కార్యపరాయణత నాకు సంతోషం కలిగించాయి. అందువల్ల 
ఇద్దరం తరుచు ఒకచోట కలుస్తూ వుండేవాళ్లం 

ఈ సంబంధం నన్ను మత విషయంలో జాగ్రత్తపడేలా చేసింది. మతాన్ని 
గురించి చింతన చేసేందుకు ప్రిటోరియాలో నాకు లభించిన అవకాశం యిక్కడ 
లభించలేదు. అయినా లభించిన స్వల్ప సమయాన్ని గ్రంధ పఠానానికి వినియోగించ 
సాగాను. ఈ విషయమై మళ్ళీ ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభమైనాయి. రాయచంద్‌ 
భాయి నాకు యీ విషయంలో త్రోవ చూపుతూ వున్నారు. నర్మదా శంకరుని 
(గుజరాతుకు చెందిన ఒక ప్రసిద్ధి కవి) 'ధర్మ విచార్‌ అను గ్రంథం ఒక మిత్రుడు 
పంపగా దాని పీఠిక నాకు ఎంతో ఉపయోగపడింది. నర్మదా శంకరుని విశ్శంఖల 
జీవితాన్ని గురించి వినియున్నాను. ఈ పీఠికలో అతడు తన శీలాన్ని ఎలా దిద్దుకోగలిగాడో 
వివరించాడు. అది నాకు ఆశ్చర్యం కలిగించింది. నాకు ఆ గ్రంధం యెడ ఆదరం 
పెరిగింది. దాన్ని అతిశ్రద్ధగా చదివాను. మాక్సు ముల్లర్‌ గారి India, what can it 
teach us' అను గ్రంథాన్ని , దివ్యజ్ఞాన సమాజం ప్రకటించిన ఉపనిషత్తుల 
అనువాదాన్ని శ్రద్ధగా చదివాను. వీటన్నింటివల్ల నాకు హిందూమతం పై ఆదరణ 
పెరిగి, నానాటికి దాని గొప్పతనం అమితంగా కనబడసాగింది. అయితే అందువల్ల 
యితర మతాల యెడ వైముఖ్యం కలుగలేదు. వాషింగటన్‌ ఇర్వింగ్‌ గారి "Life 6౮ 


146 ధర్మ నిరీక్షణ 


Mahamd and His 5600655415" అను గ్రంధాన్ని, కార్గయిలుగారి మహమ్మదు 
స్తుతిని చదివాను. దీనిచే నాకా మత ప్రవక్త యెడ ఆదరం పెరిగింది. "the $ayings 
of zarthustra" అను గ్రంథం కూడా చదివాను. ఈ విధంగా వివిధ మతాల్ని గురించి 
కొద్దిగానో గొప్పగానో తెలుసుకున్నాను. దీనివల్ల ఆత్మ నిరీక్షణ పెరిగింది. చదివిన 
దానిలో మంచిదని తోచిన అనుభవాన్ని ఆచరణలో పెట్టసాగాను. యిదేవిధంగా 
యోగ సంబంధమైన గ్రంథాల్ని కూడా చదివి సాధన ప్రారంభించాను. కాని ఎక్కువ 
కొలం ఆ సాధన సాగించలేకపోయాను. భారతదేశం వెల్లిన తరువాత ఒక గురువు దగ్గర 
అభ్యసించాలని భావించాను. కాని ఆ కోరిక ఈనాటి వరకు నెరవేరలేదు. 
టాల్‌స్థాయి పుస్తకాలు అధికంగా చదివాను. వారి "The 6490615 in Brief, 
What to do?" మొదలగు గ్రంధాలు నా హృదయానికి హత్తుకున్నాయి. విశ్వ ప్రేమ 
మనిషిని ఎంత పైకి తీసుకొని వెళ్లగలదో తెలుసుకోగలిగాను. ఈ సమయంలోనే నాకు 
మరో ఎసు కుటుంబంతో పరిచయం కలిగింది. వారి మాట ప్రకారం ప్రతి ఆదివారం 
వెస్లియన్‌ చర్చికి వెళ్లసాగాను. అచ్చటికి వెళ్లినప్పుడల్లా వారింట్లోనే విందు తీసుకోమని 
ఒక్కసారే నాకు వారు చెప్పివేశారు. ఆ చర్చిలో ప్రవచనం నిస్సారంగా వుండేది. అచటి 
మండలి భక్త మండలి కాదు. వారంతా ఐహిక చింతకులు. లోకాచారం కోసం, విశ్రాంతి 
"కోసం వారు చర్చికి వెళ్లేవారు. నాకు అక్కడ నిద్ర వస్తూ వుండేది. అలా నిద్రపోవడం 
నాకు చిన్నతనంగా వుండేది. కాని నాతోబాటు కునుకు తీసే మిత్రులు కొందరుండటంవల్ల 
నా చిన్నతనం తగ్గిపోయింది. ఈ స్థితి నాకు నచ్చలేదు. చివరికి అక్కడికి వెళ్లడం 
మానుకున్నాను. 

నడుస్తు నడుస్తూ వున్న ఆ కుటుంబం పొత్తు అంతటితో ఆగిపోయింది. యిక 
రావద్దని ఆ కుటుంబం వారు చెప్పినట్లు భావించవచ్చు. ఆ ఇల్లాలు చాలా మంచిది. 
రుజూవర్తన కలది. అయితే ఆమెది సంకుచిత స్వభావం. మా పని ఎప్పుడూ మత 
చర్చయే. నేనప్పుడు ఆర్నాల్గుగారి "౬1౧101 A$" చదువుతూ వున్నాను. అప్పుడు 
ఒక పర్యాయం బుద్దునికి, ఏసుకు గల తారతమ్యాన్ని గురించి చర్చ వచ్చింది. నేను 
యిలా అన్నాను. 

“అమ్మా! చూడు బుద్ధునిదయ! అది మనుష్యులతో ఆగక సకల భూతముల 
దాకా వ్యాపించింది. అతని భుజం మీద సంతోషంతో కూర్చున్న మేకపిల్ల చిత్తరువు 
కండ్ల యెదుట కనబడితే హృదయం (ప్రేమతో నిండిపోతుంది. కాని ఎసులో యీ 
విధమైన సర్వభూత వ్యాప్తమగు దయ కనబడదు.” 


అత్మకధ 147 


ఆమె మనస్సు చివుక్కుమంది. నేను యిది గ్రహించాను. ప్రసంగం అంతటితో 
ఆపివేశాను. భోజనానికి లేచాము. ఆమె కుమారుడు ఐదేండ్లవాడు. నవ్వు ముఖం 
గలవాడు. అట్టి పిల్లవాడు దగ్గరవుంటే నాకు మరొకరితో మాట్లాడనవసరం ఉండదు. 
మేమిద్దరం చిరకాల మిత్రులం. పిల్లవాడి పళ్ళెంలో మాంసం ముక్క వుంది. దాన్ని 
చూచి నేను అతణ్ణి ఎగతాళి పట్టించాను. నా చేతిలో వున్న రేగుపండు అతనికి 
చూపించి “చూడు యిది దానికంటే ఎంత బాగుందో” అని అన్నాను. ఆ బాలుడు 
అమాయకుడు. అతడు నాతో కలిసిపోయాడు నీ పండే బాగుంది అని అంటూ నాతో 
అనడం, యిద్దరం నవ్వుకోవడం ప్రారంభించాం. 

ఇది చూచి ఆ పసివాడి తల్లి నొచ్చుకుంది. నాకు హెచ్చరిక లభించినట్లనిపించింది. 
వెంటనే ప్రసంగం మార్చివేశాను. మరుసటి ఆదివారం కూడా జంకుతూ జంకుతూనే 
వారింటికి వెళ్లాను. నేను అక్కడికి పోవడం మానుకోదలచలేదు. అది మంచిదని 
నేననుకోలేదు. కాని ఆమె నా పనిని తేలికచేసిండి. ఆమె యిలా అన్నది “గాంధీ! 
నేనొక్క మాట చెబుతాను. వేరే విధంగా భావించవద్దు నీ స్నేహం మా పిల్లవాడికి 
కూడదు. యిప్పుడు వీడు ప్రతిరోజూ మాంసం తిననని మారాం చేస్తున్నాడు. నీ వాదాన్ని 
ప్రతిసారి చెప్పి పండ్లు తెచ్చి పెట్టమని అంటున్నాడు. దీన్ని నేను సహంచలేకపోతున్నాను. 
మాంసం తినకపోతే జబ్బు చేయదు కాని చిక్కి శల్యమైపోతాడు. నేను అట్టి స్థితిని 
భరించగలనా? నీవు యిట్టి చర్చలు పెద్దవాళ్లమైన మాతో చేయడం మంచిది కాని 
పిల్లవాడితో చేయవద్దు. దీనివల్ల పిల్లలు పొడైపోతారు. 

ఆమె మాటలు వినేసరికి నాకు బాధ కలిగింది. యిలా అన్నాను - “అమ్మా! 
నాకు చాలా విచారంగా వుంది. నాకూ పిల్లలున్నారు. తల్లిదండ్రుల భావాలు నాకు 
తెలియవా? యిక మీకు యిట్టి కష్టం కలుగనీయను. ఇది చాలా సులభం కూడా. నేను 
చెప్పిన మాటల కంటే నేను తినే వస్తువులు తినకుండా వదిలివేసే పదార్థాలు 
చూచినప్పుడు పిల్లవాని మనస్సుకు అవి హత్తుకుంటాయి. అందువల్ల యీనాటి 
నుండి నేను మీ యింటికి రావడం మానుకుంటాను. అదే యిందుకు తగిన చికిత్స 
అని అనిపిస్తూ వుంది. అయితే దీనివల్ల మన స్నేహానికి భంగం రాదు, రాకూడదు. 

“మీ మాటలు చాలా బాగున్నాయి" అలాగే చేయండి అని ఆ గృహిణి అమిత 
సంతోషంతో అన్నది. 


148 ఇంటి వ్యవస్థ 


23. ఇంటి వ్యవస్థ 


ఇంటి వ్యవస్థ చక్కదిద్దడం ఇంటి భారం వహించడం నాకు క్రొత్త కాదు. 
అయితే బొంబాయి, లండను యందలి కాపురానికీ, నేటాలు యందలి నా కాపురానికి 
వ్యత్యాసం వుంది. నేటాలులో గృహవ్యయం పూర్తిగా ప్రతిష్టకోసం ఇండియన్‌ 
బారిస్టరు ప్రతిష్టకు తగినట్లు, భారతీయుల ప్రతినిధికి తగినట్లు చేయవలసి వచ్చింది. 
అందువల్ల పట్టణంలో మంచి చోట ఒక అందమైన చిన్న గృహం అద్దెకు తీసుకున్నాను. 
అవసరమైన ఉపకరణాలన్నీ అందులో వున్నాయి. భోజన వ్యయం మితం చేయాలని 
భావించాను. కాని అపుడపుడు ఆంగ్ల మిత్రుల్ని, నాతో బాటు పనిచేసే భారతీయుల్ని 
విందుకు పిలుస్తూ వుండటం వల్ల ఖర్చు అధికంగా జరగుతూ వుండేది. 

ప్రతి సంసారంలోను ఒక పనివాణ్ణి నియమించుకోక తప్పదు. అయితే 
ఎవరినైనా ఒక వ్యక్తిని సేవకునిలా ఎలా వుంచాలో నాకు యిప్పటికీ తెలియదు. 
నాతోబాటు ఒక మిత్రుడు వుండేవాడు. మరో వంటవాడు ఇంటివానివలె వుండేవాడు. 
ఆఫీసులో గుమాస్తాలు మా గృహంలో భోజనం చేసి నివసిస్తూ వుండేవారు. 

మా సంసారం యీ విధంగా బాగానే సాగిందని చెప్పగలను. అయినా మా 
సంసారంలో కొన్ని కటు అనుభవాలు కూడా కలిగాయి. నా మిత్రుడు మంచి తెలివి 
గలవాడు. నా యెడ విశ్వాసం కలవాడని నేను అతణ్ణి పూర్తిగా నమ్మాను. కాని నేనే 
మోసపోయాను. ఆఫీసు గుమాస్తా ఒకడు నా గృహంలో వుండేవాడు. నా మిత్రునికి 
అతనిపై అసూయ పుట్టింది. నా గుమాస్తా మీద నాకు అనుమానం కలిగేలా మిత్రుడు 
ఒక పన్నాగం పన్నాడు. ఆ గుమాస్తాది విచిత్రమైన స్వభావం. నేను తనను 
అనుమానిస్తున్నానని అతడు గ్రబాంచి పని మానటమే గాక నా యింటికి రావడం 
కూడా మానుకున్నాడు. నాకు అతని విషయమై విచారం కలిగింది. అతనికి అన్యాయం 
చేశానేమోనన్న భావం నాకు కలిగింది. 

ఇంతలో మా వంటవాడు ఎకారణం చేతనో సెలవు తీసుకున్నాడు. మిత్రుల 
సేవా శుశ్రూషల కోసం నేను మరో వంటవాణ్ణి నియమించాను. అతడు సెలవులో 
వెళ్లినందున మరొకణ్ణి నియమించవలసి వచ్చింది. ఈ క్రొత్తవాడు అల్లరివాడు అని 
తరువాత తెలినంది. కాని నౌ దృష్టిలో అతడు దేవుడు పంపిన దూతయే. 

నా యింట్లో నాకు తెలియకుండా జరుగుతున్న దుష్కార్యాలను వచ్చిన రెండు 
మూడు రోజుల్లోనే గ్రహించి క్రొత్త వంటవాడు నన్ను హెచ్చరించడానికి పూనుకొన్నాడు. 


ఆత్మకధ 149 
మంచివాడనని, ఎవరేం చెబితే అది నమ్ముతానని నాకు పేరు వచ్చింది. అట్టి నా 
యింట్లోనే దుర్గంధం వ్యాప్తి కావడం చూచి మా వంటవాడు ఆశ్చర్యపడిపోయాడు. 
ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటిగంటకు నా భోజనం ఆఫీసు నుండి ఆ సమయానికి 
యింటికి వెళ్లడం నాకు అలవాటు. 

ఒకనాడు పన్నెండుగంటల వేళ ఆ వంటవాడు ఆఫీసుకు రొప్పుకుంటూ వచ్చి 
“ఒక తొందర పని వుంది. మీరు వెంటనే యింటికి రావాలి” అని అన్నాడు 
“ఇప్పుడెట్లా? పనేమిటో చెప్పు. ఆఫీసు వదలి యింటికి రావలసిన అవసం ఏం 
వచ్చిందో చెప్పు” అని అన్నాను. 

“మీరిప్పుడు యింటికి రాకపోతే తరువాత ఎందుకు వెళ్లకపోతినా అని 
విచారపడతారు. ఇంత కంటే ఎక్కువ చెప్పలేను . 

అతడంత గట్టిగా చెప్పేసరికి ఇంటికి బయలుదేరాను. వంటవాడు ముందు 
నడిచి నన్ను మేడ మీదకు తీసుకువెళ్లాడు. నా మిత్రుని గదిని చూపించి తలుపులు 
తెరచి మీరే చూడండి ఏం జరుగుతున్నదో అని అన్నాడు. 

నాకు అంతా బోధపడిపోయింది. తలుపుతట్టాను. సమాధానం ఎలా వస్తుంది? 
గట్టిగా తలుపు మీద బాదొను. గోడలు కూడా కదలిపోయినంత పని అయింది. 
తలుపులు తెరచుకున్నాయి. లోపల ఒక వేశ్య, వెళ్లిపో యిక ఎప్పుడూ యీ గుమ్మం 
తొక్కవద్దు అని చెప్పి ఆమెను పంపించివేశాను. 

“ ఈ క్షణాన్నుండి నీతో నా కెట్టి సంబంధం లేదు. నేను బుద్ధి మాంద్యం వల్ల 
మోసపోయాను. నా విశ్వాసాన్ని యిలా పటాపంచలు చేశావు అని అరిచాను. నాయీ 
మాటలకు పశ్చాత్తాప పడవలసిన మిత్రుడు తద్విరుద్దంగా వ్యవహరించి చూడు! నీ 
రహస్యాలన్నీ బయటపెడతా అని బెదిరించాడు. “నాకు రహస్యమేమి లేదు. నా 
సంగతంతా చాటిచెప్పు. నీవు తక్షణం ఇల్లు విడిచి వెళ్లిపో ' అని గద్దించాను. 

అతడు యింకా కొంచెం బిరుసెక్కాడు. అతణ్భి సంబాళించడం కష్టమని 
భావించాను. క్రింద వున్న గుమాస్తాను పిలిచాను. నీవు వెంటనే పోలీసు సూపరింటెండెంటు 
గారి దగ్గరకి వెళ్లి నా నమస్కారం తెలియజేయి. నా యింట్లో నివసిస్తున్న ఒక వ్యక్తి 
విశ్వాసఘాతుకం చేశాడు. అతడు నా యింట్లో వుండటం నాకు యిష్టంలేదు కాని 
అతడు యిక్కడి నుండి కదలడం లేదు. తమ మద్దతు కోరుతున్నాను అని నౌ 
ప్రార్థనగా చెప్పు అని అన్నాను. 


150 ఇంటి వ్యవస్థ 


అంతవరకు లొంగని అపరాధి యిక తనను పోలీసులకు అప్పగిస్తానని 
గ్రహించాడు. తప్పు అతణ్ణి భయపెట్టింది. అతడు శరణు జొచ్చి పోలీసులకు 
చెప్పవద్దని బ్రతిమిలాడడమే గాక, ఇల్లు వదిలి వెళతానని అన్నాడు. తరువాత ఇల్లు 
వదిలి వెళ్లిపోయాడు. 

ఈ ఘట్టం నన్ను మేల్కొలిపింది. ఆ దుష్ట మిత్రునివల్ల మోసపోయానను 
విషయం అప్పటికి గాని నాకు బోధపడలేదు. మంచికి పోయి చెడ్డను కొని 
తెచ్చుకున్నట్లయింది. తుమ్మ కొమ్మన గులాబీ పూలు పూస్తాయని భావించానన్న 
మాట. అతని నడవడి మంచిది కాదని నాకు తెలుసు. అయినా నా దగ్గర తప్పు 
చేయడని భావించాను. అతని నడవడిని బాగు చేద్దామని భావించి నేను చెడులో 
పడిపోయాను. ఈ విషయమై నా శ్రేయోభిలాషులు చెప్పినా నేను వినలేదు మోహంలో 
పడి గ్రుడ్డి వాడినయ్యాను. 

ఈ దుర్భటన నా కళ్లు తెరిపంచింది. లేకపోతే నాకు సత్యం బోధపడేది కాదు. 
నేనతని వలలో పడిపోయివుంటే నేనిప్పుడు తలపెట్టిన ఏకాంత జీవనం ప్రారంభించి 
యుండేవాణ్ణీ కాదు. నా సమయమంతా అతని కోసం ఖర్చు చేసేవాణ్ణి. నన్ను 
అంధకారంలోకి నెట్టి చెడ్డ మార్గం పట్టించగల శక్తి అతనికి వుంది. కాని దేవుడు 
రక్షించిన వాణ్ణి ఎవడేమి చేయగలడు? నా మనస్సు పరిశుద్ధం కావున తప్పు 
చేసినప్పటికీ రక్షణ పొందాను. మొట్టమొదటనే కలిగిన యీ అనుభవం 
భవిష్యద్విషయాలలో నన్ను జాగరూకుణ్ణి చేసింది. 

భగవంతుడే యీ వంటవానిని ప్రేరేపించి యుండవచ్చు. అతడు నిజానికి 
వంట చేయలేడు. అతడెంతో కాలం నా యింట్లో వుండలేడు. అతడు దప్ప మరొక 
రెవ్వరూ నా కండ్లు తెరవలేరు. ఆ వేశ్య యిక్కడికి రావడం యిది మొదటిసారి కాదట. 
అంత ధైర్యం ఆ వంటవానికి తప్ప మరెవ్వరికీ లేదు. ఆ మిత్రునిపై నాకు అపరిమిత 
విశ్వాసమనీ, ఆ నా విశ్వాసానికి అవధులు లేవని అందరికీ తెలుసు. వంటవాడు యీ 
విషయం తెలుపుటకే కొబోలు నా దగ్గరకు వచ్చి “అయ్యా నేను సు యింట్లో 
వుండలేను. మీరు సులభంగా మోసపోతారు. యిది నాకు తగిన చోటుకాదు.” అని 
చెప్పి వెంటనే వెళ్లిపోయాడు. 

నేను కూడా అతణ్ణి వుండమని పట్టుపట్టలేదు. వెనక వెళ్ళిపోయిన గుమాస్తా 
మనస్సును విరిచింది కూడా ఈ మిత్రుడే అని నాకు అప్పుడు తెలిసింది. ఆ గుమాస్తాకు 
నేను చేసిన అన్యాయాన్ని తొలగించుటకు చాలా ప్రయత్నించాను. అతని విషయంలో 
నేను చేసిన దానికి ఇప్పటికీ నాకు విచారమే. నేను గుమాస్తాను సంతృప్తిపరచలేక 
పోయాను. ఎంత సరిచేద్దామన్నా అతుకు అతుకేగదా! 


ఆత్మకధ 151 


24. తిరుగు ప్రయాణం 


నేను దక్షిణ ఆఫ్రికాకు వచ్చి మూడేండ్లు గడిచిపోయాయి. నాకు అక్కడి ప్రజల 
సంగతులు బాగా తెలిశాయి. 1896వ సంవత్సరంలో ఆరు నెలల సెలవు కావాలని 
కోరాను. అక్కడ చాలా కాలం నేను ఉండవలసియున్నది. నాకు అక్కడ మంచి 
ప్రాక్టీసు కూడా వున్నది. అక్కడి వాళ్లకు నాతో చాలా పని పడింది. అందువల్ల నేను ఒక 
పర్యాయం యింటికి వెళ్లి భార్యాపిల్లల్ని చూడాలి. దక్తిణ - ఆఫ్రికా భారతీయుల 
స్థితిగతులను గురించి బాగా ప్రచారం చెయ్యాలి. అందువల్ల భారతీయుల అభిమానం 
సంపాదించడానికి వీలు చిక్కుతుంది. మూడు పౌన్ల పన్ను వ్యవహారం పెద్ద వ్రణం 
వంటిది. అది మానేదాకా శాంతించుటకు వీలులేదు. అయితే యిక్కడ నేను లేని 
సమయంలో కాంగ్రెస్‌ వ్యవహారాలు, విద్యాసంఘం పని ఎవరు చూస్తారు? నా 
దృష్టిలో ఇద్దరు వ్యక్తులు వున్నారు ఒకరు ఆదంజీ మియాఖాన్‌, రెండవవారు పార్సీ 
రుస్తుంజీ. అప్పటికి వర్తకుల్లో చాలామంది కార్యకర్తలు బయలుదేవారు. కాని 
కార్యదర్శి భారం నియమ పూర్వకంగా నిర్వహించువారు, దక్షిణ - అఫ్రికా భారతీయుల 
అభిమానానికి పాత్రులైనవారు వీరిద్దరే. కార్యదర్శికి ఆంగ్ల భాషాజ్ఞానం అవసరం. నేను 
ఆదంజీ మియాఖాన్‌ గారి పేరు కాంగ్రెస్‌ వారికి సూచించాను. వారు అతణ్ణి 
కార్యదర్శిగా అంగీకరించారు. అతణ్జి కార్యదర్శిగా ఎన్నుకోవటం అత్యుత్తమమైన 
విషయమని అనుభవం వల్ల తేలింది. ఆదంజమియాఖాన్‌ గారి ఉద్యోగదక్షత, వారి 
ఉదార హృదయం, వారి మంచితనం, వారి వివేకం కార్యదర్శి పదవికి వారిని 
అర్హునిగా చేశాయి. ఆ పదవికి ఎ బారిష్టరో లేక ఇంగ్లీషు వచ్చిన ఎ గొప్పవాడో 
అవసరమన్న భావాన్ని కూడా వారి నియామకం తొలగించి వేసింది. 1896 వ 
సంవత్సరంలో నేను కలకత్తాకు బయలుదీరిన పోన్‌గోలా స్టీమరెక్కి ఇండియాకు 
బయలుదేరాను. 

ఆ స్టీమరులో ఎక్కువమంది ప్రయాణీకులు లేరు. వారిలో ఇద్దరు ఇంగ్లీషు 
యాత్రికులు వున్నారు. వారితో నాకు మైత్రి ఏర్పడింది. ఒకనితో రోజూ నేను ఒక గంట 
సేపు చదరంగం ఆడుతూ వున్నాను. ఆ స్టీమరులోని డాక్టరు తమిళ భాషా శిక్షణ అను 
పుస్తకం యిచ్చాడు. దానిని చదవడం ప్రారంభించాను. 

నేటాలులో వుండగా మహమ్మదీయులతో పరిచయం ఏర్పరచుకొని ఉర్దూ 
భాష, మదరాసు వారితో పరిచయం చేసుకొని తమిళ భాష నేర్చుకోవాలని భావించాను. 
ఉరూ నేర్చుకోవాలని భావించి డెక్కుమీద నున్న యాత్రికుల్లో ఉర్దూ మున్నీ ఎవరైనా 


152 తిరుగు ప్రయాణం 


వున్నారేమోనని విచారించాను. ఒక మున్నీ దొరకగా ఆయన వద్ద మా ఉర్లూ చదువు 
బాగానే సాగింది. నాతోబాటు ఒక ఆంగ్ల ఉద్యోగి కూడా ఉర్దూ నేర్చుకోవడం 
ప్రారంభించాడు. అతడి జ్ఞాపకశక్తి గొప్పది. ఉర్దూ అక్షరాలు గుర్తించటం నాకు 
కష్టమైంది. కాని అతడు ఒక్కసారి అక్షరం చూచాడో యిక దాన్ని మరచిపోడు. నేను 
చాలా కష్టపడ్డాను. కాని అతణ్ణి మించలేకపోయాను. 

అరవం నాకు బాగానే వచ్చింది. గురువులేడు. అయినను గురువు అవసరం 
లేనంతగా ఆ తమిళ భాషా శిక్షణ వ్రాయబడింది. ఇండియాకు వచ్చినతరువాత 
తమిళం బాగా నేర్చుకోవాలని భావించాను. కాని సాధ్యం కాలేదు. 

1893వ సంవత్సరం దాటిన తరువాత నేను పనులన్నీ జైళ్లలోనే చేశాను. అరవం 
దక్షిణ ఆఫ్రికా జైల్లో నేర్చుకున్నాను. ఉర్ణూ యరవాడ జైల్లో నేర్చుకున్నాను. అరవం 
మాత్రం మాట్లాడే అభ్యాసం నాకు కలుగలేదు. చదవడం వచ్చినా వాడకం లేనందున 
అది తుప్పు పట్టినట్లు అయింది. ఇందుకు కడు విచారంగా వుంది. దక్షిణ ఆఫ్రికాయందలి 
మద్రాసు సోదరులకు నేనంటే ప్రాణం. నాకు వారెల్లప్పుడూ గుర్తుకు వస్తూ వుంటారు. 
ఎక్కడైనా తమిళుడుగాని, తెలుగువాడు కాని కనిపించితే వారిశ్రద్ధ, వారి స్వార్ధ త్యాగం 
గుర్తుకు రాకుండా వుండవు. వారంతా నిరక్షరులు. అక్షరం రానివారే అక్కడి పోరాటంలో 
పాల్గొన్నారు. ఆ పోరాటం బీదల కోసం సాగింది. పోరాటం జరిపినవారు పూర్తిగా 
బీదవారే. 

అమాయకులు, యోగ్యులగు భారతీయుల హృదయాన్ని చూరగొనడానికి 
నాకు వారి భాష రాకపోవడం అడ్డంకి కాలేదు. వారికి హిందుస్తానీ, ఇంగ్లీషు కొద్దికొద్దిగా 
వచ్చు. అందువల్ల మా పనికి అడ్డంకి కలుగలేదు. వారి (ప్రేమకు బదులుగా అరవం 
నేర్చుకోవాలని భావించాను. నాకు అరవం కొంత కొంత అర్థం అవుతుంది. ఇండియాలో 
తెలుగు నేర్చుకుందామని ప్రయత్నించాను. కాని తెలుగులో అక్షరాలు దాటి చదువు 
ముందుకు సాగలేదు. 

ఈ విధంగా అరవం, ఆంధ్రం చక్కగావచ్చే భాగ్యం నాకు కలుగలేదు. బహుశా 
యిక నేర్చుకోలేనుకూడా. కనుక ద్రావిడులు హిందుస్తానీ, నేర్చుకోగలరని ఆశ 
పెట్టుకున్నాను. దక్షిణ ఆఫ్రికాలోని మద్రాసు ద్రావిడులు కొద్దిగానో, గొప్పగానో హిందీ 
మాట్లాడతారు. అయితే దేశభాషాపఠనం వల్ల తమ ఆంగ్ల భాషా జ్ఞానానికి ఇబ్బంది 
కలుగుతుందేమోనని ఇంగ్లీషు వచ్చినవాళ్లు మాత్రమే భావిస్తున్నారు. దేశ భాషల్ని వారే 
ఆదరించడం లేదు. 


ఆత్మకథ 153 


శాఖాచంక్రమణం చేశాను, సింహావలోకనం చేసి నా ప్రయాణ కధను ముగిస్తాను. 
పొంగోలా స్టీమరు కెష్టెనును గురించి చెప్పడం మిగిలివుంది. మేము మిత్రులం 
అయ్యాము. అతడు ప్లీమత్‌ సోదర సంద్రాయం వాడు. సముద్రయానాన్ని గురించిన 
ప్రసంగం కంటే ఆధ్యాత్మిక ప్రసంగమే మా మధ్య జరుగుతూ వుండేది. అతడు నీతికి, 
జ్ఞానానికి (ధర్మానికీ) భేదం కల్పించేవాడు. అతని దృష్టిలో బైబిలు బోధ శిశుక్రీడ 
వంటిది. భాషా సౌలభ్యాన్ని బట్టి దాని గొప్పతనం అపారం. బాలురుగాని, స్త్రీలుగాని, 
పురుషులు గాని జీససునందును, అతని బలిదానము నందును విశ్వాసం వుంచితే 
వారి పాపాలు నశించిపోతాయి. యిది ఆయన మాటల సారం. అతని పరిచయం 
పైటోరియాలోని ప్లీమత్‌ సోదరుణ్ణి గుర్తుకుతెచ్చింది. నీతి యెడ విధి నిషేధాలు గల 
ఏమతమైనా అతని దృష్టిలో పనికిమాలినదే. ఇంత చర్చకు కారణం శాకాహారమే. 
మాంసం, ముఖ్యంగా గోమాంసం నేనెందుకు తినకూడదు? భగవంతుడు శాకాల 
వలెనే పశు పక్షుల్ని కూడా మనుష్యుని అనందం కోసం, ఆహారం కోసం సృజించలేదా? 
ఇట్టి ప్రశ్చీల వల్ల మేము ఆధ్యాత్మిక ప్రసంగంలోకి దిగక తప్పలేదు. 

ఈ విధంగా 24 రోజులు నా ఆనందయాత్ర సాగింది. హుగ్లీనది సౌందర్యం 
చూచుటకు కలకత్తా రేవులో ఓడదిగాను. అనాడే రైల్లో బొంబాయి బయలుదేరాను. 


25. హిందూదేశంలో 


కలకత్తా నుండి బొంబాయికి వెళ్ళేదారిలో మధ్య ప్రయాగ ఉంది. అక్కడ రైలు 
45 నిమిషాలు ఆగుతుంది. ఆ సమయంలో పట్నం చూడాలని కోరిక కలిగింది. అదీ 
గాక ఒక మందు కావలసి వచ్చింది. మందులు అమ్మే కెమిస్టు అర్ధ నిద్రావస్థలో 
వున్నాడు. మందివ్వడానికి బాగా ఆలస్యం చేశాడు. నేను స్టేషను చేరేసరికి రైలు 
బయలుదేరింది. ఆ స్టేషను మాష్టరు మంచివాడు. నాకోసం ఒక్క నిమిషం సేపు 
రైలును ఆపివుంచాడు. అయితే నేను రాకపోవడం చూచి నా సామాను క్రిందికి 
దింపించివేశాడు. 

కెల్‌సర్‌ హోటల్లో ఒక గది తీసుకొని ఆ పట్నంలో వెంటనే నా పని ప్రారంభించాను. 
ప్రయాగయందలి “పయోనీర్‌” అను పత్రిక యొక్క ఖ్యాతిని గురించి వినియున్నాను. 
భారతీయుల కోరికలకు వ్యతిరేకంగా ఆ పత్రిక వ్రాస్తూ వుంటుందని విన్నాను. 
అప్పుడు డాక్టరు చేజనీగారు ఆ పత్రికకు ఉపసంపాదకులని గుర్తు. అన్ని పక్షాల వారి 
సాయం నాకు అవసరమని భావించి ఆయనకు ఒక చీటీ పంపించాను. రైలు బండి 


154 హిందూ దేశంలో 


యివాళ తప్పిపోయిందనీ, రేపు వెళ్లడం అవసరమనీ, అందువల్ల యీ రోజు అవకాశం 
యిస్తే తప్పక మీ దర్శనం చేసుకుంటానని ఆ చీటీలో వ్రాశాను. మంచిది రండి అని 
వెంటనే సమాధానం వచ్చింది. నాకు సంతోషం కలిగింది. ఆ ఆంగ్లేయుడు నా 
మాటలన్నీ విన్నాడు. “మీరు వ్రాసినదంతా చదివి నేను నా పత్రికలో టిప్పణి వ్రాస్తాను, 
అయితే మీ విధానాన్నంతటినీ నేనంగీకరించలేను. ఎందువల్లననగా నేటాలులోని 
భారతీయుల కోరికలను గురించి, అక్కడి తెల్లవారి అభిప్రాయాలను కూడా నేను 
పూర్తిగా తెలుసుకోవాలిగదా!' అని అన్నాడు. 

“మీరు విషయాలన్నింటిని సంపూర్తిగా చదివి మీ పత్రికలో చర్చిస్తే చాలు. 
న్యాయం తప్ప నాకు మరొకటి అవసరం లేదు' అని నేను అన్నాను. మిగిలిన 
సమయం త్రివేణీ సంగమం సౌందర్యం గురించి యోచించుటకు గడిచిపోయింది. 
పయోనీరు అధికారితో నా యీ ఆకస్మిక కలయికయే నేటాలు రాష్ట్రంలో నేను పడిన 
యాతనలకు బీజారోపణం చేసిందని తరువాత తెలిసింది. 

అక్కడినుండి బొంబాయిలో దిగకుండా తిన్నగా రాజకోటకు వెళ్లాను. దక్షిణ - 
ఆఫ్రికాయందు నివసిస్తున్న భారతీయుల్ని గురించి ఒక చిన్న పుస్తకం వ్రాయాలని 
నిర్ణయించుకున్నాను. ఆ పుస్తకం వ్రాయడానికి, ప్రచురించడానికి ఒక మాసం 
పట్టింది. దానిపైన పచ్చరంగు అట్ట వుండటం వల్ల దానికి పచ్చ పుస్తకం అని పేరు 
వచ్చింది. అందు దక్షిణాఫ్రికాలోని భారతీయుల స్థితిగతులన్ని వర్ణించాను. కావాలని 
చాలా విషయాలు తగ్గించి వ్రాశాను. గతంలో వ్రాసి ప్రకటించిన రెండు కరపత్రాల 
కంటే యిందు సరళభాషను ఉపయోగించాను. 

పదివేల ప్రతులు ప్రకటించాను. హిందూదేశంలోని అన్ని పత్రికలకు, అన్ని 
పక్షాల నాయకులకు పంపించాను. అందరికంటే ముందు పయోనీరు పత్రికాధిపతి 
తన సంపాదకీయ వ్యాసంలో దీన్ని గురించి చర్చించాడు. ఆ వ్యాస సారాంశం రూటరు 
ద్వారా ఇంగ్లాండు చేరింది. అక్కడ నుండి ఆ సారాంశానికి సారాంశం నేటాలు కూడా 
చేరింది. అందు మూడు పంక్తుల కంటే ఎక్కువలేదు. నేటాలులోని భారత ప్రజలు 
పడుతున్నభాధలను గురించి నేను వ్రాసిన వ్యాసానికి అది కొద్ది సంస్కరణ అన్నమాట. 
'అందలి శబ్దాలు నావికావు. ఈ వార్త నేటాల్లో ఎంతపని చేసిందో తరువాత మీకు బోధ 
పడుతుంది. పేరున్న పత్రికలన్నింటిలో నా వ్యాసాన్ని గురించి టీకలు, టిప్పణీలు 
ప్రకటితమయ్యాయి. 


అత్మకథ 155 


ఈ పుస్తకాలన్నింటికి కాగితాలు చుట్టి పోస్టులో పంపడం శ్రమతో కూడిన పని. 
ధనవ్యయం కూడా అధికం. అందుకు ఒక ఉపాయం కనిపెట్టాను. చుట్టుప్రక్కల గల 
పిల్లల్ని పిలిచాను. బడిలేని ప్రాద్దుటి పూట నాకు సాయం చేయమని వారిని కోరాను. 
వారు అంగీకరించారు. వారి శ్రమకు బదులుగా ముద్ర కొట్టిన తపాళా బిళ్లలు, 
ఆశీర్వాదాలు అందజేస్తానని చెప్పాను. పిల్లలు ఆడుతూ పాడుతూ ఆ పని పూర్తిచేశారు. 
చిన్న చిన్న పిల్లల్ని స్వయం సేవకులుగా తయారుచేయడం నా జీవితంలో యిదే 
ప్రధమం. ఆనాటి బాలమిత్రులలో ఇద్దరు నాతోబాటు యిప్పటికీ పనిచేస్తున్నారు. 

ఆ రోజుల్లో బొంబాయిలో విపరీతంగా ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఎటు 
చూచినా గగ్గోలే. రాజకోటలో కూడా యిది ప్రవేశించిందని భయం పట్టుకున్నది 
అరోగ్య విషయంలో మంచి నిపుణుణ్ణీ అని నా భావం. నేను స్వచ్చంద సేవ చేస్తానని 
తెలియజేశాను. ప్రభుత్వం వారు వెంటనే అంగీకరించి నన్ను రోగపరీక్షా సంఘంలో ఒక 
సభ్యునిగా నియమించారు. పాకీ దొడ్డు పరిశుభ్రంగా ఉంచాలని నేను గట్టిగా 
చెప్పాను. బీదవాళ్ళు తమ పాకీ దొడ్డు పరీక్షించుటకు వ్యతిరేకంగాలేరు. మేము 
సూచించిన సంస్కరణలన్నింటినీ జనం అమలులోకి తెచ్చారు. యిక ధనవంతుల 
విషయం. మేము వారి దొడ్డు పరీక్షిస్తామంటే వాళ్లు అంగీకరించలేదు. యిక సంస్కరణలు 
ఎలా జరుగుతాయి? ధనికుల పాకీదొడ్లు పాడుగా వున్నాయని అనుభవంవల్ల 
తెలిసింది. అంతా చీకటిమయం. తేమ ఊరుతూ వుంటుంది. దుర్గంధం విపరీతం, 
కూర్చునేచోట లుకలుకలాడుతూ పురుగులు. జీవితంలో యిదే నరకం అని 
అనిపించింది. అమిత బాధ కలిగింది. మేము చెప్పిన సంస్కరణలు బహుసులభం. 
మలం నేల మీద పడకుండా బొక్కెనలు వుంచమని చెప్పాం. నేల మీద పడి తేమ 
పుట్టించకుండా మూత్రం మరో బొక్కెనలో నింపమని చెప్పాం. పాకీ దొడ్డకు బయటి 
గోడలకు మధ్యగల కట్టడాలను రూల్చించివేశాము. గాలి, వెలుగు పాకీ దొడ్డలోకి బాగా 
వచ్చేలా చేసి శుభ్రం చేసేందుకు పాకీ వారికి సౌలభ్యం కలిగించాం. అయితే 
చాలామంది ధనికులు చివరి సలహాను అంగీకరించలేదు. కొంతమంది ధనికులు 
అసలు సంస్కరణలు అమలు చేయుటకు సిద్ధ పడలేదు. 

ఈ సంఘం మాల పల్లెలకు కూడా వెళ్లి వాళ్ల దొడ్డను చూడాలని నిర్ణయించింది. 
ఎవ్వరూ మావెంట రావటానికి సిద్ధం కాలేదు. ఒక్కడు మాత్రం నాతోబాటు రావడానికి 
అంగీకరించాడు. మాలపల్లెకు వెళ్లడం, అక్కడి పాకీదొడ్డు చూడటం అంటే అందరికీ 
ఒక విధమైన ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయం ఎవ్వరూ కలలోనైనా ఊహించి 


Te 5*/.-1-12 


156 హిందూ దూశంలో 


యుండరన్నంత పని అయింది. మాలవాడకు వెళ్లడం నాకు అదే మొదలు. వాళ్ల 
యిళ్లు చూచి నేను నివ్వెరబోయాను. వాళ్లు కూడా మమ్మల్ని చూచి ఆశ్చర్యంతో 
చకితులైనారు. మీ పాకీ దొడ్డు చూచేందుకు వచ్చాం అని నేను అన్నాను. “మాకేమిటి 
పాకీ దొడ్లేమిటి. మేము బయటకి పోతాం. మీ వంటి గొప్పవారికేనండీ పాకీ దొడ్లు" అని 
వాళ్లన్నారు. “మేము మీ ఇళ్లు చూడవచ్చునా?” “అయ్యా, తప్పక చూడవచ్చు. 
అడ్డులేదు. మీకిష్టమొచ్చిన చోట చూడండి. అయ్యా, మా ఇళ్లా? యివన్నీ బొరియలండీ 
బొరియలు” అని అన్నారు. 

నేను లోపలికి వెళ్లి వాళ్ల యిళ్లు ముంగిళ్లు చూచాను. ఇళ్లు ఆవుపేడతో అలికి 
వున్నాయి. కుండలు, చట్లు అన్నీ శుభ్రంగా వుండి నిగనిగలాడుతూ వున్నాయి. ఈ 
ప్రదేశంలో ప్లేగు భయం లేదు. ఇక గొప్పవారి పాకీ దొడ్డను గురించి వర్ణించడం 
అవసరం. అది ఒక భాగ్యశాలిది. ప్రతి గదికి తూములు వున్నాయి. నీటి తూములు, 
మూత్రపు తూములు కూడా అవే. అందువల్ల దుర్గంధం అపరిమితంగా ఉన్నది. 
ఇంట్లో మేడ మీద పడక గది వుంది. దానికి ఒక తూము వుంది. మల మూత్రాలకు 
అది ఒక్కటే మార్గం. ఆ తూము నుండి నేలకు ఒక గొట్టం అమర్చబడింది. అక్కడ 
నిలబడితే ముక్కు పగిలిపోవలసిందే. ఆ యింట్లో వాళ్లు అక్కడ ఎలా వుంటున్నారో 
ఎలా నిద్రిస్తున్నారో పాఠకులే ఊహించుకొందురుగాక. 

మా బృందంవారు వైష్ణవాలయం కూడా చూచేందుకు వెళ్ళారు. అక్కడి పెద్ద 
పూజారికి, గాంధీ కుటుంబానికి చాలా కాలం నుండి స్నేహ సంబంధాలు వున్నాయి. 
దేవాలయమంతా చూపించడానికి, సంస్కరణల్ని అమలుబరచడానికి ఆయన 
అంగీకరించాడు. ఆ దేవళంలో ఆయన కూడా ఎన్నడూ చూడని ఒక చోటు మా 
కంటబడింది. పుల్లాకులు, ఊడ్చిన పెంట అక్కడ పడవేస్తారు. కాకులకు, గ్రద్దలకు 
అది నిలయం. పాకీ దొడ్డు పాడుగా వున్నాయని చెప్పనక్కరలేదు. రాజకోటలో 
ఎంతోకాలం నేను వుండలేదు. అందువల్ల ఆయన దాన్ని ఎంత వరకు బాగుచేయించాడో 
నాకు తెలియదు. 

దేవాలయంలో దుర్గంధం చూచి చాలా బాధపడ్డాను. దేవాలయం పవిత్రమైనదని 
మనం భావిస్తాం. అక్కడ ఆరోగ్య విధులు పాటింపబడాలని ఆశిస్తాం. స్మృతి కర్తలు 
బాహ్యాంభ్యంతర శుద్ధి అత్యావశ్యకమని ఎంతగానో ఉద్ధోషించారు. ఆ విషయం 
వర్యులకు తెలియడం ఎంత అవసరమో అప్పుడు బోధపడింది. 


ఆత్మకధ 157 


26. రాజభక్తి 


నాకు రాజభక్తి అధికం. అంతటి రాజభక్తి మరొకరికి వుందని నేను అనుకోను. 
సత్యం మీద నాకు గల స్వాభావికమగు (పేమయే యిట్టి రాజభక్తికి కారణమని 
భావిస్తున్నాను. ఇట్టి రాజభక్తి వషయంలోగాని, మరే విషయంలో గాని నటన అనునది 
నాకు చేతకాదు. నేటాలులో నేను పాల్గొనే ప్రతి సభలోను జనం గాడ్‌ సేవ్‌ ది కింగ్‌ 
అను పాట పాడి వెళ్లిపోతూ వుండేవారు. వారితో కలిసి పాడటం నా విధియని 
భావించేవాణ్బి. బ్రిటిష్‌ పరిపాలనా దోషాలు నాకు తెలుసు. బ్రిటిష్‌ పరిపాలకుల 
యొక్క నీతి మొత్తం మీద మేలైనదని భావించేవాణ్ణి 

దక్షిణ - అఫ్రీకాలో గల వర్ణద్వేషం బ్రిటిష్‌ వారి సంప్రదౌయిం కాదని నా భావం. 
అందువల్ల రాజభక్తిలో తెల్లవారిని కూడా మించిపోయాను. గాడ్‌ సేవ్‌ ది కింగ్‌ అను 
పాట కూడా నేర్చుకున్నాను. అందరూ లేచిపాడుతూ వున్నప్పుడు నేను కూడా లేచి 
నిలబడి ఆ పాట పాడుతూ వుండేవాణ్లి. రాజభక్తి అవసరమని ప్రతి సమయంలోను 
నేను స్పష్టంగా ప్రకటిస్తూ వున్నాను. 

జీవితంలో నేను ఎన్నడూ నా రాజభక్తిని అమ్ముకోలేదు. దాని ద్వారా ఎన్నడూ 
స్వప్రయోజనం సాధించాలని భావించలేదు. రాజభక్తి ఒక విధియని భావించాను. 
దానివల్ల ప్రతిఫలం నేనెన్నడూ ఆశించలేదు. పొందలేదు. నేను ఇండియాకు వచ్చిన 
రోజుల్లో విక్టోరియా రాణి “డైమండ్‌ జూబ్లీ మహోత్సవం ఆరంభమైంది. రాజకోటలో 
ఏర్పాటుచేయబడ్డ ఒక సంఘంలో చేరమని నాకు పిలుపు వచ్చింది. నేను 
అంగీకరించాను. ఆ ఉత్సవం కూడా పైన పటారం లోన లొటారమే. అంతా మోసం. 
శాలా బాధపడ్డాను ఆ సంఘంలో సభ్యునిగా వుండటమా, మానడమా అను ప్రశ్న 
బయలుదేరింది. చివరికి యోచించి యోచించి 'పనిలో మాత్రం సత్యంగా వ్యవహరిద్దాం' 
అను నిర్ణయానికి వచ్చాను. 

ఆ ఉత్సవాల్లో చెట్లు నాటటం ఒక కార్యక్రమం. చాలా మంది డౌబు కోసం, 
పై అధికారుల మెప్పుకోసం, మొక్కలు నాటుతూ వున్నారని తెలిసింది. చెట్లు నాటడం 
ఒక విధి కొదు, అందువల్ల దీనికి బదులు మరో కార్యక్రమం చేపట్టమని వారికి మరీ 
మరీ చెప్పి చూచాను. కొని వాళ్ళు నా మాటను పట్టించుకోలేదు. నా పాలబడిన 
మొక్కను మాత్రం జాగ్రత్తగా నాటి, నీరు పోసి పెంచినట్లు గుర్తు. 


158 రౌ 


మా పిల్లలకు కూడా గాడ్‌ సేవ్‌ ది కింగ్‌ అను పాటను నేర్పాను రాజకోట 
యందలి టైనింగ్‌ కళాశాల విద్యార్దులకు కూడా యీ పాట నేర్చినట్లు గుర్తు. కాని అది 
జూబిలీలోనో లేక ఎడ్వర్ణు పట్టాభిషేక సమయంలోనో సరిగా చెప్పలేను. కాని 
తరువాత ఆ పాటను నేను వ్యతిరేకించాను. నా మనస్సునందు ఆ హింసను గురించి 
చర్చ అధికమైన కొద్దీ నేను జాగ్రత్తపడ్డాను. 

“రాజ శతృవులను చంపుము ఆ మోసగాండ్ర మోసాలను డ్రుంపుము" అను 
పాటయందలి వాక్యాలు నాకు గిట్టలేదు నా మిత్రుడు డాక్టరు బూధ్‌గారికి నాయీ 
సంశయం తెలియజేశాను. ఆయన కూడా అంగీకరించి అహింసావాది ఎవ్వరూ 
ఇందుకు అంగీకరించరని, అట్టివారు దీన్ని పాడటం కష్టమని అన్నారు. ఈ పాటలో 
శతృవులని ఊహించబడిన వారు మోసగాండ్రని ఎలా అనగలం? శతృవులైనంత 
మాత్రాన తప్పంతా వారిదేనా? పరమేశ్వరుని వద్ద మనకు న్యాయం లభించును కదా! 
డాక్టరు బూధుగారు నా వాదాన్ని సమర్థించడమే గాక వారి సమాజంలో ఈ పాటకు 
బదులు మరో పాటను రచించి గానం చేయసాగారు. 

రాజభక్తితో బాటు రోగులకు ఉపచారం చేయడం నాకు అలవాటు 
అయిపోయింది మిత్రులైనా, పరులెవరైనా వారికి ఉపయోగపడటమంటే నాకు 
ఎంతో ప్రతి. 

రాజకోటలో దక్షిణ - అఫ్రికాను గురించి కరపత్రం వ్రాస్తున్నప్పుడు నేను ఒక 
పర్యాయం బొంబాయి వెళ్లవలసి వచ్చింది. పెద్ద పెద్ద పట్టణాల్లో సభలు ఏర్పాటు చేసి 
యీ విషయమై ప్రజాభిప్రాయం సేకరించాలని నా అభిలాష అందుకు ముందుగా 
బొంబాయిని ఎన్నుకొన్నాను. జడ్జి రేవడేగారిని కలసి మాట్లాడాను. నేను చెప్పిందంతా 
విని, చివరికి ఫిరోజ్‌షా మెహతాగారిని చూడమని చెప్పారు. 

తరువాత జడ్జీ బదురుద్దీన్‌ తెయబ్దిగారిని చూచాను. వారు కూడా అదే విధంగా 
చెప్పి“రేనడేగారు, నేనూ ఏమీ చేయలేము, మా స్థితి నీకు తెలుసు. ప్రజా వ్యవహారాల్లో 
మేము కల్పించుకోకూడదు నీ పనికి మేము అనుకూలురం. యీ విషయంలో నీకు 
సాయం చేయగల వారు ఫిరోజ్‌ షా మెహతాగారొక్కరే” అని చెప్పారు. 

నేను ఫిరోజ్‌ షా మెహతా గారి దర్శనం చేసుకోవాలని మొదటనే భావించాను. 
ఈ పెద్దలు వారి సాయం పొందమని చెప్పడం వల్ల ప్రజల్లో వారికి ఎంత పలుకుబడి 
వున్నదో బోధపడింది. 


ఆత్మకధ 159 


నేను వారి దగ్గరికి వెళ్లి వారిని కలిశాను. వారిని చూచేసరికి కళ్లు మిరిమిట్లుగొన్నంత 
పని అయింది వారి పేరుతో బాటు ప్రచారంలో వున్న బిరుదులు చాలా విన్నాను 
బొంబాయి కేసరి అని, మకుటంలేని బొంబాయి పాదుషా అని బిరుదులు వారికి 
వున్నాయి. కాని బొంబాయి పాదుషా అనుకున్నంత భయంకరంగా లేడు. పితృవాత్సల్య 
భావంతో ఎదిగిన కుమారుణ్ణి ఆదరించినట్లు ఆయన నన్ను ఆదరించాడు. మేమిద్దరం 
వారి గదిలో కూర్చున్నాం మిత్రులు, అనుయాయులు ఆయన చుట్టూ ఉన్నారు. 
వారిలో డి ఇ వాచాగారొకరు. కామాగారు మరింకొకరు. ఆ యిద్దరికీ నేను పరిచయం 
చేయబడ్డాను. లోగడ వాచాగారిని గూర్చి విని వున్నాను. అతడు మెహతాగారికి 
కుడిభుజం ఆయన లెక్కల్లో గట్టివాడని వీరచంద్‌ గాంధీ చెప్పారు. మనిద్దరం కలిసి 
మాట్లాడాలి అని వాచాగారన్నారు. 

రెండు నిమిషాల్లో యిదంతా జరిగింది. మెహతాగారు నేను చెప్పిందంతా 
(శ్రద్దగా విన్నారు. నేను రనడే గారిని, త్రెయబ్టీగారిని చూచానని వారికి చెప్పాను. “గాంధీ! 
ముందుగా ఒక పని జరగాలి. నీ పనికి నేను తప్పక సహాయం చేస్తాను అని 
మెహతాగారు వెంటనే తన కార్యదర్శి మున్నిగారిని పిలిచి సభాదినం నిర్ణయించమని 
అన్నారు సభాదినం నిశ్చితమైంది. “సభ రేపు జరుగుతుందనగా నీవు నాకొక్కసారి 
కనపడు ' అని మెహతాగారు నన్ను పంపివేశారు. వారి సంభాషణ విన్న తరువాత నాకు 
భయం పోయింది. సంతోషంతో ఇంటికి చేరాను. 

మా బావ బొంబాయిలోనే వున్నాడు ఆయనను చూచేందుకు వెళ్లాను. ఆయన 
జబ్బుపడి వున్నాడు. బీదవాడు. నా సోదరి వల్ల ఆయనకు ఉపచారం జరగడం కష్టంగా 
వుంది. నాతో రాజకోటకు రమ్మని అన్నాను. అతడు అంగీకరించాడు. నా సోదరిని, 
బావను తీసుకొని రాజకోట చేరాను. వ్యాధి ఎక్కువైంది. రాత్రింబవళ్ళు ఆయనకు 
ఉపచారం చేశాను. రాత్రిళ్లు మేలుకొని వుండవలస వచ్చింది. ఆయనకు ఉపచారం 
చేస్తూనే దక్షిణ ఆఫ్రికాను గురించి వ్రాస్తూ వున్నాను చివరికి ఆయన కన్నుమూశాడు. 
తుదికొాలంలో ఆయనకు ఉపచారం చేసే అవకాశం లభించినందున నా మనస్సుకు 
శాంతి లభించింది. 

ఈ విధంగా రోగులకు ఉపకరించాలనే కోరిక ముందు ముందు బాగా 
ఎక్కువైంది. రోగుల సేవలో వున్నప్పుడు నా మిగతా పనుల విషయంలో జాగ్రత్తపడుతూ 
వుండేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు నా భార్యనేగాక యింటివారందరినీ ఆ పనులకు వినియోగిస్తూ 
వుండేవాణ్ణి, 


160 బొంబాయిలో 


ఈ ప్రవృత్తిని నేను కోరిక అని అంటాను. ఎ మంచిపని అయినా సకాలంలో 
ఉపయోగపడితే అది తక్షణం ఆనందం కలిగిస్తుంది. అది నా అనుభవం. దంభంతో 
లేక పరభీతితో చేసే పని చివరికి అతణ్లే అణచివేస్తుంది. అట్టివాళ్లు మాసిపోతారు. ఎ 
సేవ హృదయానికి ఆనందం కలిగించదో అది సేవచేసేవానికీ, సేవ చేయించుకొనే 
వానికి కూడా ఆహ్లాదం కలిగించదు. సేవ ముందు భోగాలు, ధనోపార్టన మొదలుగా 
గల కోరికలన్నీ తుచ్ళమైనవిగా తోస్తాయి. 


27. బొంబాయిలో 


మా బావ కన్నుమూసిన మరునాడే నేను బొంబాయి వెళ్లవలసి వచ్చింది. 
ఉపన్యాసం సిద్ధం చేసేందుకు తగినంత వ్యవధి దొరకలేదు. రాత్రింబవళ్ళు 
నిద్రలేకపోవడం వల్ల నాకు ఒంట్లో బాగుండలేదు. గొంతు బొంగురుపోయింది. 
అయినా దేవుడి మీద భారం వేసి బొంబాయికి బయలుదేరాను. ఉపన్యాసం వ్రాసుకు 
వెళ్లాలని నేను కలలోనైనా ఊహించలేదు. 

సర్‌ ఫిరోజ్‌షా మెహతాగారి ఆదేశానుసారం సభకు ఒకరోజు ముందు అయిదు 
గంటలకు ఆఫీసులో వారి దర్శనం చేసుకున్నాను. 

“గాంధీ! నీ ఉపన్యాసం వ్రాసి సిద్ధం చేశావా? అని అడిగారు “లేదు ఆశువుగా 
ఉపన్యసిస్తాను అని బెదురుతూ జవాబిచ్చాను. “బొంబాయిలో యిది చెల్లదు. 
పత్రికలకు, దేశ దేశాంతరాలకు ఉపన్యాస విషయం పంపేవారు వారి యిష్టానుసారం 
మార్చి పంపుతారు. మన సభపల్ల ప్రయోజనం జరగాలంటే ఉపన్యాసం వ్రాసి సిద్ధం 
చేసుకోవడం అవసరం. ఆ ఉపన్యాసాన్ని తెల్లవారే లోగా ముద్రించాలి. అయితే యీ 
రాత్రికి ఉపన్యాసం సిద్ధం కాదా?” అని అడిగారు. నేను కంగారుపడ్డాను. తరువాత 
చిత్తం అని అన్నాను. 

“వ్రాత ప్రతి కోసం మున్సీగారిని మీ దగ్గరకి ఎన్ని గంటలకు పంపమంటారో 
చెప్పండి" అని బొంబాయి కేసరి అడిగారు “రాత్రి 11 గంటలకు" అని సమాధానం 
యిచ్చాను. మెహతాగారు మున్తీని పిలిచి రాత్రి 11 గంటలకు గాంధీ దగ్గరకు వెళ్లి 
ఉపన్యాస ప్రతి తీసుకో, ప్రెస్సులో ముద్రణకు యిచ్చి తెల్లవారేసరికి ముద్రిత ప్రతులు 
మన చేతుల్లో ఉండేలా చూడు అని ఆజ్ఞాపించి నన్ను యింటికి పంపించివేశారు. 

మర్నాడు సభకు వెళ్ళాను. ఫిరోజ్‌షా మెహతాగారు ఉపన్యాసం వ్రాసి చదువమని 
ఎంత దూరదృష్టితో చెప్పారో నాకు బోధపడింది. ఫ్రాంజీకావన్‌జీ ఇన్‌స్టిట్యూట్‌ 


ఆత్మకథ 161 


హాలులో సభ జరిగింది. ఫిరోజ్‌షా మెహతాగారి సభ జరిగితే నిలబడడానికి కూడా 
హాలులో చోటు దొరకదని విన్నాను. వారి ఉపన్యాసం అంటే విద్యార్థులు చెవి 
కోసుకుంటారు. 

అంతమంది జనంతో కిటకిటలాడిన సభను చూడటం నాకు అదే మొదటిసారి. 
నా కంరధ్వని ఎవ్వరికీ వినబడలేదు. భయపడుతూ భయపడుతూ కంఠం పెద్దది 
చేశాను. ఫిరోజ్‌షాగారు బిగ్గరగా, ఇంకా బిగ్గరగా అని అంటూ నన్ను మధ్య మధ్య 
ప్రోత్సహించారు. వారు ప్రోత్సహించిన కొద్దీ నా కంఠం కుంచించుకుపోసాగింది. 

ఇంతలో నా పాత మిత్రుడు కేశవరావు దేశపాండే గారు వచ్చి ఆదుకున్నారు. 
నా ఉపన్యాసం వారి చేతుల్లో వుంచాను. అతని కంఠం సభకు సరిపోయే రకంగా లేదు. 
సభ్యులెవరు వింటారు ? “వాచా, వాచా” అని కేకలు సభలో వినబడ్డాయి. అప్పుడు 
వాచాగారు లేచి దేశపాండేగారి చేతిలోని కాగితాలు తీసుకొని నా పని పూర్తిచేశారు. సభ 
నిశ్శబ్దం అయింది. శ్రోతలు చివరివరకు శ్రద్ధగా విన్నారు. విషయాన్ని బట్టి సిగ్గు, సిగ్గు' 
అని అరిచారు. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. నాకు ఎంతో సంతోషం కలిగింది. 

సర్‌ ఫిరోజ్‌షా మెహతాగారు నా ఉపన్యాసాన్ని ప్రశంసించారు. నాకు గంగాస్నానం 
చేసినట్లనిపించింది. దేశ పాండేగారు, మరో పారసీ గృహస్థుడు నాకు పూర్తిగా సాయం 
చేయటానికి సిద్ధపడ్డారు. ఆ పారసీ మిత్రుడు పెద్ద ప్రభుత్వ ఉద్యోగి. అందువల్ల 
ఆయన పేరు వ్రాయడానికి జంకుతున్నాను. యీ యిద్దరూ దక్షిణ - ఆఫ్రికాకు 
వస్తామని మాట యిచ్చారు. కాని అప్పుడు స్మాల్‌ కాజ్‌ కోర్టు జడ్జీయగు సి.ఎం ఖర్‌సేర్‌జీ 
వీరి మాటల్ని బూటకం చేశారు. దీనికి కారణం ఒక పారసీ మహిళ. అతడు ఆమెను 
పెండ్లి చేసుకోవడమే మంచిదని భావించాడు. యీ మిత్రుని వాగ్దాన భంగానికి 
నేటాలులోని పారసీ రుస్తుంజీ ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. యిప్పుడు అనేకమంది 
పారసీ మహిళలు ఖద్దరు ప్రచారానికి పూనుకొని ఆ పారసీకుని దోషానికి తాము 
ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. నేనా దంపతుల్ని సంతోషంతో అభినందించాను. 
యిక దేశపాండే గారికి పెండ్లి ఆశలేదు. కొని అతడు కూడా రాలేకపోయాడు. నేడు 
అతడు కూడా అందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. 

నేను దక్షిణ - ఆఫ్రికాకు బయలుదేరినప్పుడు జింజాబిరులో ఒక తైయబ్టీ 
వంశజుడు కనబడ్డాడు. అతడు కూడా నాకు సాయపడతానని అన్నాడు. కాని అలా 
చేయలేదు. అందుకు అబ్బాస్‌ తైయబ్టీగారు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. యీ 
విధంగా బారిస్టరు మిత్రులను దక్షిణ - ఆఫ్రికాకు తీసుకొని వెళ్లాలని నేను చేసిన 
మూడు ప్రయత్నాలు ఫలించలేదు. 


162 బొంబాయిలో 


ఈ సందర్భంలో సేస్తన్‌జీ పాదుషాగారు నాకు బాగా గుర్తు వస్తున్నారు. నేను 
ఇంగ్లాండులో వున్నప్పటి నుండి మా యిద్దరికీ స్నేహం. మేము మొదట లండనులో 
ఒక శాకాహారశాలలో కలుసుకున్నాము. యితని తమ్ముడు బరజో-రజీపాదుషా గారిని 
నేను ఎరుగుదును. అతనికి వెర్రివాడని పేరు వచ్చింది. మేమెన్నడూ ఒకచోట 
ఉండలేదు. మిత్రులు అతనికి చక్రం (నిలకడలేక గిర్రున తిరిగే చక్రం వంటివాడు) 
అని పేరు పెట్టారు. గుర్రాల బగ్గీ ఎక్కడం తప్పని భావించి, ఇతడు ట్రాము బండి 
ఎక్కడం కూడా మానుకున్న రకం. శతావధానికి అవసరమైన ధారణాశక్తి వున్నప్పటికీ 
ఎ డిగ్రీ అతడు పుచ్చుకోలేదు. స్వయంకృషితో స్వాతంత్ర్యం అలవరచుకున్నాడు. 
పుట్టింది పారసీకుల్లోనైనా, పేరులేదు ఇతని బుద్ధి వైభవం ప్రఖ్యాతం. ఇంగ్లాండులో 
కూడా ఇతనికి మంచి ప్రఖ్యాతి ఉండేది. మా ఇద్దరి మైత్రికి మూలకారణం 
శాకాహారమే. అతనితో బుద్ధి వైభవంలో పోటీ పడటం నా తరం కాదు. 

అతని చిరునామా బొంబాయిలో వెతికి సంపాదించాను పేస్తన్థీ హైకోర్టులో 
ఉద్యోగం చేస్తూ వున్నాడు. అప్పుడతడు పెద్ద గుజరాతీ నిఘంటువు తయారుచేస్తున్నాడు. 
దక్షిణ - అఫ్రికాలోని ఉద్యమానికి సహాయపడమని ఎంతో మందిని కోరాను. పేస్తవన్ధీ 
పాదుషా తాను ఎట్టి సాయం చేయనని చెప్పడమేగాక, నీవు కూడా తిరిగి దక్షిణ - 
ఆఫ్రికాకు వెళ్లవద్దని గట్టిగా చెప్పాడు. 

“నేను నీకు సాయం దేయలేను. నీవు తిరిగి దక్షిణ - ఆఫ్రికా వెళ్లడం మంచిది 
కాదని నా అభిప్రాయం మనదేశంలో చేయవలసిన పని కరువైందా ? మనం 
మాతృభాషకు చేయవలసిన పని తక్కువగా వున్నదా ? నేనిప్పుడు విజ్ఞాన శాస్త్రానికి 
భాష వెతుకుతున్నాను. మనం చేయవలసింది ఎంతో వుంది. దాని ముందు దక్షిణ - 
ఆధ్రకా వ్యవహారం ఎంత ? లొడితెడు. దేశ దారిద్ర్యం చూడు. దక్షిణ ఆఫ్రికాలో 
భారతీయులు చిక్కుల పాలై వుండటం యదార్ధమే, కాని నీ వంటివాడు దానికి బలి 
కావడం నాకు ఇష్టంలేదు. మనం స్వరాజ్యం సంపాదిద్దాం. అప్పుడు దక్షిణ - ఆఫ్రికాలో 
వున్న భారతీయులకు తేలికగా సహాయపడవచ్చు. నిన్ను మార్చలేని నాకు తెలుసు. 
కొని నీతోపాటు మరొకరిని తీసుకొనిపోవడం నాకు సమ్మతం కాదు” అని స్పష్టంగా 
చెప్పివేశాడు. 

నాకీ ఉపదేశం రుచించలేదు. కొని యీ సంభాషణ వల్ల ఆయన యెడ నాకు 
ఆదరం పెరిగింది. అతని దేశ ప్రేమ మరియు భాషా ప్రేమను చూచి ముగ్గుడనయ్యాను. 
ఈ ప్రసంగం వల్ల మా మైత్రి యింకా సుదృఢమైంది. ఆయన ఉద్దేశ్యం నేను 


ఆత్మకధ 163 


గ్రహించాను. కాని నేను దక్షిణ - ఆఫ్రికా ఉద్యమం మానుకోవడానికి బదులు 
మరికొంచెం ఉధృతం చేశాను. ఎ దేశభక్తుడూ దేశసేవలో ఏ దేశాన్ని మరువలేడు 
కనుకనే నాకు క్రింది గీతాశ్లోకం సదా జ్ఞాపకం వస్తూ వుండేది. 


“శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుషతాత్‌ 
స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మో భయావహః" 
(గీత. 3వ అధ్యాయం 35వ శ్లోకం) 
“పరధర్మాన్ని అనుష్టించడం కంటే గుణములేనిదైనను స్వధర్మాన్నే అనుష్టించడం 
మంచిది. స్వధర్మం నిర్వహిస్తూ చచ్చినా మేలే, పరధర్మం భయావహం”' 


28. పూనాలో 


సర్‌ ఫిరోజ్‌షా మెహతా గారు నా పనిని సులభం చేశారు. బొంబాయి నుండి 
నేను పూనా వెళ్లాను. పూనాలో రెండు పక్షాలున్నాయని నాకు తెలును. నాకు అన్ని 
పక్షాలవారి సాయం అవసరం. లోకమాన్యుని దర్శించాను. “అన్ని పక్షాల సాయం 
కావాలని నీవు భావించడం మంచిది. ఈ విషయంలో ఎవ్వరికీ అభిప్రాయ భేదం 
వుండదు. కాని యిందుకు సభాపతిగా తటస్టుడు కావాలి. మీరు ప్రొఫెసర్‌ భండార్కరు 
గారిని దర్శించండి. వారు యిప్పుడు సభలకు రావడం మానుకున్నారు. ఎ సభలకూ 
రావడం లేదు. కాని మీ సభకు అంగీకరిస్తారని భావిస్తున్నాను. వారిని కలిసాక 
పర్యవసానం ఏమైందో నాకు తెలుపండి. నేను సంపూర్తిగా మీకు సాయం చేయాలని 
కోరుతున్నాను. మీరు ప్రొఫెసరు గోఖలేగారి దర్శనం చేయండి. నన్ను చూడటం 
అవసరం అయితే మీకు వీలు అయినప్పుడల్లా తప్పక వచ్చి నన్ను కలవండి” అని 
లోకమాన్యుడు అన్నారు. లోకమాన్యుని చూడటం నాకు అదే ప్రధమం. వారు యింత 
లోకప్రియులెట్లా అయినారో అప్పుడు నాకు తెలిసింది. 

అక్కడ నుండి నేను గోఖలేగారి దగ్గరకి వెళ్లాను వారు ఫెర్గుజన్‌ కాలేజీలో 
వున్నారు. నన్ను అమిత అప్యాయంగా చూచారు. ఆత్మీయుణ్ణి చేసుకున్నారు. వారితో 
పరిచయం కూడా ప్రధమ పర్యాయమే. నాకు ప్రధమ పర్యాయమే పరిచయం 
అయినా అది ప్రధమ పరిచయం అనిపించలేదు. ఎప్పటినుండో పరిచయం ఉన్నట్లు 
అనిపంచింది. సర్‌ఫిరోజ్‌ షా మెహతాగారు హిమాలయం, లోకమాన్యుడు సముద్రం, 
గోఖలే గంగ. ఇందు స్నానం చేయడం సులభం. హిమాలయంపై ఎక్కడం కష్టం. 
సముద్రంలో దిగాలంటే భయం కాని గంగ ఒడిలో ఆడుకోవచ్చు. దానిలో నావమిద 


164 పూనాలో 


పయనించవచ్చు. బడిలో చేర్చుకునేప్పుడు పిల్లవాణ్ణీ పరీక్రించినట్లు గోఖలేగారు నన్ను 
పట్టి పట్టి పరీక్షించారు. ఎవరెవరి దర్శనం చేయాలో, ఎట్లా చేయాలో వివరంగా 
చెప్పారు. నా ఉపన్యాసం ఒకసారి చూస్తానని అన్నారు. కాలేజీ అంతా చూపించారు. 
“మీరు యిష్టం వచ్చినప్పుడు వచ్చి నన్ను కలవండి. ప్రాఫెసరు భండౌర్కరు గారిని 
కలసిన తరువాత ఏమైందో నౌకు చెప్పండి అని సెలవిచ్చారు. గోఖలేగారు 
జీవించియున్నంత కాలం రాజనీతి విషయాల్లో నా హృదయాన్ని పూర్తిగా ఆక్రమించారు. 
కన్నుమూసిన తరువాత కూడా వారు ఆ విధంగా నా హృదయాన్ని ఆక్రమించేవున్నారు. 
మరెవ్వరూ అంతగా నా హృదయాన్ని ఆక్రమించలేదు. కుమారుణ్ణి తండ్రి ఏవిధంగా 
ఆదరిస్తాడో ఆవిధంగా ప్రొఫెసర్‌ భండార్కరు గారు నన్ను ఆదరించారు. రెండు 
జాములప్పుడు నేను వెళ్లి వారిని కలిశాను. శాస్త్రాలలో పరిశ్రమ చేసిన ఆ పండితునికి 
నేను ఆ సమయంలో కూడా పని చేయడం ఆనందం కలిగించింది. తటస్సుడైన 
సభాధ్యక్షుడు కావలయునను నా పట్టుదలను విని అది మంచిది మంచిది అను 
మాటలు వారి నోట సహజంగా వెలువడ్డాయి. 

నా మాటలు పూర్తి అయ్యాక వారు యిట్లా అన్నారు. “నేను రాజకీయాల్లోకి 
అడుగుపెట్టడం లేదని ఎవర్ని అడిగినా చెబుతారు. కాని మిమ్మల్ని విముఖుణ్ణి 
చేయలేను. మీ వాదం న్యాయమైనది. మీ ఉద్యమం స్తుత్యం. మీ సభకు నేను రాను 
అని అనలేను. శ్రీయుతులు తిలక్‌గారిని, గోఖలే గారిని దర్శించారు. మంచిపని 
చేశారు. ఈ యిరుపక్షాలవారూ నన్ను ఆహ్వానిస్తే వస్తాను. సమయ నిర్ణయానికి నన్ను 
అడగవలసిన పని లేదు. వారికెప్పుడు అనుకూలమో నాకు అప్పుడే అనుకూలం. మీకు 
ధన్యవాదాలు, ఆశీర్వాదాలు” 

చడీచప్పుడు గాకుండా ఆడంబరం లేకుండా ఆ విద్యాంసులు, ఆ మహాత్యాగులు 
సభ జరిపి నన్ను ప్రోత్సహించి పంపారు. 

నేనక్కడి నుండి మద్రాసు వెళ్లాను. మద్రాసు ప్రజలు నా రాక విషయం తెలిసి 
ఎంతో సంతోషించారు. బాల సుందరం కథ సభను ఆకట్టుకుంది. నా ఉపన్యాసం 
పెద్దదైంది. అంతా ముద్రిత ఉపన్యాసమే. సభ ఒక్కొక్క శబ్దాన్ని మనస్సుకు పట్టించుకొని 
విన్నది. సభ ముగిసిన తరువాత పచ్చ పుస్తకం కోసం జనం ఎగబడ్డారు. మద్రాసులో 
అవసరం అవుతుందని భావించి కొన్ని మార్పులు చేసి మరో 10 వేల ప్రతులు 
ముద్రింపచేశాను. అవన్నీ వేడి వేడి రొట్టెల్లా అమ్మకం అయ్యాయి. పదివేల ప్రతులు 
అవసరం లేదనిపించింది. ప్రజల ఉత్సాహం మీదనే నేను ఎక్కువగా ఆధారపడ్డాను. 
నా ఉపన్యాసం ఇంగ్లీషు వచ్చిన వారికోసం గదా! వారికిన్ని ప్రతులు అక్కరలేదని నా 
అభిప్రాయం. 


అత్మకథ 165 


మద్రాసులో స్థాండర్షు పత్రికా సంపాదకులు, కీర్తి శేషులునగు పరమేశ్వరన్‌ 
పిళ్లిగారు నాకు అక్కడ ఎంతగానో సాయం చేశారు. వారు విషయాన్ని చక్కగా 
చదివారు. అనేకసార్లు తమ ఆఫీసుకు నన్ను తీసుకువెళ్లారు. సలహాలు యిచ్చారు. 
హిందూ పత్రికాధిపతులు జి. సుబ్రహ్మణ్యంగారి దర్శనం చేసుకున్నారు. డొక్టరు 
సుబ్రహ్మణ్యం గారి దర్శనం, సానుభూతి లభించింది. పరమేశ్వరన్‌ పిళ్లెగారు తమ 
పత్రికల్లో వెంటనే రమ్మని పిలుపు. ఈ విషయాన్ని గురించి నా యిష్ట ప్రకారం 
వ్రాయుటకు అంగీకరించారు. నేను కూడా వారొసంగిన సౌకర్యాన్ని బాగానే 
వినియోగించుకున్నాను. సభ పచ్చయప్ప హాల్లో జరిగినట్లు డాక్టర్‌ సుబ్రహ్మణ్యంగారు 
అధ్యక్షత వహించినట్లు గుర్తు. 

ఉపన్యాసం ఎక్కువగా ఇంగ్లీషులో జరిగినా, స్వగృహంలో లభించే (పేమ, 
ఉత్సాహం మద్రాసులో నాకు లభించాయి. (పేమ, ఛేదించలేని బంధం ఎమీ 
ఉండదు గదా! 


29. వెంటనే బయలుదేరిరమ్మని పిలుపు 


మద్రాసు నుండి కలకత్తా వెళ్లాను. కలకత్తాలో నా కష్టాలకు అంతు లేదంటే 
నమ్మండి. అచట గ్రేట్‌ ఈస్టరన్‌ హోటల్లో దిగాను. నేనక్కడ ఎవర్నీ ఎరగను. హోటల్లో 
డెయిలీ టెలిగ్రాఫ్‌ పత్రికా ప్రతినిధి మిస్టర్‌ ఎల్లర్‌ థార్పుతో పరిచయం కలిగింది. వారి 
బస బెంగాల్‌ క్లబ్బులో. వారు నన్ను అచ్చటికి రమ్మని చెప్పారు. అచటి డ్రాయింగ్‌ 
రూములో భారతీయులకు ప్రవేశం లేదను సంగతి వారికి తెలియదు. అప్పుడే వారికి 
ఆ నిషేధం విషయం తెలిసింది. నన్ను వారు తమ గదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ 
నల్లవారి మీద తెల్లవారు చూపే ఈర్ష్యకు వారు విచారం వ్యక్తం చేశారు. నన్ను లోపలికి 
తీసుకొని వెళ్లజాలనందుకు క్షమించమని అన్నారు. 

వంగ దైవం సురేంద్రనాధ బెనర్జీగారిని దర్శించాలి. వారి దర్శనానికి వెళ్లాను 
అప్పుడు వారి చుట్టూ చాలామంది ఉన్నారు. వారు యిట్లా అన్నారు. “మీ మాట 
యిక్కడ ఎవ్వరూ వినరని నా భయం. మా పాట్లన్నీ మీరు చూస్తున్నారు గదా! అయినా 
కొద్దో గొప్పో ప్రయత్నించి చూడాలి. యిందుకు మీకు మహారాజుల మద్దతు అవసరం. 
బ్రిటిష్‌ ఇండియా అస్ఫోసియేషన్‌ ప్రతినిధిని చూడండి రాజాసర్‌ ప్యారమోహన్‌ 
ముఖర్టీగారిని, మహారాజా టాగోరు గారిని కలవండి. వీరిరువురు ఉదారులు. 
సార్వజనిక కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటూ వుంటారు. అని అన్నారు. 


166 వెంటనే బయలుదేరి రమ్మని పిలుపు 


నేను అసజ్ఞనుల్ని సందర్శించాను. కాని అక్కడ పప్పులుడకలేదు. యిద్దరూ 
కలకత్తాలో సభ చేయడం సులభసాధ్యం కాదనీ, ఎమైనా చేయగలిగితే శ్రీ సురేంద్రనాధ 
బెనర్జీ గారే చేయగలరని చెప్పారు. నా పని కష్టతరం కాసాగింది. అమృత బజార్‌ పత్రిక 
ఆఫీసుకు వెళ్లాను అక్కడ నన్ను చూచిన సజ్జనులంతా నేనొక దేశ దిమ్మరినని 
భావించారు. వంగవాసి ప్రతికాధిపతి ఇంకో మెట్టు పైకెక్కాడు. అక్కడ ఒక గంట సేపు 
వేచి వుండవలసి వచ్చింది. ఆయనతో మాట్లాడటానికి చాలామంది వచ్చారు. 
వాళ్లనందరినీ పంపించిన తరువాత కూడా వారు నన్ను కన్నెత్తి చూడలేదు. ఒక 
గంట సేపు ఆవిధంగా గడిపాను. చివరికి గత్యంతరం కనబడక నా విషయం చెప్పివేద్దామని 
ఉద్యుక్తుడనయ్యాను. వెంటనే ఆయన అందుకొని “నాకు ఎన్ని పనులున్నాయో 
మీకు కనిపించడం లేదా? మీవంటి వాళ్లు యిక్కడ వేలకు వేలు. మీరిక్కడ నుండి 
వెళ్లిపోవడం చాలా మంచిది. మీ మాట నేను వినదలుచుకోలేదు ' అని అన్నాడు. నాకు 
కొంచెం కోపం వచ్చింది. కాని ఆ సంపాదకుని అవస్థ అర్ధం చేసుకున్నాను వంగవాసి 
పత్రికా ఖ్యాతిని గురించి విన్నాను. అక్కడికి వచ్చి పోయే జన ప్రవాహాన్ని కూడా 
చూచాను. ఆ వచ్చిపోయేవారంతా అయనకు పరిచితులు. వారి పత్రికకు వార్తల 
లోపం లేదు. ఆరోజుల్లో దక్షిణ ఆఫ్రకాను గురించి చాలామంది వినియుండలేదు 
కూడా. ప్రతిరోజు చాలామంది వచ్చి తమ తమ కష్టాల్ని వారికి వినిపిస్తూ వుండేవారు. 
ఎవరి కష్టం వారికి ముఖ్యంగదా! వచ్చిన వారంతా సంపాదకునికి ఎదురూగా 
కూర్చుంటారు వాళ్లందరినీ ఊరడించడం ఎలా ? వారు పత్రికా సంపాదకుని మాటకు 
గొప్పశక్తి కలదని భావిస్తారు. కాని గడపదాటితే తన మాట చలామణి కాదని ఆ పత్రికా 
సంపాదకునికి బాగా తెలుసు, 

నేను అధైర్యపడలేదు. యితర పత్రికా సంపాదకుల్ని వెళ్లి కలిశాను. నా 
అలవాటు ప్రకారం ఆంగ్లో ఇండియన్‌ పత్రికా సంపాదకుల్ని కూడా కలిశాను. నేను 
వారితో చాలాసేపు మాట్లాడాను. నేను మాట్లాడిందంతా వారు తమ పత్రికలలో 
ప్రకటించారు. ఇంగ్లీషుమన్‌ పత్రికా సంపాదకుడు సాండర్సు గారు నన్ను తన 
మనిషిగా చూచుకున్నారు తన ఆఫీసును, తన పత్రికను నా వళం చేశారు. దక్షిణ - 
ఆఫ్రికాను గూర్చి ప్రధాన వ్యాసాల్లో నా యిష్టం వచ్చినట్లు మార్పులు చేయుటకు 
అంగీకరించారు. వారికి నాకు గొప్ప స్నేహం కుదిరిందని చెప్పడం అతిశయోక్తి 


అత్మకధ 167 


కానేరదు. వారు తమ శక్తి కొద్దీ నాకు సాయం చేస్తామని మాట యిచ్చారు. దక్షిణ - 
ఆఫ్రికాకు వెళ్ళిన తరువాత కూడా తమకు జాబు వ్రాయమని చెప్పారు. నాకు 
చేతనైనంత చేస్తాను. అని వారు మాట యిచ్చారు. తమ మాటను తుచ తప్పకుండా 
పాటించారు. ఆరోగ్యం చెడిపోనంతవరకు నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే 
వున్నారు. నా జీవితంలో అనుకోకుండా ఎర్పడిన ఇటువంటి తీయని స్నేహాలు ఎన్నో 
వున్నాయి. నా మాటల్లో అతిశయోక్తులు లేకపోవడం, సత్యపరాయణత్వం 
నిండివుండటం సాండర్భు గారి స్నేహానికి కారణం. వారు నన్ను శల్య పరీక్ష చేశారు. 
దక్షిణ - ఆఫ్రికాలోని తెల్లవారి దోషాలు ఖండించడంలోను, సుగుణాలు చెప్పడంలోను 
కూడా నేను వెనుకాడలేదని వారికి బోధపడింది. 

ప్రతి పక్షికి న్యాయం చేయడం వల్ల మనం త్వరగా న్యాయం పొందగలమని 
నా అనుభవం చెబుతూ వున్నది. ఇట్లా తలవని తలంపుగా సాయం చేకూరడం వల్ల 
కలకత్తాలో కూడా సభ జరుపవచ్చుననే ఆశ కలిగింది. అందుకోసం కృషి చేస్తుండగా 
దర్భను నుండి ఒక టెలిగ్రాం వచ్చింది. “జనవరిలో పార్లమెంటు సమావేశం జరుగుతున్నది 
వెంటనే బయలుదేరి రండి అని ఆ టెలిగ్రాంలో వుంది. ఆ కారణం వల్ల వెంటనే 
దక్షిణ - ఆఫ్రికా వెళ్లవలసి వున్నదని పత్రికలో ప్రకటించి కలకత్తా విడిచిపెట్టాను. 
మొదటి స్టీమరులో నాకు ప్రయాణ సౌకర్యం కల్పించమని దాదా అబ్బుల్లా గారి 
ఏజంటుకు బొంబాయికి తంతి యిచ్చాను. దాదా అబ్దుల్లా గారు “కుర్‌లేండ్‌" అను 
సిమరు కొన్నారు. దానిలో కిరాయి లేకుండా నన్ను నా కుటుంబ సభ్యుల్ని 
తీసుకుపోతామని పట్టుపట్టారు. నేను ధన్యవాదాలు చెప్పి అందుకు అంగీకరించాను. 
కుర్‌లేండ్‌లో నా ధర్మపత్నిని, నాయిద్దరు పిల్లల్ని కీర్తిశేషుడగు మా బావగారి కుమారుణ్ణి 
తీసుకొని రెండవసారి దక్షిణ-ఆఫ్రికాకు బయలుదేరాను. యీ స్టీమరుతో బాటు 
“నాదరీ' అను మరో స్టీమరు దక్షిణ -ఆఫ్రికాకు బయలుదేరింది. దీనికి కూడా 
ఎజంటు దాదా అబ్బుల్లాయే. ఈ రెండు స్టిమర్లలో మొత్తం ఎనిమిది వందల మంది 
యాత్రికులు వున్నారు. అంతా ట్రాన్సువాలు వెళ్లేవారే. 


శ్ర 3 


మూడవభాగం 


1. తుపాను చిహ్నాలు 


కుటుంబ సభ్యులతో బాటు నేను ఓడమీద ప్రయాణం చేయడం యిదే 
ప్రధమం. మధ్యతరగతి హిందూ కుటుంబాలల్లో బాల్యవివాహాలు జరుగుతూ 
వుంటాయని, భర్త చదువుకున్నవాడు గాను- భార్య నిరక్షర కుక్తిగాను వుంటుందని 
అనేక చోట్ల వ్రాశాను. భార్యాభర్తల జీవితంలో సముద్రమంత అంతరం వుంటుంది. 
భర్త భార్యకు ఉపాధ్యాయుడు అవుతాడు. నేను నా భార్యాబిడ్డల వేష భాషల మీద, 
ఆహార విహారాదులమీద దృష్టి సారించాను. వాళ్ళకు ఎట్లా నడుచుకోవాలో బోధించడం 
అవసరమని భావించాను. అప్పటి సంగతులు జ్ఞాపకం తెచ్చుకుంటే యిప్పుడునాకు 
నవ్వు వస్తుంది. హిందూ స్త్రీ పతిభక్తియే తన ధర్మమని భావిస్తుంది. భర్త దేవుడని 
భావిస్తుంది. ఆ కొరణం వల్ల భర్త ఎలా ఆడిస్తే అలా భార్య ఆడవలసి వస్తుంది. 

మనం నాగరికులం అని అనిపించుకోవాలంటే తెల్లవారిని అనుకరించాలి, 
అలా అనుకరిస్తేనే మన పలుకుబడి పెరుగుతుంది, అలా చేయకపోతే లాభం లేదని 
ఆ రోజుల్లో గట్టిగా నమ్మేవాణ్ణి. యీ కారణాలవల్ల నా భార్యాబిడ్డలకు నేనే దుస్తుల్ని 
నిర్ణయించాను. నా పిల్లల్ని చూచి లోకులు కారియావాడు కోమట్లండోయ్‌ అని అంటే 
ఓర్వగలనా? పార్సీ వాళ్ళు అందరి కంటే నాగరికంగా వుంటారని ప్రతీతి. అది 
గమనించి నా భార్యకు, పిల్లలకు తెల్లవాళ్ల డ్రస్సు వేయకుండా పార్సీ డ్రస్సు వేయాలని 
నిర్ణయించాను. నా భార్యకు పారసీ పద్ధతి చీర, పిల్లలకి పారసీలకోటు, పాంట్లు, 
అందరికి బూట్లు, మేజోళ్ళు కొన్నాను. నాభార్యకు, పిల్లలకి కొంతకాలం దాకా ఇవి 
నచ్చలేదు. బూట్లు వేసుకుంటే కాళ్లు కరిచాయి. మేజోళ్ళు వేసుకుంటే చెమట. 
బొటనవేళ్ళు బిగదీసుకు పోయాయి. వాళ్ళు వద్దన్నా నేను అంగీకరించలేదు. నామాటల్లో 
ఆధికార భావం ఎక్కువగా పనిచేసింది. అందువల్ల పాపం ఎం చేస్తారు? నా భార్య, 
పిల్లలు ఆ దుస్తులే ధరించారు. ఆదే విధంగా యిష్టం లేకపోయినా భోజనం 
ఇంగ్లీషువాళ్ళ విధానంలో చేయడం ప్రారంభించారు. నాకు వ్యామోహం తొలగినప్పుడు 
వాళ్ళు డ్రస్సు, ఫోర్కులు, ముళ్ళగరిటెలు వగైరాలు విడనాడి మామూలు పద్ధతికి 


168 


ఆత్మకధ 169 


వచ్చారు. ముందు వాటికి అలవాటు పడడం ఎంత కష్టమైందో, అలవాటు అయిన 
తరువాత వాటిని విడనాడటం కూడా అంతే కష్టమైంది. ఈ నాగరికతా వ్యామోహమనే 
కుబుసాన్నుండి బయటపడ్డ తరువాత ఎంతో బరువు తగ్గినట్లు అంతా భావించాము. 

ఓడమీద ఎక్కడికైనా నేను వెళ్ళవచ్చు. అట్టి స్వేచ్చ నాకు లభించింది. ఓడ ఏ 
రేవులోనూ ఆగకుండా తిన్నగా నేటాలు పోతున్నది. కనుక ప్రయాణం 18 రోజులేనని 
తెలిసింది. మూడు నాలుగు రోజుల్లో మేము ఒడ్డుకు చేరబోతుండగా రాబోయే 
తుపానుకు చిహ్నంగా, ముందుగా సముద్రంలో పెద్ద తుపాను ప్రారంభమైంది. ఈ 
(ప్రాంతంలో డిసెంబరు నందు వేసవి కాలం వస్తుంది. వానలు కూడా కురుస్తూవుంటాయి. 
ఆ కారణం వల్ల చిన్న, పెద్ద తుపాన్లు, వానలు తప్పవన్నమాట. కాని ఈ తుపాను 
ఎక్కువ రోజులు వీచడం వల్ల యాత్రీకులకు చాలా యిబ్బందులు కలిగాయి. 

అదొక విచిత్ర మైన దృశ్యం. ఆపద సమయంలో జనం ఏకమైనారు. భేదబుద్ధి 
నశించింది. ఒక్క భగవంతు అంతా స్మరించడం ప్రారంభించారు. హిందువులు, 
మహమ్మదీయులు అంతా హృదయ పూర్తిగా దేవుణ్ణి స్మరించసాగారు. కొందరు 
ముడుపులు కట్టారు. కెస్టైను యాత్రికుల మధ్యకు వచ్చి “ఈ తుపాను పెద్దదే అయినా 
పరవాలేదు. నేను యింత కంటే పెద్ద తుపాన్లు చూచాను. ఓడ గట్టిదే. మునిగిపోదు. 
భయపడవద్దు” అని చెప్పాడు. కాని దాని వల్ల ఎవ్వరికీ ధైర్యం కలగలేదు. త్వరలోనే 
ఓడ చిన్నాభిన్నమై పోతున్నట్లు పెద్దగా ధ్వనులు వినబడసాగాయి. ఓడ 
తిరగబడి పోతున్నట్లుగా సముద్రపు కెరటాల్లో ఊగసాగింది. డెక్కుమీద ఎంతో భీభత్సంగా 
వున్నది. ఎవరినోట విన్నా 'దైవస్మరణే' 

ఈ స్థితి 24 గంటల సేపు వున్నదని గుర్తు. ఆ తరువాత కారు మబ్బులు 
విడిపోయాయి. సూర్యదర్శనం అయింది. తుపాను తొలగిపోయిందని కెప్టెను 
ప్రకటించాడు. యాత్రికుల ముఖాలు సంతోషంతో విప్పారాయి. అపాయం తగ్గిపోయినట్లే 
భగవన్నామస్మరణ కూడా తగ్గిపోయింది. మృత్యుభయం తొలగిపోయింది కదా! తిరిగి 
మాయ అందరినీ ఆవరించిందన్నమాట. నమాజులు ప్రారంభమైనాయి. భజనలు 
కూడా జరుగుతూ వున్నాయి. కానీ వీటిలో తుపాను సమయంలో గల ఏకాగ్రత లేదు. 

ఈ తుపాను కారణంగా యాత్రీకులందరితో నాకు పరిచయ భాగ్యం కలిగింది. 
నాకు తుపానంటే భయం కలగలేదు. భయం కలిగినా అది బహుతక్కువే. అటువంటి 
తుపాన్లు అదివరకు చాలా చూచాను. సముద్రయానంలో జబ్బుపడను. అందువల్ల 


170 తుపాను చిహ్నాలు 


ధైర్యం వహించి ఓడలో అటుయిటు తిరుగుతూ యాత్రీకులను ఓదారుస్తూ వున్నాను. 
ఈ స్నేహబంధం నాకు ఎంతో ఉపయోగ పడిందని చెప్పగలను. 

ఓడ డిసెంబరు పద్ధెనిమిదో తేదీనో, లేక పందొమ్మిదవ తేదీనో డర్పను రేవులో 
లంగరు వేసింది. నాదరీ ఓడకూడా ఆరోజే చేరుకున్నది. కాని నిజమైన తుపాను యిక 
ముందు రాబోతున్నదని అప్పటికి నాకు తెలియదు. 


2. తుపాను 


డిసెంబరు పర్గెనిమిదవ తేదీనాడు టోయిటోలో రెండు ఓడలు లంగరు 
వేశాయి. దక్షిణ ఆఫ్రికా రేవుల్లో డాక్టరు వచ్చి ప్రతి యాత్రికుణ్ణి జాగ్రత్తగా పరీక్ష 
చేస్తాడు. దారిలో ఎవరైనా అంటురోగం పట్టుకుంటే వాళ్ళను ఓడ యొక్క క్యారంటీనులో 
ఉంచుతారు. మేము బొంబాయి నుండి బయలుదేరినప్పుడు అక్కడ ప్లేగు వ్యాధి 
వున్నది. అందువల్ల మాకు క్యారంటీను బాధ తప్పదని కొంచెం భయపడ్డాము. రేవులో 
లంగరు వేశాక ప్రప్రధమంగా ఓడ మీద పచ్చ జండా ఎగురవేస్తారు. డాక్టరు పరీక్షించి 
చీటీ యిచ్చేదాక పచ్చజండా ఎగురుతూ వుంటుంది. పచ్చ జండాను దింపి వేసిన 
తరువాతనే బయటివాళ్ళను ఓడ మీదికి రానిస్తారు. ఆ నియమం ప్రకారం మా 
ఓడమీద కూడా పచ్చజండా ఎగరవేశారు డాక్టరు వచ్చి అయిదు రోజులు క్వారంటీను 
అని ఆదేశించాడు. ప్లేగుక్రిములు ఇరవైమూడు దినాలు జీవించి వుంటాయని వారి 
ఉద్దేశ్యం. మేము బొంబాయి నుండి బయలు దేరి పద్ధెనిమిది రోజులు గడిచాయి. 
కనుక యింకా అయిదు రోజులు ఓడ మిద వుంటే ఇరవై మూడు రోజులు పూర్తి 
అవుతాయని వాళ్ల అభిప్రాయం. 

కానీ మమ్మల్ని క్వారంటీనులో వుంచటానికి మరోకారణం కూడా వున్నది. 
డర్చనులోని తెల్లవాళ్ళు మమ్మల్ని తిరిగి ఇండియాకు పంపివేసేందుకై పాతాళహోమం 
ప్రారంభించారు. ఈ ఆదేశానికి అదికూడా ఒక కారణం. 

దాదా అబ్బుల్లా కంపెనీ వారు పట్టణంలో జరుగుతున్న వ్యవహారాలను 
గురించి ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూవున్నారు. తెల్లవాళ్ళు ఒకనాటి కంటే 
మరొకనాడు పెద్దపెద్ద సభలు జరుపుతూ జనాన్ని రెచ్చగొడుతూ వున్నారని తెలిసింది. 
అబ్బుల్లా గారిని ఒకవంక భయపెడుతూ, మరోవంక లాలిస్తూ వున్నారట. ఈ రెండు 
ఓడల్ని తిరిగి ఇండియాకు పంపివేస్తే నష్టమంతా చెల్లించివేస్తామని కూడా చెప్పారట 
దాదా అబ్బుల్లా యిట్టి బెదిరింపులకు బెదిరే రకం కాదు. అప్పుడు భాగస్వాములైన సేర్‌ 


ఆత్మకథ 171 


అబ్బుల్‌ కరీం హాజీ ఆదం గారు కంపెనీ తరపున వ్యవహర్తలు. ఎన్ని కష్టాలు వచ్చినా 
ఎన్ని నష్టాలు కలిగినా, ఓడలను రీవుకు చేర్చి యాత్రికులనందరినీ దింపి తీరతానని 
ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఏనాటికానాడు జరుగుతున్న వ్యవహారాలను ఆయన 
పూసగుచ్చినట్లు నాకు తెలియచేస్తూ వున్నాడు కీర్తి శేషులు మన సుఖలాల్‌ హీరాలాల్‌ 
నాజరుగారు నన్ను చూచేందుకు అదృష్టవశాత్తు డర్చను విచ్చేశారు. వారు చాలా 
చతురులు, వీరులు కూడా. జనం వారి సలహాలను పాటిస్తూవుంటారు, వారి వకీలు 
మిస్టర్‌ లాటిన్‌. వారుకూడా అంతటి వారే. వారు తెల్లవారి చేష్టల్ని ఖండించారు. కేవలం 
డబ్బు పుచ్చుకునే వకీలువలె గాక నిజమైన మిత్రునివలె వారికి సహాయం చేస్తున్నారు 

ఈ విధంగా డర్చనులో ద్వంద్వయుద్ధం ప్రారంభమైందన్నమాట. ఒక్షవంక 
కూటికి లేని నల్గవాళ్లు, మరొకవంక వీరికి మిత్రులైన కొందరు తెల్లవాళ్ళు వేరొకవంక 
ధనబలం, కండబలం, అక్షరబలం, సంఖ్యాబలం కలిగిన తెల్లవాళ్లు. అంతటి 
బలవంతులైన తెల్లవారికి ప్రభుత్వబలం కూడా తోడుగా వున్నది నేటాలు ప్రభుత్వం 
వీరికి బహిరంగంగా తోడ్పడుతూ వున్నది. స్వయంగా హారీ ఎస్కాంబీగారు వారి సభలో 
పాల్గొని బహిరంగంగా వత్తాసు పలకడంతో వాళ్లు హద్దు దాటిపోయారు, 

కావున మా క్యారంటీను కేవలం ఆరోగ్యానికి సంబంధించింది కాదని 
తేలిపోయింది యాత్రీకుల్ని ఎజంటును భయపెట్టి ఎదో విధంగా ఓడల్ని తిరిగి, 
పంపివేయడమే వాళ్ల ముఖ్యోద్దేశం. “మీరు తిరిగి వెళ్ళిపోండి. లేకపోతే సముద్రంలో 
ముంచి వేస్తాం. తిరిగి వెళ్లిపోతే మీకు అయిన ఖర్చులన్నీ యిచ్చివేస్తాం' అని మమ్ము 
హెచ్చరించడం ప్రారంభించారు. 

నేను యాత్రికుల మధ్యకు వెళ్ళి వారికి ధైర్యం చెప్పసాగాను. నాదరీ ఓడయందలి 
యాత్రికులకు కూడా ధైర్యంగా వుండమని, భయపడవద్దని సమాచారం పంపించాను. 

యాత్రీకుల వినోదం కోసం ఓడల్లో రకరకాల ఆటలు ఎర్పాటు చేశాం. కిస్‌మస్‌ 
పండుగ కూడా వచ్చింది. కెప్టెను యాత్రికులందరికీ డిన్నరు యిచ్చాడు. అందు 
మేము, మా పిల్లలం ముఖ్యులం. భోజనాశాల తరువాత ఉపన్యాసాలు సాగాయి. 
నేను పాశ్చాత్య నాగరికతను గురించి ప్రసంగించాను. అది గంభీరోపన్యాసానికి తగిన 
సమయం కాదని నాకు తెలుసు. కాని మరో విధంగా ప్రసంగించడం నా వల్లకాని పని, 
నేను వినోదంగాను, ప్రమోదంగాను మాట్లాడాను. కాని నా మనస్సంతా డర్చనులో 
జరుగుతున్న సంగ్రామం మీద కేంద్రీకరించి యున్నది. 


Te.S.W.-1-13 


172 తుపాను 


అందుకు ముఖ్య కారణం, యీ సంగ్రామానికి కేంద్రబిందువును నేనే. నామీద 
(క్రింద తెలిసిన రెండు నేరాలు మోపారు. 

1. నేను భారతదేశంలో పర్యటించి నేటాలులోగల తెల్లవారిని అనుచితంగా 

నిందించాను 

2. నేను నేటాలును భారతీయులతో నింపివేయాలని చూస్తున్నాను. 

అందుకోసం కురలేండు, నాదరీ ఓడలనిండా ఎంతోమందిని తీసుకు 
వస్తున్నాను. 

నాకు ఎషయం బోధపడింది. నావల్ల దాదా అబ్బుల్లా గారికి పెద్ద అపాయం 
కలుగనున్నదని స్పష్టంగా తేలిపోయింది. నేను ఒంటరిగా రాక నా భార్యను, పిల్లల్ని 
కూడా వెంట తీసుకొని వచ్చి వాళ్ళను ప్రమాదంలో పడవేశాను. 

నిజానికి నేను నిర్జోషని. నేను ఎవ్వరనీ నేటాలు రమ్మని ప్రోత్సహించలేదు 
నాదరీయందలి ఆూ[రకుల్ని అప్పటివరకు నేను ఎరుగను. కురలేండు యందలి 
యిద్దరి ముగ్గురి పేర్లు తప్ప మిగతావారి పేర్లు కూడా నేను ఎరగను. నేటాలులో 
చెప్పన మాటలే భారతదేశంలో కూడౌ చెప్పాను. అంతకంటే మించి ఒక్క మాటకూడా 
నేను అనలేదు నేను చెప్పిన ప్రతి విషయానికి నా దగ్గర సాక్ష్యం వున్నది. 

ఎ సంస్కారాణక నేటాలు యందలి తెల్లవారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఎ 
స్థాయిలో వారు వ్యవహరిస్తున్నారో ఆ వివరం తెలుసుకొన్న మీదట విచారం కలిగింది. 
దాన్ని గురించి భాగా యోఒంచొను ఆ విషయం నలుగురి ముందు ప్రసంగించాను. 
మిగతా వారికి నా అభిప్రాయం తెలియకపోయినా, కెస్టెన్‌గారికీ, తదితరులకు నా 
అభిప్రాయం బోధపడింది. అందువల్ల వారి జీవితంలో ఎమైనా మార్పు కలిగిందో లేదో 
తెలియదు. ఆ తరువాత తెల్లవారి సంస్కారాల్ని గురించి కష్టైను మొదలగు వారితో 
చాలాసేపు చర్చ జరిగింది నేను పాశ్చాత్య సంస్కారం హింసాపూరితం అని చెప్పాను 
నా మాటలకు తెల్లవారు కొందరు అవేశపడ్డారు కూడా. 

“తెల్లవారి బెదిరింపులు కార్యరూపం దాలిస్తే మీరు అహింసా సిద్దాంతాన్ని ఎలా 
అనుసరిస్తారు” అని కెప్టెను ప్రశ్నించాడు. “వీరిని క్షమించుటకు, వీరిపై చర్చ 
గైకొనకుండుటకు అవసరమైన శక్తిని పరమేశ్వరుడు నాకు ప్రసాదించుననే ఆశ 
నాకున్నది. ఇప్పటికీ వీరి మీద నాకు రోషం లేదు. వారి అజ్ఞానం వారి సంకుచిత దృష్టి 
చూస్తే నాకు జాలి కలుగుతున్నది. తాము చేస్తున్నదంతా సముచితమే అని వారు 
భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అందువల్ల కోపం తెచ్చుకునేందుకు కారణం 


ఆత్మంటి 173 


నాకు కనబడటం లేదు” అని జవాబిచ్చాను. అక్కడి వారంతా నవ్వారు. వారికి నా 
మాటలమీద విశ్వాసం కలగలేదన్నమాట. 

ఈ విధంగా రోజులు కష్టంగా గడిచాయి. క్యారంటీను నుండి ఎప్పుడు విడుదల 
చేస్తారో తెలియదు. ఆఫీసరును అడిగితే “ ఈ విషయం నా చేతులు దాటింది. 
ప్రభుత్వం ఆదేశించగానే మిమ్ము దింపివేస్తాం” అని సమాధానం యిచ్చాడు. ఇంతలో 
కడపటిసారిగా “మీరు ప్రాణాలు దక్కించుకోదలిస్తే మాకు లొంగిపోండి” అని 
తెల్లవారు హెచ్చరిక పంపారు. అందుకు సమాధానంగా “నేటాలు రేవులో దిగుటకు 
మాకు హక్కు వున్నది. ఎన్ని అపాయాలు వచ్చినా మా హక్కును కాపాడుకొంటాం” 
అని నేను, సహయాత్రికులం సమాధానం పంపించాం. ఇరవై మూడు రోజులు 
గడిచిపోయాయి. జనవరి 13 వతేదీనాడు ఓడలు రేవులోకి ప్రవేశించవచ్చని ఆదేశం 
యివ్వబడింది. యాత్రికులు రేవులో దిగవచ్చని కూడా ఆ ఆదేశంలో పేర్కొనబడింది. 


3. ఒరిపిడి 


ఓడలు రేవుకి చేరాయి. యాత్రికులంతా దిగిపోయారు. “తెల్లవాళ్ళు గాంధీమీద 
మండిపడుతున్నారు. వారి ప్రాణాలకు అపాయం కలుగవచ్చు కనుక గాంధీని, వారి 
కుటుంబ సభ్యుల్ని రాత్రిపూట ఓడనుండి దింపండి. రేపు సూపరిండెంట్‌ బేటమ్‌ గారు 
రాత్రిపూట వాళ్ళను ఇంటికి భద్రంగా తీసుకు వెళతారు” అని ఎస్కాంబీగారు ఓడ 
కెప్టైనుకు కబురు పంపారు. 

కెప్టెను నాకీ సందేశం అందజేశారు. నేను అందుకు అంగీకరించాను. ఈ 
సందేశం అంది అరగంట గడిచిందో లేదో లాటన్‌ గారు వచ్చి కెస్టెనుతో ఇలా అన్నాడు 
“గాంధీగారు నాతో రాదలచుకుంటే నా జవాబుదారీమీద వారిని తీసుకువెళతాను. 
గాంధీ గారిని గూర్చి ఎస్కాంబీగారు పంపిన సందేశాన్ని మీరు పాటించనవసరం లేదు. 
ఈ ఓడల యజమాని యొక్క వకీలు హోదాతో నేను చెబుతున్నాను ఆ తరువాత 
ఆయన నా దగ్గరికి వచ్చి “ మికు ప్రాణాలంటే భయం లేకపోతే మీ భార్యాపిల్లల్ని 
బండిమీద రుస్తుంగారింటికి పంపించి, మనమిద్దరం కాలినడకన నడిచి వెళదాం. మీ 
మీద ఈగ కూడా వాలదని నా విశ్వాసం. ఇప్పుడు అంతటా శాంతి నెలకొని వుంది. 
తెల్లవారంతా వెళ్ళి పోయారు. మీరు దొంగవాడిలా చాటుగా వెళ్ళడం నాకిష్టంలేదు 
అని అన్నాడు. 


174 ఒరిపెడి 


నేను అందుకు సమ్మతించాను. నా భార్యాపిల్లలు ఎ బాధలేకుండా రుస్తుంజీ 
సేఠ్‌ గారింటికి చేరారు నేను కెప్టెన్‌గారి దగ్గర సెలవు తీసుకొని లాటన్‌ గారితో పాటు 
ఓడదిగి రుస్తుంజీసేఠ్‌ గారి ఇంటికి బయలుదేరాను. వారి ఇల్లు అక్కడికి రెండు మైళ్ళ 
దూరాన వున్నది. 

మేము ఓడనించి దిగేసరికి కొంతమంది తెల్లదొరల పిల్లలు గాంధీ గాంధీ 
అంటూ అరుస్తూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. అయిదారుగురు చుట్టూ మూగి 
గాంధీ గాంధీ అని పెద్దగా అరవడం ప్రారంభించారు. లాటన్‌గారు గుంపు 
పెరుగుతుందేమోనని భావించి రిక్షావాణ్ణి పిలిచారు. రిక్షా ఎక్కడం నాకు యిష్టం 
లేకపోయినా రిక్షా ఎక్కడానికి సిద్ధపడ్డాను. కాని తెల్లవాళ్లు రిక్షావాణ్ణి చంపివేస్తామని 
బెదిరించేసరికి అతడు పారిపోయాడు. మేము ముందుకు సాగుతూ వుంటే గుంపు 
పెరిగి పోసాగింది. నడవడానికి చోటు లేదు. ముందుగా వాళ్ళు నన్ను, లాటన్‌ గారిని 
విడగొట్టి వేరుచేశారు. తరువాత నామీద రాళ్ళు, మురిగిపోయిన గ్రుడ్లు విసరడం 
ప్రారంభించారు. ఎవడో నా తలపాగాను ఎగరగొట్టాడు కొందరు నన్ను కొట్టడం 
ప్రారంభించారు. నన్ను క్రిందికి పడత్రోశారు. నాకు స్మృతి తప్పింది. దగ్గరలోనేగల 
ఇంటి చువ్వలు పట్టుకొని నిలబడ్డాను. అలా నిలవడం కూడా కష్టమైపోయింది. ఇంకా 
దెబ్బలు తగులుతూనే వున్నాయి. 

ఇంతలో అటు సోలీసు సూపరిండెంట్‌ గారి భార్య హరాత్తుగా వచ్చింది. ఆమె 
నన్ను ఎరుగును. ఆమె ధైర్యవంతురాలు. త్వరగా వచ్చి నా దగ్గర నిలబడింది. అప్పుడు 
ఎండలేదు. అయినా ఆమె గొడుగు తెరిచి నాపై పట్టింది. దానితో గుంపు కొంచెం 
ఆగింది. నన్ను కొట్టాలంటే ముందు ఆమెను కొట్టవలసిన పరిస్థితి ఎర్బడింది. 
ఆవిధంగా నన్ను ఆమె కమ్మి వేసింది. 

ఇంతలో ఒక భారతీయుడు యిదంతా చూచి పరుగెత్తుకొని పోలీసు రాణాకు 
వెళ్ళి సమాచారం అందజేశాడు. పోలీసు సూపరింటెండెంటు నన్ను రక్షించడంకోసం 
కొంతమంది పోలీసుల్ని పంపించాడు. వారు త్వరగా అక్కడికి చేరుకున్నారు దారిలోనే 
పోలాసురాణా వున్నది. నన్ను ఠాణాలో ఆశ్రయం పొందమని సూపరింటెండెంటు 
అన్నాడు. నేను అందుకు అంగీకరించలేదు. “ వారి తప్పు తెలుసుకొని వారే మౌనం 
వహిస్తారు. వారికి న్యాయబుద్ధికలుగగలదను విశ్వాసం నాకు వున్నది.” అని కృతజ్ఞతతో 
బదులు చెప్పాను. 


ఆత్మకథ 175 


పోలీసులు నా వెంట వచ్చారు. వారి రక్షణ వల్ల మరేమీ హాని కలుగలేదు. 
రుస్తుంజీ గారి ఇంటికి చేరాను. నిజంగా నాకు పెద్ద దెబ్బలు తగిలాయి. ఒక చోట పెద్ద 
గాయం అయింది. ఓడ వైద్యులు దాదీ బరజోర్‌ గారు అక్కడే వున్నారు. వారు ఓపికతో 
నాకు సేవ చేశారు. 

లోపల శాంతిగానే వున్నది. కాని బయట గొడవ ఎక్కువైంది. తెల్లవాళ్ళు ఇంటి 
ముందు ప్రోగై “గాంధీని మాకు అప్పగించండి” అని గొడవ చేయడం ప్రారంభించారు. 
పోలీసు సూపరింటెండెంటు అక్కడికి వచ్చాడు. ఇదంతా చూచి గొడవ చేస్తున్న 
వాళ్లనెవ్వరినీ ఏమీ అనకుండా వాళ్లందరికీ తలా ఒక మాట చెబుతూ వాళ్ళను అక్కడే 
నిలబెట్టివేశాడు. 

అయినా ఆయన చింతాముక్తుడు కాలేదు. లోపలికి తన మనిషిని పంపి 
“గాంధీ! నీ మిత్రుని ధనం, ప్రాణం, గృహం, నీ భార్య, నీ బిడ్డలు మరియు నీ ప్రాణం 
దక్కాలంటే వెంటనే మారువేషంతో ఇల్లు విడిచి వెళ్ళిపొండి అని వార్త పంపాడు 

ఒకే రోజున పరస్పర విరుద్ధమైన రెండు పరిస్థితులు నాక తటస్థపడ్డాయి. 
ప్రాణభయం కేవలం కల్పితం అని భావించి లాటనుగారు నన్ను బహిరంగంగా 
రమ్మన్నారు. అందుకు నేను అంగీకరించాను. కాని యిప్పుడు ప్రాణభయం ఎదురుగా 
కనబడుతున్నది. మరో మిత్రుడు అందుకు విరుద్దంగా సలహా యిస్తున్నాడు. దీనికీ 
నేను సమ్మతించాను. నా ప్రాణాలకు ముప్పు వాటిల్లు నను భయంతో, మిత్రునికి 
అపాయం కలుగునను భయంతో, నా భార్యా బిడ్డలకు ప్రమాదం కలుగునను 
భయంతో నేను సమ్మతించానని ఎవరు అనగలరు? మొదట నేను ధైర్యంతో ఓడ దిగి 
గుంపును ఎదుర్కోవడం, తరువాత మారు వేషంలో తప్పించుకొని వెళ్ళిపోవడం 
రెండూ ఒప్పిదాలే అని ఎవరు అనగలరు? అయితే ఆయా విషయాల యోగ్యతలను 
నిర్ణయించడం అనవసరం. ఈ విషయాలను పరిశీలించి, యిందువల్ల నేర్చుకోవలసింది 
ఎమైనా వుంటే నేర్చుకోవడమే మంచిది. ఒకడు ఒక్కొక్క సమయంలో ఎలా ప్రవర్తిస్తాడో 
చెప్పడం కష్టం. మానవుని బాహ్యాచరణను మాత్రం గమనించి అతని గుణగణాల్ని 
నిర్ణయించడం సరికాదని, అది అసమగ్రమని మనం గ్రహించాలి. 

ఇక నేను పలాయనానికి పూనుకొన్నాను. దెబ్బల బాధ మరచిపోయాను. 
నల్లపోలీసు వేషం వేశాను. తలపై దెబ్బలు తగులకుండా ఇత్తడి సిబ్బి పెట్టుకొని దాని 
మట్‌ మద్రాసు ఉత్తరీయం తలపాగాగా చుట్ట బయలుదేరాను. నావెంట యిద్దరు 


పోలీసు గూఢచారులు వున్నారు. అందొకడు భారతీయ వర్తకుని వేషం వేశాడు లేక 


176 ఒరిపిడి 


భారతీయుడుగా కనబడేందుకు ముఖాన రంగుపులుముకున్నాడని చెప్పవచ్చు 
మరొకడు ఎం వేషం వేశాడో నాకు గుర్తులేరు. ప్రక్క సందుగుండా వెళ్లి ఒక దుకాణం 
చేరుకున్నాం. ఆ దుకాణం గిడ్డంగిలో గల బస్తాల మధ్యగా దారి చేసుకొని వెళ్లి 
దుకాణం ద్వారం దాటి గుంపుకు దొరక్కుండా బయట పడ్డాం. వీధి చివర నాకోసం 
బండి సిద్ధంగా వున్నది. ఆ బండి ఎక్కి పోలీసు రాణా చేరుకున్నాము. నేను 
సూపరిండెంటుగారికి, పోలీసు గూఢచారులికి ధన్యవాదాలు అర్పించాను. 

ఒక వంక నేను గుంపును తప్పించుకు పోతూవుంటే మరోవంక సూపరిండెంట్‌ 
అలెగ్గాండరుగారు. “పదండి ముందుకు పట్టకువద్దాం చెట్టు కొమ్మకు వేలాడతీద్దాం' 
' అని పాట పాడుతూ జనాన్ని ఆపుతూ వున్నాడు నేను పోలీసు స్టేషనుకు సురక్షితంగా 
చేరానను వార్త అందగానే అలెగ్జాండర్‌ స్వరం మార్చి “ఎమండోయ్‌! లేడిపారిపోయింది 
యిక పదండి మీమీ ఇండ్లకు" అని జనాన్ని నిరుత్సాహపరచడం ప్రారంభించాడు. 
దానితో కొందరికి కోపంవచ్చింది. కొందరికి నవ్వు వచ్చింది. చాలామంది ఆయన 
మాటల్ని నమ్మలేదు. “అయితే మీలో కొందరు లోపలికి వెళ్ళి చూచి రండి, గాంధీ 
వుంటే మీకు అప్పగిస్తాను. లేకపోతే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాలి. మీరెవ్వరు 
రుస్తుంజీ గృహానికి నష్టం కలిగించరనీ, గాంధీ భార్యా బిడ్డల జోలికి పోరని నాకు 
తెలుసు” అని అన్నాడు. 

జనంలో నుండి యిద్దరు ముగ్గురు లోపలికి వెళ్ళి చూచి బయటికి వచ్చి గాంధీ 
లేడని జనానికి చెప్పారు. కొందరు అలెగ్గాండరును భూషంచారు కొందరు దూషించారు 
ఇక చేసేదేమీ లేక అంతా ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. కీ.శే. చేంబర్లేను గారు 
గాంధీని కొట్టిన వాళ్ళను శిక్షించమని నేటాలు ప్రభుత్వానికి తంతి పంపారు. ఎస్కాంబీగారు' 
నన్ను పిలిపించారు. నాకు తగిలిన దెబ్బలకు విచారం ప్రకటించారు. మీ వెంట్రుకకు 
హాని కలిగినా నేను సహించను. లాటనుగారు చెప్పిన ప్రకారం నడుచుకోక, నేను 
చెప్పిన ప్రకారం నడుచుకొనియుంటే అసలు ఈ దుఃఖకరమైన ఘట్టం జరిగేదేకాదు 
ఘాతకుల్ని మీరు గుర్తించితే వాళ్ళను నిర్భందించి శిక్షిస్తాం. చేంబర్లేనుగారు కూడా 
అలాంటి తంతి పంపించారు. అని అన్నారు. 

“ఎవ్వరిమీద కేసు పెట్టడం నాకు యిష్టం లేదు. ఆ జనంలో ఇద్దరు 
ముగ్గురిని గుర్తు పట్టగలను. కాని వారిని శిక్షిస్తే నాకేమి లాభం? వారిని దోషులని నేను 
అనను. హిందూ దేశంలో నేను తెల్లవారిని నోటికి వచ్చినట్లు నిందించానని, లేనిపోని 
మాటలు చెప్పి ఎవరో వారిని రెచ్చకొట్టారు. అట్టి వారి మాటలు నమ్మి వారు 


అత్మకధ 177 


రెచ్చిపోయారు. ఇందు వారి తప్పు ఏమీ లేదని భావిస్తున్నాను ఆసలు దీనికంతటికీ 
కారకులు మీ నాయకులు, మన్నించండి. మీరీ యిండుకు బాధ్యులు, మీరు 
ప్రజలను సరియైన మార్గాన నడిపించాలి. అట్టిమీరే రూటరు మాట నమ్మి నాకు 
వ్యతిరేకంగా వ్యవహరించారు. నేనేదో ఇండియాలో చేశానని విచారించకుండా మీరు 
వ్యవహరించారు. తత్ఫలితమే యీ కాండ. అందువల్ల నేనెవ్వరినీ శిక్షించతలచలేదు. 
నిజం తెలిసినప్పుడు వారు తప్పక పశ్చాత్తాప పడతారనే విశ్వాసం నాకు వున్నది.” అని 
నేను అన్నాను. 

'అయితే ఈ మాటలే వ్రాసి యివ్వండి. మీరు వ్రాసి యిచ్చే మాటలు చేంబర్లేను 
గారికి తంతిద్వారా తెలియజేస్తాను. తొందరపడి వ్రాసమ్మని నేను కోరాను 
లాటనుగారితోను, తదితర మిత్రులతోను సంప్రదించి ఎది ఉచితమో అదే చేయండి. 
మీరు ఘాతకులపై కేసు పెట్టని ఎడల అందరినీ సులువుగా శాంతింప చేయవచ్చు. 
ఆ విధంగా చేస్తే మీ గౌరవ ప్రతిష్టలు తప్పక పెరుగుతాయి అని ఎస్కాంబీగారు 
అన్నారు. 

“ ఈ విషయంలో నా మాట ఖాయం. మీ దగ్గరకు రాకముందే నేను యిట్టి 
నిర్ణయానికి వచ్చాను. నన్ను కొట్టిన వారిమీద కేసు పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు 
కోరిన ప్రకారం ఇప్పుడే వ్రాసి యిస్తాను ' అని చెప్పి అవసరమైన పత్రం వ్రాసి వారికి 
యిచ్చి వేశాను 


4. శౌంతి 


ఆ రోజున నా మీద దాడి జరిగిన తరువాత నేను పోలీసు స్టేషను చేరాను. 
అక్కడ రెండు రోజులు వున్నాను. నా వెంట యిద్దరు పోరీసులు రక్షణ కోసం వున్నారు. 
తరువాత ఎస్కాంబీగారిని కలుసుకునేందుకు వెళ్ళాను అప్పటికి పోలీసుల కాపలా 
అవసరం లేకుండా పోయింది. 

నేను ఓడ దిగిన రోజున అనగా పచ్చ జండా దింబన రోజున నేటాల్‌ అడ్వర్‌టైజర్‌ 
పత్రికా ప్రతినిధి వడివడిగా వచ్చి నన్ను కలిసి మాట్లాడాడు. అనేక ప్రశ్నలు వేశాడు. 
అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం యిచ్చాను. సర్‌ ఫిరోజ్‌ షా మెహతాగారి సలహా 
ప్రకారం హిందూ దేశంలో నేను యిచ్చిన ఉపన్యాసాలన్నీ ముద్రింపబడి వున్నాయి. 
వాటన్నింటిని నేను అతనికి యిచ్చాను. దక్షిణ - ఆఫ్రికాలో నేను అదివరకు చెప్పిన 
మాటల్నే హిందూదేశంలో కూడా చెప్పాను. అంతకు మించి ఒక్కమాట అయినా 


178 శాంతి 


అదనంగా చెప్పలేదని రుజూచేశాను. కురలేండ్‌, నాదరి ఓడల్లో వచ్చిన వారితో నాకు 
ఏవిధమైన సంబంధం లేదని స్పష్టం చేశాను. వారిలో చాలామంది నేటాలులో 
నివసిస్తున్న వారే మిగిలిన వారు నేటాల్లో ఆగరు. వారు ట్రాన్సువాలు వెళతారు. ఆ 
సమయంలో నేటాల్లో పనులు తక్కువ. ట్రాన్సువాల్లో పనులు ఎక్కువ. అక్కడ 
ఆదాయం అధికంగా లభిస్తున్నది. అందువల్ల ఎక్కువ మంది భారతీయులు అక్కడికి 
వెళ్ళుతూ వున్నారు. 

పత్రికా ప్రతినిధితో జరిగిన నా సంభాషణంతా పత్రికల్లో ప్రకటింపబడింది. 
నన్ను కొట్టినవారి మీద కేసు పెట్టనని సవివరంగా చెప్పిన మాటలు కూడా పత్రికల్లో 
ప్రచురితం అయ్యాయి. దానితో తెల్లవారు తలలు వంచుకున్నారు. పత్రికలు నన్ను 
నిర్జోష అని ప్రకటించాయి. దుండగుల దుందుడుకుతనాన్ని ఖండించాయి. చివరికి 
ఈ విధంగా ఆ ఘట్టం వల్ల నాకు లాభం కలిగిందన్నమాట దీనివల్ల భారతీయుల 
గౌరవ ప్రతిష్టలు పెరిగాయి నా మార్గం సుగమం అయింది. మూడు నాలుగు 
రోజులకు ఇంటికి చేరాను నా కొర్యక్రమాలు ప్రారంభించాను ఈ ఘట్టం వల్లనా 
వకాలతు కూడా పెరిగింది. 

ఒకవైపున భారతీయుల ప్రతిష్ట పెరిగిందే కాని మరో వైపున వారి యెడ 
తెల్లవారిలో ద్వేషం కూడా పెరిగింది భారతీయుడు పౌరుషవంతుడని తెల్లవారికి 
తెలిసింది. దానితో భారతీయులంటే తెల్లవారికి భయం ప్రారంభమైంది నేటాలు 
లెజిస్లేటివ్‌ కౌన్సిల్లో రెండు చట్టాలు ప్యాసయ్యాయి భారతీయులకు కష్టాలు 
కలిగించేవిగా అవి వున్నాయి. ఒక చట్టం భారతీయుల వ్యాపారానికి హాని కలిగిస్తుంది. 
రెండోది వలస వచ్చే వారికి హాని కలిగిస్తుంది. వోటు హక్కు కోసం మేము చేసిన కృషి 
దేవుని దయవల్ల కొంత ఫలించింది. “భారతీయులకు వ్యతిరేకంగా, అనగా 
భారతీయుడైనంత మాత్రాన వానికి ఎ చట్టమూ వర్తించబడకూడదు ' అంటే “చట్టానికి 
జాతి భేదం వర్ణభేదం ఉండరాదు” అని నిర్ణయం చేశారు యీ నిర్ణయం 
భారతీయులకు కొంత ఊరట కలిగించిందని చెప్పవచ్చు. అయితే పై రెండు 
చట్లాల్లోను ఉపయోగించబడిన భాష పైకి మెత్తగా వున్నా లోపల మాత్రం భారతీయుల 
హక్కుల్ని కుంచింపజేసే విధంగా కరుకుగా వున్నది. 

ఈ రెండు చట్టాలు నా పనిని పెంచి వేశాయి. భారతీయుల్లో జాగృతి 
కలిగించాయి. భారతీయులందరకీ యీ చట్టాల ఉద్దేశ్యం స్పష్టంగా అర్ధం కావాలనే 
ఉద్దేశ్యంతో వాటిని అన్ని భాషల్లోకి అనువదించాము. ఇంగ్లాండుకు అర్జీలు 
పంషంచాము. కొని చట్టాలు మాత్రం మంజూరయ్యాయి. 


ఆత్మకధ 179 


నా సమయమంతా సార్వజనిక కార్యక్రమాలకే సరిపోతున్నది. మన్‌సుఖలాల్‌ 
నాజర్‌ గారు నేటాల్లో వున్నారని గతంలో తెలియజేశాను. వారు మా ఇంట్లో 
ఉండేందుకై వచ్చి ఆ పనుల్ని చూడటం ప్రారంభించారు. అందువల్ల నా పని భారం 
కొద్దిగా తగ్గినది. 

నేను దక్షిణ - ఆఫ్రికాలో లేనప్పుడు ఆదంజీ మియాఖాన్‌ గారు తమ విధిని 
సక్రమంగా నిర్వహించారు. వారి సమయంలో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య బాగా 
పెరిగింది. యాత్రీకుల్ని రానీయకుండా చేసే యత్నాన్ని, భారతీయుల వ్యతిరేక 
చట్టాల్ని ఎదుర్కునేందుకు ఎక్కువ ధనం సమకూర్చాలని నిర్ణయించాం. తత్ఫలితంగా 
5000 పౌండ్ల ధనం వసూలైంది. కాంగ్రెస్‌ కోశానికి స్థిరత్వం చేకూరితే ఆ సామ్ముతో 
కొంత ఆస్థి కొని, దాని వల్ల వచ్చే ఆదాయంతో కాంగ్రెస్‌ను ఆర్థికంగా తీర్చిదిద్దాలని 
నాకు లోభం కలిగింది. సార్వజనిక సంస్థల్ని నడిపే వ్యవహారంలో నాకు కలిగిన 
మొదటి అనుభవం యిది. నా అభిప్రాయం తోటి మెంబర్లకు చెప్పాను వారంతా 
అందుకు అంగీకరించారు. కొంత ఆస్థి కొన్నాం. అద్దెకిచ్చాం. దానితో కాంగ్రెస్‌ వ్యయం 
సరిపోసాగింది. అందు నిమిత్తం ధర్మకర్తల్ని ఏర్పాటు చేశాం. ఆ ఆస్తి యిప్పటికీ వున్నది. 
కాని తరువాత అది అంతః కలహాలకు దారితీసింది అద్దె సొమ్ము కోర్టులో 
జమచేయబడుతూ వున్నది. నేను దక్షిణ - ఆఫ్రికా వదలి వచ్చేసిన తరువాత అలా 
జరిగింది. 

అసలు సార్వజనిక సంస్థలకు మూలధనం ఎర్పాటు చేయడం విషయంలో నా 
అభిప్రాయంలో చాలా మార్పు వచ్చింది. నేను అక్కడ వున్నప్పుడు చాలా సార్వజనిక 
సంస్థల్ని స్థాపించాను. వాటిని నదిపించాను వాటికి అండగా వున్నాను. వాటివల్ల 
కలిగిన అనుభవాన్ని పురస్కరించుకొని ఎ సార్వజనిక సంస్థకూ మూలధనం సమకూర్చి 
పెట్టే ప్రయత్నం చేయకూడదనే దృఢ నిర్ణయానికి వచ్చాను. మూలధనం సమకూర్చి 
పెట్టగానే దానికి నైతికంగా అధోగత ప్రారంభం అవుతుంది. అందుకు అవసరమైన 
బీజాలు మూలధనంలోనే వున్నాయి 

సార్వజనిక సంస్థ అంటే ఎమిటి? సర్వజనుల అనుమతితో, సర్వజనుల 
ఉసంలో, నడుపబడు సంస్థ అని అర్ధం. ప్రజల సహకారం అట్టి సంస్థకు లేకుండా 
బాయిగప్పుడు యిక ఆ సంస్థ అనవసరం. మూలధనంతో నడపబడే సంస్థలు ప్రజల 
_- -పాయాలకంటే స్వతంత్రంగాను, అనేకసార్లు ప్రజాభి ప్రాయానికి వ్యతిరేకంగాను 
ఎడా నడుస్తూ వుంటాయి. మన దేశంలో యిట్టి సంస్థల్ని ప్రతిచోట చూస్తున్నాం. 


180 పిల్లల చదువు 


ధార్మిక సంస్థలుగా చలామణీ అవుతున్న అనేక సంస్థలకు లెక్కాడొక్కా ఏమీ 
ఉండదు. ధర్మకర్తలే వాటికి అధికారులుగా తయారవుతున్నారు. వారు ఎవ్వరికీ 
జవాబుదారీ వహించక అధికారం చలాయిస్తున్నారు. యిది సరికాదని నా అభిప్రాయం. 
ప్రకృతివలె యిట్టి సంస్థలు వాటంతట అవే పెరగాలని నా అభిప్రాయం. అది నా 
మతం. ఎ సంస్థకు ప్రజలు సాయం చేసేందుకు సిద్ధంకారో ఆ సంస్థ సార్వజనిక 
సంస్థయను పేరట నడపడానికి వీలు వుండకూడదు. ఎ సార్వజనిక సంస్థకైనా ప్రజల 
సహకారం లభిస్తున్నదని ఎవరైనా చెబితే దానికి ప్రజల వల్ల లభించే చందాల పట్టికను 
చూడాలి. అదే ఆసంస్థ యొక్క ధర్మకర్తల యోగ్యతకు, ఆ సంస్థయొక్క ప్రజాపరపతికి 
ఒరిపిడిరాయి అన్నమాట. ప్రతి సంస్థ ఈ ఒరిపిడి రాయి మీద తన రాతను గీచి 
చూచుకోవాలని నా మతం దీనికి ఎవ్వరూ దురర్ధం చెప్పకుందురు గాక. శాశ్వత 
భవనాలు లేక పోతే కొన్ని సంస్థలు నడవవు. అట్టి సంస్థల్ని గురించి నేను యిక్కడ 
పేర్కొనడంలేదు. నేను చెప్పదలుచుకున్నది ఒక్క విషయమే. ప్రతి సంవత్సరం తమ 
యిష్ట ప్రకారం జనం యిచ్చే చందాలతో సంస్థ వార్షిక వ్యయం చేయబడాలి. అలా 
జరిగితే ఆ సంస్థకు నైతిక స్ఫూర్తి చేకూరుతుంది. 

దక్షిణ - ఆఫ్రికాలో సత్యాగ్రహ సమరం ముమ్మరంగా సాగినప్పుడు నా ఈ 
ఉద్దేశ్యాలు దృఢపడ్డాయి లక్షలాదిరూపాయలు వ్యయం చేయాల్సి వచ్చింది. అయినా 
మూలధనం లేకుండా ఆరు సంవత్సరాలపాటు ఆ మహా సంగ్రామం జరిపాము. 
చందాలు రాకపోతే రేపు యీ సంగ్రామం గతి ఎమవుతుందోనని మేము భయపడ్డ 
రోజులు కూడా వున్నాయి. అయితే భవిష్యత్తులో ఎం జరుగుతుందో చెప్పలేము కడా! 
నాకు కలిగిన నిశ్చితాభిప్రాయాల్ని గురించి సందర్భాన్ని బట్టి ముందు వివరిస్తాను 


5. పిల్లల చదువు 


1897 వ సంవత్సరం జనవరి నెల్లో డర్చనులో దిగాను. అప్పుడు నాతో మా 
ముగ్గురు పల్లలు కూడా వున్నారు. ఒకడు నా మేనల్లుడు. వాడికీ పదేంగ్ద వయస్సు. 
మిగిలిన యిద్దరూ నా కుమారులు. పెద్దవాడికి తొమ్మిదేండ్లు, చిన్నవాడికి అయిదేండ్లు. 
వీళ్ళకు చదువెట్లా అన్న సమస్య బయలుదేరింది. 

నా పిల్లల్ని తెల్లవారి బడికి పంపగలను. అందుకు బాగా శ్రమపడాలి. నా 
పిల్లలకు మాత్రమే అట్టి వీలు కలుగుతుంది. కాని యితర భారతీయుల ఏపల్లలకు అట్టి 
వీలు దొరకదు. భారతీయ బాలుర కోసం మిషన్‌ వాళ్లు పెట్టిన బడులు వున్నాయి. కాని 


ఆత్మకధ 181 


అందలి శిక్ష దీక్షలు బాగుండనందున నా పిల్లల్ని అక్కడికి పంపదలుచుకోలేదు. 
గుజరాతీ భాషలో బోధన కావాలంటే ఎలా సాధ్యం? ఇంగ్లీషు భాషలో అయితే వీలు 
వున్నది. ఎంతో కష్టంమీద వచ్చీరాని అరవంలోగాని లేక హిందీలోగాని పిల్లల 
చదువుకు వీలున్నది. కానీ యావిషయంలో ఎదురైన అభ్యంతరాల్ని తొలగించలేక 
పోయాను. పిల్లలకు నేను చదువు చెబుదామని ప్రయత్నించాను. కాని అది నియమంగా 
సాగలేదు. అనుకూలమైన గుజరాతీ ఉపాధ్యాయుడెవ్వడూ దొరకలేదు. 

నాకేమీ తోచలేదు. “నా ఉద్దేశ్యాల ప్రకారం పిల్లలకు విద్యగరపే ఆంగ్ల భాషా 
బోధకుడు ఒకరు కావాలి” అని పత్రికల్లో ప్రకటన చేశాను. ఆ ఉపాధ్యాయుడు 
నియమబద్ధంగా పిల్లలకు పారం చెబుతాడని, తీరిక దొరికినప్పుడు నేను కొంత 
చెప్పవచ్చునని భావించాను. నెలకు ఎడు పౌండ్ల జీతంమీద ఒక ఆంగ్ల వనిత పాఠం 
చెప్పడానికి అంగీకరించింది. యీ విధంగా పిల్లల చదువు ప్రారంభమైంది. 

నేను పిల్లలతో గుజరాతీలోనే మాట్లాడుతూ వుండేవాణ్ణి. దానితో వాళ్ళకు 
కొద్దిగా గుజరాతీ భాషతో పరిచయం ఎర్బడింది. వాళ్ళను వెంటనే ఇండియాకు 
పంపాలనే ఉద్దేశ్యం నాకు లేదు. చిన్నపిల్లల్ని తల్లి దండ్రులకు దూరంగా వుంచకూడదను 
విషయం అప్పటికే నాకు బోధపడింది. మంచి ఎర్ప్చాట్లుగల గృహాల్లో పిల్లలకు విద్య 
ఆప్రయత్నంగా అబ్బినట్టు, హాస్టల్లో ఉంచి చదివిస్తే అబ్బదు. ఆ కారణం వల్ల వాళ్ళు 
చాలాకాలం నాదగ్గరే వున్నారు. నా మేనల్లుణ్ణి, పెద్దకుమారుణ్ణి కొన్ని నెలల పాటు 
ఇండియాలో వసతి గృహాలు కల స్కూళ్లకు పంపించాను. కాని వాళ్ళను వెంటనే 
అక్కడనుండి తిరిగి తీసుకువచ్చాను. ఈడు వచ్చాక మా పెద్ద కుమారుడు తనంతటతాను 
అహమ్మదాబాదు హైస్కూల్‌లో చదవ తలచి దక్షిణ - ఆఫ్రికా వదిలి వెళ్ళిపోయాడు 
నా మేనల్లుడు నేను చెప్పే చదువుకు తృప్తిపడి నాదగ్గరే వున్నట్లు గుర్తు. దురదృష్టవశాత్తు 
అతడు కొన్నాళ్ళు జబ్బుపడి నడియౌవనంలోనే యీ లోకాన్ని విడి వెళ్ళిపోయాడు. 
మిగిలిన నా ముగ్గురు పిల్లలు బడికి వెళ్లలేదు. సత్యాగ్రహ సమయంలో నేను 
స్థాపించిన పాఠశాలలో మాత్రమే వాళ్ళు నియమబద్దంగా కొంచెం చదువుకున్నారు. 

నా ఈ ప్రయోగాలన్నీ అపూర్ణాలే. వారికి విధ్య బోధించుటకు కావలసినంత 
సమయం నాకు దొరకలేదు. ఇంకా అనేక ఆటంకాల వల్ల వాళ్లకు అవసరమైనంత 
శిక్షణ నేను గరపలేకపోయాను. ఈ విషయంలో వారి అసంతృప్తికి నేను కొద్దో గొప్పో 
గురికాక తప్పలేదు. ఎప్పుడైనా వారి ఎదుట ఎవరైనా మేము బి.ఏ. మేము ఎం.ఎ అని 
చెబుతూ వుంటే మేము కనీసం మెట్రిక్యులేషన్‌ అయినా ప్యాసుకాలేకపోతిమే అను 


భావం నా పిల్లల ముఖాన కనబడుతూ వుంటుంది. 


182 పిల్లల చదు 


వాళ్ళు ఏమనుకున్నా, తల్లి దండ్రుల సహవాసం వల్ల కలిగే అనుభవజ్ఞానం 
వారికి కలిగిందని చెప్పగలను. స్వాతంత్ర్య సము పార్టనా పాఠం వాళ్ళు బాగా నేర్చుకున్నారని 
నా అభిప్రాయం. వాళ్ళ అభిరుచి ప్రకారం వాళ్ళను స్కూలుకు పంపించి యుంటే 
యిట్టి జ్ఞానంవారికి కలిగి యుండేది కాదు. వీళ్లను ఇంగ్లాండుకు పంపించో, లేక 
దక్షిణ-ఆఫ్రికాలో ఉంచో చదివించి కృత్రిమ శిక్షణ గరిపించియుంటే వీరి విషయమై 
నేను యీనాడు వున్నంత నిశ్చింతంగా వుండలేకపోయేవాణ్ణి. వాళ్ళు రుజూజీవితం 
అంటే ఏమిటో, త్యాగం అంటే ఎమిటో గ్రహంచలేకపోయేవాళ్ళు. వారి కృత్రిమ 
చదువులు నేను చేస్తున్న దేశారాధనా కార్యక్రమానికి అడ్డంకులుగా పరిణమించి 
యుండేవి. 

మొత్తంమీద నేననుకున్నంతగాను, వాళ్లు అనుకున్నంతగాను భాషా జ్ఞానం 
వాళ్లకు లభించకపోయినా, బాగా యోచిస్తే వారి విషయంలో నా ధర్మాన్ని శక్తివంచన 
లేకుండా నిర్వర్తించాననే భావిస్తున్నాను. ఆ విషయమై నేను పశ్చాత్తాపపడటంలేదు 
ఈనాడు నా పెద్ద కుమారుని యందు చింతించవలసిన ఏ దోషాలు నేను చూస్తున్నానో, 
అవి అశిక్షితాలు, అమూర్తాలునగు నా ప్రథమ జీవితాంశాల ప్రతిధ్వనులని మాటిమాటికీ 
నాకు అనిపిస్తూ వున్నది నా ఆ ప్రధమ జీవితాంశం ఒక మాదిరి మూర్భాకాలం లేక 
వైభవకాలం. అప్పటి వయస్సు ననుసరించి అది అటువంటిది కాదని మా పెద్ద 
పిల్లవాడి ఊహ నా జీవితంలో అదే రాజమార్గమనీ, తరువాత నాలో వచ్చిన 
మార్పులన్నీ వివేకమను పేరట మోహరాహిత్యం వల్ల నాలో కలిగాయని అతడి 
విశ్వాసం. ఆ విధంగా నా ప్రధమ జీవితమే రాజమార్గమనీ, తరువాత కలిగిన 
మార్పులు సూక్ష్మాభిమానవకృతాలనీ, అజ్ఞానజనితాలని అతడు ఎందుకు భావించ 
కూడదు? కొందరు మిత్రులు నాతో యీ విషయమై వాదించారు కూడా. నీ 
కుమారులు బారిష్టరులైతే వచ్చిన నష్టం ఏమిటి? వారిరెక్కలు విరగ గొట్టే అధికారం 
మీకెవరిచ్చారు? వాళ్లను వాళ్ల యిష్ట ప్రకారం పోనీయకుండా యిలా అడ్డు పడటం 
ఎమిటి? యిదీ మిత్రుల తర్కం. 

అయితే యీ ప్రశ్నల్లో నాకు విశేషం కనబడలేదు. అనేక మంది విద్యార్థుల్ని 
గురించి నాకు తెలుసు. యితర బాలుర విషయమై కూడా యిట్టి ప్రయోగం చేసి 
చూచాను లేక అందుకు సహకరించాను. ఫలితాన్ని కూడా చూచాను. ఆ ఫిల్లలు, మా 
ఏల్లలు యిప్పుడు ఒకే ఈడులో వున్నారు. వారు మానవత్వం విషయంలో నా 
పిల్లలకంటే మించలేదని చెప్పగలను. వారి దగ్గర నా పిల్లలు నేర్చుకోవలసింది ఏమీ 
లేదని నా అభిప్రాయం. 


ఆత్మకథ 183 


నాయీ ప్రయోగాల ప్రయోజనాన్ని గురించి నిర్ణయించవలసింది భవిష్యత్తే, 
మనుష్యజాతి అభివృద్ధిని పరిశీలించే శోధకుడు గృహ శిక్షణకు, స్కూలు శిక్షణకు గల 
భేదాన్ని, తెలుసుకోవాలని, తల్లిదండ్రుల జీవితంలో కలిగే పరివర్తనల ప్రభావం 
పిల్లలపై ఎవిధంగా పడుతుందో గమనించాలని భావించి యీ వివరం యిక్కడ 
తెలియచేశాను. 

ఈ నా ప్రకరణానికి మరో ఉద్దేశ్యం కూడా వున్నది. సత్యారాధకుడు ఎంతవరకు 
సత్యారాధన చేయగలడో తెలుసుకోవాలనేది కూడా ఒక ఉద్దేశ్యం. స్వతంత్రతా దేవిని 
ఉపాసించే వాడిని. ఆ దేవి ఎంత బలిదానం కోరుతుందో తెలియజేయడం మరో 
ఉద్దేశ్యం. ఆత్మ గౌరవాన్ని త్యజించివేసి, యితర పిల్లలకు అలభ్యమైన విద్యను నా 
పిల్లలకు గరపి, నేను తృప్తి పడియుంటే వారికి వాజ్మయ జ్ఞానం బాగా కలిగించి 
యుండేవాళ్ణ. కాని స్వాతంత్ర్యాన్ని గురించి, ఆత్మాభిమానాన్ని గురించి ఈనాడు వారికి 
కలిగిన జ్ఞానం అప్పుడు కలిగి యుండేదికాదు స్వాతంత్ర్యం గొప్పదా లేక పాండిత్యం 
గొప్పదా అని ఎవరైనా ప్రశ్నిస్తే పాండిత్యం కన్న స్వాతంత్ర్యమే వెయ్యి రెట్లు మిన్నయని 
అనకుండా ఎవరైనా ఉండగలరా? 

1920వ సంవత్సరంలో యిప్పటి స్కూళ్లు, కాలేజీలు స్వాతంత్ర్యానికి ఘాతుకాలు 
గనుక వాటిని విడిచి పెట్టమని బాలురకు ఉద్భోదించాను. అక్షరజ్ఞానం కోసం 
బంధితులై, గులాములై పడియుండేకంటే, స్వాతంత్ర్యం కోసం నిరక్షరులై యుండి 
రాళ్లను పగులగొట్టి బ్రతకడం మేలని ఉద్దోషించాను. దీనివల్ల నా ఉద్దేశ్యం ఎమిటో 
అందరికీ బోధపడియుంటుందని భావిస్తున్నాను. 


6. సేవా ప్రవృత్తి 

నా వృత్తి బాగా సాగుతున్నది. కాని దానివల్ల నాకు సంతోషం కలగలేదు 
జీవితాన్ని యింకా రుజూ మార్గాన నడిపించాలనే మధన నాలో ఎక్కువగా సాగింది 

ఆ సమయంలో మా యింటికి ఒక కుష్టురోగి వచ్చాడు అన్నం పెట్టి పంపి 
వేయడానికి మనస్సు అంగీకరించలేదు. అతణ్ణి ఒక గదిలో వుంచి పుండ్లు కడిగి శుభ్రం 
చేసి కట్లు కట్టాను. సేవ చేశాను. 

అయితే ఆ విధంగా ఎక్కువ రోజులు చేయలేకపోయాను. ఎల్లప్పుడు అతణ్జీ 
యింట్లో వుంచుకోవడానికి శక్తి చాలలేదు. ఇచ్చా బలం చాలలేదు. అందువల్ల 
గిరిమిటియాల కోసం ప్రభుత్వం వారు పెట్టిన ఆసుపత్రికి అతణ్ణి పంపించివేశాను. 


184 సేవా ప్రవృత్తి 


నాకు తృప్తి కలుగలేదు. ఎల్లప్పుడూ చేయతగిన శుశ్రూషాకార్యం ఏదైనా దొరికితే 
బాగుండునని ఆశపడ్డాను. డా. బూత్‌గారు సెయింట్‌ ఎయిడాన్స్‌ మిషన్‌కు అధికారులు. 
ఎవరు వచ్చినా వారు ఉచితంగా మందులిస్తూ వుంటారు. ఆయన ఎంతో మంచివాడు 
వారి హృదయం స్నేహమయం. డౌ. బూత్‌ గారి అధిపత్యాన పారసీ రుస్తుంజీ ధర్మంతో 
ఒక ఆసుపత్రి పెట్టబడింది. అందు నర్సుపని చేద్దామని నాకు ప్రబలంగా కోరిక 
కలిగింది. అక్కడ రెండు గంటల సేపు మందులిచ్చే పని ఒకటి వున్నది. డబ్బు 
తీసుకోకుండా ఆ పని చేయగల స్వచ్చంద సేవకుడు కావలసి వచ్చింది ఆ పని నేను 
చేయాలని, ఇతర పనుల నుండి ఎదో విధంగా రెండు గంటల సమయం మిగిల్చి యీ 
పనికి వినియోగించాలని నిర్ణయించుకున్నాను ఆఫీసులో కూర్చొని సలహాలివ్వడం, 
దస్తావేజులకు ముసాయిదా తయారుచేయడం తగాదాలు పరిష్కరించడం, నా 
పనులు నాకు మేజిస్టేటు కోర్టులో కూడా పనులు వుండేవి కాని అవి అంత 
వివాదాస్పదాలు కొవు. యీ కేసుల్లో నాకు ఖానుగారు సాయం చేస్తున్నారు. వీరు 
నాతోబాటు దక్షిణ - ఆఫ్రికాకు వచ్చారు. మా యింట్లోనే వుండేవారు. వారి సాయంవల్ల 
ఆ చిన్న ఆసుపత్రిలో పనిచేసేందుకు నాకు అవకాశం అభించింది. అక్కడ ప్రతిరోజూ 
ఉదయం పూట పని. రాకపోకలకు, అక్కడ పని చేయడానికి రోజూ రెండు గంటలు 
పట్టేది యీ పని వల్ల నా మనస్సుకు కొంచెం శాంతి లభించింది. రోగుల రోగాల్ని, 
బాధల్ని అడిగి తెలుసుకొని డాక్టరుకు చెప్పడం, డాక్టరు చెప్పిన మందు తయారుచేసి 
రోగులకు యివ్వడం యిదీ నా పని. దీనివల్ల రోగపీడితులైన హిందూదేశవాసులతో 
నాకు మంచి పరిచయం ఎర్బడింది. వారిలో చాలామంది అరవవారు, తెలుగువారు, 
ఉత్తరాదివారు. అంతా గిరిమిటీయాలు. 

ఆ చికిత్సా జ్ఞానం తరువాత నాకు ఎంతో ఉపయోగపడింది. బోయరు యుద్ద 
సమయంలో దెబ్బలు తిన్నవారికీ, రోగులకు సేవ చేయడానికి ఆ అనుభవం బాగా 
ఉపయోగపడింది. 

పిల్లల పోషణను గురించిన సమస్య ఎప్పుడూ నన్ను వేధిస్తూ వుండేది. దక్షిణ 
ఆఫ్రికాలో నాకు యిద్దరు కుమారులు కలిగారు. వారి పోషణకు కూడా ఆసుపత్రిలో 
కలిగిన అనుభవం బాగా ఉపయోగపడింది. నా స్వతంత్ర ప్రవృత్తి నాకు ఎప్పుడూ కష్టం 
కలిగిస్తూ వుండేది. యిప్పటికీ కలిగిస్తున్నది. ప్రసవం శాస్త్రీయంగా జరపాలని దంపతులం 
అనుకున్నాం. అయితే డౌక్టరుగాని, మంత్రసానిగాని సమయానికి రాకపోతే ఎంచేయాలి? 
చదువుకున్న మంత్రసాని హిందూ దేశంలోనే దొరకనప్పుడు దక్షిణ - ఆఫ్రికాలో 


ఆత్మకధ 185 


దొరకడం సాధ్యమా? అందుకని నేను సుఖ ప్రసవాన్ని గురించి పుస్తకం కొని చదివాను. 
డౌ॥ త్రిభువన దాసు గారు రచించిన మానేశిఖావణ తల్లులకు ఉపదేశము అను 
పుస్తకం అది. ఆ పుస్తకం ప్రకారం మరియు యితరత్ర నాకు లభించిన అనుభవం 
ప్రకారం ఇద్దరు పల్లలకి లాలన పాలన నేనే చేశాను. రెండుసార్లు మంత్రసానుల 
సాయం పొందాను. కాని రెండు రెండు మాసాల కంటే మించి వారి సాయం 
లభించలేదు వారి సహాయం నా భార్య వరకే సీమితమైంది. పిల్లలకు తలంటువంటి 
సమస్త పనులు నేనే చేశాను. మా చివరివాడి పుట్టుక నన్ను కరిన పరీక్షకు లోను 
చేసింది. ప్రసవ వేదన హరాత్తుగా ప్రారంభమై ఎక్కువైంది. డాక్టరు సమయానికి 
దొరకలేదు. మంత్రసానిని పిలవాలి. మంత్రసాని దగ్గరలో వుంటే ఆ సమయంలో 
పిలవవచ్చు. కాని అందుకు అవకాశం లేదు. నొప్పులు ఎక్కువైనాయి. దానితో నేనే 
పురుడు పోయాల్సి వచ్చింది అదృష్టవశాత్తు త్రిభువనదాసు పుస్తకం చదివాను గనుక 
నాకు భయం కలుగలేదు. ఆ గ్రంధ పరనం నాకు అమితంగా సహయపడింది. 

పిల్లల పోషణను గురించి జ్ఞానం సంపాదించి నేను మా పిల్లల్ని పెంచి 
యుండకపోతే వాళ్లు ఆరోగ్యం విషయంలో వెనుకబడి యుండేవారే సామాన్యంగా 
మొదటి అయిదేండ్డ వరకు పిల్లలు నేర్చుకునేది ఏమీ వుండదని జనం అనుకుంటూ 
వుంటారు కాని అది సరికాదు. అసలు మొదటి అయిదేండ్ల సమయంలో పిల్లలు 
గ్రహించినంతగా ఆ తరువాత గ్రహించరు. శిశువుకు విద్యారంభం తల్లి గర్భంలోనే 
ఆరంభం అవుతుంది. గర్భ ధారణ సమయంలో తల్లి దండ్రుల శారీరిక మానసిక 
ప్రవృత్తుల ప్రభావం శిపవునందు ప్రసరిస్తుంది. తల్లి గర్భం మోస్తున్నప్పుడు ఆమె 
ప్రకృతిని, ఆహార విహారాల్ని, గుణ దోషాల్ని స్వీకరించి శిశువుకు జన్మనిస్తుంది. 
జన్మించిన తరువాత తల్లిదండ్రుల్ని అనుకరిస్తుంది. తరువాత కొన్ని సంత్సరాల దాకా 
తన వికాసానికి పూర్తిగా తల్లి దండ్రులమీద అధారపడుతుంది. 

ఈ సంగతులు తెలిసిన దంపతులు కేవలం కామ తృప్తి కోసం తంటాలు 
పడరు. సంతానం కోసం వాళ్లు కాపురం చేస్తారు. నిద్రవలె, ఆహారంవలె సంయోగం 
అవసరం అని అనుకోకుండా పూర్తిగా అజ్ఞానమని నా అభిప్రాయం. అసలు ఈ జగత్తు 
యొక్క అస్తిత్వం జనన క్రియపై ఆధారపడి వున్నది. ఈ లోకం భగవంతుని 
లీలాభూమి. అతని మహిమకు ప్రతిబింబం. స్త్రీ పురుష సంయోగం సంతానం యొక్క 
సక్రమాభివృద్ధికి నిర్మితమని తెలుసుకుంటే భగీరధ ప్రయత్నం చేసి అయినా మనిష 
తన లాలసత్వాన్ని పోగొట్టుకొనగలడు. ఆ విధంగా జరగాలని నా అభిలాష. సంయోగం 


186 బ్రహ్మచర్యం - 1 


వల్ల తాము పొందే సంతతి యొక్క శారీరిక, మానసిక, ఆధ్యాత్మిక రక్షణకు 
పూనుకొనడం అవసరమను జ్ఞానం తల్లిదండ్రులు పొందుదురుగాక. ఆ విధంగా తన 
సంతతికి లాభం చేకూర్చెదరుగాక. 


7. బ్రహ్మచర్యం - 1 


ఇది నా బ్రహ్మచర్య వ్రతాన్ని గురించి వ్రాయతగిన సమయం. పెండ్లి రోజునే 
నా మనస్సునందు ఎకపత్నీవ్రతమను భావం నాటుకుంది. అది నా సత్యవ్రతంలో ఒక 
భాగం కూడా అయింది. గార్హ్యస్థ్య జీవితం గడుపుతున్నప్పటికీ బ్రహ్మచర్యం యొక్క 
ఆవశ్యకత దక్షిణ - ఆఫ్రికాలో నాకు బోధపడింది. ఎ సందర్భంలో ఎ పుస్తక ప్రభావం 
చేత యిట్టి ఆవశ్యకత బోధపడిందో నాకు గుర్తులేదు. రాయచంద్‌భాయి యిందుకు 
ప్రధాన కారణం అయివుండవచ్చని మాత్రం గుర్తు 

మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఒకటి యిప్పటికీ గుర్తు వున్నది. ఒకసారి 
నేను గ్గాడ్‌స్టన్‌ గారి యెడ వారి భార్యకు గల (ప్రేమను గురించి ప్రస్తావించాను. హౌస్‌ 
ఆఫ్‌ కామన్సులో వున్నప్పుడు కూడా ఆమె తన భర్తకు తేనీరు కాచి ఇస్తూ వుండేదని 
ఎక్కడో చదివాను. నియమనిష్టలతో జీవితం గడిపే ఆ దంపతుల జీవితంలో ఇది 
గొప్ప విశేషం ఈ విషయం ఆ కవికి చెప్పి దాంపత్య (ప్రేమను స్తుతించాను. 
రాయ్‌చంద్‌ భాయి నా మాటలు విని “గ్లాడ్‌ష్టన్‌ గారి భార్య గ్లాడ్‌స్టన్‌ గారికి పరిచర్య 
చేసిందనీ, అది గొప్ప విషయమనీ మీరు అంటున్నారు. సరే, ఆమె గ్గాడ్‌స్టన్‌గారి 
సోదరిగాని, పనిమనిషిగాని అని అనుకోండి. అట్టి ప్రేమతో తేవీరు కాచి ఇచ్చారనుకోండి. 
అట్టి స్థితిలో భార్య పరిచర్య గొప్పదా? సోదరి పరిచర్య గొప్పదా? పనిమనిషి పరిచర్య 
గొప్పదా? ఇట్టి సోదరి లేక పనిమనిషి యొక్క ఉదాహరణలు మనకు లేవా? ఈ (ప్రేమ 
స్త్ర జాతిలో గాక పురుష జాతిలో కనబడితే మీకు ఆనందాశ్చర్యాలు కలుగవా? ఈ 
విషయాన్ని గురించి కొంచెం ఆలోచించి చూడండి” అని అన్నాడు. 

రాయచంద్‌ భాయి వివాహితుడే. ఆ సమయాన వారి మాటలు నాకు 
కరోరంగా ఉన్నాయి. కాని వారి మాటలు సూదంటురాయిలా నన్ను ఆకర్షించాయి. 
భార్యకుగల స్వామిభక్తి యొక్క విలువకంటే పరిచారకుని స్వామిభక్తి యొక్క విలువ 
ఎక్కువ కాదా? భార్యాభర్తల మధ్య (పేమ వుండటంలో ఆశ్చర్యం ఎముంది? స్వామి 
సేవకుల మధ్య యిట్టి ప్రేమ అభిలషణీయం. రాయచంద్‌భాయి మాటల సారం 
యిదే కదా? వారి మాటలు నన్ను బాగా వశపరచుకున్నాయి. 


ఆత్మకథ 187 


"నేను నా భార్యతో ఎట్ట సంబంధం ఏర్పరుచుకోవాలి?” అను ఆలోచన నాలో 
పారంభమైంది. భార్యను భోగ సాధనంగా భావించడం సబబా? అప్పుడు ఎకపత్నీ 
వ్రతానికి విలువలేదు. యిది గమనించతగిన విషయం. నా భార్య నన్ను ఎన్నడైనా 
మోహవశుణ్ణి చేసిందా? లేదే! ఈ దృష్టితో నేను యిప్పుడు బ్రహ్మచర్య వ్రతాన్ని తేలికగా 
పాలించగలనని నిర్ణయించుకున్నాను అయితే అందుకు అడ్డంకి కామాసక్తియే. 
కామం విషయంలో జాగ్రత్తగా వుందామని ప్రయత్నించాను. అయినా రెండు 
పర్యాయాలు పొరపాటు చేశాను. ప్రయత్నం చేస్తున్నానే గాని ఓడిపోతున్నాను. ఈ 
ప్రయత్నానికి ముఖ్యమైన హేతువు అంత గొప్పదికాదు. సంతానం కలుగకుండుటకు 
సంతానం కలుగకుండ చేసుకునేందుకు బాహ్యోాపకరణాలు వున్నాయని ఇంగ్లాండులో 
వున్నప్పుడు చదివాను. డాక్టరు ఆలిన్సనుగారి అభిప్రాయాల్ని గురించి, వారు తెలిపిన 
ఉపాయాల్ని గురించి గతంలో కొద్దిగా వ్రాశాను. కొంతకాలం అది మంచిదేనని 
అనుకున్నాను. కాని డాక్టర్‌ హిల్స్‌ గారు దాన్ని ఖండించి సంయమషు మంచివని 
చెప్పారు. ఆ విషయం నా మనస్సులో అప్పుడే నాటుకున్నది. కాని అప్పుడు ఆ 
విషయాన్ని గురించి ఎక్కువగా యోచించలేదు. ఇప్పుడు యిక సంతానం వద్దనే 
నిర్ణయానికి వచ్చాను. దానితో ఇంద్రియ నిగ్రహాన్ని గురించి ఆలోచించసాగాను. 

ఇందుకు నేను పడిన పాట్లు చాలా వున్నాయి. మా మంచాలు దూరం 
అయ్యాయి. పని చేసి బాగా అలసి పోయిన తరువాత నిద్రించడం ప్రారంభించాను, 
ఎంతగా ప్రయత్నించినా విశేష ఫలితం ఎమీ అప్పుడు కనబడలేదు కాని భూతకాలపు 
ఘట్టాల్ని పరిశీలించి చూచుకుంటే చేసిన ప్రయత్నాలు ప్రారంభంలో సఫలం కాక 
పోయినా చివరికి బలం పుంజుకొని సఫలం కావడం గుర్తుకొచ్చింది. 

గట్టి నిర్ణయం 1906వ సంత్సరంలో చేసుకున్నాను. అప్పటికి సత్యాగ్రహ 
సమరానికి విఘ్నేశ్వర పూజ కాలేదు. బోయరు యుద్ధం ముగిసిన తరువాత 
నేటాలులో జూలూ తిరుగుబాటు జరిగింది. అప్పుడు.నేను జోహాన్సుబర్లులో వకీలుగా 
వున్నాను. ఆ తిరుగుబాటు సమయంలో నేటాలు ప్రభుత్వానికి సహకరించాలని 
భావించాను. నేనీ విషయం విన్నవించుకోగా ప్రభుత్వం వారు అందుకు అంగీకరించారు. 
ఆ విషయం ముందు వ్రాస్తాను. అయితే యీ సేవకు ఫలితం ఏమిటా అని తీవ్రంగా 
ఆలోచించాను. నా స్వభావాన్ని బట్టి మిత్రులతో యీ విషయం చర్చించాను. బిడ్డల్ని 
కనడం, వారిని పోషించుకోవడం యీ రెండు పనులకి మరి ప్రజా సేవకు సంబంధం 
లేదని అభిప్రాయపడ్డాను యీ తిరుగుబాటు సమయంలో జోహాన్సుబర్లు నుండి 


105. ₹/-[-14 


188 బ్రహ్మచర్యం - 1 


మకాం ఎత్తి వేయాల్సి వచ్చింది. అలంకరించుకున్న ఇంటిని, అమర్చుకున్న 
గృహోపకరణాల్ని ఒక నెల అయినా పూర్తికాక ముందే వదలివేయవలసి వచ్చింది. 
భార్యా బిడ్డల్ని ఫినిక్సులో ఉంచాను. తరువాత నేను గాయపడ్డవారికి శుశ్రూష 
ప్రారంభించాను. సైన్యంలో చేరి యిట్టి దళాన్ని నడిపించాను. ఆ యుద్ధంలో అసిధారా 
వ్రతానికి పూనుకో వలసి వచ్చింది. 

అప్పుడు లోక సేవా పరాయణుడనైతే యిక పుత్రేషణ, ధనేషణ విరమించుకొని 
వానప్రస్థాశ్రమం స్వీకరిద్దామన్న సంకల్పం కూడా నాకు కలిగింది. 

తిరుగుబాటు సమయంలో మాసంన్నర రోజుల కంటే ఎక్కువ కాలం పట్టలేదు. 
ఆ ఆరువారాల కాలం నా జీవితంలో ఎంతో అమూల్యమైనది. అదివరకటి కంటే 
శపథానికి గల విలువ ఎమిటో నాకు బాగా బోధపడింది. శపధం చేసినంత మాత్రాన 
ప్రయోజనం ఎమిటి అని ఆలోచన బయలుదేరింది యింత వరకు చేసిన ప్రయత్నాలకు 
కలిగిన ఫలితం ఏమిటా అని యోచించాను. ఎమీ కనబడలేదు. అసలు నాకు నిశ్చలత 
కుదరలేదని తేల్చుకున్నాను. ఒక నిర్ణయం మీద నిలబడతాననే విశ్వాసం కలుగలేదు. 
అందువల్లనే నా మనస్సు అనేక వికారాలకు, అనేక యోచనా తరంగాలకు లోనవుతూ 
వున్నదని తేల్చుకున్నాను. ఈశ్వరుడు కరుణిస్తాడనే నమ్మకం కూడా లేదు. శపథం 
చేయకుండా వుండేవాడు మోహంలో పడిపోతాడని తెలుసుకున్నాను. శపధంచే 
తనను తొను బంధించుకుంటే అది వ్యభిచారంలో పడకుండా మనిషిని ఎకపత్నీవ్రతంలో 
నిలిపి వుంచుతుందని అనుభవంవల్ల తెలుసుకున్నాను. ప్రయత్నం మంచిదే, కాని 
శపథ బంధనం మంచిది కాదనుకోవడం దౌర్భల్య సూచకమని తేల్చుకున్నాను. అందు 
కొద్దిగా భోగేచ్చ వుంటుంది. చేయరాని పనిని విడనాడితే కలిగే నష్టం ఏమిటి? పాము 
కొటు వేయబోతున్నదని తెలిస్తే తప్పక పరుగెత్తుతాము. పరుగెత్తేందుకు ప్రయత్నం 
మాత్రమే చేస్తూ కూర్చుంటే చావు తధ్యం. అయితే ఆ నిజం తెలుసుకోనప్పుడు 
ప్రయత్నం చేస్తూ వుంటాం. అందువల్ల ఫలానా అలవాటు మానుకోవాలని 
నిర్ణయించుకొని అందు నిమిత్తం ప్రయత్నం మాత్రమే చేస్తూవుంటే, దాన్ని మానుకోవలసిన 
అవశ్యకతను మనం గుర్తించనట్దే. అసలు మన ఊహలు మారిపోతాయేమో అని 
శంకించి అనేక సార్లు శపథం చేయడానికి మనం వెనకాడుతూ వుంటాం. ఇదంతా 
స్పష్టమైన దృక్పధం లేకపోవడం వల్ల జరుగుతూ వుంటుంది. నిష్కలానందుడు దీన్ని 
గురించి యిలా అన్నాడు. “త్యాగనటకేరేవైరాగవినా' “ఎన్ని ఉపాయాలు చేసినా 
విషయవాసనలను విడనాడనిదే నీకు త్యాగం అలవడదు సుమా”. అందువల్ల 


ఆత్మకథ 189 


ఎప్పుడు ఎ విషయం యెడ పూర్ణ వైరాగ్యం కలుగుతుందో అప్పుడు శపధం పూనడం 
మంచిదని, అది దానంతటదే అనివార్యం అవుతుందని ఒక నిర్ణయానికి వచ్చాను. 


8. బహ్మచర్యం - 2 


ఎంతో చర్చించి, ఎంతో ఆలోచించి 1909వ సంవత్సరంలో నేను బ్రహ్మచర్య 
వ్రతం చేపట్టాను. వ్రతం ప్రారంభించేవరకు నా భార్యకు యీ విషయం చెప్పలేదు. 
వ్రత సమయంలో చెప్పి ఆమె అనుమతి తీసుకున్నాను. ఇందుకు ఆమె అభ్యంతరం 
తెలుపలేదు. 

ఈ వ్రతానికి పూనుకోవడం చాలా కష్టం అయింది. వికారాల్ని అణుచుకోవడం 
తేలిక విషయం కాదు కదా! భార్య విషయంలో వికారం కలుగకుండ వుండటం 
సామాన్య విషయమా? అయినా తక్షణ కర్తవ్యంగా భావించి నా లక్ష్యం శుద్ధమైనది 
గనుక పరమాత్ముడు కరుణించి నాకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించవలెనని ప్రార్థించి 
యిందుకు పూనుకున్నాను. నేటికి 20 ఎళ్ళు గడిచాయి. ఇప్పుడు యీ వ్రతాన్ని గురించి 
యోచిస్తే నాకు ఆనందమేగాక ఆశ్చర్యం కూడా కలుగుతున్నది. నిగ్రహం అవసరమను 
భావం, తత్పరిపాలన మును గురించిన పట్టుదల 1901వ సంవత్సరంలో ప్రబలంగా 
వుండేది. ఇప్పుడు నాకు గల స్వాతంత్ర్యం, ఆనందం 1909వ సంవత్సరానికి పూర్వం 
వున్నట్లు గుర్తులేదు. ఆ సమయంలో నాకింకా వాంఛ తొలగలేదు. ఎ సమయంలోనైనా 
చ్యుతి కలుగవచ్చునని భయంగా వుండేది. ఇప్పుడు అట్టి స్థితిలేదు. వాంఛను 
అణుచుకోగలిగానను విశ్వాసం నాకు కలిగింది. బ్రహ్మచర్యం మహిమ రోజురోజుకు 
పెరిగిపోవడమేకాక, దాని అనుభవం నాకు కలుగసాగింది. ఫినిక్సు నందు 
బ్రహ్మచర్యవ్రతం ప్రారంభించాను. సైన్యాన్నుండి సెలవు పుచ్చుకొని ఫినిక్సు వెళ్లాను. 
అక్కడి నుండి వెంటనే జోహాన్సుబర్లు వెళ్లవలసి వచ్చింది. అక్కడే ఒక నెల లోపున 
సత్యాగ్రహ సమరానికి అంకురార్పణ జరిగింది. బ్రహ్మచర్య వ్రతమే నన్ను సత్యాగ్రహ 
సంగ్రామ ప్రారంభానికి పూనుకునేలా చేసిందని భావిస్తున్నాను. ముందు ఆలోచించుకొని 
నేను సత్యాగ్రహ సంగ్రామం ప్రారంభించలేదు. అనుకోకుండా అతి సహజంగా 
ప్రారంభమైంది. కాని దీనికి పూర్వం నేను చేసిన పనులు అనగా ఫినిక్సు వెళ్లడం, 
జోహాన్సుబర్గులో ఇంటి ఖర్చులు తగ్గించడం, బ్రహ్మచర్య వ్రతానికి పూనుకోవడం 
మొదలగునవి, సత్యాగ్రహ సంగ్రామం ప్రారంభించేందుకు దోహదం చేశాయని 


భావిస్తున్నాను. 


190 బ్రహ్మచర్యం - 2 


బ్రహ్మచర్యాన్ని సరిగా పాటించడం అంటే బ్రహ్మదర్శనం చేసుకోవడమే 
నన్నమాట. ఈ జ్ఞానం నాకు శాస్త్రాలు చదవడంవల్ల కలుగలేదు. నాకీ విషయం మెల్ల 
మెల్లగా అర్థం కాసాగింది. తరువాత శాస్త్రాలు చదివాను. బ్రహ్మచర్య వ్రతధారణం వల్ల 
శరీర రక్షణ, బుద్ది రక్షణ, ఆత్మ రక్షణ కలుగునను సంగతి బ్రహ్మచర్య వ్రతం 
ప్రారంభించిన తరువాత రోజురోజుకు అధికంగా అనుభవంలోకి రాసాగింది. ప్రారంభంలో 
బ్రహ్మచర్యవ్రతమంటే ఘోరతపశ్చర్య యని భావించేవాణ్గి. కాని ప్రారంభించిన 
తరువాత యిప్పుడు ఎంతో రసమయం గాను, ఆనందమయంగాను వున్నది. యిప్పుడు 
దీని బలం వల్లనే పనులు జరుగుతున్నాయి. దీని సౌందర్యం రోజురోజుకు అధికంగా 
పెరుగుతూ వున్నది. 

ఈ వ్రతానికి పూనుకున్న తరువాత ఆనందం పాందుతున్నప్పటికీ దీని వేడి 
నాకు తగలలేదని భావించవద్దు. నేటితో నాకు యాభై ఆరేండ్లు నిండాయి. అయినా 
దీని కారిన్యం నాకు గోచరమవుతూనే వుంది. ఇది నిజంగా అసిధారా వ్రతమే 
ఎల్లప్పుడూ యీ విషయమై కడు జాగ్రత్తగా వుండటం అవసరం అని గ్రహించాను 

బ్రహ్మచర్య వ్రతం సాఫీగా సాగాలంటే ముందు జిహ్వను వశంలో పెట్టుకోవాలి 
నాలుకను జయించితే బ్రహ్మచర్య వ్రతానుష్థానం తేలిక అని అనుభవం వల్ల 
గ్రహించాను అందుకుగాను భోజనంలో మార్పులు చేశాను శాకాహార దృష్టితోగాక, 
బ్రహ్మచర్య దృష్టితో భోజనంలో మార్పుచేశాను. మితంగా తినడం. వీలైనంత వరకు 
వండని పదార్థం తినడం, అనగా స్వాభావికమైన భోజనం అవసరమని అనుభవం వల్ల 
తెలుసుకొన్నాను. బ్రహ్మచారికి అడవిలో పండిన పండ్లు సరియైన ఆహారమని ఆరేళ్ళు 
కృషిచేసి తెలుసుకున్నాను. పండ్లు తినే సమయంలో నాకు కలిగిన నిర్వికారభావం, 
సుఖం, పండ్లు తినడం మానివేసి మరో పదార్థం తిన్నప్పుడు కలుగలేదు. పండ్లు 
తింటూ వున్నప్పుడు బ్రహ్మచర్యం సులభమైంది. పాలు పుచ్చుకుంటూ వున్నప్పుడు ఆ 
వ్రతాన్ని పాలించడం కష్టమనిపించింది. పండ్లు తినడం మాని పాలు ఎందుకు 
త్రాగవలసి వచ్చిందో తరువాత తెలియజేస్తాను. బ్రహ్మచారికి పాలు పనికిరావని, అవి 
బ్రహ్మచర్యానికి విఘ్నకారకమని చెప్పక తప్పదు. అయితే బ్రహ్మచారికి పాలు నిషిద్ధమని 
భావించవద్దు. బ్రహ్మచర్యానికి ఆహార ప్రాముఖ్యం ఏపాటిది? ఎంత? ఈ విషయంలో, 
యింకా ప్రయోగాలు చేసి చూడటం అవసరం. పాలు ఎంతో జీర్ణకరం, స్నాయువర్ధకం. 
అలాంటి ఆహారం మరొకటి యింతవరకు లభించలేదు. అట్టిది మరొక్కట వున్నదని 
ఏ వైద్యుడు, ఏహకీము, ఏ డాక్టరు కూడా చెప్పలేదు. పాలు కామవికారం కలిగిస్తాయి. 
అయినా పైన తెలిపిన కారణం వల్ల పాలు త్యాజ్యమని కూడా అనలేను. 


ఆత్మకథ 191 


ఆహార విధానం, ఆహార నియమం వలె ఉపవాసం కూడా ఒక బాహ్యోపచారమే. 
ఇంద్రియ సముదాయానికి రాకసబలం ఎక్కువ నలు ప్రక్కల, పది దిక్కుల క్రింద, 
పైన కాపలా పెడితేగాని అది లొంగదు. కడుపు మాడిస్తే ఇంద్రియాలు దుర్భలం 
అవుతాయి. అయితే ఇచ్చాపూర్వకంగా చేసే ఉపవాసాలు ఇంద్రియ దమనానికి 
తోడ్పడతాయి. కావున ఉపవాసాలు చేసే వారిలో చాలామంది సఫలురు కావడంలేదు. 
ఉపవాసం చేస్తే సమస్తం లభ్యమవుతుందని వారు భావిస్తూ వుంటారు. బాహోపవాసం 
చేస్తూ వుంటారేకాని మనస్సులో మాత్రం భోగాలన్నింటిని భోగిస్తూనే వుంటారు. 
ఉపవాసం పూర్తయిన తరువాత ఎమి తినాలో యోచించుకొని ఆ పదార్థాల రుచుల్ని 
గురించి ఉపవాస సమయంలో యోచిస్తూ వాటి రుచుల్ని ఆస్వాదిస్తూ వుంటారు. 
ఆయ్యో, నాలుక మీద సంయమం ఉండటంలేదు, జననేంద్రియం మీద సంయమం 
ఉండటంలేదు అని అంటూ వుంటారు. మనస్సు కూడా ఇంద్రియ సంయమనానికి 
తోడ్పడినప్పుడే ఉపవాసం వల్ల ప్రయోజనం కలుగుతుంది. అంటే అసలు మనస్సులో 
విషయ భోగాల యెడ వైరాగ్యం జనించడం అవసరం. విషయ వాసనలకు మూలం 
మనస్సు. అది వశంలో వుంటే ఉపవాసాది సాధనాలు ఎక్కువగా ఉపకరిస్తాయి. 
కానియెడల ఉపకరించవు. ఉపవాసాలు చేసినా మనిష విషయాసక్తుడుగా ఉండవచ్చు 
కనుక మనస్సును అదుపులో పెట్టుకొని ఉపవాసం చేయాలి. అప్పుడది బ్రహ్మచర్యానికి 
అమితంగా తోడ్పడుతుంది 

బ్రహ్మచర్యం విషయంలో చాలా మంది విఫలత్వం పొందుతూ వున్నారు. 
ఆహార విహారాదుల విషయంలో వాళ్ళు అ బ్రహ్మచారులుగా వ్యవహరిస్తూ బ్రహ్మచర్యాన్ని 
రక్షించుకోవాలని భావిస్తూ వుంటారు. ఇది గ్రీష్మకాలంలో హేమంతాన్ని కోరడం 
వంటిది. స్వచ్భంద వర్తనుడి జీవితంలోను, సంయమం కలవాడి జీవితంలోను 
వ్యత్యాసం వుండాలి. ఇరువురికీ పైపైని సామ్యమే కాని లోలోన భేదం వుంటుంది. 
యిద్దరూ చూస్తూనే వుంటారు కాని బ్రహ్మచారి పరమేశ్వరుణ్ణి చూస్తూ వుంటే భోగి 
నాటకాలు, సినిమాలు చూస్తూ వుంటాడు. ఇద్దరూ వింటూ వుంటారు. కొని బ్రహ్మచారి 
భజన గీతాల్ని, భక్తి గీతాల్ని వింటూ వుంటే భోగి విలాసగీతాన్ని వింటూవుంటాడు. 
ఇద్దరూ జాగరణ చేస్తూ వుంటారు కాని బ్రహ్మచారి హృదయ మందిరంలో రాముడు 
ఆరాధింపబడితే, భోగి హృదయం నాట్యరంగంలో తేలి ఆడుతూ వుంటుంది. ఇద్దరూ 
భుజిస్తారు. కాని బ్రహ్మచారి శరీర రూపంలో నున్న తీర్థక్షేత్ర రక్షణ కోసం మాత్రమే 
భుజిస్తాడు. భోగి రుచులకోసం రకరకాల పదార్దాలు సేవించి ఉదరాన్ని దుర్రంధమయం 


192 బ్రహ్మచర్యం - 2 


చేస్తాడు. ఈ విధంగా ఇద్దరి ఆచార విచారాలలో భేదం వుంటుంది. రోజు రోజుకు ఇది 
పెరుగుతూ వృంటుందే కాని తరగదు. 

బ్రహ్మచర్యం అంటే ఎమిటి? మనోవాక్కాయాలతో సర్వేంద్రియాలను 
నిగ్రహించడమన్నమాట. ఇందుకోసం పూర్వపు విషయవాసనలన్నిటిని త్యజించడం 
అవసరమని భావిస్తున్నాను. త్యాగక్షేత్రానికి ఎల్లలు లేనట్లే బ్రహ్మచర్య మహిమకు 
రూడా ఎల్లలు లేవు. యిట్టి బ్రహ్మచర్యం సులభంగా లభ్యమవుతుందని భావింపకూడదు. 
చాలామందికి యిది ఆదర్శం మాత్రమే. కాని ప్రయత్నశీలుడగు బ్రహ్మచారికి తన 
లోట్లు తెలుస్తూ వుంటాయి. తద్వారా తన హృదయ కుహరంలో దాగియున్న 
వికారాల్ని తొలగించుకుంటూ వుంటాడు. ప్రవృత్తుల్ని జయించనంతవరకు 
బ్రహ్మచర్యవ్రతం సఫలం కాదు. ప్రవృత్తులు, వృత్తులు ఎన్ని రకాలుగా వున్నా అవి 
వికారాలతో నిండి వుంటాయి. వాటిని వశపరుచు కోవడమంటే మనస్సును 
వశపరుచుకోవడమే. వాస్తవానికి మనస్సును నిగ్రహించడం, వాయువును నిగ్రహించడం 
కంటే కష్టం. అయితే మనస్సులో పరమేశ్వరుడు తిష్టవేస్తే వతం అంతా సులభమే 
అవుతుంది. కాని ఆ మార్గాన చిక్కులు అధికంగా వుంటాయి. అయినా అది 
అసాధ్యమని అనుకోనక్కరలేదని నా అభిప్రాయం. అది పరమార్ధం. అట్టి పరమార్శానికి 
గట్టి ప్రయత్నం అవసరం. అందుకు బాగా కృషిచేయాలి. 

ఇట్టి బ్రహ్మచర్యం సులభంకాదని హిందూ దేశానికి తిరిగి వచ్చిన తరువాత 
తెలుసుకున్నాను. అంతవరకు ఫలహారాల వల్ల వికారాలు సమూలం నశించిపోతాయని, 
అందుకు యింత ప్రయత్నం చేయనవసరం లేదని భావించే వాణ్ణి. అది కేవలం 
మోహంలోపడి యుండుటయేయని తరువాత తెలిసుకో గలిగాను. అయితే అందుకు 
నేను చేసిన ప్రయత్నాలను గురించి తెలియజేయాలి కదా! అందుకు కొంత సమయం 
కావాలి. ఈ సందర్భంలో మరో విషయం చెప్పడం అవసరం. ఈశ్వర సాక్షాత్కారం 
కోసం నేను చెప్పిన బ్రహ్మచర్య వ్రతాన్ని అనుష్టించాలని భావించేవారు, తమ 
ప్రయత్నంతో బాటు పరమేశ్వరుని పై శ్రద్ధ వహించగలిగితే, నిరాశపడవలసిన అవసరం 
వుండదని గట్టిగా చెప్పవచ్చు. 

విషయావినివర్తంతే నిరాహారస్యదేహినః 

రసవర్ణం రసో ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. 

(గీత, 2వ అధ్యాయం. 59వ శ్లోకం) 


అత్మకథ 193 


ఆహారం మానివేసిన వాడికి విషయములు శాంతించును. కాని అందుండు 
అభిరుచి శాంతించదు. ఈశ్వర దర్శనం వల్లనే అట్టి అభిరుచి శమించును. కావున 
ఆత్మ దర్శనం కావలసిన వారికి రామనామం, రామకృప సాధనాలు అవసరం. నేను 
భారతదేశానికి వచ్చిన తరువాతనే ఈ విషయం తెలుసుకున్నాను. అది నాకు కలిగిన 
అనుభవం. 


9. మితవ్యయం 


నేను సుఖాలు అనుభవించసాగాను. కాని ఎంతోకాలం సాగలేదు. 
గృహాలంకరణకు అవసరమనుకున్న సామాగ్రిని సమకూర్చాను. కాని ఆ వ్యామోహం 
కూడా నిలవలేదు. దానితో వ్యయం తగ్గించాలన్న నిర్ణయానికి వచ్చాను. చాకలి ఖర్చు 
ఎక్కువగా వుందని అనిపించింది. అంతేగాక అతడు బట్టలు త్వరగా తీసుకురాడు. 
అందువల్ల రెండుమూడు డజన్ల కమీజులు, అన్ని కాలర్లు వున్నా చాలేవి కావు. ఒక్కొక్క 
రోజుకు ఒక్కొక్క కాలరు. రోజూ కాక పోయినా మూడురోజులకొక కమీజు చొప్పున 
మారుస్తూ వుండేవాణ్ణి. యిందుకు వ్యయం పెరిగింది. ఈ వ్యయం అవసరమని 
అనిపించింది. నేను యింట్లో బట్టలుతకడం ఎలా అను పుస్తకాలు తెప్పించి చదివాను. 
నా భార్యకు కూడా నేర్పాను. పని పెరిగింది. కొని యిది క్రొత్తపని కావడంవల్ల 
మనోవినోదం కూడా కలిగింది. 

మొట్టమొదటిసారి నేను ఉతికి ఇస్త్రీ చేసిన కాలరు మరచిపోవడానికి వీలు 
లేనంతగా పనిచేసింది. పిండి ఎక్కువైంది. ఇస్త్రీ పెట్టె వేడెక్కలేదు. కాలరు 
కాలిపోతుందేమోనని భయంతో ఇస్త్రీ పెట్టెను అణిచి రుద్దలేదు. అందువల్ల కాలరు 
గట్టిపడింది. పిండి రాలుతూ వుంది. ఆ కాలరుతో కోర్టుకు వెళ్ళి తోటి బారిస్టర్ల 
హాస్యానికి గురి అయ్యాను. అయితే యిట్టి హాస్యాన్ని సహించగలశక్తి నాకు చేకూరేవుంది. 
కాలరు ఇస్త్రీ చేసుకోవడం యిదే ప్రధమం. కనుక కాలరు నుండి పిండి రాలితే ఏం? 
మీకందరికి వినోదం కల్పించింది . ఇది గొప్ప విశేషం కదా! అంటూ స్పష్టంగా చెప్పాను. 
“ఇక్కడ చాకళ్ళకు కరువు లేదు కదా”? అని ఒక మిత్రుడు అన్నాడు. 

“చాకలి ఖర్చు అత్యధికంగా పెరిగిపోయింది. కాలరు ధర ఎంతో దానిని 
ఉతికించడానికి అంత ఖర్చు అవుతున్నది. అంతేకాక చాకలివాని కోసం పడిగాపులు 
కాయవలసి వస్తున్నది. ఈ కష్టాలు పడేకంటే నా బట్టలు నేనే ఉతుక్కోవడం మంచిదని 
భావించాను.” 


194 మితవ్యయం 


అయితే ఎవరిపని వారు చేసుకోవడం మంచిదని వాళ్ళకు చిప్పలెక పొయాను 
నా పని మాత్రం నేను చేసుకోసాగాను క్రమంగా ఈ విద్యలో పాండిత్యం ఎంహదించాను 
నా ఇష్ట, చాకలి ఇస్త్రీ కంటే ఎ మాత్రమూ తీసిపోలేదు. చాకలి ఇస్త్రి చెసన కాలరు కంటే 
నేను ఇస్ర బసిన కాలరు నిగనిగలాడుతూ పభ్రంగా ఉంది. కీ.శే మహదేవ 
గోవిందరానడేగారు గోఖలేగారికి ఒక శాలువ ప్రసాదించారు. గోఖలోగారు దాన్ని 
ప్రాణప్రదంగా చూసుకుంటూ ప్రత్యేక సమయాల్లో దాన్ని వాడుతూ ఉండేవారు. 
జోహన్సుబర్లులో గోఖలేగారికి ఘనంగా మేము విందు చేశాము. అది గొప్పసభ. 
అప్పుడు వారిచ్చిన ఉపన్యాసం దక్షిణ ఆఫ్రీకాలో వారిచ్చిన ఉపన్యాసాలన్నిటి కంటే 
గొప్పగా ఉంది అప్పుడువారు ఆశాలువా వేసుకోవాలని అనుకున్నారు. ఆ శాలువా 
మడతపడి ఉన్నది. దాన్ని ఇస్త్రీ చేయించాలి. సమయం తక్కువ. చాకలి చేత ఇస్త్రీ 
చేయించి తేవడం కష్టం “నా విద్యను కొద్దిగా పరీక్షించండి అని వారిని కోరాను. 

“నీ లాయరు విద్యను విశ్వసించవచ్చుగాని చాకలి విద్యను ఎలా విశ్వసించడం? 
నీవు దీని మీద మరకలు వేస్తే ఎలా? దీని వెల ఎంతో తెలుసా' అని అంటూ ఆ శాలువా 
కథ చెప్పారు 

మరకలు పడకుండా శాలువా సరిచేస్తానని వారికి విన్నవించాను తత్ఫలితంగా 
ఆ శాలువా ఇస్త్రీ చేసే గౌరవం నాకు దక్కింది. వారు నాకు “మంచి చాకలి” అని 
బిరుదు ఇచ్చారు. ఇక చాలు లోకమంతా ఇవ్వకపోయినా పర్వాలేదని అనిపించి 
సంబరపడ్డాను. చాకలి దాస్యం నుండి బయట పడినట్లుగానే మంగలి దాస్యం నుండి 
బయటపడవలసిన అవసరం ఏర్పడింది. ఇంగ్లాండు వెళ్ళినవారంతా కనీసం తన 
గడ్డమైనా చేసుకోవడం నేర్చుకుంటారు. కాని తల వెంట్రుకలు కత్తిరించుకోవటం 
నేర్చుకోరు. ప్రిటోరియాలో ఒకసారి నేను మంగలి దుకాణానికి వెళ్ళాను. అక్కడ 
మంగలి “నాకు క్షవరం చేయను, పో అని అన్నాడు. చేయనంటే పరవాలేదు. కాని 
ఆ తిరస్కారం భరించలేకపోయాను బజారుకు వెళ్లి కత్తెర ఒకటి కొన్నాను. అద్దం 
ఎదుట నిలబడి నేనే జుట్టు కత్తిరించుకున్నాను. ముందరి వెంట్రుకలు ఎదో విధంగా 
కత్తిరపడ్డాయి. కాని వెనుక వెంట్రుకలు కత్తిరించుకోవడం కష్టమైంది. నేను కోరుకున్నట్లు 
కత్తెర పడలేదు. ఆ విధంగా జుట్టు కత్తెర వేసుకుని కోర్టుకు హాజరయ్యాను. కోర్టులో 
కలవరం బయలుదేరినది. 

“నీ మీద ఎలుకలు తిరుగుతున్నాయా ఏమి" అని ఒకడు ప్రశ్నించాడు. 'లేదు 
నా నల్లవాడి తలను తెల్లమంగలి అంటడు కదా! అందుకని నేను వెంట్రుకల్ని ఎదో 
విధంగ కత్తిరించుకున్నాను. యిది నాకు ఎంతో హాయినిచ్చింది. అని చెప్పాను. 


ఆత్మకథ 195 


నా సమాధానం విని వాళ్లు ఆశ్చర్యపడలేదు. నిజానికి యిందు మంగలి 
అపరాధం ఎమీ లేదు. నల్లవాడికి క్షవరం చేస్తే అతడి కూట్లో రాయిపడుతుంది. మనం 
మాత్రం మన మంగళ్లను మాదిగలకు క్షవరం చేయనిస్తామా? దక్షిణ - ఆఫ్రికాలో 
యిట్టి అనుభవం ఒక్కసారి కాదు, అనేకసార్లు నాకు కలిగింది. ఇది మన పాపఫలమే 
అని నిర్ణయానికి వచ్చాను. అందువల్ల నాకు ఈ విషయమై ఎన్నడు రోషం కలుగలేదు. 

నా పనులన్నీ నేనే. చెసుకోవోలి; వ్యయం తగ్గించుకోవాలి, అని కోరికలు 
బయలుదేరి తీవ్రరూపం ధరించాయి. ఆ వివరం తరువాత పలుచోట్ల తెలియజేస్తాను. 
కొని దీనికి మూలం చాలా పురాతనమైనది. పూచేందుకు, కాచేందుకు, మూలానికి 
నీరు పోయవలసిన అగత్యం ఏర్పడింది. అందుకు దక్షిణ - అధ్రకా పరిస్థితులు బాగా 
తోడ్పడ్డాయి. 


10. బోయరు యుద్ధం 


1897 నుండి 1899 వరకు నా జీవితంలో కలిగిన యితర అనుభవాల్ని వదిలి 
బోయరు యుద్దాన్ని గురించి తెలియజేస్తాను. యుద్ధం ప్రారంభమైనప్పుడు నేను 
పూర్తిగా బోయర్లకు అనుకూలంగా వున్నాను. ఇటువంటి విషయాల్లో వ్యక్తిగతమైన 
అభిప్రాయాల ప్రకారం పని చేసే అధికారం నాకు లేదని అనుకున్నాను. ఈ విషయమై 
నా హృదయంలో అపరిమితంగా మధనం సాగింది. ఆ వివరం దక్షిణ - ఆఫ్రికా 
సత్యాగ్రహచరిత్రలో వివరించాను. అందువల్ల దీన్ని యిక్కడ ట్రాయను. 
తెలుసుకోదలచిన వారు ఆ చరిత్ర చదివి తెలుసుకోవచ్చును. తెల్ల ప్రభుత్వం వారి 
ప్రజలం కనుక ఆ యోగ్యత ప్రకారం మనకు వుండవలసిన హక్కుల్ని మనం 
పుచ్చుకోవలసియున్నట్దే, తెల్ల ప్రభుత్వం వారియెడ గల విశ్వాసం ఈ యుద్దంలో 
వారికి సాయపడమని నన్ను ముందుకు త్రోసింది తెల్ల ప్రభుత్వం వారి ప్రజలం కనుక 
ఆయోగ్యత ననుసరించి బ్రిటీష్‌ రాజ్య రక్షణకు సాయపడటం మన ధర్మం అని 
భావించాను. భారతీయుల వికాసానికి బ్రిటిష్‌ సామాజ్యమే శరణ్యమని ఆ రోజుల్లో 
నాకు అభిప్రాయం ఎర్పడింది. 

ఆ కారణం వల్ల దొరికినంతమంది మిత్రుల్ని చేరదీసి, యుద్ధంలో గాయపడిన 
వారికి సేవ చేసేందుకై ఎంతో కష్టపడి ఒక దళాన్ని ప్రోగుచేశాను. నల్లవారంతా 
పిరికివారనీ, అపాయాల్ని ఎదుర్కోలేరనీ, తమ పనుల్ని తప్ప మిగతాపనుల్ని పట్టంచు 
కోరనీ, స్వార్థపరులనీ అప్పుడు ఇంగ్లీష్‌వాళ్ళు భావిస్తూ వుండేవారు. అందువల్ల నా 


196 బోయరు యద్ధం 


ఆంగ్ల మిత్రులు నాయీ ప్రయత్నాన్ని చూచి చప్పరించారు. డాక్టర్‌ బూల్‌గారొక్కరు 
మాత్రం ఏ ఏ విధంగా చేయాలో నేర్పారు. మేము యీ పనికి తగిన వారమని డొక్టర్‌ 
సర్టిఫికెట్లు సంపాదించాము. లాటనుగారు, ఎస్కాంబిగారు మా ఉద్దేశ్యాన్ని 
మెచ్చుకొన్నారు. యుద్ధంలో మా సేవల్ని అంగీకరించమని ప్రభుత్వానికి దరఖాస్తు 
పంపాము. ప్రభుత్వం వారు మమ్ము అభినందించారు. అయితే యిప్పుడు అవసరం 
లేదని మాకు తెలియజేశారు. 

నేను “అవసరంలేదు అని వచ్చిన సమాధానంతో వూరుకోలేదు. డాక్టర్‌ బూత్‌ 
గారి సహాయంతో నేటాలు బిషప్పుగారిని దర్శించాను. బిషప్‌గారికి మా ఉద్యమం 
ఆనందం కలిగించింది. ఆయన తప్పక సాయం చేస్తానని మాట యిచ్చాడు. 

ఇంతలో ఘటనా చక్రంలో కొంత మార్చు వచ్చింది. తెల్లవాళ్ళు బోయర్ల 
సన్నాహాన్ని, దార్జ్యతను, పరాక్రమాన్ని గుర్తించసాగారు. దానితో తెల్ల ప్రభుత్వం 
కదిలింది. క్రొత్తవారిని ప్రోగు చేసుకోవలసిన అవసరం కలిగింది. చివరికి మా ప్రార్థన 
అంగీకరించబడినది. 

మా దళంలో సుమారు 1100 మందిమి వున్నాం. యిందు నాయకులు నాలుగు 
వందల మంది. సుమారు మూడు వందల మంది స్వతంత్రులగు భారతీయులు, 
మిగిలిన వారంతా గిరిమిటియాలు. డాక్టర్‌ బూత్‌ గారు కూడా మాతో వున్నారు. దళం 
చక్కగా పని చేసింది. మా దళం పని సైన్యానికి బయటనే. దీనికి రెడ్‌క్రాస్‌ అనగా 
లోహిత స్వస్తికం యిచ్చారు. అది యుద్ధంలో పడిపోయిన వారికి ఉపచారం చేసేవారు 
ఎడమచేతి మీద పెట్టుకునే ఎరగ్రుర్తు. ఈ గుర్తు కలవారిని శత్రువులు కాల్చరు. ఇంకా 
ఎక్కువ వివరం తెలుసుకోదలచిన వారు దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహచరిత్ర చదువవచ్చును. 
ఆ గుర్తు మా రక్షణ కోసం మంజూరు చేశారు. 

ఒకానొక సమయంలో మా దళం యుద్ధరంగంలోకి కూడా పోవలసి వచ్చింది. 
లోగడ ప్రభుత్వం వారు వారి యిష్ట ప్రకారమే అపాయస్థలంలోకి వెళ్ళుటకు మాకు 
అనుమతి యివ్వలేదు. కొని స్కియాంకోపు చెయ్యి జారి పోయేసరికి పరిస్థితులు 
మారిపోయాయి. అప్పుడు జనరల్‌ బులర్‌గారు యుద్ధరంగంలో పనిచేయాలనే 
నిర్భంధం మికు లేదు, అయినా అపాయానికి సిద్ధపడి పడిపోయిన సైనికుల్ని, 
అఫీసర్లను యుద్ధరంగంలోకి వెళ్ళి ఎత్తుకుని డోలీలలో తీసుకొనివచ్చేందుకు సిద్ధపడితే 
ప్రభుత్వం వారు మీ ఉపకొరాన్ని మరచిపోరని వార్త పంపాడు. మేమందుకు 
సంసిద్ధంగా వున్నామని సమాధానం పంపాము. తత్ఫలితంగా స్పెయాంకోప్‌ యుద్ధం 


ఆత్మకధ 197 


అయిపోయిన తరువాత మేము ఫిరంగి గుండ్లు, తుపాకీ గుండ్లు పడే చోట 
పనిచేయుటకు పూనుకున్నాము. అప్పుడు రోజుకు 20 లేక 25 మైళ్ళ వరకు తిరిగి 
పనిచేయాల్సి వచ్చింది. ఒక్కొక్క సారి దెబ్బలు తిని గాయపడిన వారిని డోలీల్లో 
మోసుకొని అంతదూరం నడిచి రావలసి వస్తూ వుండేది. ఆవిధంగా గాయపడిన 
వారిలో జనరల్‌ వుడ్‌గేట్‌ వంటివారున్నారు. అట్టి యోధుల్ని చేరవేసే అదృష్టం మాకు 
కలిగింది. 

ఆరువారాలు విశ్రాంతి లేకుండ పని చేసిన పిమ్మట మాదళాన్ని విడుదల 
చేశారు. స్పియాంకోపును, వాల్‌ క్రాంజును చేజార్చుకున్న పిమ్మట లేడీస్మిత్‌ మొదలగు 
స్థావరాలను బోయర్లు ముట్టడించేసరికి, వారి పట్టు నుండి వాటిని విడిపంచడం 
కోసం పూనుకోకుండా ఇంగ్లాండు నుండి, ఇండియా నుండి సైన్యాలను రప్పించాలని 
నిర్ణయించుకొని, అంత వరకు మెల్లమెల్లగా పని చేయాలని బ్రిటీష్‌ సేనాపతి 
నిశ్చయించుకున్నాడు. 

మేము చేసిన ఆ స్వల్ప కార్యానికి ఆ సమయంలో మమ్మల్ని అంతా ఘనంగా 
మెచ్చుకున్నారు. దీనివల్ల భారతీయుల ప్రతిష్ట పెరిగింది. “ఆహో ! భారతీయు లననెవరో 
కాదు ఈ రాజ్యపు వారసులే,” అను మకుటంతో పద్యాలు పత్రికల్లో వెలువడ్డాయి. 
జనరల్‌ బులర్‌ మాసేవల్ని ప్రశంసించాడు. మా దళపు నాయకులకు మెడల్సు కూడా 
లభించాయి. 

ఇందువల్ల భారతీయుల్లో ఐక్యత పెరిగింది. నాకు గిరిమిటియాలతో సంబంధం 
పెరిగింది. వారిలో కూడా వివేకం పెరిగింది. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, 
మద్రాసీ, గుజరాతీ, సింధూ, అంతా హిందూ దేశస్థులేనను భావం ప్రబలింది. ఇక 
భారతీయుల కష్టాలు తొలగిపోతాయని అంతా భావించారు అప్పటి నుండి తెల్లవారి 
నడతలో మార్పు వచ్చింది. 

యుద్ధ సమయంలో తెల్లవారికి, మాకు మధురమైన సంబంధం ఏర్పడింది 
వేలాదిమంది తెల్లసోల్డర్లతో మాకు సంబంధం ఎర్పడింది. వారు మాతో ఎంతో 
స్నేహంగా వ్యవహరించారు. మేము తమకు చేసిన సేవా పుశ్రూషలకు వారు ఎంతో 
కృతజ్ఞత తెలియజేశారు. 

దుఃఖ సమయంలో మనిషి హృదయం ఎంత ద్రవిస్తుందో ఒక్క ఉదాహరణ 
పేర్కొంటాను. మేము చీవలీ శిబిర ప్రాంతంలో సంచరిస్తున్నాము. రాబర్జు ప్రభువు 
పుత్రుడు లెఫ్టినెంట్‌ రాబర్ట్‌గారికి ప్రాణాంతకమగు గుండు దెబ్బ తగిలింది. ఆయన 


198 నగర పారిశుద్ధ్యం - క్రామనిధి 


ప్రాణాలు విడిచాడు. వారిని మోసుకొని వెళ్ళే అదృష్టం మా దళానికి కలిగింది. 
వచ్చేటప్పుడు ఎండ మాడిపోత్నుది. అందరి నాలుకలు దాహంతో పిడచకట్టుకు 
పోయాయి. దారిలో ఒక చిన్న సెలయేరు కనబడింది. ముందెవరు మంచినీళ్ళు 
త్రాగాలన్న ప్రశ్న బయలుదేరింది. ముందు తెల్ల సోల్డర్లు త్రాగాలి. ఆ తరువాత మేము 
త్రాగుతాము అని చెప్పాము. వెంటనే ముందు మీరు త్రాగండి అని తెల్ల సోల్డర్లు 
అన్నారు. ముందు మిరు త్రాగండని మేము వారిని కోరాం. ఈ విధంగా చాలా సేపటి 
వరకు మీరు త్రాగండంటే మీరు త్రాగండని గేమతో పోటీపడ్డాం. 


11. నగర వారిశుద్ధ్యం - క్రామనిధథి 


సంఘమును శరీరంలో ఏ అవయవం చెడినా ప్రమాదమే. అది నాకు యిష్టం 
వుండదు. లోకులు దోషాల్ని కప్పి పుచ్చడం, వాటిని చూచీ చూడనట్లు ఊరకుండి మా 
హక్కుల్ని మాకిమ్మని ప్రభుత్వాన్ని కోరడం నాకు యిష్టం వుండదు. దక్షిణ - అకా 
యందలి భారతీయుల మీద ఒక ఆక్షేపణ వుండేది. “భారతీయులు మడ్డి రకం. వారి 
యిండ్లు చెత్త చెదారంతో నిండి మైలగా వుంటాయి ” అని మాటిమాటికీ తెల్లవాళ్ళు 
ఆక్షేపిస్తూ వుండేవారు అందులో కొంత సత్యం వున్నది నేను అక్కడికి వెళ్ళినప్పటినుండి 
ఈ ఆక్షేపణ ఎలా తొలగించడమా అని యోచిస్తూ వున్నాను. కొంచెం ప్రయత్నించగా 
పేరు పడియున్న పెద్ద ఇండ్లన్నీ పరిశుభమైనాయి. కాని డర్చునులో ప్లేగు ప్రవేశించి 
ప్రకోపిస్తుందనే వార్త పుట్టంది. ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం చేయడం పడలేదు. అందుకు 
మునిసిపాలిటీ సమ్మతి కావాలి. అది మాకు లభించింది మేము పని చేయడానికి 
పూనుకున్నాం అందువల్ల మునిసిపాలిటీ వారి పని తేలిక అయింది. భారతీయుల 
కష్టాలు కూడా తగ్గాయి. ప్లేగు మొదలుగా గల జబ్బులు వ్యాప్తి చెందినప్పుడు 
అధికారులు జనం మీద విరుచుకుపడేవారు. ఇష్టులు కాని వారి మీద వత్తిడి 
ఎక్కువయ్యేది భారతీయులు శుచిగా వుండటం ప్రారంభించిన తరువాత అట్టి 
కష్టాలు బాధలు తగ్గిపోయాయి 

ఈ విషయంలో నేను కూడా చాలా కష్టాలు చవిచూచాను. హక్కుల కోసం 
నేటాలు ప్రభుత్వంతో పోరాటం నడుపుటకు వారి వల్ల ఎంత సాయం పొందగలిగానో, 
అంత సాయం వారి చేత వారి విధుల్ని అమలుచేయించుటకు కృషిచేసి వారి సాయం 
పొందలేకపోయాను. కొందరు నన్ను అవమానించారు. కొందరు వినయపూర్వకంగా 
ఫరవాలేదు ఫరవాలేదు అంటూ కాలం గడిపారు. చాలామంది తమ మురికిని తాము 


ఆత్మకథ 1909 


తొలగించుకొనేందుకు సిద్దం కాలేదు. అలా చేసుకోవడం పెద్ద తవ్పని భావించారు. 
అందుకోసం డబ్బు ఖర్చు పెట్టమంటే యింకా కష్టం “యీ రంగంలో జనంచే ఏమైనా 
పనిచేయించాలి. అంటే ముందు మనకు ఎంతో ఓర్పు సహనం వుండాలి” అను 
పారం నేను నేర్చుకొన్నాను. సంస్కర్తకు కావలసింది కేవలం సంస్కరణం. ఏ సంఘంలో 
సంస్కారం చేయాలని కోరతామో ఆ సంఘంలో వ్యతిరేకత, తిరస్కారం, చివరకు 
ప్రాణాపాయం సైతం కలుగవచ్చునని భావించి అందుకు సిద్ధపడాలి. సంస్కర్త దేన్ని 
సంస్కారం అని భావిస్తాడో ప్రజలు దాన్ని వికారం అని భావించవచ్చు. వికారం 
అనుకున్నా సరేకాని, వారు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సంస్కరణం జరగదు. 

ఇక మా పారిశుద్యానికి సంబంధించిన ఉద్యమం వల్ల భారతీయులకు ఇళ్ళు 
పరిశుభ్రంగా వుంచుకోవాలి అన్న విషయం కొద్దిగానో గొప్పగానో బోధపడింది. తెల్ల 
అధికారుల్లో మాయెడ కొంచెం గౌరవం పెరిగింది. భారతీయుల హక్కుల కోసం, 
అధికారాల కోసం ఎంత గట్టిగా ఉద్యమిస్తానో వారిని సంస్కరించడానికి అంతగా 
కృషిచేస్తూ వుంటానని వారికి బోధపడింది. 

సంఘ మనోవికాసానికి మరొక పని చేయవలసి వచ్చింది. భారత దేశం ఎడ 
తమ కర్తవ్య నిర్వహణకు దక్షిణ - ఆఫ్రికా యందలి భారతీయుల్ని తయారుచేయవలసిన 
అవసరం వుందని గ్రహించాను. భారతదేశం పేద దేశం అచటి వారు డబ్బు సంపాదన 
కోసం విదేశాలకు తరలి వెళ్లారు భారత దేశానికి ఆపత్సమయంలో తాము సంపాదించిన 
డబ్బులో కొద్దిగా యివ్వడం ధర్మం కదా! 1897 వ సంవత్సరంలో ఇండియాలో క్షామం 
వచ్చింది. 1899వ సంవత్సరంలో దానికంటే పెద్ద క్షామం వచ్చింది. ఈ రెండు 
సమయాల్లోను దక్షిణ - ఆఫ్రికా నుండి పెద్ద సహాయం ఇండియాకు పంపించాము. 
మొదటి సారి చాలా సొమ్ము పంపాము. రెండవసారి మరింత సామ్ము పంపాము. 
మేము తెల్లవారిని కూడా సాయం అడిగాము. వారు కూడా చాలా సహాయం చేశారు. 
గిరిమిటియాలు కూడా సొమ్ము విరాళంగా యిచ్చారు. 

ఈ విధంగా రెండు క్రామాలు భారత దేశంలో సంభవించినప్పుడు సాయం 
చేసినట్లే ఆ తరువాత కూడా అనేక పర్యాయాలు సాయం చేశారు. అది వారికి 
అలవాటు అయిపోయిందన్నమాట. 

ఈ విధంగా దక్షిణ - ఆఫ్రికాలో భారతీయులకు సేవచేస్తూ ఒకటి తరువాత 
మరొకటి అనేక విషయాలు నేర్చుకున్నాను. సత్యం అనేది మహావృక్షం. మనం దాన్ని 
ఎంత అధికంగా పోషిస్తే అది అంతగా ఫలాలు అందిస్తుంది. దానికి అంతం ఉండదు. 
దాన్ని తెలుసుకొని లోతుకు దిగిన కొద్దీ సేవారూపంలో రత్నాలు చేతికి దొరుకుతూ 
వుంటాయి. 


200 స్వదేశాగమనం 


మిం 


12. స్వదేశాగమనం 


యుద్ధం ముగిసిన తరువాత దక్షణ - ఆఫ్రికాలో యిక నా పని పూర్తి 
అయిందని స్వదేశంలో చేయవలసిన పని చాలా వున్నదని గ్రహించాను. దక్షిణ 
ఆఫ్రికాలోనే వుంటే ఏదో కొంత సేవాకార్యం దొరకకపోదు. కాని అక్కడ వుండిపోతే 
డబ్బు సంపాదనే ప్రధాన లక్ష్యంగా మారుతుందనే సందేహం నాకు కలిగింది. 
దేశమునందలి మిత్రులు దేశం రమ్మని వత్తిడి చేయసాగారు. దేశం వెళితే ఎక్కువ 
ఉపయోగం వుంటుందని అనుకున్నాను. నేటాలులో ఖాన్‌గారు మన సుఖలాలుగారు 
వుండనే వున్నారు. 

నాకు యిక సెలవు యిమ్మని మిత్రుల్ని కోరాను. అతికష్టం మీద ఒక షరతు 
పెట్టి సెలవు మంజూరు చేశారు “ఒక్క సంవత్సరంలో తిరిగి పనిబడితే మీరు 
యిక్కడికి రావాలి. ' అనేది వారి షరతు. నాకది విషమ షరతు అనిపించింది. కాని 
(ప్రేమపాశంచే బద్భుడనైనాను. 

“కాచేరే తాంతణే మన్‌ హరజీఏ బాందీ, 

వేమ తాణే తేమ తేమనీరీ, 

మనేలాగీ కటారీ ప్రేమనీ” 

(ఆ నారాయణుడు నా మెడకు (ప్రేమ బంధం వేశాడు దాన్ని పుచ్చుకొని అతడు 
లాగిన కొద్దీ ఆహాహా, నేను అతని దానినయిపోతున్నాను.) 

మీరాబాయి గానం చేసిన యీ గీతం నాకు బాగా వర్తించింది. జనతా 
జనార్ధనుని మాట కాదనలేక పోయాను. వారికి మాటయిచ్చి సెలవు తీసుకున్నాను. ఈ 
పర్యాయం నేటాలుతో నాకు సంబంధం అధికంగా ఏర్చడింది. నేటాలు నందలి 
భారతీయులు, నామీద (ప్రేమామృతం అపరిమితంగా కురిపించారు. ఊరూర అభినందన 
పత్రాలు, ఊరూర కానుకలు అందజేశారు. 1899 వ సంవత్సరంలో దేశానికి వస్తున్నప్పుడు 
కూడా కానుకలు లభించాయి. యీ సారి ఆ కానుకల్సి, ఆ సభల్ని చూచి బెదిరిపోయాను. 
బంగారు, వెండియేగాక వజ్రాలు కూడా లభించాయి. 

నేను యీ కానుకల్ని స్వీకరించవచ్చునా? నేను యీ కానుకల్ని తీసుకుంటే 
డబ్బు తీసుకోకుండా ప్రజల సేవ చేసినట్లవుతుందా? నాక్షయింటు యిచ్చినవి కొన్ని 
మాత్రం కాక మిగతావన్నీ ప్రజాసేవకుగాను యివ్వబడినవే గదా! అయితే యీ 
రెండింటికీ నా దృష్టిలో తేడా లేదు. పెద్ద పెద్ద క్రయింట్లందరు ప్రజా కార్యక్రమాలకు 
సాయపడ్డవారే. 


ఆత్మకథ 201 


ఒక రోజున రెండు గొప్ప కానుకలు వచ్చాయి. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. 
పిచ్చివానివలె అటుయిటు తిరుగుతూ జాగారం చేశాను. ఎమి చేయాలో పాలుబోలేదు. 
వేల కొద్ది రూపాయలు తీసుకోకుండా వుందామంటే కష్టంగానే వుంది. తీసుకుందామంటే 
అంతకంటే కష్టంగా వుంది. 

ఈ కానుకలు నేను జీర్ణం చేసుకోవచ్చు. కొని నా భార్యా బిడ్డల పరిస్థితి ఎమిటి? 
వాళ్ళు కూడా ప్రజాసేవకు అలవాటు పడుతున్నారు. సేవకు విలువ కట్టకూడదని 
రోజూ వారికి నూరి పోస్తున్నాను. ఇంట్లో ఖరీదైన నగలు వుంచడం మానుకున్నాను. 
ఇంటిలో మితంగా ఖర్చు పెట్టడం అలవాటు అవుతున్నది. అట్టి స్థితిలో బంగారు 
గడియారాలు, బంగారు గొలుసులు యింట్లో ఎలా ఉంచడం? వజ్రాల ఉంగరాలు 
ఎలా పెట్టుకోవడం? అప్పటికే నగల వ్యామోహం కూడదని అందరికీ చెబుతూ 
వున్నాను. అందువల్ల ఈ నగలు, ఉంగరాలు తీసుకొని ఎం చేయను? చివరికి వీటిని 
ఇంట్లో వుంచకూడదనే నిర్ణయానికి వచ్చాను. పారసీ రుస్తుంజీ మొదలగు వారిని ధర్మ 
కర్తలుగా ఏర్పాటు చేసి పత్రం వ్రాసి పెట్టుకొని ప్రొద్దున్నే భార్యాబిడ్డలతో సంప్రదించి 
బరువు దించుకుందామని నిర్ణయించుకున్నాను. 

నా భార్యను ఒప్పించడం తేలికపని కాదని తోచింది. అందుకని నా పక్షాన 
వాదించుటకు నా పిల్లల్ని వకీళ్ళుగా నియమించాను. పిల్లలతో మాట్లాడాను. 

వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. “మాకీ నగలతో పనిలేదు. వాటి ఉపయోగం 
లేదు. ఎవరివి వారికిచ్చి వేయడం మంచిదని మాఉద్దేశ్యం, మనకు కావలసివస్తే 
మనం చేయించుకోలేమా? అని వాళ్ళు అన్నారు. 

నాకు సంతోషం కలిగింది. “అయితే మీ అమ్మను ఒప్పించగలరని 
అనుకుంటున్నాను” అని వాళ్ళతో అన్నాను. 

“తప్పక, అది మాపని. ఈ నగలు మా అమ్మ కెందుకు? ఆమె కావాలనేది 
ఎవరికోసం? మా కోసమే కదా? మేము వద్దంటే ఆమె ఇక ముట్టదు” అని అన్నారు. 
అయితే అది అనుకున్నంత తేలిక కాదని నాకు తెలుసు. 

“ఇవి మీకు అక్కర లేకపోవచ్చును. మీ పిల్లలకు అక్కరలేక పోవచ్చును. 
పిల్లలదేముంది? మనం ఎలా ఆడిస్తే అలా ఆడతారు. నాకు పెట్టుకోవాలని 
వున్నదనుకోవద్దు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? జనం ఎంతో (ప్రేమతో 
యీ అభరణాలు యిచ్చారు. వాటిని తిరిగి వారికివ్వడం సరికాదు.” అంటూ 
కస్తూరిబాయి వాగ్గార జోరుగా ప్రారంభించింది. దానితో అశ్రధార కూడా కలిసింది. 
అయితే పీలలు చలించలేదు. నేనూ చలించలేదు. 


202 స్వదేశాగమనం 


మెల్లమెల్లగా ప్రారంభించాను. “మన పిల్లలికి అప్పుడే పెళ్ళా! చిన్నతనంలో 
వాళ్ళకు పెళ్ళి చేయముకదా! పెద్దవాళ్ళు అయిన తరువాత వాళ్ళ పెళ్ళిళ్లు వాళ్లే 
చేసుకుంటారు. నగలు కావాలనే కోడళ్లు మనకెందుకు? అయినా నగలే అవసరమైతే 
నేను లేనా? నేను ఎక్కడి పోతాను?” అని అన్నాను. 

“ఆ సంగతి నాకు తెలియదా? నా ఒంటిమీద వున్న నగలన్నీ ఒలిచి తీసుకొన్నవారు 
కదూ మీరు? నన్నే పెట్టుకోనీయనివారు రేపు నా కోడళ్ళని పెట్టుకోనిస్తారా? నా పిల్లల్ని 
యిప్పటి నుండే బైరాగుల్ని చేసి పెడుతున్నారు. ఈ నగలు నేనెవ్వరికీ యివ్వను. పైగా 
అవి నావి. నాకు యిచ్చారు వాటిమీద మీకు హక్కుఎక్కడుంది? 'ఆ బంగారు హారం 
నీవు చేసిన సేవను చూచి యిచ్చారా చెప్పు! నేను చేసిన సేవకే గదా యిచ్చారు? 
“పోనియ్యండి మీరు చేస్తే నేను చేసినట్లు కాదా? మీకు రాత్రింబవళ్ళు నేను 
సేవచేయడం లేదా? అది సేవ కాదా? ఇంటికి తీసికొని వచ్చిన అడ్డమైన వాళ్లందరికీ 
ఎముకలు విరిగేలా సేవచేయడం లేదా? దీన్ని ఎమంటారు? యిది సేవకాదా? ఆమె 
వదిలిన బాణాలన్నీ వాడిగలవే. ఎన్నో నాకు గ్రుచ్చుకున్నాయి. కాని నేను నగలు తిరిగి 
యిచ్చి వేయాలని నిర్ణయించుకున్నాను. తరువాత చివరికి ఎదో విధంగా కానుకలు 
తిరిగి యిచ్చి వేసేందుకు ఆమెను ఒప్పించాను. 1896, 1901వ సంవత్సరాలలో వచ్చిన 
కానుకలన్నింటిని తిరిగి ఇచ్చివేశాను. దానపత్రం వ్రాశాను. నా అనుమతితో కాని 
ధర్మకర్తల అనుమతితో కాని ప్రజాసేవకు యివి ఉపయోగించబడాలనే షరతుతో 
సామ్మంతా బాంకులో జమ చేశాను. 

ప్రజాసేవకు సంబంధించిన కార్యాలకు ఈ సొమ్ము ఉపయోగించాలని 
భావించాను. కాని అందుకు అవసరమైన సొమ్ము ఎప్పటికప్పుడు వస్తూ వుండటం వల్ల 
ఆ సొమ్మును ముట్టుకోలేదు. ఆ సొమ్ము సురక్షితంగా వుండిపోయింది. పైగా అది 
పెరుగుతూవున్నది. 

ఇలా చేసినందుకు నాకు ఎన్నడూ పశ్చాత్తాపం కలుగలేదు. కాలం గడిచిన కొద్దీ 
కస్తూరిబాయి కూడా నేను చేసిన పని యొక్క బెచిత్యాన్ని అర్ధం చేసుకోసాగింది. ఈ 
విధంగా నేను ప్రలోభాల నుండి తప్పించుకోగలిగాను. ప్రజల సేవ చేసేవారికి ఎన్నో 
కానుకలు వస్తాయి. కొని అవి వారి సాంతం కాజాలవని నా నిశ్చితాభిప్రాయం. 


ఆత్మకథ 203 


13. భారతదేశానికి ప్రయాణం 


ఈ విధంగా నేను ఏర్పాట్లు పూర్తిచేసుకొని భారత దేశానికి ప్రయాణమయ్యాను. 
దారిలో మారిషస్‌ రేవు తగిలింది. అక్కడ ఓడ కొద్ది రోజులు ఆగుతుంది. నేనక్కడ దిగి 
అక్కడ వారి స్థితిగతుల్ని తెలుసుకున్నాను. అక్కడ గవర్నరుగా వున్న చార్లెస్‌ బ్రూన్‌ 
గారికి అతిధిగా ఒక రాత్రి వున్నాను. 

దేశానికి వచ్చిన తరువాత కొంత కాలం అటుయిటు తిరుగుతూ పర్యటిస్తూ 
వున్నాను. 1901 నాటి విషయం. కలకత్తాలో ఆ ఏడు కాంగ్రెస్‌ జరుగుతున్నది. 
అధ్యక్తులు దిన్నాఎడల్లి వాచాగారు. నేను ఆ కాంగ్రెస్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. 
కాంగ్రెస్‌ను చూడటం నాకు అదే మొదటిసారి. 

బొంబాయి నుండి సర్‌ఫిరోజ్‌షాగారు కలకత్తా వెళుతున్న రైల్లోనే నేను కూడా 
ఎక్కాను. దక్షిణ - ఆఫ్రికా విషయాలు వాదితో మాట్లాడవలసి వున్నది. వారి పెట్టెలో 
కూర్చొని ఒక స్టేషను దాకా ప్రయాణించవచ్చని నాకు అనుమతి లభించింది. వారు ఒక 
పెట్టెను పూర్తిగా తీసుకున్నారు. వారి రాజ వైభవం, ఠీవి, అందుకుగాను అయ్యేఖర్చుల 
వ్యవహారమంతా నాకు కొంత తెలుసు. నిర్ణయించబడిన స్టేషనులో వారి పెట్టె 
ఎక్కాను. అప్పుడా పెట్టెలో దిన్నావాచాగారు, చిమన్‌లాల్‌ సెతల్వాడు గారు వున్నారు. 
వారంతా రాజకీయాల్ని గురించి మాట్లాడుతూ వున్నారు. నన్ను చూచి ఫిరోజ్‌ షా 
మెహతా గారు “ గాంధీ! నీ పని అనుకూలంగా లేదు. నీ తీర్మానం కాంగ్రెస్సులో 
ఆమోదించినా ప్రయోజనం ఎముంటుంది? అసలు మనకు మనదేశాల్లో వున్న 
హక్కులేమిటి? మనదేశంలో మనకు సత్తా లేనంత కాలం పరాయి దేశాల్లో మన స్థితి 
ఎలా బాగు పడుతుంది?” అని అన్నారు. నేను నివ్వెరబోయాను. చిమన్‌లాల్‌గారు 
కూడా వారితో ఏకీభవించారు. కాని దిన్నాగారు మాత్రం దయా దృష్టితో నావంక 
చూచారు. 

ఫిరోజ్‌షాగారిని ఒప్పించాలని ప్రయత్నించాను. వారు బొంబాయికి మకుటంలేని 
మహీపతి. అట్టివారిని నాబోటివాడు ఒప్పించడం సాధ్యమా? అయితే కొంగ్రెస్‌లో 
దక్షిణ - ఆఫ్రికాకు సంబంధించిన తీర్మానం ఆమోదం పొందుతుందని సంతోషించాను. 

వారికి ధన్యవాదాలు తెలిపి రైలు ఆగగానే పెట్టె దిగి నా పెట్టె ఎక్కి నా స్థానంలో 
కూర్చున్నాను. షాగారి దగ్గర నుండి వచ్చేసేముందు లేవగానే నాకు ఉత్సాహం 
కలిగించేందుకు వాచాగారు “తీర్మానం తయారు చేసి నాకు చూపించండి" అని 


చెప్పారు. 


Te.S.W.-1-15 


204 భారతదేశానికి ప్రయాణం 


రైలు కలకత్తా చేరింది. నగరవాసులు అధ్యక్షుల వారిని మహా వైభవంగా 
తీసుకు వెళ్ళారు. అక్కడ అనేక మంది ప్రతినిధులు వున్నారు. అదృష్టవశాత్తు నేనున్న 
విభాగానికి లోకమాన్యులు విచ్చేశారు. వారు ఒక రోజు ఆలస్యంగా వచ్చినట్లు గుర్తు. 
లోకమాన్యులు ఎక్కడ వుంటే అక్కడ ఒక చిన్న దర్బారు జరుగుతూ వుంటుంది. 
లోకమాన్యులు శయ్య పై కూర్చుంటారు. చిత్రకారుణ్ణి అయితే శయ్య పై కూర్చున్నవారి 
చిత్రం గీసేవాణ్ణీ. ఆ దృశ్యం అంత స్పష్టంగా నాకు గుర్తువుంది. వారి దర్శనం కోసం 
వచ్చేవారి సంఖ్య అపరిమితంగా వుంటుంది. పెద్ద సంఖ్యలో వుంటుందంటే 
అతిశయోక్తికానేరాదు. వారిలో అమృత బజారు పత్రికాధిపతి మోతీబాబుగారు నాకు 
బాగా గుర్తు. వారిద్దరి నవ్వు, పరిపాలకుల అన్యాయాల్ని గురించి వారనుకున్న 
మాటలు యిప్పటికీ నాకు గుర్తు. ఇక అచటి కాంగ్రెస్‌ వారి నివాసాలను ఒక్కసారి 
పరిశీలిద్దాం. 

వాలంటీర్లలో ఒకరికొకరికి పడదు. ఎవనికైనా ఒకపని అప్పగించితే అతడు ఆ 
పని చేయడు. అతడు వెంటనే మరొకడికి చెబుతాడు. అతడు యింకొకడికి 
పురమాయిస్తాడు. యిక పాపం ప్రతినిధులపని హుళక్కే. 

కొంతమంది స్వచ్చంద సేవకులతో నేను మాట్లాడాను. దక్షిణ - ఆఫ్రికాలో 
జరిగే పద్ధతి కొద్దిగా చెప్పాను. వాళ్ళు కొంచెం సిగ్గు పడ్డారు. వారికి సేవాధర్మం అంటే 
ఎమిటో చెబుదామని ప్రయత్నించాను. వారికి కొంచెం కొంచెం బోధపడింది. కాని 
సేవాభావం, ప్రేమభావం ఎప్పటికప్పుడు ఎక్కడ బడితే అక్కడ పుట్టుకురావడానికి 
అవి పుట్టకొక్కులు కావుగదా! అవి లోపలి నుండి పుట్టుకురావాలి. దానికి అభ్యాసం 
కూడా అవసరం. అమాయకులు, సరళ స్వభావులు అయిన ఈ వాలంటీర్లకు సేవ 
చేద్దామని వుంది, కాని చేసి ఎరగరు. అలవాటు లేదు. ఇప్పుడు రమ్మంటే ఎలా 
వస్తుంది? అందుకు కారణం కూడ వున్నది. కాంగ్రెస్‌ జరిగేది సంవత్సరానికి ఒక్కసారి, 
అదికూడా మూన్నాళ్ల ముచ్చట. తరువాత కథ కంచికి అది ఇంటికి. అట్టి స్థితిలో 
ఏడాదికి మూడు రోజులు మాత్రం జరిగే తతంగంలో వాలంటీర్లు సవ్యంగా 
పనిచేయాలంటే సాధ్యమా? 

ప్రతినిధులు కూడా స్వచ్చంద సేవకుల వంటివారే. వారికి కూడా అది 
మూన్నాళ్ళ ముచ్చటే. ఈ ప్రతినిధులు తమ పని తాము చేసుకోరు. హుకుములిచ్చి 


ఆత్మకథ 205 


పనులు చేయించుకుంటూ వుంటారు. 'ఎయ్‌! వాలంటీరూ! అది తే, ఇది తే యిదీ 
వాళ్ల వరస. ఇక్కడ అంటరానితనం జాస్తి. అరవవారికోసం వంట యిల్లు స్పెషల్‌గా 
ఏర్పాటుచేయబడింది. వాళ్లు భోజనం చేస్తుంటే ఎవ్వరూ చూడకూడదు. అందువల్ల 
వారికోసం కాలేజీ ఆవరణలో వేరే ఏర్పాట్లు చేశారు. దిష్టి తగలకుండా చుట్టూ 
దడికట్టారు. లోపల ఊపిరి సలపనంత పొగ అది వంట గదిలా లేదు. సందూకు 
పెట్టెలా వుంది. అన్ని వైపుల దాన్ని మూసివేశారు. 

ఇది వర్ణాశ్రమ ధర్మానికి విరుద్ధం కాంగ్రెసు ప్రతినిధుల్లోనే అంటరానితనం 
యింత అధికంగా వుంటే వాళ్లను ఎన్నుకునే జనంలో ఎంత అంటరానితనం 
వుంటుందో ఊహించుకోవచ్చు. ఈ వ్యవహారమంతా చూసేసరికి నాకు అమితంగా 
నిరాశ కలిగింది. 

ఇక అక్కడ దుర్గంధం విపరీతం. ఎక్కడ చూచినా నీళ్లు, నీళ్లు, నీళ్లు. మరుగు 
దొడ్డు తక్కువగా వున్నాయి. ఒకటే కంపు. తలుచుకుంటేనే డోకు వస్తుంది. ఒక 
వాలంటీరుని పిలిచి యీ విషయం చెప్పాను అది పాకీ వాళ్లు చేయాల్సిన పని అని 
అతడు రపీమని సమాధానం యిచ్చాడు. 'నాకు ఒక చీపురు కట్ట తెచ్చి పెట్టగలరా' అని 
అడిగాను. అతడు తెల్లబోయాడు. నా ముఖం ఎగాదిగా చూడసాగాడు. చివరికి నెనె 
వెతికి తెచ్చుకున్నాను. మరుగుదొడ్డి బాగు చేశాను. కాని అది నాకు ఉపయోగపడే 
మరుగుదొడ్డి ఇదెక్కడి లోకం? ఇవెక్కడి మరుగుదొడ్లు? ఎన్ని సార్గు బాగుచేసినా 
ప్రయోజనం శూన్యం. వాటిని బాగుచేయాలంటే నా శక్తికి మించినపని. అందువల్ల 
నాపని మాత్రం చేసుకొని సంతోషపడ్డాను. మిగతావాళ్లకు కంపు కొట్టినట్లులేదు. ఈ 
వ్యవహారం యింతటితో ఆగలేదు. కొందరు రాత్రిపూట తాము వుంటున్న గది 
వరండాలోనే మలవిసర్జనం, మూత్ర విసర్జనం చేశారు. వాలంటీర్లకు ప్రొద్దున్నే ఆ 
దృశ్యం చూపించాను. కాని బాగుచేసే నాధుడెవరు? చివరికి నాకే ఆ గౌరవం దక్కింది. 

తరువాత మొదటి కంటే కొద్దిగా మార్పు వచ్చింది. కాని పరిశుభ్రతను గురించి 
పట్టించుకునేవారు తక్కువ. ప్రతినిధులు తమ చెడ్డ అలవాటును మార్చుకోరు. 
వాలంటీర్లు అసలు పట్టించుకోరు. 

కాంగ్రెస్‌ మరికొన్ని రోజులు యిలాగే జరిగితే అంటురోగాలు తప్పవు అని 
అనిపంచింది. 


206 క్షర్కు - బేరా 


14. క్లర్కు - బేరా 


బేరర్‌ అనే ఇంగ్లీషు శబ్దానికి బేరా అపభ్రంశం. కలకత్తాలో ఇంట్లో పనిచేసే 
వాళ్ళి బేరా అని అనడం అలవాటు. కాంగ్రెసు ప్రారంభం కావడానికి యింకా రెండు 
రోజుల వ్యవధి వుంది. కాంగ్రెసు ఆఫీసులో నాకేమైనా పని దొరికితే కొంత అనుభవం 
గడించవచ్చని అనిపించింది. 

కలకత్తాలో దిగిన రోజే కాలకృత్యాలు ముగించుకొని కాంగ్రెస్‌ ఆఫీసుకు 
వెళ్లాను. శ్రీ భూపేంద్రనాధ బోసుగారు, శ్రీ ఘోషాలుగారు కార్యదర్శులు. భూపేంద్ర 
బాబుగారి దగ్గరికి వెళ్లి ఏమైనా పనివుంటే యిమ్మని అడిగాను. వారు నన్ను పరిశీలించి 
చూచి “ నాదగ్గర పనేమీ లేదు. బహుశ ఘోషాలుగారి దగ్గర పనివుంటే చెబుతారు. 
వారిని చూడు” అని అన్నారు. 

ఘోషాలు బాబు గారి దగ్గరికి వెళ్లాను. వారు నన్ను క్రింది నుండి పైదాకా 
ఎగాదిగా చూచి కొంచెం చిరునవ్వునవ్వి ' నాదగ్గర క్లర్కు పని వుంది చేస్తావా?' అని 
అడిగారు. 

“తప్పక చేస్తా. చేతనైన పని చేయడానికే మీదగ్గరకు వచ్చా” 

“అబ్బాయీ! నిజమైన సేవాభావమంటే యిదే” 

వారి దగ్గరే కొందరు వాలంటీర్లు వున్నారు. వారికేసి చూచి “చూచారా! యీ 
అబ్బాయి ఏమన్నాడో! అని అన్నారు. మళ్లీ నాకేసి తిరిగి “అదిగో, ఉత్తరాలగుట్ట, దాన్ని 
తీసుకో. ఇదుగో కుర్చీ దీనిమీద కూర్చొని పని మొదలుబెట్టు. నా కోసం వందలాది 
ఉత్తరాలు వస్తుంటాయి. చాలామంది జనం వస్తుంటారు. వీళ్లతోనే మాట్లాడనా లేక 
ఈ ఉత్తరాలు చూస్తూ కూర్చోనా? ఈ పని చూడడానికి క్లర్కు లేడు. వీటిలో 
చాలావరకు పనికిమాలినవి. అయితే అన్నింటినీ చదువు. అవసరమైన ఉత్తరాలకు 
సమాధానం వ్రాయి. అవసరమనుకుంటే నన్ను సంప్రదించు. అని అన్నారు. నన్ను 
వారు నమ్మినందుకు సంతోషించాను. 

ఘోషాలుగారు నన్నెరుగరు. తరువాత నీ పేరేమిటి అని అడిగి తెలుసుకున్నారు. 
నాకు అప్పగించినది తేలికపని. ఆ పని త్వరగా ముగించాను. ఘోషాలు బాబుగారు 
సంతోషించారు. ఆయనకు మాట్లాడుతూ వుండటం అలవాటు. మాటలతో కాలం 
గడీపే మనిషి. తరువాత నీ అంతవాడికి యీ చిన్న పని అప్పగించానే అని 


ఆత్మకథ 207 


నొచ్చుకున్నారు. “అయ్యా! నేనెక్కడ! మీరెక్కడ! కాంగ్రెసు సేవలో మీ జుట్టు 
పండిపోయింది. నాకంటే మీరు పెద్దలు. వృద్ధులు. నేను అనుభవంలేని కుర్రవాణ్ణి. 
మీరీ పని యిచ్చినందుకు కృతజ్ఞాణ్ణి. యిక ముందు ముందు కాంగ్రెసులో నేను 
పనిచేయాల్సి వుంది. పని తెలుసుకునేందుకు దుర్లభమైన అవకాశం మీరు నాకు 
యిచ్చారు" అని ఆయనను సముదాయించాను. 

“నిజంగా నువ్వు భలేవాడివి. ఈ కాలపు కుర్రవాళ్లు నీలా వుండరు. కాంగ్రెసు 
పుట్టినప్పటినుండి నాకంతా తిలుసు. కాంగ్రెసు స్థాపనలో హ్యూమ్‌గారితో బాటు నాకు 
కూడా పాలువుంది” అని ఘోషాలుగారన్నారు. 

మా కీవిధంగా బాగా పరిచయం అయింది. మధ్యాహ్నభోజనం మేమిద్దరం 
కలిసి చేశాం. ఘోషాలు బాబుగారి చొక్కాకు గుండీ “బేరా” వచ్చి తగిలించేవాడు. అది 
చూచి ఆ పని నేనే చేస్తానని చెప్పాను. అలా చేయడం నాకు యిష్టం. పెద్దలంటే నాకు 
గౌరవం. వారికి నా మనస్సు బాగా తెలిసిపోయింది. అప్పటి నుండి వారు తన పనులన్నీ 
నాచేత చేయించుకోసాగారు. గుండీలు పెడుతూ వుంటే మూతి బిగించి “చూచావా? 
కాంగ్రెసు సెక్రటరీకి బొత్తాములు పెట్టుకునేందుకు కూడా తీరిక వుండదు. అప్పుడు 
కూడా అతనికి అనేక పనులు వుంటాయి" అని అన్నారు. 

ఆయన అమాయకత్వానికి నాలో నేను నవ్వుకున్నాను. అయితే ఆయనకు 
శుశ్రూషచేయడమంటే నాకు అయిష్టత ఏర్పడలేదు. అందువల్ల నాకు ఎంతో లాభం 
కలిగింది, 

కొద్ది కాలానికే కాంగ్రెసు వ్యవహారం అంతా తెలుసుకున్నాను. పెద్దలతో 
పరిచయం అయింది. గోబీ, సురేంద్రనాథ్‌ బెనర్జీ మొదలగు యోధులు వస్తూ పోతూ 
వుండేవారు. వారి వైఖరి తెలుసుకునేందుకు అవకాశం లభించింది. కాంగ్రెస్‌లో కాలం 
ఎంతగా వృధా అవుతున్నదో బోధ పడింది. ఇంగ్లీషు భాషకు అక్కడగల ఆధిపత్యం 
గమనించారు. అది చూచి నాకు దుఃఖం కలిగింది. ఒక్కడు చేసే పనికి పదిమంది 
పరుగెత్తడం, అవసరమైన పనికి ఒక్కడు కూడా రాకపోవడం గమనించాను. 

ఈ విషయాలన్నింటిని గురించి నా మనస్సు పనిచేయసాగింది. అయితే 
యింత కంటే ఎక్కువ సంస్కరణ సాధ్యం కాదేమో అని మనస్సు సమాధానం చెప్పింది. 
అందువల్ల మనస్సులో దుర్భావన కలుగలేదు. 


208 కాంగ్రెసులో 


15. కొంగైెసులో 


మహాసభ ప్రారంభమైంది. ఆ మంటపం యొక్క భవ్యత, ఆ వాలంటీర్ల 
విధానం, వేదిక మీద ఆసీనులైన ఆ పెద్దల సముదాయం చూచి నివ్వెరబోయాను. 
యీ సభలో నాకు చోటు ఎక్కడ అని తికమకపడ్డాను. అధ్యక్షుని ఉపన్యాసం ఒక 
బృహత్‌ గ్రంథం. దాని నంతటిని చదవడం అససంభవం. అందువల్ల కొన్ని కొన్ని 
అంశాలే చదువబడ్డాయి. 

తరువాత విషయనిర్ణయ సభకు ఎన్నికలు జరిగాయి. గోళ్లే గారు నన్ను 
అక్కడికి తీసుకువెళ్లారు. 

సర్‌ ఫిరోజ్‌షా గారు నా తీర్మానాన్ని అంగీకరిస్తామని యిదివరకే చెప్పారు. కాని 
వారు ఎప్పుడు దీన్ని ప్రతిపాదిస్తారో అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. ప్రతి తీర్మానం 
మీద సుదీర్భ ఉపన్యాసాలు సాగుతూ వున్నాయి. అవన్నీ ఇంగ్లీషులోనే తీర్మానాల్ని 
సమర్థించే వారంతా ఉద్దండులే, ఈ నగారాఖానాలో నా తూతూ వినేవారెవ్వరు? రాత్రి 
ప్రొద్దు పోతున్నది. నా గుండె దడదడ లాగసాగింది. చివరికి మిగిలిన తీర్మానాలన్నీ 
వాయు వేగంతో పరుగెత్తసాగాయి. అందరూ ఇంటికి పోవాలని తొందరపడుతున్నారు. 

రాత్రి పదకొండుదాటింది. నాకు మాట్లాడదామంటే సాహసం చాలడం లేదు. 
గోళ్టేగారికి గతంలోనే తీర్మానం చూపించాను. వారి కుర్చీదగ్గరికి వెళ్లి మెల్లిగా “నా 
మాట మరిచి పోవద్దు” అని అన్నాను. “నాకు గుర్తున్నది. వాళ్ల వేగం చూస్తున్నారు కదా! 
ఎది ఎమైనా సరే తప్పి పోనీయను' అని వారు సమాధానం యిచ్చారు. 

“ఎం, అంతా ముగిసింది కదూ!” అని ఫిరోజ్‌షాగారి ప్రశ్న. 

ఇంకా దక్షిణ - ఆఫ్రీకాను గురించిన తీర్మానం మిగిలివుంది. గాంధీగారు చాలా 
సేపటి నుండి ఎదురు చూస్తున్నారు.” అని గోళ్లే గారు బిగ్గరగా చెప్పారు. “మీరు ఆ 
తీర్మానం చూచారా?” అని ఫిరోజ్‌షాగారు అడిగారు. 

“చూచాను” 

“మీకు బాగుందా?” 

“ఆ, బాగుంది” 

“అయితే గాంధీ! చదువు" 

నేను వణుకుతు తీర్మానం చదివి వినిపించాను గోబ్బేగారు నా తీర్మానాన్ని 
సమర్థించారు. 


ఆత (కథ 209 


“ఎక్షగ్రీవంగా అంగీకరిస్తున్నాం ' అని అంతా అరిచారు. గాంధీ! నీవు అయిదు 
నిమిషాలు మాట్లాడు అని వాచా గారు ఆదేశించారు. నాకు అక్కడ జరుగుతున్న పద్ధతి 
ఎమీ నచ్చలేదు. తీర్మానాన్ని అర్ధం చేసుకునేందుకు ఎవ్వరూ ప్రయత్నించడంలేదు. 
ఎప్పుడు వెళ్లిపోదామా అని అంతా తొందర పడుతున్నారు. గోబ్లేగారు ముందే తీర్మానం 
చూచారు గనుక యింకెవ్వరూ చూడదలుచుకోలేదు. 

తెల్లవారింది. ఉపన్యాసం ఎలా యివ్వడమా అని యోచించసాగాను. అయిదు 
నిమిషాల్లో ఏం చెప్పగలను? నేను విషయం మీద మాట్లాడేందుకు సిద్ధపడే వచ్చాను. 
కాని సమయం బహుకొద్ది. శబ్దాలు తోచడం లేదు. ఎది ఏమైనా ఏదో మాట్లాడాలి. 
యింటి దగ్గర తయారు చేసుకోవచ్చని ఉపన్యాసం చదవకూడదని నిర్ణయించుకున్నాను. 
దక్షిణ - ఆఫ్రికాలో ఉపన్యాసాలు బాగానే యిచ్చాను. కాని యిప్పుడు ఎందుకో గాని 
మళ్టీ గొంతు పట్టుకుంది. 

నా తీర్మానం రాగానే ఫిరోజ్‌షాగారు నాపేరు పెద్దగా పిలిచారు. నేను నిలబడ్డాను. 
తల తిరగసాగింది. తీర్మానం ఎదోవిధంగా చదివాను. ఇంతలో ఎవరో ఒక కవి తమ 
కవిత్వం ముద్రించి ప్రతినిధులకు పంచుతూ వున్నాడు. అందు విదేశ యాత్రను 
గురించి, సముద్రయాత్రను గురించి ప్రశంసించాడు. నేను దాన్ని వినిపించి దక్షిణ - 
ఆఫ్రికాలో భారతీయులు పడుతున్న కష్టాలు కొద్దిగా పేర్కొన్నాను. యింతలో 
దిన్నావాచాగారు గంట బజాయించారు. అప్పటికి ఇంకా అయిదు నిమిషాలు పూర్తి 
కాలేదని నాకు తెలుసు. అయితే రెండు నిమిషాలు వుందనగా ఆవిధంగా గంట 
కొడతారట. ఆవిషయం నాకు తెలియదు. కొందరు అరగంట కంటే మించి మాట్లాడారు. 
అప్పుడు యీ ఈవిధంగా గంట కొట్టలేదు. అందువల్ల నాకు కష్టమనిపించింది. గంట 
మోగగానే ప్రసంగం ఆపి కూర్చున్నాను. అయితే నేను చదివిన కవిత్వాలు ఫిరోజ్‌షాగారికి 
సమాధానం అని బాల్య చాపల్యం వల్ల అనుకున్నాను. 

తీర్మానం ఆమోదించబడిందా లేదా అని అడగనవసరం లేదు. ఆ రోజుల్లో 
ప్రజలకు ప్రతినిధులకు భేదం లేదు. ఏ తీర్మానానికీ వ్యతిరేకత లేదు. అందరు 
చేతులెత్తడమే. ప్రతి తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడటమే. నా తీర్మానం స్థితి 
అంతే. అందువల్ల నా తీర్మానం వల్ల ప్రయోజనం కలుగుతుందని నాకు అనిపించలేదు. 
కాని కాంగ్రెసులో తీర్మానం జరిగింది. అదే ఆనందం. నా తీర్మానానికి కాంగ్రెసు ముద్ర 
పడింది. ఇది సమస్త భారత దేశం వేసిన ముద్ర అన్నమాట. ఈ జ్ఞానం, ఈ సంతోషం 
ఎవరికైనా తృప్తి కలిగిస్తుంది కదా! 


210 లార్డు కర్ణన్‌ దర్భారు 


16. లార్డు కర్ణన్‌ దర్భారు 


కాంగ్రెసు ముగిసింది. కాని దక్షిణ - ఆఫ్రికాకు సంబంధించి పని చేంబర్‌ ఆఫ్‌ 
కామర్సు మొదలగు వానితో వుండటం వల్ల నేను కలకత్తాలోనే వున్నాను. ఇందుకు 
ఒక నెల పట్టింది. ఈ సారి హోటల్లో వుండకుండా ఇండియన్‌ క్షబ్బులో వుండుటకు 
ఏర్పాటుచేసుకున్నాను. అందుకు అవసరమైన పరిచయం సంపాదించాను. అక్కడ 
గొప్ప గొప్ప వారు వుంటూ వుంటారు. వారందరితో పరిచయం కలుగుతుందనీ, దక్షిణ 
- ఆఫ్రికా వ్యవహారాలు చెప్పి వారికి అభిరుచి కలిగించవచ్చునని నా ఆశ. గోబేగారు 
ఎల్లప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడూ బిలియర్భు ఆడటానికి వచ్చేవారు. నేను 
కలకత్తాలో వున్నానని వారికి తెలిసి తనతో వుండమని అన్నారు. నేను సగౌరవంగా 
అంగీకరించాను. రెండు మూడు రోజులు గడిచాయి. తరువాత గోళ్లీగారు వచ్చి నన్ను 
స్వయంగా తీసుకు వెళ్లారు. నా ముఖం చూచి వారు “గాంధీ! నీవు యీ దేశంలో 
వుండాలి అంటే బిడియం పెట్టుకుంటే పని జరగదు. ఎంత మందితో పరిచయం 
పెంచుకుంటే అంత మంచిది. నీచేత కాంగ్రెసు పనులు చేయించాలి” అని అన్నారు. 
గోబేగారి దగ్గరికి వెళ్లక ముందు ఇండియన్‌ క్షబ్బులోనే వున్నప్పుడు జరిగిన కొన్ని 
విషయాలు తెలుపుతాను. ఆ రోజుల్లో లార్గుకర్ణన్‌ ఒక దర్బారు తీర్చారు. అచటికి 
ఆహూతులైన రాజులు, మహారాజులు కొందరు అక్కడే బస చేశారు. వారిక్కడ బెంగాలీ 
ధోవతులు కట్టి కుర్తా తొడిగి ఉత్తరీయాలు వేసుకుంటూ వుండేవారు. కాని ఒకనాడు 
వారు తమ దగ్గర వుండే కాసాల (వడ్డన చేసేవాళ్ళు) ఫాంటు తొడిగి గౌన్లు ధరించారు. 
తళతళలాడే బూట్లు తొడిగారు. నాకు వారి ఈ చర్య విచారం కలిగించింది. ఈ క్రొత్త 
వేషానికి కారణం ఏమిటని ప్రశ్నించాను. 

“మా బాధలు మాకే తెలుసు. మా ధనసంపదలు, మా బిరుదులు ఖాయంగా 
వుంచుకునేందుకు మేము భరించే అవమానాలు మీకు ఎలా తెలుస్తాయి?” అని 
జవాబు ఇచ్చారు. 

“పోనీండి, ఈ కాసాతలపాగా లేమిటి? ఈ కాసాబూట్లేమిటి?” “మాకూ వడ్డన 
చేసే కాసాలకు అసలు తేడా ఎముందో చెప్పండి!, వాళ్లు మాకు కాసాలు. మేము 
లార్జుకర్ణనుకు కాసాలం. అంతే తేడా. మేమి దర్చారుకు హాజరుకాకపోతే అది మా 
అపరాధంగా పరిగణింపబడుతుంది. మా సహజ వేషాలతో దర్పారుకు పోలే అదికూడౌ 
పెద్ద అపరాధమే. సరే, కర్ణను దర్బారుకు వెళ్లామనుకోండి కర్ణనుతో మాట్లాడటం 


అత్మకథ 211 


మాతరమా? రామరామ, ఒక్కమాటైనా మాట్లాడటానికి వీలు పడదు.” ఆమాటలు 
పలికిన ఆ నిర్మల హృదయుని మీద నాకు జాలి కలిగింది. 

ఇటువంటి దర్బారు మరొకటి నాకు బాగా గుర్తు వుంది. లార్జ్‌ హార్టింజ్‌ బెనారస్‌ 
హిందూ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన కావించిన చోట ఒక దర్చారు ఏర్పాటు 
చేశారు. అందు రాజులు, మహారాజులు పాల్గొన్నారు. భారత భూషణ మాలవ్యాగారు 
నన్ను అక్కడికి రమ్మని పట్టుబట్టారు. నేను అక్కడికి వెళ్లాను. కేవలం స్త్రీలకు శోభ 
చేకూర్చే వారి వస్త్రాలు, ఆభరణాలు చూచి నాకు ఎంతో విచారం కలిగింది. పట్టు 
పాజామాలు, పట్టు అంగరఖాలు, మెడలో ముత్యాలు, వజ్రాల హారాలు, బాహువులకు 
బాజా బందులు, తలపాగాకు వజ్రాలు, ముత్యాలు పొదిగిన తురాయిలు, వీటన్నిటితో 
బాటు నడుముకు బంగారు పిడిగల కరవాలాలు. ఇవన్నీ ఏమిటి? రాజ చిహ్నాలా? లేక 
దాస్య చిహ్నాలా? యిట్టి నామర్జాకలిగించే నగలు వారే తమ యిష్ట ప్రకారం 
వేసుకున్నారని అనుకున్నాను. కాని యిట్టి దర్భారులకు యిట్టి వేష భూషాదులు 
వేసుకురావడం వారి విధి అని తెలిసింది. కొందరు రాజులకైతే యిట్టి వస్త్రాలు, నగలు 
అంటే అసహ్యమనీ, యిట్టి దర్చారుల్లో తప్ప మరెప్పుడూ వాటిని తాకరని కూడా 
తెలిసింది. యీ మాట ఎంతవరకు నిజమో నాకు తెలియదు. యితర సమయాల్లో 
వారు వాటిని ధరిస్తారో లేదో తెలియదు. ఏది ఏమైనా వైస్రాయి దర్భారైతేనేమి మరే 
దర్భారైతేనేమి ఆడవాళ్లలా వీళ్లు నగలు ధరిస్తారని తెలిసి విచారం కలిగింది. ధనం, 
బలం, మానం, యివి మనుష్యులచేత ఎట్టి పాపాలనైనా ఎట్టి అనర్జాలనైనా చేయిస్తాయి 
కదా! 


17. గోల్లేగొారితో ఒక మాసం - 1 


మొదటి రోజునే గోబ్లేగారు నాకుగల మొహమాటాన్ని పోగొట్టారు. నన్ను 
తమ్మునిలా చూచారు. నా అవసరాలేమిటో తెలుసుకొని వాటిని పూర్తిచేశారు. 
అదృష్టవశాత్తు నాకు కావలసినవి కడు స్వల్పం. నా పనులన్నీ స్వయంగా చేసుకోవడం 
నాకు అలవాటు. కనుక నా కోసం చేయవలసిందేమీ లేదు. నా పనులు నేను 
చేసుకోవడం, నియమబద్ధమైన నడవడి, నా దుస్తులతీరు యివన్నీ చూచి ఆయన 
విస్తుపోయారు. నన్ను అమితంగా స్తుతించడం (ప్రారంభించారు. 

వారు నాదగ్గర ఏమీ దాచేవారు కారు. తమను చూడవచ్చిన వారందరినీ నాకు 
పరిచయం చేసేవారు. అట్టి పరిచితుల్లో డాక్టరు ప్రపుల్ల చంద్రరాయ్‌గారు ముఖ్యులు. 
వారు పొరుగునే వుండేవారు. తరుచు వస్తూ వుండేవారు. 


212 గోట్లే గారితో ఒక మాసం - 1 


“ఈ ప్రొఫెసరు రాయ్‌గారికి నెలకు 800 రూపాయలు జీతం. అందు 40 
రూపాయలు మాత్రం ఖర్చులకు వుంచుకొని మిగతాదంతా ప్రజాసేవకు యిచ్చివేస్తారు. 
వీరింతవరకు పెండ్లి చేసుకోలేదు. ఇక ముందు పెండ్లి చేసుకునే తలంపు కూడా వీరికి 
లేదు.” అని చెప్పి గోళ్టేగారు రాయ్‌ గారిని పరిచయం చేశారు. ఆనాటి రాయ్‌గారికీ, 
యీ నాటి రాయ్‌గారికి నాకు అట్టే తేడా కనబడలేదు. యిప్పుడెట్టి వస్త్రాలు ధరిస్తున్నారో 
అప్పుడూ అట్టి వస్తాలు ధరించేవారు. యిప్పుడు ఖాదీ వచ్చిపడింది. అప్పటికింకా అది 
రాలేదు. స్వదేశపు మిల్లు బట్టలు వుండేవి. వారిద్దరి సంభాషణ వింటున్నప్పుడు నాకు 
విసుగు పుట్టేదికాదు. వారి సంభాషణంతా దేశహితానికి సంబంధించిందే లేక 
జ్ఞానచర్చయే. వారి మాటలు కొన్ని విన్నప్పుడు కష్టం కూడా కలుగుతూ వుండేది. వారు 
కొందరు నాయకుల్ని తీవ్రంగా విమర్శిస్తూ వుండేవారు. వారి మాటలవల్ల నేను 
పర్వతాలని అనుకున్న వారంతా పరమాణువులేనని తేలింది. 

గోబ్లేగారు పనిచేసే తీరు ఆనందదాయకమేగాక జ్ఞానవర్ధకం కూడా. వారు ఒక్క 
నిమిషం కూడా వృధాగా పోనిచ్చేవారు కాదు. వారు చేసే ప్రతిపని దేశం కోసమే. 
మాట్లాడటం దేశంకోసమే. వారి మాటల్లో మాలిన్యంగాని, దంభంకాని, అసత్యంకాని 
లేదు. భారతదేశ దారిద్ర్యం, పారతంత్ర్యం. ఈ రెండూ ఎప్పుడూ వారి మనస్సును 
వేధిస్తూ వుండేవి. చాలామంది వారిని రకరకాలుగా ఆకర్షించేందుకు వస్తూ వుండేవారు. 
అందరికీ జవాబు చెబుతూ “మీరు మీ పని చేయండి. నన్ను నా పనిచేసుకోనీయండి. 
నాకు కావలసింది దేశ స్వాతంత్ర్యం. అది లభించిన తరువాతే మరొకటి. యిప్పటికి 
యీ పనిలో నాకు ఒక్క క్షణం తీరికలేదు. అని అనేవారు. గోబ్లేగారి ప్రతిమాటలోనూ 
రానడేగారి యెడ గౌరవం నిండి యుండేది. రానడేగారు ఇలా చెప్పేవారు అని అనడం 
వారికి ఊత పదం. నేనక్కడ వుండగా రానడేగారి జయంత్యుత్సవమో, వార్షికోత్సవమో 
(సరిగా గుర్తులేదు) జరిగింది. గోళ్లేగారు దాన్ని ప్రతి ఎటా జరుపుతూ వుంటారట. 
అప్పుడు నేను గాక వారి మిత్రులు ప్రొఫెసర్‌ కాధనేట్‌ గారు మరియొక సబ్‌ జడ్జి 
వున్నారు. రానడే గారిని గురించి కొన్ని వివరాలు గోళ్లేగారు తెలియజేశారు. రానడేగారికి, 
మరియు తైలంగీ భాషా పండితులు మాండలికుగారికీ గల వ్యత్యాసం చెప్పారు. 
మాండలికుగారికి క్షయింటు పని అంటే కడు శ్రద్ధట, ఒకనాడు వారికి రైలు 
అందలేదు. స్పెషల్‌ రైలు తెప్పించుకొని మరీ కోర్టుకు వెళ్తారట. ఇక ఆనాటి 
గొప్పవారందరిలో రానడే గొప్పవారు. ఆయన కేవలం న్యాయమూర్తే గాక చరిత్రకారుడు 
కూడా. ఆర్థిక శాస్ర వేత్త. గొప్ప సంస్కర్త. ప్రభుత్వ జడ్జి అయి యుండికూడా నిర్భయంగా 


కాంగ్రెసులో ప్రేక్షకునిగా పాల్గొనేవారు. జనానికి వారి నిర్ణయం ప్రమాణంగా వుండేది. 
ఈ విధంగా రానడేగారి గుణగణాలను వర్ణిస్తున్నప్పుడు గోళ్లేగారు పరవశత్వం చెందేవారు. 

గోళ్లేగారి దగ్గర ఒక గుర్రపు బండి వుండేది. నేను దాన్ని గురించి ప్రశ్నించాను. 
దాని అవసరం ఏమిటో నాకు బోధపడనందున “మీరు ట్రాముబండి మీద పోతే 
సరిపోదా? అది నామకుల ప్రతిష్టకు భంగమా?” అని అడిగాను. 

ఈ మాటలు విని కొంచెం బాధపడి యిలా అన్నారు. “నీవు కూడా నా సంగతి 
తెలుసుకోలేకపోయావు. నాకు కౌన్సిలువల్ల వచ్చే సొమ్మును నా సొంతానికి 
ఉపయోగించను. మీరంతా ట్రాముబండ్లలో వెళుతూ వుంటే నాకు అసూయ 
కలుగుతుంది. నేనలా చేయలేను. ఎంతమందితో నాకు పరిచయం వున్నదో 
అంతమందితో నీకు కూడా పరిచయం వుంటే ట్రాములలో వెళ్లడం అసంభవం 
కాకపోయినా దుష్కరమని తెలిసేది. నాయకులు చేసేదంతా సౌఖ్యంకోసమేనని 
అనుకోవడం సరికాదు. నీ మితవ్యయవిధానం నాకు సంతోషదాయకం. వీలైనంత 
వరకు నేనూ అట్టి వాడినే. కొని నావంటి వానికి కొంత ఎక్కువ వ్యయం కావడం 
తప్పనిసరి. దానితో నా ఆక్షేపణ ఒకటి పూర్తిగా రద్దు అయిపోయింది. కాని మరొకటి 
వుంది. దానికి వారు తప్పక తృప్తికరమైన సమాధానం యివ్వలేక పోయారు. 

“అయితే మీరు షకారుకైనా పోరుకదా! యిక ఎప్పుడూ అస్వస్థులై వుండటం 
సరియేనా? దేశ కార్యాల్లో వ్యాయామానికి అవకాశం దొరకదా?” అని అడిగాను. 
'షికారుకు పోవుటకు ఎప్పుడైనా నాకు అవకాశం కలదని కనుగొన్నారా?’ అని నన్ను 
అడిగారు. 

వారి యెడగల ఆదరం వల్ల వారి యీ మాటకు నేను సమాధానం చెప్పలేదు. 
వారి ఈ మాటవల్ల నాకు తృప్తి కలుగలేదు. కాని నేను మారుమాటాడలేదు. భోజనానికి 
మనకు సమయం దొరకడం లేదా? అదేవిధంగా వ్యాయామానికి సమయం 
దొరుకుతుందని నాటికీ, నేటికి కూడా నా విశ్వాసం, దీని వల్ల దేశ సేవ తగ్గిపోదని 
ఎక్కువవుతుందని నా అభిప్రాయం, 


18. గోట్లేగారితో ఒక మాసం - 2 


గోళ్టేగారి గొడుగు నీడలో వున్న నేను కాలవ్యవధిని గమనించలేదు. హిందూ 
దేశమందలి కైస్తవుల స్థితిగతులను గురించి సవివరంగా తెలుసుకొని మీకు 


214 గోట్లే గారితో ఒక మాసం - 2 


తెలియచేస్తానని దక్షిణ ఆఫ్రికా యందలి క్రైస్తవ మిత్రులకు చెప్పి వచ్చాను. కాళీచరణ 
బెనర్జీగారి పేరు విన్నాను. వారు కాంగ్రెస్‌లో ఎక్కువగా పని చేస్తున్నారు. అందువల్ల 
వారంటే నాకు ఆదరం పెరిగింది. సామాన్యంగా భారతదేశ క్రైస్తవులు కాంగ్రెస్‌ సభల్లో, 
పాల్గొనరు. హిందువులతో, ముసల్మానులతో కలవరు. అందువల్ల క్రైస్తవుల యెడ 
కలిగిన ఆ విశ్వాసం కాళీచరణ బెనర్జీ గారి యెడ నాకు కలగలేదు. నేను వారిని 
దర్శిస్తానని గోళ్టేగారితో అన్నాను. వారిని చూచి ఏం చేస్తావు? వారు చాలా యోగ్యులే. 
కాని వారిని దర్శించినందున నీకు సంతృప్తి కలుగదని భావిస్తున్నాను. నీవు 
చూడదలుచుకుంటే తప్పక చూడు అని గోళ్లే అన్నారు. నేను కాళీబాబు దర్శనం కోసం 
జాబు పంపాను. వారు వెంటనే అనుమతి యిచ్చారు. వెళ్ళి వారి దర్శనం చేసుకున్నాను. 
ఇంట్లో వారి ధర్మపత్ని మృత్యుశయ్యమీద పడివున్నది. ఇల్లంతా నిరాడంబరంగావుంది. 
కాంగ్రెస్‌లో వారు కోటు, ఫాంటు ధరించి పాల్గొనేవారు. కాని యింట్లో బెంగాలీ ధోవతి 
కట్టుకొని వున్నారు. వారి నిరాడంబరత్వం చూచి ముగ్గుడనయ్యాను. వారి సమయం 
వ్యర్థం చేయకుండా నా గొడవ చెప్పుకున్నాను. “పాపాలతో బాటు మనకు పునర్జన్మ 
కలదను సిద్ధాంతం మీరు నమ్ముతారా?” అని వారు ప్రశ్నించారు. 

“తప్పక నమ్ముతాను.” 

అయితే ఈ పాప నివారణోపాయం హిందూ ధర్మంలో ఎక్కడా లేదు. కాని 
క్రైస్తవ ధర్మంలో వుంది” అని చెప్పి “పాపాలకు ఫలం మృత్యువు. యీ మృత్యువును 
తప్పించుకొనుటకు ఏసుక్రీస్తే శరణ్యం” అని అన్నారు. 

నేను వారికి గీతలో చెప్పబడిన భక్తి యోగాన్ని గురించి చెప్పడానికి ప్రయత్నించాను. 
కొని నా ప్రయత్నం వృధా అయింది. నేను వారి సొజన్యానికి ధన్యవాదాలు సమర్పించాను. 
మా సంభాషణ వల్ల నాకు తృప్తి కలుగలేదు. కాని లాభం చేకూరింది. నేను కలకత్తాలో 
గల వీధివీధిన బాగా తిరిగాను. చాలా దూరం నడిచాను. అప్పుడే న్యాయమూర్తి 
మిత్రగారిని, సర్‌గురుదాసబెనర్జీ గారిని దర్శించాను. దక్షిణ ఆఫ్రికా పనులకు వారి 
సాయం అవసరం. రాజాసర్‌ప్యారీ మోహన్‌ముఖర్టీగారి దర్శన భాగ్యం కూడా కలిగింది. 

కాళీ చరణ బెనర్జీగారు కాళికాలయాన్ని గురించి నాకు చెప్పారు. ఒక 
పుస్తకంలో దాని వర్ణన చదివాను. న్యాయమూర్తి మిత్రగారి గృహం ఆ ప్రాంతంలోనే 
వున్నది. వారి దర్శనం చేసుకొని ఆ దారినే వస్తూ కాళికాలయం దగ్గరకి వెళ్ళాను. 
కొళీకాదేవికి బలికాబోతున్న గొర్రెల మందను త్రోవలో చూచాను. ఆలయం సందుల్లో 
బిచ్చగాళ్లు గుంపులు గుంపులుగా వున్నారు. బైరాగి బాబులు సరేసరి సంతలు, బజార్లు 


ఆత్మకథ 215 


మొదలుగాగల చోట్ల బిచ్చగాళ్లకు కాణీకూడా యివ్వకూడదని అప్పటికే నేను 
నిర్ణయించుకొన్నాను. చాలామంది బిచ్చగాళ్ళు నా వెంటబడ్డారు. ఒక బాబాజీ ఎత్తగు 
నలుచదరపు రాతికట్టడం మీద కూర్చొని వున్నాడు. ఆయన నన్ను దగ్గరికి రమ్మని 
పిలిచాడు. నేను, ఒక మిత్రుడు ఆయన దగ్గరకు వెళ్లాము. “నాయనా! ఎక్కడికి 
పోతున్నావు. అని ఆయన నన్ను అడుగగా, తగిన సమాధానం చెప్పాను. ఆయన నన్ను, 
నామిత్రుణ్ఞి కూర్చోమని చెప్పగా మేము కూర్చున్నాము “అయ్యా! ఇన్ని గొర్రెల్ని 
బలియివ్వడం ధర్మమని మీరు భావిస్తున్నారా?” అని అడిగాను. “జీవహత్య ధర్మమని 
ఎవరంటారు?”అని ఆయన అన్నాడు. 

“మీరిక్కడ కూర్చున్నారు గదా? జనానికి బోధించకూడదా?” 

“అది నా పనికాదు. భగవత్సేవయే నా పని” 

“అందుకు మీకు యీ చోటే దొరికిందా? వేరే చోటుదొరకలేదా?” 

“ఎక్కడ బడితే అక్కడ కూర్చుంటాను. నాకన్ని చోట్లు ఒక్కటే, లోకులగోల 
నాకెందుకు? వాళ్గొక గొర్రెల మంద. ఎక్కడికి పిలిస్తే అక్కడికి పోతారు. వారితో 
మాకేమిపని?” 

నేనిక సంభాషణను పెరగనీయలేదు. తరువాత నేను దేవాలయంలోకి వెళ్లాను. 
ఎదురుగా రక్తపుమడి చూచి బిత్తరపోయాను. నిలబడలేకపోయాను. పెద్ద క్షోభ 
కలిగింది. తలక్రిందులయ్యాను. ఆ దృశ్యం ఈనాటకీ మరువలేను. ఆ సమయాన ఒక 
బెంగాలీ సంఘం వారు నన్ను విందుకు పిలిచారు. అక్కడ ఒక సజ్జనునితో 
ఘాతుకమగు జంతుబలిని గూర్చి ముచ్చటించాను. “అక్కడ బలియిచ్చే సమయంలో 
చెవులు రింగుమంటూ నౌబత్‌ఖానాలు మోగుతూ వుంటాయి. ఈ గందర గోళంలో 
గొర్రెలకు మృత్యుబాధ తెలియదు” అన్లో ఆ సజ్జనుడు అన్నాడు. వారి మాటలు నాకు 
రుచించలేదు. 'ఆ గొర్రెలకి నోరుంటే ఊరుకోవు. ఘోరమైన ఈ ఆచారాన్ని ఆపివేయాలి. 
అని అన్నాను. నాకు బుద్భని కథ జ్ఞాపకం వచ్చింది. కాని దానిని ఆపడం మాత్రంనా 
శక్తికి మించిన పనియని అనిపించింది. 

ఈ విషయంలో అప్పుడు ఏవిధంగా భావించానో ఇప్పుడు కూడా ఆ విధంగానే 
భావిస్తునాను. గొర్రె ప్రాణం విలువ మనుష్యుని ప్రాణం కంటే తక్కువ కాదు. మనిషి 
శరీరాన్ని పోషించేందుకు గొర్రెను చంపడం ఎన్నటికీ అంగీకరించలేను. జంతువు కడు 
నిస్సహాయమగు ప్రాణి. మనుష్యుని సాయం పొందుటకు అది అధికారి. అయితే 
దానికి సాయం చేయాలంటే మనిషికి ఎంతో యోగ్యత, అధికార విచక్షణ వుండటం 


216 గోఖలే గారితో ఒక మాసం - 3 


అవసరం. అప్పుడే ప్రాణదానం చేయగల శక్తి మనిషికి చేకూరుతుంది. గొర్రెలను 
ఇంతటి క్రూరమైన హోమం నుండి రక్షించాలంటే నాకు యింకా ఆత్మశుద్ధి, త్యాగం 
అవసరం. ఇట్టి శుద్ధిని, త్యాగాన్ని గురించి ఘోషిస్తూ ఘోషిస్తూ నే ఈ దేహాన్ని విడవలసి 
వస్తుందేమోనని తోస్తున్నది. మనిషిని ఈ మహా పాతకాన్నుండి రక్షించుటకు, నిర్జోషులగు 
ఈ జీవులను కాపాడుటకు, ఈ ఆలయాన్ని పవిత్రం చేయిటకు ఆ పరమేశ్వరుడు బె 
మహాపురుషుణ్ణి లేక ఏ మహాశక్తిని సృష్టిస్తాడో తెలియదు. కాని నేను అలా సృష్టించమని 
సదా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. జ్ఞానవంతులు, బుద్ధిమంతులు, త్యాగధనులు, 
భావుకులునగు బెంగాల్‌ ప్రజలు ఇట్టి వధను ఎట్లు సహించి వూరుకుంటున్నారో 
తిలియదు 


19. గోబ్లేగారితో ఒక మాసం - 3 


కాళీ మాత నుద్దేశించి చేయబడుతున్న భయంకరమగు ఈ యజ్ఞాన్ని చూచిన 
తరువాత బెంగాలీ ప్రజల జీవిత విధానాన్ని గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. 
బ్రహ్మసమాజ మత గ్రంధాలు బాగా చదివాను. వారి ఉపన్యాసాలు విన్నాను. వారు 
వ్రాసిన కేశవ చంద్రసేస్‌ గారి జీవిత చరిత్రను ఆసక్తితో చదివాను. సాధారణంగా 
బ్రహ్మసమాజానికి, అసలు బ్రహ్మసమాజానికి గల భేదం తెలుసుకున్నాను. 
పండితశివనాధశాస్త్రిగారిని దర్శించాను. ఫ్రొఫెసర్‌ కాధవటేగారితో కలిసి మహర్షి 
దేవేంద్రనాధ టాగూరు గారిని దర్శించుటకు వెళ్ళాను. కొని ఆ సమయంలో వారు 
ఎవ్వరికీ దర్శనం యివ్వడంలేదని తెలిసింది. అందువల్ల వారి దర్శనం కాలేదు. కాని 
వారి ఇంట్లో జరిగే బ్రహ్మసమాజోత్సవానికి అహ్వానింపబడి వెళ్ళి ఆ ఉత్సవాల్లో 
పాల్గొన్నాను. అక్కడ శ్రేష్టమైన బెంగాలీ సంగీతం విన్నాను. అప్పటినుండి బెంగాలీ 
సంగీతం అంటే నాకు ఆసక్తి బాగా పెరిగింది. 

బ్రహ్మసమాజాన్ని గురించి తెలుసుకున్న తరువాత శ్రీ వివేకానందస్వామి వారి 
దర్శనం చేసుకోకుండా ఎలా ఉండగలను? అత్యుత్సాహంతో బేలూరు మఠం నడిచి 
వెళ్ళాను. ఎంతదూరం నడిచానో నాకు ఇప్పుడు గుర్తు లేదు. ఎకాంత స్థలం వున్న ఆ 
మఠం చూచి నేను చాలా ఆనందపడ్డాను. అక్కడికి వెళ్ళిన తరువాత స్వాముల వారు 
జబ్బుపడి కలకత్తాలో వున్నారని తెలిసింది. ఈ సమాచారం విని నిరాశపడ్డాను. 
తరువాత సోదరి నివేదిత గారి ఇంటి జాడ తెలుసుకొని వెళ్ళి అమెను దర్శించాను, 
ఆమె వైభవం చూచి నిలువునా నీరైపోయాను. మాటలోను పలుకులోను కూడా మా 


ఆత్మకథ 217 


ఇద్దరికి పొంతన కుదర్లేదు. నేను ఈ విషయం గోళ్లేగారికి చెప్పాను “ఆమె” తేజస్సుగల 
వనిత. మీ ఇద్దరికి కుదరదు అని గోళ్లేగారు అన్నారు. 

మరోసారి పేస్తన్‌జీ గారి యింట్లో మేమిద్దరం సమావేశమయ్యాము. ఆమె 
అక్కడ వుండగా నేను వెళ్లాను. ఆమె పేస్తన్‌జీ వృద్ధమాతకు ఉపదేశం ఇస్తున్న 
సమయం అది. అనుకోకుండా నేను ఇద్దరికి మధ్య దుబాసి అయినాను. సోదరి 
నివేదితకు నాకు భావైక్యత లేకపోయినా, ఆమెకు హిందూ మతం యెడ గల అగాధ 
(ప్రేమను గమనించాను. ఆమె రచించిన గ్రంథాలు ఆ తరువాత దక్షిణ ఆఫ్రికా 
కార్యాలయంకోసం కొన్నాను. కలకత్తా లోని నాయకుల్ని దర్శించడానికి మిగతా 
అర్థదినం ధార్మిక సంస్థల్ని, ఇతర సార్వజనిక సంస్థల్ని దర్శించేందుకు వెచ్చించాలని 
నిర్భారించుకున్నాను. 

నేనొక రోజున డాక్టరు మల్లిక్‌ గారి అధ్యక్షతన జరిగిన సభలో బోయర్‌ 
యుద్ధంలో భారతీయుల సేవాబృందం చేసిన పనిని గురించి ఉపన్యసించాను. 
“ఇంగ్లీష్‌మన్‌' పత్రికాధిపతి పరిచయం ఇప్పుడు కూడ నాకు ఉపయోగపడింది. 
సాండర్సుగారికి ఇప్పటికీ సుస్తీగానే వుంది. అయితే 1896 లో నాకు ఏవిధంగా సాయం 
చేశారో ఇప్పుడు కూడా అదేవిధంగా సాయం చేశారు. నా ఈ ఉపన్యాసానికి గోళ్టేగారు 
సంతోషించారు. డాక్టరు రాయ్‌గారు నా ఉపన్యాసాన్ని ప్రశంసించే సరికి యింకా 
సంబరపడ్డాను. నేనీ విధంగా గోబ్బేగారికి గొడుగు నీడన వుండటం వల్ల బెంగాల్‌ 
ప్రాంతంలో నా పని తేలిక అయింది బెంగాల్‌ నందు గొప్ప గొప్ప కుటుంబాల వారితో 
నాకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. చిరస్మరణీయాలైన సంగతులు ఈ కాలానికి 
సంబంధించినవి చాలా వున్నాయి. కొని వాటిని ఇక్కడ వివరించడం లేదు. ఈ 
సమయంలో బ్రహ్మ దేశ (బర్మా) వెళ్లి వచ్చాను. అక్కడి వూంగీలను (సన్యాసుల్ని) 
కలిశాను. వాళ్ల సోమరితనం చూచి నాకు నవ్వు వచ్చింది. బంగారు పెగోడాలు 
(గోపురాలు) చూచాను దేవళంలో లెక్కలేనన్ని కొవ్వొత్తులు వెలుగుతూ వున్నాయి. 
అవి నాకు నచ్చలేదు. గర్భాలయంలో పరుగెత్తుతున్న ఎలుకల్ని చూచేసరికి 
దయానందస్వామి వారి అనుభవం గుర్తుకు వచ్చింది. బ్రహ్మదేశంలో స్త్రీ ఉత్సాహాన్ని 
చూచి సంతోషించాను. కాని పురుషుల మాంద్య చూచి విచారించాను. బొంబాయి 
ఎట్లా హిందూ దేశం కాదో, అట్టే రంగూను బ్రహ్మదేశం కాదని చూచి తెలుసుకున్నాను. 
హిందూ దేశంలో మనం ఇంగ్లీషు వర్తకులకు కమీషన్‌ ఎజంట్లుగా భావించి 
వ్యవహరిస్తున్నట్లే, ఇంగ్లీషు వాళ్లు అక్కడి వర్తకులతో కలిసి బ్రహ్మదేశం వాళ్ళను 
కమీషన్‌ ఏజంట్లుగా చేసుకొన్నారని నాకు బోధపడింది. 


218 కొళీలో 


బ్రహ్మ దేశాన్నుండి తిరిగి వచ్చిన తరువాత గోళ్లేగారి దగ్గర సెలవు తీసుకున్నాను. 
వారిని విడిచిపెట్టడం ఎంతో కష్టమనిపించింది. అయితే నాకు బెంగాలుతో లేక 
కలకత్తాతో పని అయిపోయింది. అన్ని పనుల కంటే ముందు హిందూ దేశంలో మూడో 
తరగతి రైలుబండ్లలో ప్రయాణం చేసి ఆ తరగతిలో ప్రయాణించేవారి కష్టాలు 
తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఈ విషయం గోబ్బేగారికి విన్నవించాను. వారు 
వెంటనే నవ్వారు కాని నా అభిప్రాయాలు తెలుసుకొని సంతోషించారు. ముందు కాశీకి 
వెళ్ళి అనిబిసెంట్‌ గారి దర్శనం చేసుకొందామని నిర్ణయించుకున్నాను. అప్పుడు అమె 
జబ్బుపడి మంచం పట్టి వున్నది. 

మూడోతరగతి రైలుబండి ప్రయాణానికి తగిన సరంజామా సిద్ధం చేసుకోవలసి 
వచ్చింది. లడ్డు, పూరీలు నింపిన టిఫిన్‌ బాక్సు ఒకటి గోళ్లేగారు బహూకరించారు. 
పన్నెండు అణాలు పెట్టి ఒక సంచి కొన్నాను. ఒక రకమైన చాయగల ఉన్నికోటు 
(పోరుబందరు ప్రాంతంవారు ధరిస్తారు), ఒక తువాలు, ఒక ధోవతి ఒక చొక్కా దాన్లో 
వుంచాను. కప్పుకునేందుకు ఒక కంబళీ తీసుకున్నాను. ఒక లోటా కూడా తీసుకుని 
ప్రయాణమైనాను. 

గోళ్లేగారు, రాయ్‌గారు నన్ను సాగనంపడానికి రైలు స్టేషనుకు వచ్చారు. 
రావద్దని బ్రతిమిలాడాను. కాని వారు నా మాట వినలేదు. “నీవు ఒకటో తరగతిలో 
ప్రయాణిస్తూవుంటే నేను రాను. కొని ఇప్పుడు రాక తప్పదు” అని గోళ్లేగారు అన్నారు. 

ప్పాటుఫారం మీదకు వస్తూ వున్నపుడు గోళ్లేగారిని ఎవ్వరూ అపలేదు. వారు 
పట్టు పాగా చుట్టుకున్నారు. కోటు తొడుక్కున్నారు. డాక్టర్‌రాయ్‌ గారు బెంగాలీ 
దుస్తుల్లో వున్నారు. ఆ కారణంవల్ల టిక్కెట్టు కలెక్టరు వారిని మొదట ఆపి వేశాడు. కాని 
గోబ్బేగారు “నా మిత్రులు" అని చెప్పిన మీదట రానిచ్చారు. ఈ విధంగా వారిద్దరు వచ్చి 
నన్ను సాగనంపారు. 


20. కొళీలో 


కలకత్తా నుండి రాజకోట వెళ్ళే దోవలో గల కాశీ, ఆగ్రా, జయపూర్‌, పాలన్ఫూర్‌ 
చూచుకుంటు రాజకోట చేరుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రతిచోట ఒక్కొక్క రోజు 
వున్నాను. పాలన్‌పూరులో తప్ప మిగతా అన్ని చోట్ల సత్రాల్లోను పండాల ఇళ్ళల్లోను 
వున్నాను. ఈ ప్రయాణానికంతకు రైలు చార్జీతో సహా మొత్తం ముప్పది ఒక్క 
రూపాయలు మాత్రం ఖర్చు అయిందని గుర్తు. మూడవ తరగతిలో ప్రయాణం 


ఆత్మకథ 219 


చేస్తున్నప్పటికి మైలు బండ్లు ఎక్కలేదు. వాటిలో జనం క్రిక్కిరిసి వుండటం గమనించాను. 
మిగతా రైళ్ళ కంటే మైలుబండ్లలో మూడవ తరగతి చార్జీకూడా ఎక్కువే. నాకది 
కష్టమనిపించింది. 

మూడోతరగతి పెట్టెలో చెత్త చెదారం, మరుగుదొడ్ల కంపు ఇప్పుడెట్లా వున్నాయో 
అప్పుడు కూడా అట్టాగే వున్నాయి. కొద్దిగా మార్పులు జరిగితే జరిగియుండవచ్చు. 
మూడో తరగతికి మొదటి తరగతికి చార్జీల్లో తేడావుండటమే గాక సౌకర్యాల్లో కూడా 
తేడా వుంది. మూడో తరగతి ప్రయాణీకులకి, గొర్రెలకి తేడా ఎమీ లేదు. ఇక్కడి బండ్లు 
కూడా గొర్రెలకు అనుకూలమైనవని చెప్పవచ్చును. 

యూరపులో మూడోతరగతిలో ప్రయాణం చేయటమే నాకు అలవాటు. ఎట్లా 
వుంటాయో చూద్దామని ఒకసారి మొదటి తరగతి పెట్టె ఎక్కాను. మూడోతరగతికి 
మొదటి తరగతికి పెద్ద తేడా నాకు కనబడలేదు. దక్షిణ ఆఫ్రికాలో మూడో తరగతి 
ప్రయాణీకులంటే నీగ్రోలన్న మాట. కొన్ని పెట్టెల్లో మూడోతరగతి ప్రయాణీకులకు 
సౌకర్యాలు వుంటాయి. కొన్ని బండ్లలో మూడో తరగతి ప్రయాణీకులకు పడుకొనేందుకు 
ఏర్పాట్లు వుంటాయి. కూర్చునే చోట దిండ్లు వుంటాయి. పెట్టెల్లో సీట్లను మించి జనం 
ఎక్కరు. మనదేశంలో అసలే రైల్వేవారిలోట్లు ఎక్కువ. వాటితో బాటు యిటు 
ప్రయాణీకులు కూడా చాలా అపరిశుభ్రంగా వుంటారు. వాళ్ళ ప్రక్కన కూర్చొని 
ప్రయాణించడం శుచిగా వుండేవారికి చాలా కష్టం. అట్టి ప్రయాణం వాళ్లకు శిక్షయే. 
చాలామంది పెట్టెలోనే ఉమ్మి వేస్తూ వుంటారు. మురికి చేస్తూ వుంటారు. బీడీల పాగ 
సరేసరి, తమలపాకులు, పొగాకు నమిలి పిచికారీ చేస్తూ వుంటారు. బిగ్గరగా 
మాట్లాడుతూ వుంటారు. ప్రక్క వారికి యిబ్బందిని లెక్కచేయకుండా దుర్భాషలాడుతూ 
వుంటారు. ఈ విధమైన మూడోతరగతి పెట్టెల్లో ప్రయాణం చేసి చాలాసార్లు పైన 
తెలిపిన యాతనలన్నింటిని అనుభవించాను. 

నేను 1920 లో మూడో తరగతి పెట్టెలో ప్రయాణించాను. 1915 నుండి 
సంవత్సరం పాటు విడవకుండా మూడోతరగతిలో ప్రయాణం చేశాను. అప్పటికి 
యిప్పటికి పెద్ద భేదం నాకు కనబడలేదు. ఈ మహావ్యాధికి ఒక్కటే మందు. 
చదువుకున్న వాళ్లంతా మూడోతరగతిలో ప్రయాణం చేసి ప్రయాణీకుల దురభ్యాసాలను 
తొలగింప చేసేందుకు కృషిచేయాలి. అవసరమైన మార్చుల్ని గురించి అర్జీలు 
పంపించి రైలు అధికారుల్ని నిద్రపోనీయకూడదు. తమతమ సౌఖ్యాలకోసం లంచాలు 
యివ్వకూడదు. ఇతర అన్యాయమార్గాలను త్రొక్కకూడదు. రైలు నియమాలను 


యప్‌ -1-16 


220 కా?లొ 


అతిక్రమించకూడదు. ఈ విధంగా చేస్తే జనానికి కొద్దో గొప్పో సంస్కారం కలుగుతుందని 
అనుభవం వల్ల చెబుతున్నాను. నేను జబ్బు పడినందువల్ల 1920 నుండి మూడోతరగతి 
ప్రయాణం మానుకున్నాను. ఇందుకు నాకు సిగ్గు వేసింది. విచారం కలిగింది. మూడో 
తరగతి ప్రయాణీకుల ఇక్కట్లు కొద్దికొద్దిగా తగ్గి దారికి వస్తున్న తరుణంలో నాకు జబ్బు 
చేసి అట్టి అదృష్టం తప్పిపోయింది. రైళ్లలోను, ఓడల్లోను ప్రయాణం చేసే బీదవాళ్ళకు 
కలిగే చిక్కుల్ని, అసౌకర్యాలను తొలగించేందుకు అంతా కృషి చేయాలి. యిది 
అందరికీ సంబంధించిన ఒక స్వతంత్ర విషయం. అందుకు ఒకరిద్దరు సమర్భలు 
పూనుకుంటే మేలు జరుగుతుంది. 

ఇక యీ విషయం మాని కాళీ కథ చెబుతాను. ప్రాతః కాలసమయంలో కాశీలో 
కాలు పెట్టాను. పండా ఇంట దిగుదామని అనుకున్నాను. చాలామంది బ్రాహ్మణులు 
నా చుట్టూ మూగారు. వారందరిలో శుచిగా యున్న పండా యింటికి వెళదామని 
అనుకున్నాను. అట్టి పండాను చూచి వారి యింటికి వెళ్ళాను. ఆ పండా ఇల్లు శుచిగా 
వుంది. ముంగిట్లో గోవు కట్టివేయబడి వుంది. యిల్లు పరిశుభ్రంగా వుంది. మేడ మీద 
నా బస. యధావిధిగా గంగా స్నానం చేయాలని భావించాను. అంతవరకు అన్నం 
తినకుండా వుండాలని అనుకున్నాను. అవసరమైన ప్రయత్నమంతా పండా చేశాడు. 
ఒక రూపాయి పావలా కంటే ఎక్కువ దక్షిణ యివ్వలేనని మొదటనే పండాకు 
చెప్పాను. దానికి తగినట్లే చేయమని చెప్పాను. అతడు ఏమాత్రం జగడం పెట్టుకొలేదు. 
“ఫకీర్షకైనా పాదుషాలకైనా పూజ ఒకే రీతిగా చేయిస్తాను. యాత్రికులు వారి వారి 
శక్త్యానుసారం యిస్తారు. దాని కేమిటి? అని పండా అన్నాడు. పూజా సమయంలో 
అతడు మంత్రాలు మింగినట్లు అనిపించలేదు. పన్నెండు గంటలకు పూజా స్నానాదులు 
ముగించుకొని కాశీ విశ్వనాధుని దర్శనం కోసం వెళ్ళాను. అక్కడ చూచిన విషయాలు 
నొకు ఎంతో దుఃఖం కలిగించాయి.” 

1891వ ఎట నేను బొంబాయిలో బారిస్టరీ చేస్తున్నప్పుడు ప్రార్థనా సమాజ 
మందిరంలో కాశీ యాత్రను గురించి ఒక ఉపన్యాసం విన్నాను. ఆ ప్రసంగం విని 
నిరాశ పడ్డాను. కాశీ వెళ్ళాను. కాని ప్రత్యక్ష దర్శనం చేసుకొని అనుకున్న దాని కంటే 
అధికంగా నిరాశపడ్డాను. 

జారుడుగా వున్న ఒక ఇరుకు సందులో నుండి ఆలయం లోపలికి వెళ్లాలి. 
అక్కడ శాంతి అనే మాటకు తావులేదు. ఎక్కడ చూచినా ఈగలు గుయ్‌ అంటున్నాయి, 
యాత్రికుల రొదకు, దుకాణాల వాళ్ల రగడకు అంతేలేదు. 


ఆత్మకథ 221 


ధ్యానానికి, భగవచ్చింతనకు అది నిలయం. అలాంటి చోట వాటికే తావు లేదు. 
అయితే తమ చుట్టుప్రక్కల ఎమి జరుగుతున్నా పట్టించుకోకుండా ధ్యానంలో 
లీనమైయున్న కొంతమంది స్త్రీలను నేను చూచాను. అందుకు ఆలయ అధికారుల్ని 
ప్రశ్నించవలసిన అవసరం లేదు. ఆలయ ప్రాంతం శాంతంగా నిర్మలంగా, సుగంధితంగా 
ఉంచడం ఆలయ అధికారుల విధి. నేనక్కడ మోసపువర్తకులు రెండోరకం మిఠాయి 
అమ్ముతూ వుండటం చూచాను. 

ఆలయంలో అడుగు పెట్టేసరికి గుమ్మంలో కుళ్ళిన పూలు కనబడ్డాయి. 
వాటినుండి దుర్గంధం వస్తూవుంది. లోపల నేలమీద చలువ రాళ్ళు పరచబడి 
వున్నాయి. ఆ చలవరాళ్ల మీద అంధభక్తుడొకడు రూపాయలు తాపింపచేశాడు. 
దానిలోకి మురికి దూరి స్థావరం ఏర్పరుచుకుంది. 

'జ్ఞానవాపి' దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఈశ్వరుడి కోసం వెతికాను. కాని వృధా. 
అక్కడ నా మనస్సు బాగుండలేదు. జ్ఞానవాసి దగ్గరకూడా అంతా చెడుగే. దక్షిణ 
యిచ్చేందుకు బుద్ధిపుట్టలేదు. అందువల్ల ఒక్క దమ్మిడీ మాత్రం అక్కడ వేశాను. ఒక 
పండా తిట్లుతిట్టి “నీవు ఈ విధంగా అవమానం చేస్తే నరకంలో పడతావు అని 
శపించాడు. “అయ్యా, నా కర్మ ఎలా కానున్నదో కానీయండి. మీరు యిట్టి దుర్భాష 
నోటితో పలుకకూడదు. ఈ దమ్మిడీ తీసుకుంటే తీసుకోండి. లేకపోతే యిది కూడా 
మీకు దక్కదు" అని నేనన్నాను. “పో, నీ దమ్మిడీనాకు కావాలనుకున్నావా? పో, పో' 
'అని పండా యింకో నాలుగు తిట్లు వడ్డించాడు. ఆ దమ్మిడ్రీని తీసుకొని బయటపడ్డాను. 
“పండా మహాశయేడికి దమ్మిడీ నష్టం, నాకు దమ్మిడి లాభం...” అని నేను 
అనుకున్నాను. కాని ఆయన దమ్మిడి కూడా పోనిచ్చేరకం కాదు. అతడు నన్ను వెనక్కి 
పిలిచి “మంచిది, అక్కడ వుంచు, నేను నీ మాదిరిగా చేయకూడదు. నేను 
తీసుకోకపోతే నీకు అమంగళం కలుగుతుంది అని అన్నాడు. 

నేను మాట్లాడకుండా దమ్మిడీ అక్కడ బెట్టి తిరుగుముఖం పట్టాను. 

తరువాత ఒకటి రెండు సార్లు కాశీ విశ్వనాధుని దగ్గరకు వెళ్ళాను. కాని అప్పటికి 
నాకు మహాత్మ బిరుదు లభించింది. కావున 1902 వ ఎట కలిగిన అనుభవం ఇప్పుడు 
ఎలా కలుగుతుంది? ఇప్పుడు నేనే దర్శన పాత్రుణ్ణి అయిపోయాను. యిక నాకు 
అప్పటిలాంటి దృశ్య దర్శన భాగ్యం ఎలా కలుగుతుంది? మహాత్ముల కష్టాలు 
మహాత్ములకే ఎరుక. యిక ఆలయం విషయం. అక్కడ ఒకటే కమురుకంపు. గతంలో 
ఆలయం లోపల చలా వున్నదో ఇప్పడూ అలాగే వుంది. 


222 బొంబాయిలో నివాసం 


ఎవరికైనా దేవుని దయ మీద సందేహం వుంటే వాల్లిటువంటి తీర్థ క్షేత్రాల్ని 
చూతురుగాక. ఆ మహాయోగి పరమేశ్వరుడు తన పేరిట జరుగుతున్న మోసం 
అధర్మం దుర్మార్గం అలా ఎందుకు సహిస్తున్నాడో తెలియదు. 

'యే యధా మాం ప్రపద్యంతే తాంస్తథైవభజామ్యహమ్‌' ఎవరు ఎట్లా నన్ను 
కొలుస్తారో వారికి అట్టి ఫలం యిస్తాను. అని భగవానుడు చెప్పాడు. కర్మను ఎవడు 
మార్చగలడు? మధ్యన భగవానుడు తానెందుకు కల్పించుకోవాలి? ధర్మాన్ని యిలా 
నిర్ధారించి ఆయన అంటే భగవంతుడు అంతర్హితుడైనాడు. 

నేనీ అనుభవాలు వెంట బెట్టుకొని మిసెస్‌ బిసెంటు దర్శనానికి వెళ్ళాను. ఆమె 
అప్పుడు జబ్బుపడి లేచింది నేను వచ్చానని తెలియగానే ఆమె లోపలినుండి నన్ను 
చూచేందుకు బయటికి వచ్చింది నేను కేవలం దర్శనం కోసం వచ్చాను. “మీకు 
ఒంట్లో బాగాలేదని విన్నాను. అందువల్ల మిమ్మల్ని చూచి వెళదామని వచ్చాను. మీకు 
జబ్బుగా వున్నా దర్శనం యిచ్చారు. చాలు. సంతృప్తి కలిగింది. ఇంతకంటే ఎక్కువ 
కష్టం మీకు కలిగించను' అని చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాను. 


21. బొంబాయిలో నివాసం 


నేను బొంబాయిలో వుండి బారిస్టరీ చేస్తూ దానితో బాటు ప్రజాసేవ చేస్తూ 
వుండాలని గోఖ్లేగారి కోరిక. ఆ రోజుల్లో లోకసేవ అంటే కాంగ్రెస్‌ సేవ అన్నమాట. 
అప్పుడు గోబ్లేగారు ఒక సంస్థను స్థాపించారు. దాని పని కేవలం కాంగ్రెస్‌ పనులు 
చేయడమే. 

నా కోరిక కూడా అదే. కాని బారిస్టరీలో ఆత్మ విశ్వాసం తక్కువ. పూర్వానుభవాల్ని 
నేను మరచిపోలేదు. కేసుల కోసం వాళ్ళను వీళ్ళను ప్రాధేయపడటం నాకు నచ్చదు. 

అందువల్ల మొదట నేను రాజకోటలోనే మకాం పెట్టాను. అక్కడ నా 
హితైషులు, నన్ను ఇంగ్లాండుకు పంపిన వారు నగు కేవల్‌రాం మావజీదవే గారు 
మూడు కేసులు తెచ్చి యున్నారు. అందు రెండు అప్పీళ్ళు. కాఠియావాడ్‌ జుడిషియల్‌ 
అసిస్టెంట్‌ దగ్గర వాటి విచారణ జరుగుతున్నది. మిగిలినది అసలు దావా. అది జామ్‌ 
నగర్‌లో జరుగుతున్నది. అది పెద్ద దావా. ఈ దావాలో గెలిపిస్తానని పూచీ పడలేనని 
చెప్పాను. 'ఓడిపోయేది మేము కదా! నీవు శక్తి కొద్ది పనిచేయి. నేను నీతో వుంటాను!' 
అని కేవలరాం గారు అన్నారు. ప్రతిపక్షాల వకీలు కీ.శే సమర్థ. నేను కేసు క్షుణ్ణంగా 
చదివాను. నాకు ఇండియన్‌లా బాగారాదు. కేవలరాంగారు నాకు నూరి పోశారు. 


ఆత్మకధ 223 


“ఎవిడెన్సు ఆక్టు విధానమంతా ఫిరోజ్‌గారికి కరతలామలకం. ఆయన గొప్పవాడు 
కావడానికి అదే కారణమని నా మిత్రులు, దక్షిణ ఆఫ్రికాకు వెళ్లక పూర్వం నాకు 
చెబుతూ వుండేవారు. ఈ సంగతి నేను గుర్తుంచుకొని దక్షిణ ఆఫ్రికాకు వెళ్లేటప్పుడు 
టీకాలతో సహా దాన్ని బాగా పఠించాను. ఇంతేగాక నాకు దక్షిణ ఆఫ్రికాలో మంచి 
అనుభవం కలిగింది. 

నేను దావా గెలిచాను. అందువల్ల నా విశ్వాసం దృఢపడింది. అప్పీళ్ళ 
విషయంలో నాకు భయం లేదు. వాటిలో కూడా గెలిచాను. ఇక బొంబాయి వెళ్ళినా 
భయం లేదని ధైర్యం కలిగింది. 

ఈ విషయం ఎక్కువగా చెప్పేముందు తెల్ల అధికారుల అత్యాచారం, అజ్ఞానం 
గురించి కలిగిన అనుభవం చెబుతాను. ఈ జ్యుడిషియల్‌ అసి స్టెంటుగా వున్న ఒక దొర 
ఎప్పుడూ ఒక చోట వుండడు. ఈయన త్రిపాదిలా ఎక్కడెక్కడికి తిరుగుతూ వుంటాడో 
వకీళ్ళు, క్షయింట్లు కూడా అక్కడక్కడికి తిరుగుతూ వుండాలి. తమ చోటు విడిచి వచ్చే 
వకీళ్లకు ఫీజు ఎక్కువ యివ్వవలసివున్నందున క్షయింట్లకు ఖర్చు అధికమైపోత్నుది. 
ఇదంతా విచారించవలసిన అవసరం జడ్డీకి లేదు కదా! 

వేరావల్‌ అను గ్రామంలో అప్పీలు విచారణ జరుగనున్నది. అక్కడ ప్లేగు 
ముమ్మరంగా వుంది. రోజుకి 50 మందికి ప్లేగు తాకుతూ వున్నదని గుర్తు. జనాభా 
దరిదాపు 5,500. దాదాపు గ్రామమంతా శూన్యం. నేను ఒక శూన్యంగా వున్న సత్రంలో 
విడిది చేశాను. అది గ్రామానికి కొంచెం సమీపాన వుంది. కాని పాపం పార్టీలు ఎక్కడ 
వుంటాయి ? బీదవారైతే ఇక వాళ్ల రక్షకుడు భగవంతుడే 

“అక్కడ పేగు వుండటం వలన విచారణను మరోచోటుకి మార్చమని దొర 
గారిని కోరవచ్చును.” అని ఒక వకీలు మిత్రుడు నాకు తంతి పంపాడు. నేనా విధంగా 
కోరగా ప్లేగుకు భయపడుతున్నారా అని దొర అడిగాడు. 

“ఈ విషయంలో మీరు మా భయాన్ని గురించి యోచించవద్దు. మా 
సంరక్షణోపాయం మాకు తెలుసు. కొని క్లయింట్ల గతి ఎమిటి? అడిగాను. 

హిందూ దేశంలో ప్లేగు స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంది. దీనికి భయమెందుకు? 
వేరావల్‌ ఎంతో మంచిది (దొర గ్రామానికి దూరంగా రాజభవనం లాంటి డేరాలో 
వున్నాడు) ఈ విధంగా బయట వుండటం అందరికీ నేర్పాలని యిలా చేస్తున్నాను. 

ఇది ఆయన వేదాంతం. దీని ముందు యిక నా మాట చలామణీ ఎలా 
అవుతుంది. “గాంధీగారు చెప్పింది గుర్తు పెట్టుకొని వకీళ్ళకు, పార్టీలకు నిజంగా కష్టం 
కలుగుతూ వుంటే నాకు చెప్పండి అని దొర శిరస్తాదారుకు చెప్పాడు. 


224 ధర్మసంకటం 


దొర తాను చేస్తున్నది ఒప్పే అనుకొని అలా చేస్తున్నాడను విషయం నిజం. కాని 
నల్లవాళ్లు పడుతున్న ఇబ్బందుల ముందు అది ఏపాటిది? ఆయనకు బీదవారగు 
నల్లవారి అవసరాలు, అలవాట్లు, స్వభావాలు, ఆచారాలు ఎట్లా తెలుస్తాయి? 
రూపాయల మీద నడిచే వాడికి పైసల సంగతి ఎలా తెలుస్తుంది? ఎంత ప్రయత్నించినా 
ఎనుగు చీమను గురించి తెలుసుకోలేదు. అదే విధంగా ఎనుగులవంటి తెల్లవాళ్ళు 
చీమలాంటి నల్లవాళ్లను తెలుసుకోవాలన్నా వాళ్ళను తీర్చిదిద్దాలన్నా సాధ్యం కాదు. 

ఇక స్వవిషయం. పైన తెలిపిన విధంగా నామీద నాకు విశ్వాసం కలిగింది. 
కొంతకాలం రాజకోటలోనే వుందామని భావించాను. ఇంతలో కేవలరాంగారు నా 
దగ్గరకు వచ్చి “నిన్నిక్కడ వుండనీయను. నీవు యిక బొంబాయిలో వుండవలసి 
వస్తుంది. 'అని అన్నాడు. 

“అయితే అక్కడ కేసులేవీ? నా ఖర్చు మీరు భరిస్తారా!” 

“ఆహా, నీ ఖర్చులు నేను భరిస్తాను. అవసరమైనప్పుడు పెద్ద పెద్ద బారిస్టర్లను 
ఇక్కడికి తీసుకువచ్చినట్లు నిన్ను తీసుకు వస్తాను. వ్రాతకోతల పనులన్నీ అక్కడికి 
పంపిస్తాను. బారిస్టర్లను పెద్దవాళ్ళను చేయడం, చిన్నవాళ్ళను చేయడం ప్లీడర్ల చేతిలో 
పని కాదా! జాంనగర్‌లోను, వేరావలులోను నీ పనిని సరిగ్గా నిర్వహించావు. ఇక మాకు 
చింత లేదు. లోకారాధన చేయవలసిన వాడవు. ఇక నిన్ను కాఠియావాడులో 
వుండనీయం. ప్రయాణం ఎప్పుడో చెప్పు. 

“నేటాలునుండి నాకు కొంత పైకం రావాలి. అది రాగానే నేను బొంబాయి 
వెళతాను” 

పైకం రెండు వారాల్లో వచ్చింది. నేను బొంబాయి వెళ్ళాను పేయిన్‌ గిల్‌ బర్భు 
అండ్‌ సయానీస్‌ అను ఆఫీసులో చేంబరు అద్దెకు తీసుకొని అక్కడే బసచేశాను. 


22, ధర్మసంకటం 


నేను ఆఫీసుతో పాటు గిరిగాములో ఇల్లు అద్దెకు తీసుకున్నాను. కాని 
ఈశ్వరుడు నన్ను స్థిరంగా వుండనీయలేదు. ఇల్లు తీసుకున్న కొద్దిరోజులకే మా రెండో 
పిల్లవాడికి బాగా జబ్బు చేసింది. టైఫాయిడ్‌ జ్వరం. ఎంతకీ తగ్గలేదు. మాటలు 
తడబడడం ప్రారంభమైంది. రాత్రి సన్నిపాత లక్షణాలు. ఈ వ్యాధికి ముందు అతనికి 
మశూచి ముమ్మరంగా పోసింది. 


ఆత్మకథ 225 


డాక్టరును పిలిపించాను. “ఇందుకు మందు పనిచేయదు. కోడిగుడ్డరసం, 
కోళ్ళరసం ఇవ్వాలి” అని డాక్టరు చెప్పాడు. 

మణీలాలు వయస్సు పదిఎళ్ళు. పిల్లవాణ్ణి ఏమని అడగను? సంరక్షకుణ్ణీ నేన్ను 
నేనే ఏదో ఒక నిర్ణయం చేయాలి. డాక్టరు సజ్జనుడు. పారసీకుడు “అయ్యా, మేము 
మాంసాహారులం కాము. మీరు చెప్పిన ఈ రెండు వస్తువుల్లో దేన్నీ ముట్టము. 
ఇందుకు బదులు మరొకటి చెప్పండి.” అని అన్నాను. 

“మీ పిల్లవాడి జీవితాశలేదు. పాలలో నీళ్ళు కలిపి ఇవ్వవచ్చు. కాని ఆ ఆహారం 
చాలదు. నేను చాలామంది హిందువుల ఇళ్ళల్లో వైద్యం చేస్తున్నాను. మీకు తెలుసు. 
వాళ్ళంతా నే చెప్పినట్లు చేస్తారు. నేను చెప్పిన వస్తువులు వాళ్ళు తీసుకుంటున్నారు. 
నేను చెప్పినట్లు మీరు కూడా విని ఈ పిల్లవాడి విషయంలో కారిన్యం వహించకుండా 
వుంటే మేలు జరుగుతుంది. 

మీరన్నది నిజమే. కాని ఒక్క విషయం చెప్పక తప్పదు. ఈ విషయంలో నా 
బాధ్యత చాలా ఎక్కువ. అతడు పెద్ద వాడైయుంటే అతడి ఇస్టానుసారం వ్యవహరించి 
వుండేవాణ్ణి. కాని ఆ భారం నా మీద పడింది. మనిషికి ధర్మసంకటం ఎర్పడేది ఇలాంటి 
సమయాల్లోనేనని భావిస్తున్నాను. తప్పో ఒప్పో మనుష్యుడు మాంసం తినకూడదని నా 
నిర్ణయం. జీవన సాధనానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ప్రాణం నిలుపుకోడం 
కోసమైనా ఈ వస్తువుల్ని తినరాదని నా అభిప్రాయం. అందువల్ల నాకు గాని నావారికి 
గాని ఇట్టి సమయంలో కూడా మాంసం మొదలగు వాటిని తినిపించకూడదని నా 
ధర్మమర్యాద బోధిస్తున్నది. మీరు ఈ పిల్లవాడి జీవితానికి ప్రమాదం అని చెప్పినా లేక 
నిజంగా ప్రమాదం సంభవించినా నేను వాటిని ముట్టను. కాని ఒక్కటి మాత్రం 
యాచిస్తున్నాను. మీ మందులు నేను వాడను. నాకు నాడి, హృదయ పరీక్ష తెలియదు. 
నాకు కొంచెం కొంచెం జల చికిత్స తెలుసు. నేనా చికిత్స చేస్తాను. మీరు నియమ ప్రకారం 
మణిలాలును చూచి శరీరంలో కలిగే మార్పుల్ని నాకు తెలిపితే మీ మేలు మరువలేను 
అని అన్నాను. సజ్ఞనుడగు అతనికి నా ఇబ్బంది తెలిసింది. నేను కోరిన ప్రకారం వచ్చి 
మణీలాలును చూచి వెళతానని అన్నాడు. 

మణిలాలు తన ఉద్దేశ్యం నిర్ధారించి చెప్పగలవాడు కాకపోయినా, నాకు 
డౌక్టరుకు జరిగిన సంభాషణంతా చెప్పి నీ ఉద్దేశ్యం ఎమిటి అని అడిగాను. 

“నీవు మామూలుగా జలవైద్యం చేయి. నాకు కోళ్ళూ వద్దు, కోడిగ్రుడ్డరసమూ 
వద్దు అని మణిలాలు అన్నాడు. 


226 ధర్మసంకటం 


బాబూ, వాటిని తిను అని నేను చెబితే పిల్లవాడు తింటాడని నాకు తెలుసు, 
అయినా అతని మాటలవల్ల నాకు సంతోషం కలిగింది. నాకు కూనే వైద్యం కొద్దిగా 
తెలుసు. లోగడ నుండి ఈ వైద్యం నేను చేస్తున్నాను. రోగానికి లంకణం పరమౌషధం 
అని నా భావం. కూనే వైద్యం ప్రకారం మణిలాలుకు కటిస్నానం మూడు నిమిషాలు 
మాత్రం చేయించాను. మూడు రోజుల వరకు నీరు కలిపిన నారింజ పండ్ల రసం 
ఇచ్చాను. కాని ఉష్ణం తగ్గలేదు. రాత్రిళ్ళు కొంచెం కొంచెం పెరుగుతూ వున్నది. 104 
డిగ్రీల దాక జ్వరం వుంటున్నది. నాకు కంగారు పుట్టింది. “పిల్లవాడికి ఎమైనా అయితే 
లోకులేమంటారు? మా అన్నగారేమంటారు? మరో డాక్టరును పిలిపించకూడదా? 
ఆయుర్వేద వైద్యుణ్ణి పిలిపించకూడదా? అపక్వమైన తమ బుద్ధిని పిల్లలపై 
ప్రయోగించే హక్కు తల్లిదండ్రుల కెక్కడిది.? ఈ రకమైన ఊహలతో మనుస్సు 
బరువెక్కింది 'జీవుడా! నీవు నీకోసం ఏంచేస్తున్నావో నీ పిల్లవాడి కోసం కూడా అదే 
చేయి. పరమేశ్వరుడు సంతోషిస్తాడు. నీకు జలచికిత్స అంటే గురి. మందు మీద అట్టి 
గురి లేదు. డాక్టరు ప్రాణం పోయలేడు. అతడిచ్చేది మందు. ప్రాణతంతువు దేవుడి 
చేతుల్లో వుంది. అందువల్ల దైవనామం స్మరించు. దానిని నమ్ము, నీ మార్గం విడవకు' 
అను ఊహ మనస్సులో జనించింది. 

మనస్సులో ఎంతో మధనపడుతూ వున్నాను. చీకటి పడింది. రాత్రి మణిలాలును 
దగ్గరకు తీసుకొని పడుకున్నాను. తడిగుడ్డ కప్పవచ్చని అనుకున్నాను. లేచి బట్ట తెచ్చి 
చన్నీటిలో తడిపి పిడిచి తలవరకు కప్పాను. పైన రెండు కంబళ్ళు కప్పాను. తలకు 
తడితువాలు చుట్టాను. ఒళ్ళు పెనంలా కాలుతున్నది. వంటి మిద చెమట బొట్టు 
లేదు. 

నాకు దడ పుట్టింది. మణిలాలును తల్లికి అప్పగించాను. ఒక్క అరగంట సేపు 
తెరపగాలిలో తిరిగి శ్రమ తీర్చుకొని శాంతి పాందుదామని తలచి చౌపాటి వైపుకు 
వెళ్ళాను. పదోగంట కొట్టారు. మనుష్యుల రాక పోకలు తగ్గాయి. కాని నాకు అదేమీ 
తెలియదు. నేను దుఃఖ సాగరంలో మునిగి వున్నాను. స్ట ఈశ్వరా! ఈ ధర్మ 
సంకటంలో నా ప్రార్థన అంగీకరించు” అని అంటూ నిలబడ్డాను. నా నాలుక మీద 
రామనామం ఆడుతూ వుంది. కొంతసేపటికి ఇంటికి బయలుదేరాను. నా గుండెలు 
దడదడలాడుతూ వున్నాయి. ఇంట్లో ప్రవేశించాను. “నాన్నా! వచ్చావా?" అని మణిలాలు 


అన్నాడు. 


ఆత్మకధ 227 


“అ నాయనా!” 

“నన్ను బయటికి తీయండి. చచ్చిపోతున్నాను.” 

“చెమట పోస్తున్నదా!” 

“చెమటతో స్నానం చేశాను వెంటనే తీసివేయినాన్నా?” 

నేను మణీలాలు తల తాకి చూచాను! చెమట చేతికి తగిలింది. జ్వరం 
దిగజారింది. ఈశ్వరునికి చేతులెత్తి నమస్కరించాను. 

“నాయనా! మణిలాలూ! భయంలేదు. యిక జ్వరం పోతుంది. ఇంకొంచెం 
చెమట పోయనీయి” 

“ఇక ఆగలేను. యిప్పుడే నన్ను బయటికి తీయండి. అవసరమైతే యింకోసారి 
కప్పవచ్చు. 

నాకు ధైర్యం వచ్చింది. మాటల్లో కొద్ది నిమిషాలు గడిచాయి. చెమట ధారగా 
కారసాగింది. కప్పిన బట్టలన్నీ తొలగించాను. ఒళ్ళంతా తుడిచి ఆరనిచ్చాను. తరువాత 
తండ్రీ బిడ్డలం ఆ మంచం మీదనే నిద్రించాం. మా యిద్దరికీ గాఢంగా నిద్రపట్టింది. 
తెల్లవారింది. లేచి చూచాను. మణిలాలుకు వేడి చాలా వరకు తగ్గి పోయింది. 
నలభైరోజులు పాలు, నీళ్ళు, పండ్లు వీటితో నడిపాను. నాకు భయం పోయింది. జ్వరం 
మొండిదే కాని లొంగిపోయింది. నేడు నా పిల్లలందరిలో మణిలాలు ఆరోగ్య 
వంతుడు. బలిష్టుడు కూడా. 

దీనికి కారణం ? రాముడి కృపయా? జలచికిత్సయా? అల్పాహారమా? లేక 
ఏదేని ఉపాయమా? నిర్ణయం ఎవరు చేయగలరు? ఎవరి విశ్వాసం ప్రకారం వాళ్ళు 
భావించవచ్చును. కానీ ఆ సమయంలో ఈశ్వరుడే నా ప్రార్థనను ఆలకించాడని నా 
నమ్మకం. ఆనాటికీ, యీనాటికీ అదే నా నమ్మకం. 


23. మళ్లీ దక్షిణ-ఆఫీకొ 


మణిలాలుకు పూర్తిగా నెమ్మదించింది. గిరిగాము నందలి గృహం వాసయోగ్యంగా 
లేదని అనుకున్నాను. ఇల్లంతా తేమ. తగిన వెలుగులేదు. అందువల్ల నేను 
రేవాశంకరుగారితో మాట్లాడి మంచి చోట గాలివచ్చే ఇల్లు తీసుకోవాలని 
నిశ్చయించుకున్నాను. బాంద్రా, శాంతాకృజ్‌ వగైరాలన్నీ తిరిగాము. బాంద్రాలో కసాయి 
దుకాణం వుండటం వల్ల అక్కడ నివసించడానికి నాకు బుద్ధి పుట్టలేదు. ఘల్‌కోపర్‌ 


228 మళ్లీ దక్షిణ-ఆఫ్రికా 
వగైరాలు సముద్రానికి దూరమని అనిపించింది. శాంతాకృజ్‌లో ఒక అందమైన 
బంగళా దొరికింది. అక్కడ కాపురం పెట్టాను. ఆరోగ్యదృష్ట్యా సురక్షితం అని భావించాను. 
చర్చిగేటు వరకు వెళ్లడానికి ఒక మొదటి తరగతి రైలు పాసు తెప్పించుకున్నాను. 
మొదటి తరగతి బండిలో అనేక పర్యాయాలు నేనొక్కడినే ప్రయాణించినట్లు గుర్తు. 
అందువల్ల నాకు కొంచెం గర్వంకూడా కలిగింది. చాలాసార్లు బాంద్రానుండి చర్చిగేటుకు 
సరాసరి వెళ్లే బండిని అందుకోవడం కోసం శాంతాక్రజ్‌ నుండి బాంద్రాకు నడిచి పోతూ 
వుండేవాణ్ణి. నాకు రాబడి బాగానే ఉంది. దక్షిణ-ఆఫ్రికా క్షయింట్లు కూడా కొంచెం పని 
ఇస్తూ వున్నారు. అందువల్ల నా ఖర్చులకు సామ్ము సరిపోతున్నది. 

ఇంతవరకు నాకు హైకోర్టుతో పనిపడలేదు. కాని ఆ రోజుల్లో అక్కడ “మాట్‌ 
(చర్య) జరుగుతూ వుండేది. దానికి వెళుతూ వుండేవాణ్ణి. అందులో పాల్గొందామంటే 
ధైర్యం చాలదు. అందు జమీయత్‌రామ్‌ నానా భాయిగారు ప్రధాన స్థానం ఆక్రమించుతూ 
వుండేవారని గుర్తు. క్రొత్త బారిస్టర్లందరివలె నేను కూడా హైకోర్టుకు కేసులు వినడానికి 
వెళుతూ వుండేవాణ్లి. అచ్చట ఎదో ఒకటి వినడానికి బదులు సముద్రం మీద నుండి 
మెల్లమెల్లగా వచ్చే చల్లగాలికి కునికిపాట్లు పడి ఆనందం అనుభవిస్తూ వుండేవాణ్ణి. నా 
వలెనే కునికిపాట్లు పడే ఇతరుల్ని కూడా అక్కడ చూచి సిగ్గు పోగొట్టుకున్నాను. అక్కడ 
అలా నిద్రించడం కూడా ఒక ఫాషనేనని తలపోశాను. హైకోర్టులో గల గ్రంథాలయాన్ని 
ఉపయో గించడం ప్రారంభించాను. అక్కడ కొందరితో పరిచయం చేసుకోసాగాను. 
ఇక కొద్ది కాలంలోనే హైకోర్టులో పని ప్రారంభించగలనని భావించాను. 

ఈ మధ్య వృత్తి నిర్వహణను గురించిన చింత కొంచెం కొంచెం తగ్గసాగింది. 
మరోవైపున గోబ్బేగారి కండ్లు నా మీద వున్నాయి. వారానికి రెండు మూడుసార్లు నా 
ఛేంబరులోకి వచ్చి నా యోగక్షేమం తెలుసుకొని వెళ్ళసాగారు. అప్పుడప్పుడు తన 
మిత్రుల్ని కూడా తీసుకొని వస్తూ ఉండేవారు. పనిచేసే విధానం నాకు తెలుపుతూ 
ఉండేవారు. 

అయితే నా భవిష్యద్విషయాన్ని గురించి ఒక్క సంగతి చెప్పడం మంచిదని 
భావిస్తున్నాను. నేను మొదట ఏమి చేయదలచుకొనేవాడినో ఈశ్వరుడు దాన్ని 
సాగనిచ్చేవాడు కాదు. తానొకటి తలిస్తే దైవమింకొకటి తలచినట్లు నా విషయంలో 
జరుగుతూ ఉంది. నేను స్థిరపడాలని నిశ్చయించుకున్నాను. కొంచెం స్వస్టుణ్ణి కూడా 


అత్మకధ 229 


అయ్యాను. ఇంతలో హఠాత్తుగా దక్షిణ ఆఫ్రికా నుండి తంతి వచ్చింది. “చేంబర్లేనుగారు 
ఇచటికి రానున్నారు. నీవు వెంటనే రావాలి” ఇది ఆ తంతి సారం. నేను వారికి చెప్పిన 
మాటలు గుర్తున్నాయి. నేను మళ్ళీ తంతి పంపాను. “నా ఖర్చులు సిద్ధం చేయండి 
బయలు దేరి వస్తాను” అని. వెంటనే డబ్బు వచ్చింది. అక్కడ ఒక ఏడాది పడుతుందని 
అనుకున్నాను. బంగళా నా క్రిందనే వుంచుకొని భార్యాబిడ్డల్ని అందు వుంచి వెళదామని 
నిర్ణయించుకున్నాను. ఈ దేశంలో పని దొరకని చిన్నవాళ్ళు విదేశాలకు వెళ్ళేందుకు 
సాహసించడం మంచిదని అప్పుడు నాకు తోస్తూవుండేది. అందువల్ల నా వెంట 
నలుగురైదుగురిని తీసుకువెళ్లాను. వారిలో మగన్‌లాల్‌గాంధీ కూడా ఒకరు. 

గాంధీ కుటుంబం పెద్దది. ఇంకను వృద్ధి అవుతూ ఉంది. వీరిలో స్వాతంత్ర్యం 
కోరేవారిని స్వతంత్రుల్ని చేయాలని నా భావన. మా తండ్రిగారు వారినందరినీ 
జమీందారీ నౌకరీలో బెట్టి ఎదో విధంగా పోషిస్తూ వుండేవారు వాళ్ళు తమంతట 
తాము సంపాదించకోగల స్వతంత్రులు కావాలని నా కోరిక. మగన్‌లాల్‌ గాంధీని సిద్ధం 
చేయగలిగాను. ఈ విషయం ముందు వివరిస్తాను. 

భార్యాబిడ్డల వియోగం, స్థిరపడిన వకీలు పనిని త్రెంచి వేయడం, నిశ్చిత 
వస్తువు నుండి అనిశ్చిత వస్తువునందు ప్రవేశించడం, ఇదంతా ఒక నిమిషం పాటు 
బాధాకరం అనిపించింది. కాని నాకు అనిశ్చిత జీవనం అలవాటు అయిపోయింది. ఈ 
ప్రపంచంలో భగవంతుడొక్కడే సత్యం. మిగిలినదంతా అనిశ్చితం, మన చుట్టుప్రక్కల 
కనిపించేదీ జరిగేదో అంతా అనిశ్చితం. క్షణికం. దీనియందు నిశ్చిత రూపమైన ఏ 
పరమతత్వం విలీనమై ఉన్నదో దాని ప్రదర్శనం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. 
ఈ విషయం మీద నమ్మకం వుంచితే మన జీవనం సార్థకం కాగలదు. ఈ అన్వేషణ 
పరమ పురుషార్థం అని అంటారు 

నేను డర్బనుకు ఒకరోజు ముందుగా వెళ్ళలేకపోయాను. నేను చేయవలసిన 
పని అంతా తయారు చేసి ఉంచారు. చేంబర్లేనుగారిని చూచుటకు తేదీ 
నిర్ణయించబడింది. వారికి అందజేయవలసిన అర్జీ వ్రాసి నేను డెప్యుటేషనుతో వెళ్ళాలి. 


xxx 


నాలుగవ భాగం 


1. చేసిన కృషి వ్యర్థం 

మి.చేంబర్లేన్‌ మూడున్నర కోట్ల పౌండ్లు దక్షిణ ఆఫ్రికా దగ్గర తీసుకుందామని 
వచ్చాడు. ఇంగ్లీషువాళ్ళ, సాధ్యమైతే బోయర్ల మనస్సును కూడా జయించాలని 
ఆయన భావం. అందువల్ల భారతీయ ప్రతినిధులకు వ్యతిరేక సమాధానం వచ్చింది. 

“స్వరాజ్యం అనుభవిస్తున్న అధినివేశరాజ్యాల మీద ఆంగ్ల సామ్రాజ్య ప్రభుత్వానికి 
గల అధికారం బహు స్వల్పమను విషయం మీరు ఎరుగుదురు. మీ ఆరోపణలు 
యదార్థమైనవనే తోస్తున్నది. నా చేతనైనంతవరకు మీకు సాయం చేస్తాను. మీరు 
మాత్రం అక్కడి తెల్లవారికి తృప్తి కలిగించాలి. వాళ్ళను సంతోషపరచాలి. ఇదీ వారి 
సమాధానం. 

ఈ సమాధానం వల్ల భారత ప్రతినిధి వర్గం మీద పిడుగు పడినంతపని 
అయింది. నాకు గల ఆశ పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఇప్పుడే తెల్లవారిందని భావించి 
“ఏమండీ! ఆశీర్వదించండి” అంటూ పని ప్రారంభించాలన్న మాట. అనుచరులందరికీ 
ఈ విషయం నచ్చ చెప్పాను. 

అయితే చేంబర్లేన్‌ సమాధానం అనుచితమైనదా? తారుమారు చేసి 
మాట్లాడకుండా ఆయన సూటిగా స్పష్టంగా చెప్పాడు. నోరు ఉన్న వాడిదే రాజ్యమని 
ఆయన తీయని మాటల్లో చెప్పాడన్నమాట. అసలు మా దగ్గర నోరనేది వుంటే గదా! 
నోటి తూటాల తాకిడికి తట్టుకోగల శరీరాలు కూడా మాకు లేవు. మి. చేంబర్లేన్‌ కొద్ది 
వారాలు మాత్రమే ఉంటారని తెలిసింది. దక్షిణాఫ్రికా చిన్న ప్రాంతం కాదు. ఇదొక 
దేశం. ఇదొక ఖండం. ఆఫ్రికాలో అనేక ఉపఖండాలు వున్నాయి. కన్యాకుమారి నుండి 
శ్రీనగర్‌ వరకు 1800 మైళ్ళు ఉంటే, డర్బన్‌ నుండి కేప్‌టౌన్‌ వరకు 1100 మైళ్ళకు 
తక్కువ లేదు. ఈ ఖండంలో మి. చేంబర్లేన్‌ తుపాను పర్యటన జరపాలి. ఆయన 
ట్రాన్సువాలుకు బయలుదేరాడు. హిందూ దేశస్థుల కేసును తయారు చేసి నేను 
వారికి అందజేయాలి. ప్రిటోరియా ఎలా చేరడం? నేను సమయానికి చేరాలి, 
అనుమతి తీసుకోవాలి అంటే మనవాళ్ళ వల్ల అయ్యే పనికాదు. 


230 


ఆత్మకథ 231 


యుద్ధం ముగిశాక ట్రాన్సువాలు శిథిలమైపోయింది. అక్కడ తినడానికి తిండిగాని 
కట్టడానికి బట్టగాని లేదు. ఖాళీగా మూసిపడివున్న దుకాణాలను తెరిపించాలి. 
నింపాలి. ఇది నెమ్మదిగా జరుగవలసిన కార్యక్రమం. సామాను లభించేదాన్ని బట్టి 
ఇళ్ళు వదలిపారిపోయిన వాళ్ళనందరినీ తిరిగివచ్చేలా చూడాలి. అందు నిమిత్తం ప్రతి 
టాన్సువాలు నివాసి, అనుమతి పత్రం తీసుకోవాలి. తెల్లవాళ్ళకు అడగంగానే అనుమతి 
పత్రం లభిస్తుంది. కాని హిందూ దేశస్థులకు లభించదు. యుద్ధ సమయంలో హిందూ 
దేశాన్నుండి, లంకనుండి చాలామంది ఆఫీసర్లు, సైనికులు దక్షిణాఫ్రికా వచ్చారు. 
వారిలో అక్కడ ఉండదలచిన వారికి సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత బ్రిటిష్‌ 
ప్రభుత్వ అధికారులది. అది వారి కర్తవ్యంగా భావించబడింది. క్రొత్త అధికారుల 
కమిటీలు ఏర్పాటు చేయాలి. అందు అనుభవం కలిగిన అధికారులకు తేలికగా స్థానం 
లభించింది. ఈ అధికారుల తీవ్ర బుద్ధి మరో క్రొత్త విభాగాన్ని నెలకొల్పింది. దానివల్ల 
వారికే ఎక్కువ స్తోమతు లభించడం సహజం. హబ్లీలకోసం వేరే విభాగం ఏర్పాటు 
చేశారు. ఇక ఆసియా వాసుల కోసం ఎర్పాటు చేయరా? తర్కం సరిగా వున్నందున 
అంగీకారం లభించింది. అయితే నేను అక్కడకు చేరేసరికి ఈ ఎర్పాటు జరిగిపోయింది. 
మెల్లమెల్లగా వల పన్నారు. పారిపోయిన వాళ్ళకు అనుమతి పత్రం ఇస్తున్న అధికారి 
ఇష్టపడితే అందరికీ ఇవ్వవచ్చు. కాని ఫలానా వాడు ఆసియా వాసి అని అతడికి 
తెలియడం ఎలా? ఈ క్రొత్త విభాగం సిఫారసు చేస్తే ఆసియా వారికి అనుమతి పత్రం 
లభించితే ఆ అధికారి బాధ్యత తగ్గుతుంది. అతడి మీద పని బరువు కూడా 
తగ్గుతుంది. ఈ తర్కం క్రొత్త విభాగం తెరిచే ముందు అందరి ఎదుట ప్రవేశపెట్టబడింది. 
కాని క్రొత్త విభాగం తెరిచే ముందు అందరి బిదుట ప్రవేశపెట్టబడింది. కాని క్రొత్త 
విభాగం వారికి పనితోబాటు సామ్ముకూడ కావలసి వచ్చింది పనిలేకపోతే ఈ విభాగం 
అవసరం లేదని చెప్పి దాన్ని మూసివేస్తారు. అందువల్ల ఆ విభాగానికి పని 
అప్పజెప్పబడింది. 

ఆ విభాగానికి వెళ్ళి హిందూ దేశస్థులు దరఖాస్తు పెట్టుకోవాలి. చాలారోజుల 
తరువాత జవాబు వస్తుంది. ట్రాన్సువాలు వెళ్ళగోరే వారి సంఖ్య ఎక్కువగా వుంది. 
అందువల్ల దళారులు బయలుదేరారు. ఈ దళారులకు అధికారులకు మధ్య బీద 
హిందూదేశస్థుల వేలాది రూపాయలు స్వాహా అవుతున్నాయి. సొమ్ము ఇచ్చి గట్టి 
ప్రయత్నం చేయకపోతే అనుమతి పత్రం లభించడం లేదని చాలా మంది నాకు 
చెప్పారు. అవకాశం ఉన్నప్పటికీ ఒక్కొక్క మనిషి అనుమతి పత్రం కోసం వంద పౌండ్లు 
కూడా చెల్లించవలసిన స్థితి ఎర్బడింది. ఈ వ్యవహారంలో నా కర్తవ్యం ఏమిటి? 


232 అసియా నవాబ్‌ గీరి 
నా చిరకాల మిత్రుడగు డర్బన్‌ పోలీసు సూపరింటెండెంటు దగ్గరకు వెళ్ళాను. 
“మీరు అధికార పత్రం ఇచ్చే అధికారికి నన్ను పరిచయం చేయండి, నాకు అనుమతి 
పత్రం ఇప్పించండి. నేను ట్రాన్సువాలులో వున్నానని మీరు ఎరుగుదురు. అని 
చెప్పాను. ఆయన వెంటనే నెత్తిన హాట్‌ పెట్టుకొని నా వెంట బయలుదేరారు. నాకు 
అనుమతి పత్రం ఇప్పించాడు. నా రైలు బయలుదేరడానికి ఒక గంట టైము మాత్రమే 
వున్నది. నేను మొదటనే సామాను సిద్ధం చేసి పెట్టుకున్నాను. సూరింటెండెంట్‌ 
అలెగ్గాండరుకు ధన్యవాదాలు చెప్పి ప్రిటోరియాకు బయలుదేరాను. పడవలసిన 
కష్టాలు నాకు బోధపడ్డాయి. నేను ప్రిటోరియా చేరాను. దరఖాస్తు సిద్ధం చేశాను. 
డర్చనులో ప్రతినిధుల పేర్లు ఎవరినైనా అడిగారేమో నాకు గుర్తులేదు. ఇక్కడ క్రొత్త 
విభాగం పనిచేస్తున్నది. వాళ్ళు భారతీయ ప్రతినిధుల పేర్లు ముందుగానే అడిగి 
తెలుసుకున్నారట. అంటే నన్ను ప్రతినిధి వర్గానికి దూరంగా వుంచడమే దాని 
అర్థమన్నమాట. ఈ వార్త ప్రిటోరియాలో గల హిందూ దేశస్థులకు తెలిసింది. 

ఇది దుఃఖకరమైన కధ. మనో వినోదం కల్పించే కధ కూడా. వివరాలు తరువాత 
వ్రాస్తాను. 


ఆలి 


2. ఆసియా నవాబ్‌ గిరి 


అసలు నేను ట్రాన్సువాలులో అడుగు ఎలా పెట్టగలిగానో క్రొత్త విభాగం 
అధికారులు తెలుసుకోలేకపోయారు. తమ దగ్గరకు వచ్చిన హిందూ దేశస్టుల్ని ఈ 
విషయం అడిగారు. కాని పాపం వాళ్ళకు ఎం తెలుసు? నాకు గతంలో గల 
పరిచయాల వల్ల అధికార పత్రం లేకుండా ట్రాన్సువాలులో ప్రవేశించి వుంటానని 
భావించారు. అప్పుడు నన్ను అరెస్టు చేయవచ్చునని అనుకున్నారు. 

యుద్ధం ముగిసిన తరువాత పెద్ద పెద్ద అధికారులకు ప్రత్యేక అధికారాలు 
అన్నిచోట్ల ఇవ్వబడతాయి. దక్షిణాఫ్రికాలో కూడా అలాగే జరిగింది. అక్కడ శాంతి 
పరిరక్షణ పేరిట ఒక ప్రత్యేక చట్టం చేయబడింది. ఆ చట్టమందలి ఒక నిబంధన 
ప్రకారం అనుమతి పత్రం లేకుండా ట్రాన్సువాలులో ప్రవేశించే వారిని అరెస్టు 
చేయవచ్చు. జైల్లో పెట్టవచ్చు. ఈ నిబంధన ప్రకారం నన్ను అరెస్టు చేయాలని 
అధికారులు చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. అయితే నన్ను అనుమతి పత్రం 
చూపించమని అడిగేందుకు ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. అధికారుల డర్చనుకు తంతి 
పంపారు. అనుమతి పత్రం తీసుకొనే వచ్చానని అక్కడి వాళ్ళు చెప్పేసరికి వాళ్ళ కాళ్ళు 


ఆత్మకథ 233 


చేతులు చల్లబడ్డాయి. అయితే ఆ విభాగం అధికారులు అంతటితో ఊరుకోలేదు. 
నేను ట్రాన్సువాలు చేరుకోగలిగాను కాని చేంబర్లేనును కలువకుండా చేయగల సత్తా 
వాళ్ళకు ఉంది. 

అందుకే ముందుగానే పేర్లు అడిగారన్నమాట. దక్షిణాఫ్రికాలో వర్ణ ద్వేషం వల్ల 
కలిగే కటు అనుభవాలు అధికం. దానితోబాటు హిందూ దేశంలో వలె తారుమారు 
చేయడం, టక్కరితనం చేయడం వంటి దుర్వాసన ఇక్కడ కూడా మొదలైంది. 
దక్షిణాఫ్రికాలో ప్రభుత్వ శాఖలు ప్రజలహితం కోసం పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల 
అధికారులు వినమ్రంగాను, సరళంగాను వ్యవహరించే వారు. దాని ప్రయోజనం 
అప్పుడప్పుడు నల్ల తెల్ల పచ్చ చర్మాల వాళ్ళు కూడా సహజంగా పొందుతూ వృరిడేవారు. 
ఆసియా దేశపు వాతావరణం ఎర్ప్చడేసరికి అక్కడి మాదిరిగానే కాళ్ళకు మొక్కుతా 
వంటి ప్రవృత్తి, అంతా తారుమారు చేసే పద్ధతి, తదితర చెడ్డ మురికి అలవాట్లు చోటు 
చేసుకున్నాయి. దక్షిణాఫ్రికాలో ఒకరకమైన ప్రజాస్వామ్యం నడుస్తున్నది. కాని ఆసియా 
నుండి మాత్రం నవాబ్‌గిరీ వచ్చిపడింది. అక్కడ ప్రజాప్రభుత్వం లేకపోవడం, కేవలం 
ప్రజల మీద అధికారం చలాయించే ప్రభుత్వం మాత్రమే వుండటం అందుకు 
కారణం. దక్షిణాఫ్రికాలో తెల్లవాళ్ళు గృహాలు నిర్మించుకొని స్థిర నివాసం ఎర్పాటు 
చేసుకున్నారు. అంటే వాళ్ళే అక్కడి ప్రజలన్నమాట. అందువల్ల అక్కడి అధికార్ల మీద 
వాళ్ల అంకుశం పని చేస్తున్నదన్నమాట. ఆసియా నుండి వచ్చిన నిరంకుశ అధికారులు 
కూడా వాళ్ళతో చేతులు కలిపి హిందూ దేశస్థుల్ని అడకత్తెర మధ్య ఇరుక్కున్న 
పోకచెక్కలా చేశారు. | 

నాకు కూడా ఇట్టి నవాబ్‌గిరీ ఎలా ఉంటుందో బోధపడింది. నన్ను మొదట ఈ 
విభాగం ప్రధాన అధికారి దగ్గరకు ఏలిపంచారు. ఈ ఆఫీసరు లంక నుండి వచ్చాడు. 
పిలిపించారనీ, పిలిపించబడ్డాననీ అనడం సబబు కాదు. కొంచెం వివరం తెలియజేస్తాను. 
నా దగ్గరికి లిఖితంగా ఏవిధమైన ఆర్థరు రాలేదు. కాని ముఖ్యులగు హిందూ దేశస్థులు 
అక్కడికి తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది. అటువంటి ముఖ్యుల్లో కీ.శే. సేర్‌ తయ్యబ్‌ 
హాజీ ఖాన్‌ మహ్మద్‌ కూడా ఒకరు. ఆయన్ని అధికారి “గాంధీ ఎవరు? అతడు 
ఎందుకోసం వచ్చాడు?” అని ప్రశ్నించాడు. 

తయ్యబ్‌ సేర్‌'ఆయన మాకు సలహాదారు. వారిని మేము పిలిపించాము' అని 
చెప్పాడు. 'అయితే మేమంతా ఇక్కడ ఎందుకున్నాం? మీ రక్షణ కోసం మేము ఇక్కడ 
నియమించబడలేదా? గాంధీకి ఇక్కడి విషయం ఏం తెలుసు? అని గద్దించాడు. 


234 చేదు గుటకలు 


తయ్యబ్‌ సేఠ్‌ తన తెలివితేటల్ని ఉపయోగించి “మీరు వున్నారు. కాని గాంధీ 
గారు మా మనిషి గదా! ఆయనకు మా భాష వచ్చు. ఆయన మమ్మల్ని ఎరుగును. పైగా 
మీరు అధికారులు ' అని అన్నాడు. 

“గాంధీని నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశించాడు ఆ అధికారి. 

తయ్యబ్‌సేళ్‌ మొదలగువారితో బాటు నేను అక్కడికి వెళ్ళాను. కూర్చోవడానికి 
కుర్చీ లభించలేదు. మేమంతా నిలబడే ఉన్నాము. దొర నావంక చూచాడు. చెప్పండి! 
మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించాడు. 

"నా సోదరులు పిలిచినందున వారికి సలహా ఇచ్చేందుకు వచ్చాను" అని 
జవాబిచ్చాను. 

“ఇక్కడకు రావడానికి మీకు అధికారంలేదని తెలియదా? పొరపాటున మీకు 
అనుమతి పత్రం లభించింది. మీరు ఇక్కడి నివాసస్థులుగా పరిగణించబడరు. మీరు 
తిరిగి వెళ్ళిపోవలసి ఉంటుంది. మురుము చేంబర్లేన్‌ దగ్గరకు వెళ్ళడానికి వీలు లేదు. 
ఇక్కడి హిందూ దేశస్థుల రక్షణ కోసం మా విభాగం ప్రత్యేకించి ఎర్పాటు చేయబడింది 
మంచిది. ఇక వెళ్ళండి ' అని దొర నన్ను పంపించి వేశాడు సమాధానం చెప్పడానికి 
నొకు అవకాశం ఇవ్వలేదు. 

ఇతర అనుచరులను ఆపి ఉంచాడు. వారిని బెదిరించాడు. నన్ను తక్షణం 
ట్రాన్సువాలు నుండి పంపివేయమని వాళ్ళకు సలహా ఇచ్చాడు. 

అనుచరులు ముఖం వేలాడేసుకొని వచ్చారు. ఊహించని ఒక క్రొత్త సమస్యను 
ఎదుర్కొని దాన్ని పరిష్కరించవలసిన అవసరం ఏర్పడింది. 


3. చేదు గుటకలు 


ఈ అవమానం వల్ల నాకు దుఃఖం కలిగింది. అయితే ఇంతకు పూర్వం 
ఇటువంటి అనేక అవమానాలు భరించివున్నాను. అందువల్ల నాకు అవి 
అలవాటయ్యాయి. కనుక అవమానాన్ని లక్ష్యం చేయకుండా తటస్థభావంతో వుండి 
కర్తవ్యాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాను. 

ఆ అధికారి సంతకంతో ఒక పత్రం వచ్చింది. మి. చేంబర్లేన్‌ డర్చనులో మి. 
గాంధీని కలుసుకున్నారు. అందువల్ల ఆయన పేరు ప్రతినిధుల పట్టికనుంచి 
తొలగించవలసివచ్చింది అని ఆ పత్రంలో వ్రాసి ఉన్నది. 

అనుచరులకు ఈ పత్రం వల్ల భరించలేనంత బాధ కలిగింది. “అయితే అసలు 
మేము డెపుటేషనే తీసుకువెళ్ళం”' అని అన్నారు. నేను వారికి నచ్చచెప్పాను. మనవాళ్ళ 


ఆత్మకధ 235 


స్థితి దుర్భరంగా ఉంది. మీరు మి. చేంబర్లేను దగ్గరికి వెళ్ళకపోతే ఇక్కడ మన వాళ్ళకేమీ 
కష్టం లేదని ప్రకటిస్తారు. అందువల్ల ఏది ఏమైనా చెప్పదలచుకున్నది లిఖితంగా 
చెప్పవలసిందే. అది వ్రాసి సిద్ధంగా ఉన్నది. నేను చదివినా, మరెవరు చదివినా ఒకటే. 
మి. చేంబర్లేన్‌ దీన్ని గురించి చర్చించడు. నాకు జరిగిన అవమానాన్ని మనం 
సహించవలసిందే అని నేను చెబుతూ వుండగా తయ్యబ్‌ సేఠ్‌ అందుకొని 'మీ 
అవమానం జాతికే అవమానం. మీరు మా ప్రతినిధులు. దీన్ని ఎలా మరచిపోవడం?” 
అని అన్నాడు. 

“నిజమే. కాని జాతికూడా ఇటువంటి అవమానాల్ని సహించవలసిందే. మరో 
ఉపాయం ఎమీ లేదు” అని నేను అన్నాను. తయ్యబ్‌సేర్‌ “అయిందేదో అయింది 
కావలసింది అయి తీరుతుంది. మేము చేతులారా మరో అవమానానికి గురికాము. 
మన పనులు ఎలాగూ చెడుతున్నాయి. మనకేమైనా హక్కులు లభించనున్నాయా? 
లేదే!” అని అన్నాడు. 

ఈ ఆవేశం నా దృష్టిలో సరియైనదే. కాని దానివల్ల లాభం లేదని నాకు తెలుసు. 
జాతికి అవమానం జరుగుతున్నదని నాకు తెలియదా? అందువల్ల వారందరినీ 
శాంతపరిచాను. నా పక్షాన హిందూ దేశపు బారిష్టర్‌ కీ.శే. జార్జిగాడ్‌ఫ్రేను వెళ్ళమని 
చెప్పాను. అంతా అంగీకరించారు. ఈ విధంగా మి. గాడ్‌(ఫే డెపుటేషన్‌కు నాయకత్వం 
వహించారు. మాటల సందర్భంలో చేంబర్లేన్‌ నా విషయం కొద్దిగా పేర్కొన్నాడట. “ఒకే 
మనిషిని మాటిమాటికి వినేకంటే క్రొత్తవారిని వినడం ఎక్కువ మంచిది' మొదలుగా 
గల మాటలు పలికి తగిలిన గాయాన్ని కొద్దిగా మాన్చడానికి ప్రయత్నించాడట. 

దీనివల్ల జాతిపని, నా పని కూడా బాగా పెరిగిపోయింది. మళ్ళీ మొదటినుండి 
ప్రారంభించవలసి వచ్చింది. “మీరు చెప్పినందువల్ల జాతి అంతా యుద్ధంలో పాల్గొన్నది. 
కాని ఫలితం ఇదేగదా?” అని ఎత్తిపాడిచేవాళ్ళు కూడా బయలుదేరారు. అయితే 
ఇలాంటి ఎత్తిపొడుపు మాటలు నా మీద పనిచేయలేదు. “నేను అట్టి సలహా 
ఇచ్చినందుకు పశ్చాత్తాపపడటం లేదు. యుద్ధంలో పాల్గొని మనం మంచి పనే 
చేశాము. ఇవాళ కూడా నా అభిప్రాయం అదే. ఆ విధంగా చేసి మనం మన కర్తవ్యాన్ని 
నిర్వర్తించాం. దాని సత్ఫలితం మనం చూడలేకపోతే పోవచ్చు. కాని మంచి పనికి 
ఎప్పుడూ మంచి ఫలితమే కలుగుతుంది. ఇది నా దృఢ విశ్వాసం. గతంలో ఏం 
జరిగింది అని ఆలోచించకుండా ఇక భవిష్యత్తులో ఏం చేయాలి అని మనం 
యోచించాలి. ఇది మన కర్తవ్యం” అని చెప్పాను. నా మాటలు విని అందరూ నన్ను 
సమర్థించారు. 

Te.S.W.-1-17 


236 నాలో పెరిగిన త్యాగ ప్రవృత్తి 


తరువాత ఇలా అన్నాను. “నిజానికీ నన్ను మీరు ఏ పని కోసం పిలిపించారో, 
ఆ పని అయిపోయిందని భావించవచ్చు. కాని మీరు వెళ్ళమన్నా వెళ్ళకూడదని, 
సాధ్యమైనంతకాలం ట్రాన్సువాలులో వుండాలని భావిస్తున్నాను. నా పని నేటాలులో 
కాక, ఇక్కడ జరగాలని భావిస్తున్నాను. ఒక్క సంవత్సరంలో తిరిగి వెళ్ళిపోదామనే 
అభిప్రాయం నేను విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వకీలు వృత్తి 
ప్రారంభిస్తాను అనుమతి తీసుకుంటాను. ఈ క్రొత్త విభాగాన్ని నడిపించగల శక్తి నాకు 
వున్నది. ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోకపోతే జాతి దెబ్బ తింటుంది. ఇక్కడి నుండి అంతా 
మూట ముల్లె కట్టుకొని పారిపోవలసిన స్తితి దాపురిస్తుంది. మి. చేంబర్లేను నన్ను 
కలవలేదు. ఆ అధికారి నా విషయంలో తుచ్చంగా వ్యవహరించాడు. అయితే జాతి 
మొత్తానికి జరుగుతున్న అవమానం ముందు ఇది అంత పెద్దది కాదు. కుక్కలవలె 
మనం ఇక్కడ వుండటం సహించరాని విషయం అంటూ యదార్థ విషయాన్ని 
వాళ్ళందరి ముందు వుంచాను. ప్రిటోరియా మరియు జోహన్సుబర్లులో నివసిస్తున్న 
హిందూ దేశనాయకులతో చర్చించాను. చివరికి జోహన్సుబర్లులో ఆఫీసు నెలకొల్పాలని 
నిర్ణయించాము. 

ట్రాన్సువాలులో నాకు వకీలు వృత్తికి అనుమతి పత్రం లభించే విషయం 
సందేహాస్పదమే అయితే వకీళ్ల సముదాయం మాత్రం నన్ను వ్యతిరేకించలేదు పెద్ద 
కోర్టు వారు వకీలు వృత్తి కోసం నేను పెట్టుకొన్న దరఖాస్తును అంగీకరించారు. 

హిందూ దేశవాసులకు తగినచోట ఆఫీసు నెలకొల్పడం కోసం ఇల్లు దొరకడం 
కూడా అక్కడ కష్టమే మి. రీచ్‌గారితో నాకు బాగా పరిచయం ఉంది. అప్పుడు వారు 
వ్యాపారవర్గంలో వున్నారు. వారికి పరిచితుడైన హౌస్‌ ఏజంటు ద్వారా ఆఫీసు కోసం 
నాకు మంచి చోట ఇల్లు దొరికింది. నేను వకీలు వృత్తి ప్రారంభించాను. 


4. నాలో పెరిగిన త్యాగ ప్రవృత్తి 


ట్రాన్సువాలులో హిందూ దేశవాసుల హక్కులకోసం ఏ విధంగా పోరు 
సలపవలసివచ్చిందో, ఆసియా విభాగానికి చెందిన అధికారులతో ఏవిధంగా 
తలపడవలసి వచ్చిందో వివరించే ముందు నా జీవితంలో జరుగుతున్న మరో 
ముఖ్యమైన మార్చును గురించి తెలియజేయడం అవసరమని భావిస్తున్నాను. 

ఇప్పటివరకు కొంథ డబ్బు ప్రోగు చేయాలనే కోరిక నాకు వున్నది. పారమార్థికంతో 
బాటు స్వార్థం కూడా అందు చోటు చేసుకున్నది. బొంబాయిలో నా ఆఫీసు 


అత్మకధ 237 


ప్రారంభించినప్పుడు ఒక అమెరికాకు చెందిన భీమా ఎజంటు నన్ను కలుసుకునేందుకు 
వచ్చాడు. అతని ముఖం ఆకర్షణీయంగా వుంది. మాటలు మధురంగా వున్నాయి. 
మేము పాత మిత్రులమా అనే భావం కలిగేలా అతడు నా భావి జీవితహితానికి 
సంబంధించి మాట్లాడాడు. అమెరికాలో మీ స్థాయిలో వుండే వ్యక్తులంతా తమ 
జీవితాన్ని భీమా చేస్తారు మీరు కూడా చేయించుకొని మీ భవిష్యత్తుని గురించి 
నిశ్చింతపడండి. అది ఎంతో అవసరం. జీవితంలో స్థిరత్వం కోసం. అమెరికాలో భీమా 
చేయించుకోవడం కర్తవ్యమని భావిస్తాం. ఒక చిన్న పాలసీ తీసుకునేందుకు నేను 
మిమ్ము ఒప్పించలేనా? అని అన్నాడు. 

దక్షిణ ఆఫ్రికాలోను, హిందూదేశంలోను, చాలామంది భీమా ఎజంట్లను త్రిప్పి 
పంపించివేశాను. భీమా చేయించడంలో కొంచెం పిరికితనం, ఈశ్వరుని పై అపనమ్మకం 
పనిచేస్తుందని నా అభిప్రాయం. క్రొని ఈ పర్యాయం నేను కొంచెం ఆకర్షితు నయ్యాను. 
అతడి మాటలు వింటున్న కొద్దీ నా భార్యా బిడ్డల భవిష్యత్తును గురించిన చిత్తరువు 
కండ్ల ఎదుట కనబడసాగింది “ఓ పెద్దమనిషీ! నీవు దరిదాపుగా నీ భార్య ఆభరణాలన్నీ 
అమ్మివేశావు. రేపు నీకేమైనా అయితే, భార్యాబిడ్డల భారం పాపం బీదవాడైన నీ 
అన్నగారి మీద పడుతుంది. ఆ సోదరుడే తండ్రిగా నీ బాధ్యత వహించాడు. ఆయన 
మీదే మొత్తం భారం పడదా? ఇది ఎమంత మంచిపని కాదు! ఈ రకమైన తర్కం నా 
మనస్సులో ప్రారంభమైంది. అప్పుడు 10వేల రూపాయలకు భీమా చేయించాను కాని 
దక్షిణ ఆఫ్రికాలో తలెత్తిన క్రొత్త ఆపదను పురస్కరించుకొని నేను చేసిన పనులన్నీ 
భగవంతుణ్ణి సాక్షిగా పెట్టుకొని చేసినవే దక్షిణ ఆఫ్రికాలో ఎంతకాలం పడుతుందో 
నాకు తెలియదు. ఇక హిందూ దేశానికి తిరిగి వెళ్ళలేను. అందువల్ల నా భార్యాబిడ్డల్ని 
నా దగ్గరే ఉంచుకోవాలి. వాళ్ళను ఇక వదలకూడదు. వాళ్ళపోషణ దక్షిణ ఆఫ్రికాలోనే 
జరగాలి అని అనుకున్నాను. దానితో అ పాలసీ దుఃఖానికి హేతువు అయింది. భీమా 
ఎజంటు వలలో చిక్కుకున్నందుకు సిగ్గుపడ్డాను. మా అన్న తండ్రి బాధ్యత 
వహించినప్పుడు, తమ్ముని భార్య వితంతువైతే ఆమె బాధ్యత వహించడని నీవు ఎట్లా 
అనుకున్నావు? నీవే ముందు చనిపోతావని ఎందుకు భావించావు? పాలకుడు ఆ 
ఈశ్వరుడే. నీవూ కాదు, నీ అన్నా కాదు. భీమా చేయించి భార్యాబిడ్డల్ని కూడా 
పరాధీనుల్ని చేశావు. వాళ్ళు స్వయం పోషకులు కాలేరా? ఎంతోమంది బీదల బిడ్డలు 
లేరా? వారి సంగతేమిటి? నీ వాళ్ళుకూడా అట్టివారేనని ఎందుకు భావించవు? 


238 నిరీక్షణకు ఫలితం 


ఈ విధమైన భావనాస్రవంతి ప్రారంభమైంది. వెంటనే ఆచరణలో 
పెట్టలేకపోయాను. భీమాకు చెల్లించవలసిన సొమ్ము ఒక్క పర్యాయం దక్షిణ ఆఫ్రికా 
నుండి పంసించినట్లు గుర్తు. ఈ విధమైన భావానికి బయటినుండి కూడా ఉత్తేజం 
లభించింది. మొదటిసారి దక్షిణ ఆఫ్రికాకు వచ్చినప్పుడు క్రైస్తవ వాతావరణ ప్రభావం 
వల్ల మత విషయలో జాగరూకుడనయ్యాను. ఈసారి దివ్య జ్ఞాన సమాజ ప్రభావంలో 
పడ్డాను. మి.రీచ్‌ ధియాసోఫిస్టు. జోహాన్సుబర్గునందున్న ఆయన సాసైటీతో నాకు 
సంబంధం కల్పించాడు. అయితే నేను అందు మెంబరుగా చేరలేదు. దివ్యజ్ఞాన 
సమాజ సిద్దాంతాల విషయంలో నాకు అభిప్రాయభేదం ఉంది. అయినా సదరు 
సొసైటీ సభ్యులందరితో నాకు గాఢంగా పరిచయం ఎర్పడింది. వారితో నిత్యము 
మతపరంగా చర్చ జరుగుతూ వుండేది. వారి పుస్తకాలు చదివేవాణ్ణి. వారి సభల్లో 
మాట్లాడే అవకాశం కూడా లభిస్తూ ఉండేది. దివ్యజ్ఞాన సమాజంలో భ్రాతృభావానికి, 
దాని పెంపుదలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయమై మేము బాగా చర్చ చేస్తూ 
వుండేవాళ్ళం. వారి సిద్ధాంతానికి, సొసైటీ సభ్యుల ఆచరణకీ పొంతన కనపడకపోతే 
తీవ్రంగా విమర్శించేవాణ్ణి. ఈ విమర్శ యొక్క ప్రభావం నా మీద కూడా బాగా పడింది. 
నేను ఆత్మ నిరీక్షణ చేసుకోవడం నేర్చుకున్నాను. 


5. నిరీక్షణకు ఫలితం 


క్రీస్తుశకం 1893లో క్రైస్తవ మిత్రులతో పరిచయం పెరిగిన సమయంలో నేను 
జిజ్ఞాసువు స్థాయిలో వున్నాను. క్రైస్తవ మిత్రులు బైబిలు సందేశం నాకు వినిపించి 
వివరించి చెప్పి నా చేత అంగీకరింపచేయాలని ప్రయత్నిస్తూ వుండేవారు. నేను 
వినమ్రతతో తటస్థభావం వహించి వారి ఉపదేశాలను వింటూ వుండేవాణ్ణి. ఆ 
సందర్భంలో నేను హిందూ మతాన్ని గురించి శక్త్యానుసారం అధ్యయనం చేశాను. 
ఇతర మతాల్ని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించాను. ఇప్పుడు అనగా 
1903లో పరిస్థితి మారింది. దివ్యజ్ఞాన సమాజం మిత్రులు నన్ను తమ సమాజంలో 
చేర్చుకుందామని ఉవ్విళ్తూరుతున్నారు. హిందువుగా నా ద్వారా ఎదో కొంత చేయించాలని 
వాళ్ళ అభిలాష. దివ్యజ్ఞాన పుస్తకాల్లో హిందూ మతచ్చాయలే ఎక్కువ. అందువల్ల 
నేను ఎక్కువగా సహకరిస్తానని అనుకున్నారు. సంస్కృత అధ్యయనం నేను చేయలేదు. 
ప్రాచీన హిందూమత గ్రంథాలు సంస్కృతంలో నేను చదవలేదు. అనువాదాలు కూడా 
చదివింది తక్కువే అని చెప్పాను. అయినా వాళ్ళు సంస్కారాల్ని, పునర్జన్మను అంగీకరిస్తారు. 


ఆత్మకథ 239 


అందువల్ల నా వల్ల కొద్ది సాయం పొందాలని వారి అభిలాష. “నిరస్తపాదపే దేశే 
ఎరండోపి ద్రుమాయతే  చెట్టులేని చోట ఆముదం మొక్కే మహావృక్షం అను సామెత 
వలె నా పరిస్థితి వున్నది ఒక మిత్రునితో కలిసి వివేకానందుని గ్రంధాలు, మరొకరితో 
కలిసి మణిలాల్‌ భాయీ రచించిన రాజయోగం చదవడం ప్రారంభించాను. జిజ్ఞాస 
మండలి అను పేరిట ఒక సమితిని స్థాపించి నియమబద్ధంగా అధ్యయన కార్యక్రమం 
ప్రారంభించాం. భగవద్గీత అంటే మొదటినుండి నాకు ఎంతో ప్రేమ, శ్రద్ధ. లోతుకుపోయి 
గీతాధ్యయనం చేయాలనే కోరిక కలిగింది. నా దగ్గర గీతానువాదాలు రెండు మూడు 
వున్నాయి. 

వాటి ద్వారా సంస్కృత గీతను అర్థం చేసుకునేందుకు ప్రయత్నం మొదలు 
పెట్టి ప్రతిరోజు ఒకటి రెండు శోకాలు కంరస్థం చేయాలని నిశ్చయించుకున్నాను. 

ఉదయం ముఖం కడుక్కు నేటప్పుడు స్నానం చేసేటప్పుడు గీతాళ్లోకాలు 
కంఠస్థం చేయసాగాను. దంతధావనకు 15 నిమిషాలు, స్నానానికి 20 నిమిషాలు 
పట్టేది. దంతధావనం ఆంగ్లేయుల పద్ధతిలో నిలబడి చేసేవాణ్ణి. ఎదురుగా వున్న 
గోడమీద గీతాళ్లోకాలు వ్రాసి అంటించి సమయం దొరికినప్పుడల్లా వాటిని 
బట్టీవేయసాగాను. బట్టీ వేసిన సంస్కృత శ్లోకాలు స్నానం చేసేసరికి నోటికి వచ్చేసేవి, 
ఈ సమయంలోనే మొదటి నుండీ బట్టీ బట్టిన శ్లోకాల్ని తిరిగి పరించి నెమరవేసుకునే వాణ్ణి 
ఈ విధంగా 13 అధ్యాయాలు కంరస్థం చేసిన సంగతి నాకు గుర్తు ఉంది. తరువాత 
నాకు ఇతర పని పెరిగింది సత్యాగ్రహ కార్యక్రమం ప్రారంభించిన తరువాత ఆ బిడ్డ 
పెంపకం, పోషణలో పడిపోయి ఆలోచించడానికి కూడా సమయం చిక్కడం దుర్లభం 
అయింది. 

ఇప్పటికీ అదే స్థితి అని చెప్పవచ్చు గీతాధ్యయనం వల్ల నాతో కలిసి 
చదువుతున్నవారి మీద ఏం ప్రభావం పడిందో తెలియదు కాని నాకు మాత్రం ఆ 
పుస్తకం ఆచారానికి సంబంధించిన ప్రొఢ మార్గసూచిక అయిందని చెప్పగలను. అది 
నాకు ధార్మిక నిఘంటువు అయింది క్రొత్త ఇంగ్లీషు శబ్దాల స్పెల్లింగు లేక వాటి అర్థం 
తెలుసుకునేందుకు ఇంగ్లీషు నిఘంటువును చూచినట్లే ఆచరణకు సంబంధించిన 
కష్టాలు, కొరుకుడుపడని సమస్యలు వచ్చినప్పుడు గీతద్వారా వాటి పరిష్కారం 
చేసుకునేవాణ్లి. అపరిగ్రహం, సమభావం మొదలైన అందలి శబ్దాలు నన్ను 
ఆకట్టుకున్నాయి. సమభావాన్ని ఎలా సాధించాలి? దాన్ని ఎలా సంరక్షించాలి? 
అవమానించే అధికారులు, లంచాలు పుచ్చుకునే అధికారులు, అనవసరంగా 


240 నిరీక్షణకు ఫలితం 


వ్యతిరేకించేవారు, భూతకాలపు అనుచరులు మొదలగువారు ఎక్కువ ఉపకారాలు 
చేసిన సజ్జనులు వీరి మధ్య భేదం చూపవద్దు అని అంటే ఎమిటి? అది ఎలా సాధ్యం? 
అపరిగ్రహాన్ని పాలించడం ఎలా? దేహం వున్నదిగదా! ఇది తక్కువ పరిగ్రహమా? 
భార్యాబిడ్డలు పరిగ్రహాలు కాదా? గ్రంధాలతో నిండియున్న అల్మారాలను తగులబెట్టనా? 
ఇల్లు తగులబెట్టి తీర్జాలకు వెళ్ళనా? ఇల్లు తగులబెట్టందే తీర్థాలు సాధ్యం కావు అని 
వెంటనే సమాధానం వచ్చింది. ఇక్కడ ఇంగ్లీషు చట్టం సహాయం చేసింది. (సెల్‌ 
యొక్క చట్టపరమైన సిద్ధాంతాల వివరం జ్ఞాపకం వచ్చింది. ట్రస్ట్‌ అను శబ్దానికి అర్థం 
ఏమిటో గీత చదివిన తరువాత బాగా బోధపడింది. లా శాస్త్రం ఎడ ఆదరణ పెరిగింది. 
దానిలో కూడా నాకు ధర్మదర్శనం లభించింది. ట్రస్టీ దగ్గర కోట్లాది రూపాయలు వున్నా 
వాటిలో ఒక్క దమ్మిడీ కూడా అతనిది కాదు. ముముక్షువు యొక్క స్థితి కూడా 
ఇంతేనని గీతాధ్యయనం వల్ల నాకు బోధపడింది. అపరిగ్రహికావడానికి, సమభావి 
కావడానికి హేతువుయొక్క మార్చు, హృదయము యొక్క మార్పు అవసరమను 
విషయం గీతాధ్యయనం వల్ల దీపపు కాంతిలా నాకు స్పష్టంగా కనబడింది. భీమా 
పాలసీ ఆపివేయమనీ, ఎమైనా తిరిగి వచ్చేది వుంటే తీసుకోమనీ, తిరిగి వచ్చేది ఏమీ 
లేకపోతే ఆ సామ్ము పోయినట్లుగా భావించమనీ, భార్యాబిడ్డల సంరక్షణ వాళ్ళను, 
నన్ను పుట్టించినవాడే చేస్తాడనీ, దేవాశంకరభాయికి జాబు వ్రాశాను. ఈనాటి వరకు నా 
దగ్గర మిగిలిన సొమ్మంతా మీకు అర్చించాను. ఇక నా ఆశమానుకోండి ఇకనుండి నా 
దగ్గర మిగిలేదంతా జాతికి ఉపయోగపడుతుంది అని పితృతుల్యులగు నా అన్నగారికి 
వ్రాశాను 

అయితే ఈ విషయం అన్నగారికి వెంటనే వివరించలేకపోయాను. మొదట 
వారు కఠినమైన భాషలో తన విషయమై నా కర్తవ్యం ఏమిటో వివరించి నీవు మన 
తండ్రిగారిని మించి తెలివితేటలు ప్రదర్శించవద్దు మన తండ్రి ఎలా కుటుంబపోషణ 
చేశారో నీవు కూడా అదే విధంగా కుటుంబపోషణ చేయాలి అంటూ ఏమేమో వ్రాశారు. 
వినమ్రంగా సమాధానం వ్రాస్తూ “తండ్రిగారు చేసిన పనే నేను చేస్తున్నాను. కుటుంబం 
యొక్క అర్థాన్ని విస్తృతం చేసి చూచుకుంటే నా నిర్ణయమందలి బెచిత్యం మీకు 
బోధపడుతుంది" అని తెలియజేశాను. 

అన్నగారు ఇక నా ఆశవదులుకున్నారు. మాట్లాడటం రూడా విరమించుకున్నారు. 
నాకు దుఃఖం కలిగింది. కాని ధర్మమని భావించిన విషయాన్ని వదలమంటే మరీ 
దుఃఖం కలిగింది. నేను పెద్ద దుఃఖాన్ని సహించాలని నిర్ణయించుకున్నాను. అయినా 


ఆత్మకధ 241 


దుఃఖానికి కారణం నా యెడ వారికి గల (ప్రేమయే. నా సొమ్ముకంటే నా సదాచరణ 
వారికి ముఖ్యం. చివరి రోజుల్లో అన్నగారు కరిగిపోయి తాను మృత్యుశయ్యమీద 
వున్నప్పుడు “ని ఆచరణయే సరియైనది, ధర్మబద్ధమైనది అని నాకు తెలియజేశారు. 
కరుణరసంతో నిండిన వారి జాబు నాకు అందింది. తండ్రి కుమారుని క్షమాపణ 
కోరగలిగితే వారు నన్ను క్షమాభిక్ష కోరినల్లే. నా బిడ్డలను నీ విధానంలోనే పెంచి 
పోషించమని వ్రాశారు. నన్ను కలుసుకోవాలని ఆతురతను వ్యక్తం చేశారు. నాకు తంతి 
పంపారు. వెంటనే తంతి ద్వారా నా దగ్గరకు రమ్మని వారికి తెలియజేశాను. కాని మా 
ఇరువురి కలయిక సాధ్యపడలేదు. వారి బిడ్డలకు సంబంధించిన వారి కోరిక కూడా 
నెరవేరలేదు. అన్నగారు భారతదేశంలోనే శరీరం త్యజించారు. వారి ఏల్లల పై తండ్రి 
యొక్క పాత జీవన ప్రభావం బాగా పడింది. వాళ్ళు మారలేకపోయారు. నేను వారిని 
నా దగ్గరకు తెచ్చుకోలేకపోయాను. ఇందు వారి దోషం ఏమీ లేదు. స్వభావాన్ని ఎవరు 
మార్చగలరు? బలమైన సంస్కారాల్ని ఎవరు పోగొట్టగలరు? మనలో మార్చు వచ్చిన 
విధంగా మన ఆశ్రితుల్లో, బంధువుల్లో, కుటుంబీకుల్లో మార్పు రావాలని భావించడం 
వ్యర్థమే" 

ఈ దృష్టాంతం వల్ల తల్లిదండ్రుల బాధ్యత ఎంత భయంకరమైనదో అంచనా 
వేయవచ్చు. 


6. మాంసరహిత ఆహారం కోసం బలిదానం 


జీవితంలో త్యాగనిరతి, నిరాడంబరత, ధర్మ జాగృతితో బాటు మాంసరహిత 
ఆహారాన్ని గురించి, అట్టి ఆహార ప్రచారాన్ని గురించి శ్రద్ధ పెరగసాగింది. ఆచరణ 
ద్వారాను, జిజ్ఞాసువులతో చర్చల ద్వారాను ప్రచారం చేయడం ప్రారంభించాను. 

జోహన్సుబర్గులో ఒక మాంసరహిత భోజనశాల వున్నది. కూనేగారి జల చికిత్స 
తెలిసిన ఒక జర్మనీ వాడు దాన్ని నడుపుతూ ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళడం 
ప్రారంభించాను. వెంట తీసుకొని వెళ్ళగలిగినంత మంది ఇంగ్లీషు వాళ్ళను అక్కడికి 
తీసుకువెళ్ళసాగాను. ఈ భోజనశాల ఎక్కువ రోజులు నడవదని గ్రహించాను. 
ఎప్పుడూ డబ్బుకు ఇబ్బందే. అవసరమని భావించి చేతనైనంత ఆర్థిక సాయం చేశాను. 
కొంత డబ్బు పోగొట్టుకున్నాను కూడా. చివరికి ఆ భోజనశాల మూతబడింది. 
ధియాసాఫిస్టుల్లో ఎక్కువ మంది శాకాహారులు. కొందరు పూర్తిగొ, కొందరు సగం 
శాకాహారులు. ఆ మండలిలో సాహసోపేతురాలైన ఒక మహిళ వుంది. ఆమెది పెద్ద 


24; మాంసరహిత ఆహారం కోసం బలిదానం 


స్థాయి. ఒక శాకాహార భోజనశాల ప్రారంభించింది. ఆమె కళాభిమాని. రసికురాలు. 
ఖర్చు బాగా పెడుతుంది. లెక్కాడొక్కా ఎక్కువగా ఆమెకు తెలియదు. ఆమెకు 
మిత్రమండలి అధికం. ప్రారంభంలో తక్కువ స్థాయిలో ప్రారంభించింది. కాని 
త్వరలోనే పెంచి, పెద్ద స్థాయిలో నడపాలని నిర్ణయానికి వచ్చింది. అందుకు నా 
సాయం కోరింది. అప్పుడు నాకు ఆమె లెక్కల వ్యవహారం తెలియదు. ఆమె లెక్కలు 
సరిగా ఉన్నాయని అనుకున్నాను. నా దగ్గర డబ్బుకు కొదువలేదు. చాలామంది 
కక్షిదారుల సొమ్ము నా దగ్గర ఉన్నది. వారిలో ఒకనితో మాట్లాడి అతని సామ్ము 100 
పౌండ్లు ఆమెకు ఇచ్చాను. ఆ వ్యక్తి విశాలహృదయుడు. నా మీద అతనికి అపరిమితమైన 
విశ్వాసం. అతడు మొదటి కూలీల జట్టులో దక్షిణ ఆఫ్రికా వచ్చినవాడు. “అన్నా! మీ 
మనస్సు సరేనంటే ఇవ్వండి. నాకేమీ తెలియదు. నాకు తెలిసినవారు మీరే” అని 
అన్నాడు. అతని పేరు బద్రీ. సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. జైలుశిక్ష కూడా అనుభవించాడు. 
అతడి మాట తీసుకొని సామ్ము ఆమెకు అప్పుగా ఇచ్చాను. రెండు మూడు మాసాలు 
గడిచాయి. ఇక డబ్బు తిరిగి రాదని నాకు బోధపడింది. యింత సొమ్ము మునిగితే 
తట్టుకోగలశక్తి నాకు లేదు. ఆ సొమ్ముతో చేయాలంటే చాలా పనులు ఉన్నాయి. ఇక 
ఆ సొమ్ము వాపసు రాలేదు. నా మీద అంత నమ్మకంతో వున్న బద్రీని నేను 
ముంచగలనా? అతనికి తెలిసినవాణ్ణి నేనేగదా? అందువల్ల ఆ సొమ్ము నేనే 
చెల్లించివేశాను. 

ఒక కక్షిదారునికి ఈ విషయం చెప్పాను. అతడు తియ్యగా మందలించి నన్ను 
జాగ్రత్తపడమని సు. 'అన్నా! (దక్షిణ ఆఫ్రికాలో నేను అప్పటికి మహాత్ముణ్ణి 
కొలేదు.“బాపూ' కూడా కాలేదు. కక్షిదారులంతా నన్ను అన్నా అని పెలుస్తూ 
ఉండేవారు) ఇది మీ పనికాదు. మీమీద గల నమ్మకంతో మేము నడుచుకుంటాం. 
అ సామ్ము ఇక మీకు రాదు. మీరు బద్రీని నష్టపరచరు. సరే మీరు మునిగినట్లెకదా! 
ఈ విధంగా పరుల మేలు కోసం కక్షిదారుల సొమ్ము ఇవ్వడం ప్రారంభిస్తే కక్షిదార్డు 
చచ్చిపోతారు. బిచ్చగాళ్ళు అయి ఇంట్లో కూర్చుంటారు. మీరు చేస్తున్న ప్రజాసేవా 
కొర్యక్రమాలు దెబ్బతింటాయి. అని అన్నాడు. 

అదృష్టవశాత్తు అ మిత్రుడు ఇంకా జీవించే వున్నాడు. దక్షిణ ఆఫ్రికాలోను, 
ఇతరత్రాను అతడి కంటే మించిన స్పష్టవాది మరొకడు నాకు తగలలేదు. ఎవరిని 
గురించి అయినా అనుమానం కలిగితే, వెంటనే ముఖం మీద అడిగి తేల్చుకోవడం, 
అది అబద్ధమని తేలితే వెంటనే వారిని క్షమాపణ కోరి మనస్సును తేలిక పరుచుకోవడం 


ఆత్మకధ 243 


అతనికి అలవాటు. అతని మాటలు సబబుగా వున్నాయి. బద్రీసామ్ము తీర్చివేశాను. 
కాని మరో వంద పౌండ్లు నేను మునిగి వుంటే తట్టుకోగల శక్తి నాకు లేదు. అప్పు 
చేయవలసి వచ్చేది. జీవితంలో ఇట్టి పని ఇక ఎన్నడూ నేను చేయలేదు. ఇటువంటి 
పని నాకు అసలు గిట్టదు. సంస్కరణకు సంబంధించిన పనుల్లో కూడా శక్తికి మించి 
పాల్గొనడం మంచిది కాదు. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం గీత బోధించిన తటస్థ 
నిష్కామకర్మ విధానానికి విరుద్ధమని, ఆ విధంగా గీతను తృణీకరించినట్టయిందని 
తెలుసుకున్నాను. మాంసరహాత ఆహార ప్రచారం కోసం ఈ విధమైన బలిదానం 
అవసరమవుతుందని కలలోనైనా ఊహించలేదు ఇది బలవంతగా లభించిన పుణ్యమని 
భావించవచ్చు. 


7. మట్టితో, నీటితో ప్రయోగాలు 


నా జీవితంలో నిరాడంబరత పెరిగినకొద్దీ, రోగాలకు మందు పుచ్చుకోవడమంటే 
అయిష్టత కూడా పెరిగింది. డర్భనులో వకీలుగా పనిచేస్తున్నపుడు డాక్టర్‌ ప్రాణజీవనదాసు 
మొహతా నన్ను చూచేందుకు వచ్చేవారు అప్పుడు నాకు నీరసంగా వుండేది. 
అప్పుడప్పుడు వాపు కూడా వస్తూ ఉండేది. ఆయన చికిత్స చేయగా ఆ నలత 
తగ్గిపోయింది. ఆ తరువాత భారలదేశానికి తిరిగి వచ్చేవరకు చెప్పుకోదగ్గ జబ్బు 
చేసినట్లు నాకు గుర్తు లేదు. 

జోహన్సుబర్లులో నన్ను విరోచనాలు పట్టుకున్నాయి తలనొప్పి కూడా వుండేది. 
విరోచనాలకు మందు పుచ్చుకుంటూ ఉండేవాణ్ణి. పత్యంగా వుండేవాణ్ణి. అయినా 
పూర్తిగా వ్యాధి తగ్గలేదు. విరోచనాలు కట్టుకుంటే బాగుంటుందని మనస్సు సదా 
కోరుకుంటూ ఉండేది. 

ఇదే సమయాన నేను మాంచెస్టరు పత్రికలో “నో బ్రేక్‌ఫాస్టు అసోసియేషన్‌ 
(టిఫెన్ల త్యాగ సంఘం) స్థాపనకు సంబంధించిన వార్త చదివాను. ఆ వార్తా రచయిత 
ఇంగ్లీషు వాళ్ళు చాలాసార్లు చాలా ఆహారం భుజిస్తారనీ, రాత్రి పన్నెండు గంటలదాకా 
తింటూనే వుంటారనీ, తత్ఫలితంగా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ వుంటారనీ, ఈ బాధ 
తొలగాలంటే ఉదయం తీసుకునే టిఫెను (బ్రేక్‌ఫాస్టు) మానివేయాలని |వ్రాశాడు. ఈ 
ఆరోపణ పూర్తిగా కాకపోయినా కొంతవరకు నాకూ వర్తిస్తుందని భావించాను. నేను 
మూడు పర్యాయాలు కడుపు నిండా తినేవాణ్ణి. మధ్యాహ్నం పూట ట్రీ కూడా త్రాగేవాణ్ణి. 
శాకాహారం, మసాలాలు లేని ఆహార పదార్థాలు భుజించేవాణ్ణి. ఆరు లేక ఏడు 


244 మాంసరహత ఆహారం కొసం బలిదానం 


గంటలకు ముందు లేచేవాణ్ణి కాదు. నేను కూడా ఉదయం టిఫెను మానేస్తే 
మంచిదనీ, తలనొప్పి తగ్గవచ్చుననీ నిర్ణయానికి వచ్చాను. ఉదయం టిఫిను 
మానివేశాను. కొద్దిరోజులు బాధ కలిగింది. కాని తత్ఫలితంగా తలనొప్పి తగ్గిపోయింది. 
దానితో నేను అవసరమైన దానికంటే ఎక్కువగా తింటున్నానని తేలిపోయింది. 

విరోచనాలు తగ్గలేదు. కూనే తెలిపిన ప్రకారం కటిస్నానం మొదలుపెట్టాను 
బాధ కొద్దిగా తగ్గింది. కాని పూర్తిగా తగ్గలేదు. ఈ లోపున ఆ జర్మనీ హోటలువాడో మరో 
మిత్రుడో, జుస్ట్‌ రచించిన “రిటర్న్‌ టు నేచర్‌ (ప్రకృతి వైపు మరలుము) అను పుస్తకం 
నా చేతికి ఇచ్చారు. అందు మట్టి చికిత్సను గురించిన వివరం చదివాను. ఎండుద్రాక్ష 
వగైరా పండ్లు ఆకుపచ్చని పండ్లు మనిషికి ప్రాకృతిక ఆహారమని కూడా వ్రాసి ఉన్నది 
పండ్డను గురించిన ప్రయోగం అప్పుడు నేను చేయలేదు కాని మట్టి చికిత్స వెంటనే 
ప్రారంభించాను ప్రయోజనం కలిగింది. పరిపుభ్రమైన, పొలంలో దొరికే ఎర్రని లేక 
నల్లని మట్టి తెచ్చి అందు సరిపోయేలా నీళ్ళుపోసి కలిపి, పల్చటి తడి బట్టమీద 
దాన్నివేసి చుట్టి పొట్టమీద ఉంచాను. దాని మీద పట్టీ కట్టాను. ఆ విధంగా మట్టిపట్టి 
రాత్రి నిద్రపోయే ముందు కట్టి, ప్రాద్దునగాని లేక రాత్రి మొలకువ వచ్చినప్పుడు గాని 
విప్పదీసేవాణ్ణి. దానివల్ల విరోచనాలు కట్టుకున్నాయి. ఈ విధమైన మట్టి చికిత్స నా 
అనుచరులకు కూడ చాలాసార్లు చేశాను. అది ఎంతో ప్రయోజనం చేకూర్చిందని నాకు 
ఇప్పటికీ జ్ఞాపకం 

భారతదేశం వచ్చాక ఇలాంటి చికిత్సలను గురించిన ఆత్మ విశ్వాసం తగ్గిపోయింది. 
ప్రయోగాలు చేసేందుకు ఒకచోట కూర్చునేందుకు సమయమే దొరకలేదు. అయితే 
ఇట్టి చికిత్స యెడ నాకు గల శ్రద్ధాసక్తులు ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. సమయాన్ని బట్టి 
అప్పుడప్పుడు మట్టి చికిత్స నేను చేసుకోవడమేగాక నా అనుచరులకు కూడా 
చేస్తున్నాను. రెండు పర్యాయాలు నేను బాగా జబ్బు పడ్డాను. అయినా మందులు 
పుచ్చుకోవలసిన అవసరం లేదనే భావించాను. పత్యం, నీరు, మట్టి మొదలుగాగల 
చికిత్సతో వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది జబ్బులు నయం చేయవచ్చునని 
నా విశ్వాసం. 

క్షణక్షణం డాక్టర్ల దగ్గరికీ, వైద్యుల దగ్గరికీ, హకీములదగ్గరికీ పరుగెత్తుతూ, 
ఉదరంలో రకరకాల బెరుళ్ళు, అకులు మొదలగువాటి రసాయనం పోసి పోసి మనిషి 
తన జీవితాన్ని తానే కుంచించుకుంటూ ఉన్నాడు. అంతేగాక మనస్సుమీద అతని! 
గల పట్టు తప్పుతున్నది. దానితో అతడు మానవత్వం పోగొట్టుకుంటున్నాడు. శరీరానికి 
బానిస అయిపోతున్నాడు. 


ఆత్మకధ 245 


రోగ శయ్యమీద పడుకొని నేను వ్రాస్తున్నాను. అందువలన నా భావాల్ని 
తేలికగా తీసుకొని త్రోసివేయవద్దు. నా జబ్బుకు కారణం ఏమిటో నాకు తెలుసు. నా 
దోషాల వల్లనే నేను జబ్బుపడ్డాను. కనుకనే నేను అధైర్యపడలేదు. ఈ జబ్బు 
భగవంతుని అనుగ్రహంవల్ల వచ్చిందని భావిస్తున్నాను. మందులు వాడాలనే కోరికకు 
దూరంగా ఉన్నాను. పట్టుదలతో డాక్టర్లను ఇబ్బంది పెడుతూ ఉన్నాను. అయినా 
వాళ్ళు ఉదార స్వభావంతో నా మొండిపట్టును చూచి నన్ను వదిలివేయరు నా ఈనాటి 
స్థితిని గురించి ఇక వ్రాయను. మనం 1904 పూర్వం నుండి 05కి వద్దాం. 

ముందుకు సాగే పాఠకుల్ని ఒక్క విషయమై హెచ్చరించడం అవసరమని 
భావిస్తున్నాను. నా వర్ణన చదివి జుస్టు పుస్తకం తెప్పించి ఆయన వ్రాసినదంతా వేద 
వాక్యమని భావించకుందురుగాక ప్రతి రచనయందు సామాన్యంగా రచయిత భావం 
ఒక్కటే చోటుచేసుకుంటూ ఉంటుంది. కాని ప్రతి విషయాన్ని పలు రకాలుగా 
పరిశీలించవచ్చు. ఆయా దృక్పధాల ప్రకారం అది సరిగానే ఉంటుంది. అయితే అన్ని 
దృక్పధాలు, అన్ని విషయాలు ఒకే సమయాన సత్యాలు కానేరవు. ఇంతేగాక చాలా 
పుస్తకాలు అమ్మకం కావాలనే భావంతోను, పేరు రావాలనే తాపత్రయంతోను 
వ్రాయబడుతూ ఉంటాయి. అందువల్ల ఆ పుస్తకం చదవదలచిన సోదరులు జాగ్రత్తగా 
చదవమనీ, ప్రయోగాలు చేయతలుచుకుంటే అనుభవజ్ఞుల సలహా సహకారాలు 
పాందమనీ ఎంతో ఓర్పుతో, ధైర్యంతో ఇట్టి ప్రయోగాలకు పూనుకోమనీ మనవి 
చేస్తున్నాను. 


8. ఒక జాగరూకత 


నా వివిధ ప్రయోగాల గాధను గురించి చెప్పడం తరువాతి ప్రకరణం వరకు 
ఆపుతాను గత ప్రకరణంలో మట్టి చికిత్సను గురించి వ్రాసిన విధంగానే ఆహారం 
విషయంలో కూడా పలు ప్రయోగాలు చేశాను. అందువల్ల అందుకు సంబంధించిన 
వివరాలు ఇక్కడ చెప్పివేయడం అవసరమని భావిస్తున్నాను. అహారం విషయంలో 
నేను చేసిన ప్రయోగాలను గురించి, అందుకు సంబంధించిన యోచనలను గురించి 
పూర్తిగా ఈ ప్రకరణంలో వివరించడం సాధ్యం కాదు. ఆ విషయాలు “దక్షిణాఫ్రికాలో 
ఇండియన్‌ ఒపీనియన్‌ పత్రిక కోసం నేను వ్రాసిన వ్యాసాలు తరువాత పుస్తక 
రూపంలో ప్రకటించబడ్డాయి. నేను వ్రాసిన చిన్నచిన్న పుస్తకాలలో ఈ పుస్తకం 
పాశ్చాత్యదేశాల్లోను, మనదేశంలోను బాగా ప్రసిద్ధికెక్కింది. అందుకు కారణం ఎమిటో 


246 ఒక జాగరూకత 


ఈనాటివరకు నేను తెలుసుకోలేకపోయాను. ఆ పుస్తకం ఇండియన్‌ ఒపీనియన్‌ పత్రిక 
కోసం వ్రాయబడింది. అయితే దాన్ని ఆధారంగా తీసుకుని చాలామంది సోదర 
సోదరీమణులు తమ జీవనంలో ఎన్నో మార్పులు చేసుకున్నారు. నాతో ఉత్తర 
ప్రత్యుత్తరాలు కూడా జరిపారు. 

అందువల్ల ఆ విషయాన్ని గురించి ఇక్కడ కొద్దిగా వ్రాయవలనన అవసరం 
ఏర్చడింది. ఆ పుస్తకంలో వ్రాసిన నా భావాలలో మార్పు చేయవలసిన అవసరం ఎమి 
కలుగకపోయినా, నేను జీవితంలో చేసిన అత్యవసరమైన కొన్ని మార్పుల్ని గురించి ఆ 
పుస్తకం చదివిన పారకులకు తెలియదు. వారు ఆ వివరం తెలుసుకోవడం చాలా 
అవసరం. 

మిగతా పుస్తకాలవలెనే నేను ఈ పుస్తకం కూడా కేవలం ధార్మిక భావంతో 
వ్రాశాను. ఇప్పటికీ నేను చేసే ప్రతి పనిలో ఆ భావమే నిండి ఉంటుంది. అందువల్ల 
అందలి అనేక విషయాల్ని నేను అమలు చేయలేకపోయాను. ఇది నాకు విచారం, సిగ్గు 
కలిగించే విషయం. 

బాల్యంలో బిడ్డ తల్లి పాలు త్రాగుతాడు. ఆ తరువాత మరో పాలు త్రాగవలసిన 
అవసరం లేదని నా అభిప్రాయం. పండిన వన్య ఫలాలతో బాటు ఆకుపచ్చని పండ్లు, 
ఎండు ఫలాలు మనిషికి మంచి ఆహారం. వాటికి మించినది మరొకటి లేదు 
బాదంపప్పు, ద్రాక్ష మొదలుగాగలపండ్ల వల్ల మనిషి శరీరానికి, మెదడుకు అవసరమైన 
పోషణ లభిస్తుంది. ఇట్టి ఆహారం మీద ఆధారపడి వుండగల వారు బ్రహ్మచర్యం 
మొదలగు ఆత్మ సంయమగుణాల్ని అలవరచుకోవచ్చు. తిండిని బట్టి త్రేపులు 
ఉంటాయి. తినే తిండిని బట్టి మనిషి తయారవుతాడు. అను సామెత యందు సత్యం 
ఇమిడి ఉంది. నేను, నా అనుచరులు అట్టి అనుభవం పొందాం. 

ఈ భావాలను సమర్థిస్తూ విస్తారంగా నా ఆ పుస్తకంలో వ్రాయడం జరిగింది. 
కాని హిందూదేశంలో నా ప్రయోగాలు పూర్తి సాఫల్యం పొందే అదృష్టం నాకు 
కలగలేదు. భేడా జిల్లాలో సైనికుల్ని భర్తీ చేసుకుంటూ నా పారపాటు వల్ల మృత్యుశయ్య 
మీదకు చేరాను. పాలు లేకుండా జీవించాలని ఎంతో ప్రయాసపడ్డాను. తెలిసిన 
వైద్యుల, డాక్టర్ల రసాయన శాస్త్రజ్ఞుల సహాయం కోరాను. పెసరనీళ్ళు తీసుకోమని 
ఒకరు, విప్పనూనె తీసుకోమని ఒకరు, బాదంపాలు తీసుకోమని ఒకరు సలహా 
ఇచ్చారు. వాటినన్నింటి ప్రయోగాలు చేసి చేసి నా శరీరాన్ని పండివేశాను. తత్ఫలితంగా 


ఆత్మకధ 247 


పక్క మీద నుండి లేవలేని స్థితికి చేరుకున్నాను. చరకుని శ్లోకాలు వినిపించి వైద్యులు 
కొందరు రోగం నయం కావడానికి ఖాద్యాఖాద్యములను గురించి బాధపడవద్దని 
మాంసాదులు కూడా తినవచ్చునని చెప్పారు. ఈ వైద్యులు పాలు త్రాగకుండా గట్టిగా 
వుండమని చెప్పలేరని తేలిపోయింది. బీఫ్‌ టీ (గోమాంసపు టీ), బ్రాంది పుచ్చుకోవచ్చునని 
చెప్పేవారున్న చోట పాలు త్రాగడం మానమని చెప్పేవారు ఎలా దొరుకుతారు? 
ఆవుపాలు, గేదెపాలు నేను త్రాగను. అది నా వ్రతం నా వ్రత ఉద్దేశ్యం పాలు 
మానడమే. అయితే అట్టి వ్రతం గైకొన్నప్పుడు నా దృష్టిలో వున్నది గోమాత, గేదెమాత 
మాత్రమే. నేను వ్రతం అనే పదాన్ని పాటించాను. మేకపాలు తీసుకొనేందుకు 
అంగీకరించాను. మేకమాత పాలు త్రాగుతున్నప్పుడు వ్రతాత్మకు విఘాతం కలిగిందని 
నాకు అనిపంచింది. 

అయితే నేను రౌలట్‌ ఆక్టును ఎదుర్కోవాలి! ఆ మోహం నన్ను వదలలేదు. 
అందువల్ల జీవించి వుండాలనే కాంక్ష కలిగింది. జీవితంలో మహత్తర ప్రయోగమని 
దేన్ని భావిస్తూ వున్నానో అది ఆగిపోయింది. 

ఆహారంతో జలంతో ఆత్మకు సంబంధం లేదు. ఆత్మ తినదు, తాగదు. 
ఉదరంలోకి పోయే పదార్థాలతో దానికి సంబంధం లేదు. లోనుండి వెలువడే మాటలే 
లాభనష్టాలు కలిగిస్తాయని నాకు తెలుసు. అందు నిజం కూడా కొంత వున్నది. తర్కం 
జోలికి పోకుండా ఇక్కడ నా దృఢ నిశ్చయం ప్రకటిస్తున్నాను భగవంతునికి వెరచి 
నడుచుకోవాలని, భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలని భావించే స్థాధకునకు మరియు 
ముముక్షువునకు ఆహారపదార్థాల ఎన్నికను గురించి, వాటిని త్యజించడాన్ని గురించి 
శ్రద్ధ చాలా అవసరం. భావాన్ని, వాక్కును ఎన్నుకోవడం ఎంత అవసరమో నిర్ణయం 
యెడ శ్రద్ధ వహించడం అంత అవసరం అన్నమాట. 

అయితే స్వయంగా నేను చేయని దాన్ని ఆచరించమని ఎవ్వరికీ సలహా 
ఇవ్వను. అలా ఎవరైనా చేయదలుచుకుంటే వారిని వారిస్తాను. అందువల్ల 
ఆరోగ్యవిషయమై నేను వ్రాసిన పుస్తకం సాయంతో ప్రయోగాలు చేయదలచిన 
చాలామందిని హెచ్చరిస్తున్నాను. పాలు మానడం పూర్తిగా లాభకారి. అయితే, 
అనుభవజ్ఞులగు వైద్యులు డాక్టర్లు పాలుమానమని సలహాయిస్తేనే పాలుమానడం 
మంచిది. నా పుస్తకాన్ని ఆధారం చేసుకొని మాత్రం పాలు మానవద్దు. నాక 
ఇప్పటివరకు కలిగిన అనుభవం వల్ల నేను ఒక నిర్ణయానికి వచ్చాను. జీర్ణశక్తి 
మందగించిన వారికీ, జబ్బుతో పక్కమిద నుండి లేవలేనివారికి, పాలకంటే మించిన 


248 బలవంతులతో పోరు 


తేలిక అయిన పోషక పదార్థం మరొకటి లేదు. అందువల్ల పుస్తకంలో పాలను గురించి 
నేను వ్రాసిన మార్గాన నడుస్తామని పట్టుపట్టవద్దని పాఠకులకు మనవి చేస్తున్నాను. 

ఈ ప్రకరణం చదివిన వైద్యులు, డాక్టర్లు, హకీములు, అనుభవజ్ఞులు 
తదితరులెవరైనా సరే పాలకు బదులుగా పోషక పదార్థం మరియు తేలికగా జీర్ణం 
కాగలిగిన వనస్పతి ఏదైనా ఉంటే చదివిన పుస్తకాల ఆధారంతోగాక, ఆచరించి 
పొందిన అనుభవంతో ఆ వివరం తెలిపి నన్ను ధన్యుణ్ణి చేయమని ప్రార్థిస్తున్నాను. 


9. బలవంతులతో పోరు 

ఇక ఆసియా విభాగపు అధికారుల వైపు మళ్ళుదాం ఆ ఆసియా విభాగపు 
బహుదొడ్డ కార్యాలయం జోహన్సుబర్లులో వుంది. అక్కడ హిందూ దేశస్థులతో బాటు, 
చైనీయులు మొదలుగాగల వారి రక్షణకు బదులు భక్షణ జరుగుతున్నది. నా దగ్గరికి 
రోజూ అందుకు సంబంధించి పితూరీలు వస్తూ ఉండేవి. అధికారుల దయవల్ల 
నిజమైన హక్కుదారులు దక్షిణ ఆఫ్రికా రాలేకపోతున్నారు. కాని హక్కులేని వాళ్ళు 
వంద వంద పౌండ్లు లంచం ఇచ్చి వస్తున్నారనీ, ఇందుకు తగిన చికిత్స మీరు 
చేయకపోతే ఇక చేసేదెవరు? అని నా దగ్గర ఒకటే గొడవ అది నిజమని నాకు 
అనిపించింది. ఈ దుర్గంధాన్ని పూర్తిగా తొలగించివేయకపోతే ట్రాన్సువాలులో నా 
నివాసం వ్యర్థం అన్నమాట. 

ప్రమాణాలు సేకరించడం ప్రారంభించాను. నా దగ్గర చాలా గట్టి ప్రమాణాలు 
చేరిన తరువాత నేను తిన్నగా పోలీసు కమీషనరు దగ్గరికి వెళ్ళాను అతడు దయాగుణం, 
న్యాయ ప్రవృత్తి కలవాడని నాకు అనిపించింది. నా మాటలు అసలు విననని 
భీష్మించకుండా, ఓపికతో నా మాటలు ఆయన విన్నాడు. ప్రమాణాలు చూపించమని 
అన్నాడు. సాక్షుల సాక్ష్యాలు ఆయన స్వయంగా సేకరించాడు. అతనికి నమ్మకం 
కలిగింది. అయితే నాకు తెలిసినట్లుగానే దక్షిణ ఆఫ్రికాలో తెల్ల న్యాయనిర్ణేతల ఎదుట 
తెల్ల దోషులకు శిక్ష పడేలా చూడటం కష్టమని ఆయనకూ తెలుసు. “అయినా 
ప్రయత్నిద్దాం. అసలు న్యాయనిర్ణేతలు ఇట్టి దోషుల్ని వదిలివేస్తారని భావించి ఆ 
భయంతో వాళ్ళను పట్టించుకోకపోవడం కూడా సరికాదు. అందువల్ల నేను వాళ్ళను 
పట్టిస్తాను. అందుకు అవసరమైన శ్రమపడతానని మీరు నమ్మవచ్చు" అని ఆయన 
అన్నాడు. 


ఆత్మకధ 249 


నాకు వారి మాట మిద విశ్వాసం కలిగింది. అనేకమంది అధికారుల మీడ 
కూడా ఆరోపణలు వున్నాయి. కాని వాటికి గట్టి ప్రమాణాలు లేవు. ఇద్దరు అధికారులు 
గట్టి ప్రమాణాలతో దొరికారు వాళ్ళపేరిట వారంట్లు వెళ్ళాయి 

నా రాకపోకలు గోప్యంగా వుంచడం సాధ్యం కాని పని నేను ప్రతిరోజూ పోలీసు 
కమీషనరు దగ్గరకు వచ్చి వెళ్ళడం చాలామంది చూస్తూనే ఉన్నారు. ఆ ఇద్దరు 
ఆఫీసర్లకు గూఢచారులు వున్నారు వాళ్ళు నామీద కన్ను వేసి వుంచారు. నా 
రాకపోకలను గురించిన వివరాలు కొందరు ఆ ఆఫీసర్ల దగ్గరికి చేరవేయడం 
ప్రారంభించారు. అయితే ఆ ఆఫీసర్లిద్దరూ కడు క్రూరులు అందువల్ల వాళ్ళకు 
గూఢచారులు ఎక్కువమంది లభించలేదు. హిందూ దేశస్థులు, చైనా వాళ్ళు నాకు 
సహకరించి ఉండకపోతే వాళ్ళు దొరికియుండేవాళ్ళు కాదు. 

వారిద్దరిలో ఒకడు పారిపోయాడు. పోలీసు కమీషనరు బేటినుండి వారంటు 
బారీ చేసి అతణ్ణి నిర్భందించి తిరిగి రప్పించాడు. కేసు నడిచింది ప్రమాణాలు 
బలవత్తరంగా వున్నాయి. అధికారి పారిపోయిన విషయం కూడా జ్యూరీకి తెలిసింది. 
అయినా ఇద్దరూ విడుదల అయ్యారు. 

నేను బాగా నిరాశపడ్డాను. పోలీసు కమీషనరుకు కూడా దుఃఖం కలిగింది. 
వకీలు వృత్తి యెడ నాకు ఎవగింపు కలిగింది దోషాల్ని కప్పిపుచ్చడానికి బుద్ధి 
ఉపయోడపడుతుండటం చూచి అట్టి బుద్ధి మీదనే నాకు విరక్తి కలుగసాగింది. 

శిక్రపడలేదు గాని ఇద్దరు అధికారులకు చాలా చెడ్డపేరు వచ్చింది. ఇక వాళ్ళను 
ప్రభుత్వం భరించలేకపోయింది. ఇద్దరూ డిస్మిస్‌ అయ్యారు. ఆసియా విభాగం 
కొంచెం శుభ్రపడింది. హిందూ దేశస్థులకు ధైర్యం చేకూరింది. 

నా ప్రతిష్ట కూడా పెరిగింది. నా వృత్తి కూడా వృద్ధికి వచ్చింది ప్రతినెల లంచాల 
క్రంద పోతున్న హిందూ దేశస్థుల వందలాది పౌండ్డ సామ్ము మిగిలింది. అయితే 
సామ్మంతా మిగిలిందని చెప్పలేను. కొంతమంది లంచగొండులు లంచాలు తింటూనే 
ఉన్నారు. అయితే నిజాయితీపరులు మాత్రం తమ నిజాయితీని నిలబెట్టుకోగల 
పరిస్థితులు ఎర్పడ్డాయి. 

ఆ అధికారులు అధములు. అయినప్పటికీ వారియెడల నా మనస్సులో డే*షం 
అనేది లేదు. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు తరువాత వాళ్ళు దయనీయ స్పతలో 
పడిపోగా నేను వాళ్ళకు ఎంతగానో సహాయం చేశాను. నేను అడ్డు చెప్పియుందే 
జోహన్సుబర్గు మునిసిపాలిటీలో వాళ్ళకు ఉద్యోగం లభించియుండేది కాదు వాళ్ళ 


250 ఒక పావనస్మృతి - ప్రాయశ్చిత్తం 


మిత్రుడొకడు నా దగ్గరకు వచ్చి మాట్లాడగా వారికి ఉద్యోగం ఇప్పించేందుకు 
సహాయం చేస్తానని మాట ఇచ్చాను. వాళ్ళకు ఉద్యోగం దొరికింది కూడా. అప్పటినుండి 
ఇంగ్లీషు వాళ్ళకు కూడా నా మీద విశ్వాసం ఎర్చడి నేనంటే భయపడటం మానివేశారు. 
ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తీవ్రమైన పదజాలం వాడవలసి వచ్చేది. అయినా 
వాళ్ళంతా నాతో మధుర సంబంధం కలిగి ఉండేవారు. అట్టి స్వభావం, అట్టి ఆచరణ 
నాకు బాగా అలవాటు అయ్యాయి. అయితే అప్పటికి ఈ విషయం నేను గ్రహించలేదు. 
తరువాత అర్ధం చేసుకున్నాను. 


10. ఒక పావన స్మృతి - ప్రాయశ్చిత్తం 


నా జీవితంలో ఎన్నో ఘట్టాలు జరిగాయి. వాటివల్ల అనేక మతాల వారితోను, 
జాతుల వారితోను నాకు గాఢ పరిచయం ఎర్పడింది. వీటన్నిటివల్ల కలిగిన అనుభవాల 
వల్ల స్వ-పరభేదాలు, దేశీయులు, విదేశీయులు, తెల్లవారు-నల్లవారు, హిందువులు- 
ముస్లిములు, కైస్తవులు-పారశీకులు, యూదులు మొదలుగా గల వారి మధ్య వుండే 
భేదాలను అధిగమించగలిగాను. నా హృదయం అట్టి భేదాలను గుర్తించలేదని 
చెప్పగలను. నా విషయంలో ఇది గొప్ప సుగుణమేమి కాదని నేను భావిస్తున్నాను. 
అహింస, బ్రహ్మచర్యం, అపరిగ్రహం మొదలుగాగల గుణాలను అలవరచుకొని, 
వాటి ఆధారంతో ఇప్పటివరకు నడుస్తున్నల్లే మతాల, జాతుల, రంగుల భేదాన్ని 
అలవరచుకోవడం కూడా సహజంగానే జరిగిందని నా భావన. డర్చనులో వకీలుగా 
పనిచేస్తున్నప్పుడు నా దగ్గర పనిచేసే గుమాస్తాలు నాతోబాటే వుండేవారు. వారిలో 
హిందువులు, క్రైస్తవులు వున్నారు. ప్రాంతాలవారీగా గుజరాతీలు, మద్రాసీలు వున్నారు. 
వారి విషయంలో నా మనస్సులో ఎన్నడూ వేరు భావం కలిగినట్లు గుర్తులేదు. 
వాళ్ళందరినీ నా కుటుంబీకులుగానే భావించేవాణ్ణి. నా భార్య ఎప్పుడైనా ఈ విషయం 
ఎత్తితే ఆమెతో తగాదాకు దిగేవాణ్ణి. ఒక గుమాస్తా కైస్తవుడు. అతని తల్లిదండ్రులు 
పంచమనమలంవార్శు. నా గృహవ్యవస్థ పాశ్చాత్య విధానంతో కూడినది. అతని గదిలో 
పాయిఖానా లేదు. నా అభిప్రాయ ప్రకారం వుండకూడదు. అందువల్ల పాయిఖానాకు 
బదులు ప్రతిగదిలోను మూత్రం పోసుకునేందుకు ప్రత్యేక పాత్రలు వుంచాము. ఆ 
పాత్రలను తీసి బాగుచేసే కార్యక్రమం నౌకర్ణది కాదు. ఇంటి యజమానిది, 
యజమానురాలిది. తాను కూడా మా కుటుంబంలో ఒకడినని భావించుకున్నవాడు 
తన పాత్రలు తానే కడిగి బాగుచేసుకునేవాడు..పంచమకులానికి చెందిన ఈ గుమాస్తా 


ఆత్మకథ 251 


క్రొత్తవాడు. అతని పాత్ర మేమే తీసి బాగు చేయాలి. పాత్రలు కస్తూరిబాయి తీస్తూ 
ఉండేది. కాని అతని విషయం ఆమెకు మిక్కుటమైపోయింది. మా ఇద్దరికి జగడం 
జరిగింది. తాను ఎత్తదు. నేను ఎత్తుదామంటే అందుకు ఆమె ఇష్టపడదు. ఆమె కండ్ల 
నుండి కన్నీటి బిందువులు ముత్యాల్లా కారసాగాయి. చేతులో పాత్ర పట్టుకొని నావంక 
చురచుర చూస్తూ తిరస్కార భావం వ్యక్తం చేస్తూ మెట్లమీద నుండి గబగబ క్రిందకు 
దిగుతున్న కస్తూరిబాయి బొమ్మని చిత్రకారుడనైతే ఈనాడు కూడా చిత్రించియుండేవాణ్ణి, 

కాని నేను ఎంతగా ప్రేమించేవాడినో అంతగా ప్రాణాలు తీసే భర్తను కూడా. 
ఆమెకు నేను శిక్షకుణ్బని భావించేవాణ్ణి. అందువల్ల అంధ(పేమకులోనై ఆమెను బాగా 
సతాయిస్తూ ఉండేవాణ్ణి. 

ఈ విధంగా ఆమె కోపంతో పాత్ర తీసుకొని వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు. ఆమె 
పకపక నవ్వుతూ మూత్రపు పాత్ర తీసుకువెళ్ళాలి. అప్పుడే మనకు తృప్తి అన్నమాట. 
కంఠం పెద్దది చేసి “ఈ కలహం నా ఇంట్లో నడవదు" అని అరిచాను. 

నా మాటలు కస్తూరిబాయి గుండెల్లో గునపాల్లా గుచ్చుకున్నాయి. ఆమె 
రెచ్చిపోయి “అయితే నీ ఇల్లు నీ దగ్గరే ఉంచుకో నేను వెళ్లిపోతున్నా అని అన్నది. 
అప్పుడు దేవుణ్ణి మరిచిపోయాను. దయ అనేది నా హృదయంలో కొంచెం కూడా 
మిగలలేదు. నేను ఆమె చెయ్యి పట్టుకున్నాను. మెట్ల ఎదురుగా బయటికి వెళ్ళడానికి 
ద్వారం ఉన్నది. నేను ఆ నిస్సహాయురాలగు అబలను పట్టుకొని ద్వారం దాకా 
లాక్కళ్ళాను. ద్వారం సగం తెరిచాను. కస్తూరిబాయి కండ్డనుండి గంగా, యమునలు 
ప్రవహిస్తున్నాయి. ఆమె ఇలా అన్నది “నీకు సిగ్గులేదు కాని నాకున్నది. కొంచెమైనా 
సిగ్గుపడు. నేను బయటికి ఎక్కడికి వెళ్ళను? ఇక్కడ మా అమ్మ నాన్నలు లేరు. 
వుంటేవాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని. ఆడదాన్ని, అందువల్ల నీ దౌర్జన్యం సహించక తప్పదు. 
ఇకనైనా సిగ్గుతెచ్చుకో. ద్వారం మూసివేయి. ఎవరైనా చూస్తే ఇద్దరి ముఖాలకు మచ్చ 
అంటుకుంటుంది. ఆమె మాటలు విని పైకి ధుమ ధుమలాడుతూ వున్నాను. కాని 
లోలోన సిగ్గుపడిపోయాను. తలుపులు మూసివేశాను. భార్య నన్ను వదలలేనప్పుడు 
నేను మాత్రం ఆమెను వదిలి ఎక్కడికి వెళ్ళగలను? మా ఇద్దరికి చాలాసార్లు తగాదా 
జరిగింది. కాని ఫలితం చివరికి మంచిగానే ఉండేది. భార్య తన అత్యద్భుత 
సహనశక్తితో విజయం సాధించిందన్నమాట. 

ఈ విషయం ఈనాడు తటస్థ భావంతో వర్ణించగలను. కారణం ఇది మా 
గడిచిన యుగపు జీవితానికి సంబంధించిన గాథ. ఇప్పుడు నేను మోహాంధుడనగు 


ic S.W.-L-18 


252 ఇంగ్లీషు వారితొ గాఢ పరిచయం 


భర్తను కాను. శిక్షకుణ్ణి కాను. ఇప్పుడు కస్తూరిబాయి తలుచుకుంటే నన్ను బెదిరించగలదు. 
ఇప్పుడు మేము అనుభవం గడించిన మిత్రులం. నిర్వికార భావంతో కలిసి వుంటున్నాం. 
యీనాడు ఆమె నేను జబ్బు పడితే ప్రయోజనం పొందాలనే కోరిక లేకుండ చాకిరీ చేసే 
సేవిక అన్నమాట. 

పైన తెలిపిన ఘట్టం 1898 నాటిది. అప్పుడు బ్రహ్మచర్యాన్ని గురించి నాకేమీ 
తెలియదు. ఆరోజులెలాంటివో తెలుసా? భార్య అంటే కేవలం సహధర్మిణి, సహచారిణి, 
సుఖదుఃఖాలలో సహభాగిని అను విషయం నాకు తెలియని రోజులవి. విషయవాంఛల 
తృప్తికి భార్య సాధనమని, భర్త ఆజ్ఞను నోరు మెదపకుండ శిరసావహించునట్టి స్త్రీయే 
భార్య అని నేను భర్తగా భావించిన రోజులవి. 

1900 నుండి నా యోచనా సరళిలో అపరిమితమైన మార్పు వచ్చింది. 1906 
లో ఫలితం కనబడింది. ఈ వివరం మరో సందర్భంలో మనవి చేస్తాను. ఇక్కడ ఒక్క 
విషయం మాత్రం పేర్కొంటున్నాను. నేను నిర్వకారుణ్ణి అయిన కొద్దీ నాగార్హ్యస్థ్య 
జీవితంలో సుఖ శాంతులు నిర్మలత్వం నెలకొన్నాయి. 

ఈ పావన స్మృతిని గురించి చదువుతూ ఉన్నప్పుడు మేము ఆదర్శ దంపతులమని, 
నా ధర్మపత్ని యందు దోషాలేమీ లేవని లేక మా ఆదర్శాలు సమానంగా వున్నాయని 
భావించకుందురుగాక. కస్తూరిబాయికి ఆదర్శమంటూ ఒకటుందని పాపం ఆమెకే 
తెలిసియుండదు. నా ఆచరణలన్నీ ఈనాడు కూడా ఆమెకు రుచిస్తాయని అనుకోను. 
ఈ విషయమై మేము ఎన్నడూ చర్చించలేదు. చర్చించినా ప్రయోజనం వుండదు. 
ఆమెకు తల్లిదండ్రులు చదువు చెప్పించలేదు. నా దగ్గరకు వచ్చిన తరువాత సరియైన 
సమయంలో నేను చదువు నేర్చలేదు. ఇతర హిందూ స్రీలవలెనే ఆమెలో కూడా ఒక 
ప్రత్యేక గుణం ఉంది. ఇష్టం వున్నా లేకపోయినా, జ్ఞానంవల్ల గానీ, అజ్ఞానంవల్లగానీ 
నా వెంట నడచి నన్ను అనుసరించడమే తన జీవితానికి సార్థకత అని విశ్వసించింది. 
స్వచృజీవితం గడపవలెనని భావించి నా మార్గానికి ఎన్నడూ అడ్డు తగలలేదు. మా 
ఇద్దరి బౌద్ధిక శక్తులు వేరువేరుగా వున్నా మా జీవితం సంతోషంగా సుఖంగా 
ఊర్ధ్వపధాన ముందుకు సాగిందని చెప్పగలను. 


11. ఇంగ్లీషు వారితో గాఢ పరిచయం 


ఈ ప్రకరణం వ్రాస్తున్నప్పుడు “సత్యశోధన ' అను నా ఈ గ్రంథ రచనకు గల 
కారణాలను, సందర్భాలను పాఠకులకు తెలియజేయడం అవసరమని భావిస్తున్నాను. 


ఆత్మకధ 253 


ఈ కధ వ్రాసే సమయంలోనా దగ్గర షాను అంటూ ఎమీ లేదు. ఎదురుగా పుస్తకాలు 
గాని, డైరీలు గాని, ఇతర పత్రాలు గాని పెట్టుకొని నేను ఈ ప్రకరణాలు వ్రాయలేదు. 
అంతరంగం చూపిన మార్గంలో వ్రాస్తున్నానని చెప్పగలను. నాలో సాగుతున్న క్రియను, 
అంతర్యామి యొక్క క్రియ అని అనవచ్చునో లేదో నిశ్చయంగా చెప్పలేను. కాని ఒక 
విషయం మాత్రం నిజం. ఎన్నో సంవత్సరాలనుండి నేను చేస్తున్న అతిపెద్ద పనిని అతి 
చిన్న పనిని పరిగణింపతగిన కార్యాలనన్నింటిని జాగ్రత్తగా పరిశిలించిన పిమ్మట 
అవన్నీ అంతర్యామి (పేరణవల్లనే జరిగాయని చెప్పగలను. 

అంతర్యామిని నేను చూడలేదు. తెలుసుకోలేదు. ప్రపంచమంతటికీ భగవంతుని 
యెడ గల శ్రద్ధనే నేను కూడా శ్రద్ధగా మలుచుకున్నాను. ఆ శ్రద్ధ తొలగించుటకు 
వీలులేనిది. అందువల్ల శ్రద్ధగా దాన్ని గుర్తించడం మానుకొని దానిని అనుభవ 
రూపంలో గుర్తిస్తున్నాను. అయినా ఈ విధంగా అనుభవరూపంలో దాన్ని పరిచయం 
చేయడం కూడా సత్యం మీద పడుతున్న దెబ్బ అనే గ్రహించాలి. అసలు శుద్ద 
రూపంలో దాన్ని పరిచయం చేయగల శబ్దాలు నా దగ్గర లేవని చెప్పడమే మంచిదని 
భావిస్తున్నాను. 

కంటికి కనబడని అంతర్యామికి వశవర్తినై నేను ఈ కథ వ్రాస్తున్నానని నా 
విశ్వాసం. వెనుకటి ప్రకరణం ప్రారంభించినప్పుడు “ఇంగ్లీషు వారితో పరిచయం అని 
శీర్షిక పెట్టాను. కాని ప్రకరణం వ్రాస్తున్నప్పుడు ఈ పరిచయాల్ని వివరించే ముందు 
“పావనస్మృతి ని గురించి వ్రాయాలని అనుకొని ఆ ప్రకరణం వ్రాశాను. దాన్ని వ్రాసిన 
తరువాత మొదటి శీర్షికను మార్చవలసి వచ్చింది. 

ఇప్పుడు ఈ ప్రకరణం వ్రాస్తున్నప్పుడు మరో ధర్మసంకటం వచ్చిపడింది. 
ఇంగ్లీషు వారిని పరిచయం చేస్తున్నప్పుడు ఏమి చెప్పాలి, ఎమి చెప్పకూడదు. అను 
మహత్తరమైన ప్రశ్న ఉదయించింది. విషయం చెప్పకపోయినా సత్యానికి 
దెబ్బతగులుతుంది. అసలు ఈ కధ వ్రాయవలసిన అవసరమే లేదేమో. ఇట్టి స్థితిలో 
అప్రస్తుతమైన వివాదాన్ని పరిష్కరించేందుకు పూనుకోవడం కష్టం గదా! 

చరిత్ర రూపంలో ఆత్మకధ అపూర్ణం. అందుకు సంబంధించిన ఇబ్బందుల్ని 
ఇప్పుడు నేను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను. 'సత్యశోధన' యను ఈ ఆత్మకథలో 
నాకు జ్ఞాపకం వున్న విషయాలన్నింటిని వ్రాయడం లేదని నాకు తెలుసు. సత్యాన్ని 
దర్శింప చేయుటకు నేను ఎంత వ్రాయాలో ఎవరికి తెలుసు? ఒకే మార్గాన నడిచే 
అసంపూర్ణ ఆధారాలకు న్యాయ మందిరంలో ఎంత విలువ కట్టబడుతుందో మరి? 


254 ఇంగ్లీషు వారితో గాఢ సరిచయం 


వ్రాసిన ప్రకరణలను గురించి తీరికగా వున్న వ్యక్తి ఎవరైనా నాతో తర్కానికి దిగితే నా 
ఈ ప్రకరణాలపై ఎంత వెలుగు ప్రసరింపచేస్తాడోగదా! అతడు విమర్శకుని దృష్టితో 
దీన్ని అన్వేషించి ఎటువంటి డొల్లు విషయాలు బయటబెట్టి ప్రపంచాన్ని నవ్విస్తాడో 
కదా? తాను కూడా ఉబ్బి తబ్బిబ్బు అవుతాడో కదా! 

ఈ విధంగా ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఈ ప్రకరణాలు వ్రాయడం 
ఆపివేయడమే మంచిదని అనిపిస్తూ ఉంటుంది. కాని ప్రారంభించిన కార్యం 
అవినీతిమయమని స్పష్టలగా గోచరించనంతవరకు దాన్ని ఆపివేయకూడదు కదా! 
అందువల్ల అంతర్యామి నన్ను ఆపివేయమని ఆదేశించనంతవరకు ప్రకరణాలు 
వ్రాస్తూ ఉండాలనే నిర్ణయానికి వచ్చాను. 

ఈ కథ టీకాకారుల్ని తృప్తి పరచడం కోసం వ్రాయడం లేదు. ఇది సత్యశోధనకు 
సంబంధించిన ఒక ప్రయోగం. దీనివల్ల అనుచరులకు కొంత ఊరట కలుగుతుందను 
భావం కూడా ఈ రచన మూలంలో పనిచేస్తున్నది. దీని ఆరంభం కూడా వారి తృప్తి 
కోసమే జరిగింది. స్వామీ ఆనంద్‌, జయరామదాసులు నా వెంటపడి యుండకపోతే 
బహుశ ఈ కథ ఆరంభమై ఉండేది కాదు. అందువల్ల ఈ కధారచనలో ఎమైనా 
దోషాలు దొర్లితే అందుకు వారు కూడా భాగస్వాములే. 

ఇక నేను శీర్షికకు వస్తాను. నేను హిందూ దేశస్థుల్ని గుమాస్తాలుగా ఇంట్లో 
పెట్టుకున్నట్లుగానే, ఇంగ్లీషు వాళ్ళను కూడా పెట్టుకోసాగాను. నా ఈ చర్య నా వెంట 
వుండే వారందరికీ పాసగేది కాదు. అయినా పట్టుబట్టి వారిని నా యింట్లో ఉంచాను. 
అందరినీ వుంచి నేను తెలివిగలపని చేశానని గట్టిగా చెప్పలేను. కొందరి విషయంలో 
చేదు అనుభవాలు కూడా కలిగాయి. అయితే ఇట్టి అనుభవాలు దేశవాసులవల్ల 
మరియు విదేశీయులవల్ల కలిగాయి. చేదు అనుభవాలు కలిగినందుకు నాకు 
పశ్చాత్తాపం కలుగలేదు. చేదు అనుభవాలు కలుగుతూ వున్నా మిత్రులకు అసౌకర్యం 
కలుగుతుందని తెలిసి కూడౌ కష్టాలు పడవలసి వస్తుందని భావించే నా అలవాటును 
మార్చుకోలేదు. ఉదారస్వభావంతో మిత్రులు సహించారు కూడా. క్రొత్త క్రొత్త మనుష్యుల 
వెంట వుండటం వల్ల, అట్ట సంబంధాల వల్ల అనుచరులకు విచారం కలిగింది. 
అప్పుడు వారి వారి దోషాలు వివరించి చెప్పడానికి నేను సంకోచించలేదు. ఆస్తికులగు 
మనుష్యులు తమలో గల భగవంతుణ్ణి సర్వులలో చూడగలిగి అందరితోను నిర్లిప్తంగా 
వుండగల శక్తిని అలవర్చుకొని వుండాలని నా అభిప్రాయం. ఎక్కడ వెతకకుండా 
అవకాశాలు లభిస్తాయో, అక్కడ వాటికి దూరంగా పారిపోకుండా క్రొత్త క్రొత్త సంబంధాలు 


కం 255 


ఎర్పరుచుకున్నప్పుడు, అలా చేస్తూ రాగద్వేషాలకు దూరంగా వుండగలిగినప్పుడు శక్తిని 
వికసింపచేసుకోగలుగుతాము. 

బోయర్లకు బ్రిటీష్‌వారికి యుద్దం ప్రారంభమైనప్పుడు నా ఇల్లు పూర్తిగా 
నిండిపోయి వున్నప్పటికీ జోహన్సుబర్లు నుండి వచ్చిన ఇద్దరు ఇంగ్లీషు వారికి నా 
ఇంట్లో బస ఎర్పాటు చేశాను. ఇద్దరూ థియాసాఫిస్టులు. ఒకని పేరు కిచన్‌. ఆయనను 
గురించి ముందు కూడా పేర్కొనడం జరుగుతుంది. ఈ మిత్రుల సహవాసం కూడా 
నా ధర్మపత్నిని బాగా ఎడిపించింది. నా మూలాన ఆమె ఏడ్వవలసిన సందర్భాలు 
అనేకసార్లు ఎర్పడ్డాయి. ఎవిధమైన పర్గాగాని, అరమరికలు గాని లేకుండా ఇంగ్లీషువారికి 
బస ఎర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇది క్రొత్త అనుభవం. ఇంగ్లాండులో నేను 
వాళ్ళ ఇళ్ళలో వున్నమాట నిజం. అయితే వారి విధానానికి, ప్రవర్తనకు లోబడి నేను 
వున్నాను. ఆ నా నివాసం హోటలు నివాసం వంటిది. కాని ఈ వ్యవహారం అలాంటిది 
కాదు. పూర్తిగా అందుకు విరుద్దం. ఈ మిత్రులు నా కుటుంబసభ్యులుగా వున్నారు. 
వాళ్ళు భారతీయ అలవాట్లను, నడవడిని అనుసరించారు. ఇంట్లోను, బయటకూడా 
వ్యవహారమంతా ఆంగ్లేయుల పద్ధతిలోనే ఉన్నాయి. ఈ మిత్రుల్ని మాతోబాటు మా 
ఇంట్లో వుంచినప్పుడు ఎన్నో ఇబ్బందులు కలిగిన విషయం నాకు జ్ఞాపకం వున్నది. కాని 
వారిద్దరు మా కుటుంబ సభ్యులందరితో పూర్తిగా కలిసిపోయారని చెప్పగలను. 
జోహన్సుబర్లులో ఈ సంబంధాలు దర్చనును మించిపోయాయి. 


12. ఇంగ్లీషువారితో పరిచయం 


ఒక పర్యాయం జోహన్సుబర్లులో నా దగ్గర నలుగురు హిందూ దేశపు 
గుమాస్తాలు ఉండేవారు. వారిని గుమాస్తాలు అనాలో లేక బిడ్డలు అని అనాలో 
చెప్పలేను. వారితోనా పనిసాగలేదు. టైపు లేనిదే నా పని సాగదు. టైపింగు జ్ఞానం కొద్దో 
గొప్పో నా ఒక్కడికే ఉంది. ఈ నలుగురు యువకుల్లో యిద్దరికి టైపింగు చేయడం 
నేర్పాను. కాని వాళ్ళకు ఇంగ్లీషు బాగా రాకపోవడం వల్ల వారిటైపు బాగుండలేదు. 
వారిలో లెక్కలు వ్రాయగలవారిని కూడా తయారు చేసుకోవాలి. నేటాలు నుండి నా 
ఇష్టమైన వాళ్ళను పిలిపించుకునేందుకు వీలులేదు. పర్మిట్‌ లేకుండా ఏ హిందూ 
దేశస్థుడూ ప్రవేశించడానికి వీలులేదు. నా సౌకర్యం కోసం అధికారుల మెహర్చానీ 
కోసం బిచ్చం అడిగేందుకు నేను సిద్ధపడలేదు. నేను ఇబ్బందుల్లో పడ్డాను. ఎంత 
శ్రమపడ్డా, వకీలువృత్తి, సార్వజనిక సేవాకార్యం రెండూ సాగించడం కష్టమైపోయింది. 


256 ఇంగ్లీషు వారితో పరిచయం 


గుమస్తా పనికి ఇంగ్లీషు వాళ్ళు దొరికితే వారిని నియమించకుండా ఎలా 
వుండగలను? నల్లవారి దగ్గర తెల్లవాళ్ళు ఉద్యోగం చేస్తారా అని నాకు అనుమానంగా 
వుండేది. ప్రయత్నం చేసి చూద్దామని నిర్ణయించుకున్నాను. టైపు రైటింగు ఎజంట్లతో 
నాకు పరిచయం ఉంది. ఒక ఎజెంటు దగ్గరకు వెళ్లాను. టైపు చేయగల తెల్లవారు స్త్ర 
అయినా పురుషుడైనా నల్లవారి దగ్గర నౌకరీ చేయడానికి అంగీకరిస్తే పంపండి అని 
ఆయనకు చెప్పాను. దక్షిణ ఆఫ్రికాలో షార్టుహాండు, టెపురైటింగు పని సామాన్యంగా 
స్త్రీలే చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తిని వెతికి పంపిస్తానని ఆయన మాట ఇచ్చాడు. 
ఆయనకు మిస్‌డిక్‌ అను పేరుగల ఒక స్కాచ్‌కుమారి తటస్థపడింది. ఆ మహిళ ఈ 
మధ్యనే స్కాంట్లండు నుండి వచ్చింది. ప్రామాణికమైన నౌకరీ ఎవరి దగ్గరనైనా సరే 
చేయడానికి ఆమెకు అభ్యంతరం లేదు. ఆమె వెంటనే పనిలో చేరాలని అనుకున్నది. 
ఆ ఏజంటు ఆమెను నా దగ్గరకు పంపించాడు. చూడగానే ఆమె మీద నా దృష్టి 
నిలబడిపోయింది. 

'హిందూ దేశవాసి దగ్గర పనిచేయడానికి మీకు అభ్యంతరం ఏమీ లేదు కదా!' 
అని అడిగాను. “ఎమాత్రం లేదు" దృఢమైన స్వరంతో ఆమె అన్నది. 

“జీతం ఎంత కావాలి?” 

“పదిహేడున్నర పౌండ్లు. మీరు ఎక్కువ అనుకుంటున్నారా? అని ఆమె 
అడిగింది 

“నేను ఆశించినంత పని మిరు చేసిన యెడల ఆ సొమ్ము నాకు అధికం కాదు. 
మిరు ఎప్పటి నుండి పనిలో చేరతారు?" 

“మిరు సరేనంటే ఈ క్షణం నుంచే పని ప్రారంభిస్తాను . 

నేను ఎంతో సంతోషించాను. ఆ సోదరిని వెంటనే ఎదుట కూర్చోబెట్టుకుని 
జాబులు వాయించడం ప్రారంభించాను. 

ఆమె ఒక గుమాస్తాగా గాక, ఒక బిడ్డగా, ఒక సోదరిగా బాధ్యత వహించి 
పనిచేయడం ప్రారంభించింది. ఆమెకు ఎన్నడూ బిగ్గరగా చెప్పవలసిన అవసరం 
కలుగలేదు. ఆమె చేసిన పనిలో తప్పులెన్నవలసిన అవసరం ఎన్నడూ కలుగలేదు. 
వేలాది పోండ్ల సామ్ము ఆమె చేతిలో వున్న రోజులు కూడా వున్నాయి. ఆమె డబ్బు లెక్క 
కూడా సంబాళించసాగింది. సంపూర్తిగా ఆమె నా విశ్వాసాన్ని చూరగొన్నది. ఆమె 
వ్యక్తిగత రహస్యాలు కూడా నాకు చెప్పే స్థితికి రావడం ఎంతో గౌరవంగా భావించాను. 
తనకు తోడుగా వుండే వ్యక్తిని గురించిన సలహా అడగడమే గాక నా సాయం కూడా 


ఆత్మకధ 257 


కోరింది. కన్యాదానం చేసే గౌరవం కూడా నాకే లభించింది. మిస్‌డిక్‌ మిస్‌ మెకడనల్డ్‌ 
అయింది. అప్పుడు ఆమెకు మేము దూరం కావలసి వచ్చింది. వివాహం అయిన 
తరువాత కూడా పని ఎక్కువైనప్పుడు కబురు చేస్తే ఆమె వచ్చి సహకరిస్తూ ఉండేది. 

ఆఫీసులో షార్టుహాండు తెలిసినవారు కావలసి వచ్చింది. ఒక మహిళ దొరికింది. 
ఆమె పేరు శ్లేశిన్‌. ఆమెను నాదగ్గరకు మి.కేలన్‌బక్‌ తీసుకువచ్చారు. శ్రీ కేలన్‌బక్‌ 
గారిని గురించి పాఠకులు ఇక ముందు తెలుసుకుంటారు. ఆ మహిళ ఒక హైస్కూల్లో 
ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నది. నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు 17 సంవత్సరాల 
వయస్సు. ఆమె ప్రత్యేకతలు కొన్ని చూచి నేను, మి.కేలన్‌బక్‌ ఆశ్చర్యపడే వాళ్ళం. ఆమె 
నౌకరీ చేయాలనే ఉద్దేశ్యంతో మా దగ్గరకు రాలేదు. ఆమె అనుభవం కోసం 
వచ్చిందన్నమాట. ఆమెకు వర్ణద్వేషం లేదు. ఆమె ఎవ్వరినీ లక్ష్యపెట్టేది కాదు. 
ఎవరినైనా సరే అవమానించడానికి సంకోచించేదికాదు. ఒకరిని గురించి ఆమెకు 
కలిగిన భావాన్ని స్పష్టంగా ప్రకటించేది. తన భావాన్ని వెల్లడించడానికి వెనుకాడేదికాదు. 
ఇట్టి స్వభావం వల్ల అప్పుడప్పుడు అందరికీ బరువు దిగినట్లుండేది. ఆమెకు ఇంగ్లీషు 
భాషమీదగల అధికారం నాకంటే అధికం. ఈ కారణాలన్నిటివల్ల ఆమె తయారు చేసిన 
జాబులను తిరిగి చదవకుండా సంతకం పెడుతూ వుండేవాణ్ణి, 

ఆమెకు గల త్యాగ ప్రవృత్తి ఎంతో గొప్పది ఆమె చాలా కాలం వరకు నా దగ్గర 
కేవలం ఆరు పౌండ్లు మాత్రమే తీసుకుంటూ ఉండేది. అంతకంటే జీతం తీసుకునేందుకు 
చివరి వరకు ఆమె అంగీకరించలేదు. జీతం ఎక్కువ తీసుకోమని నేను అంటే ఆమె 
నన్ను బెదిరిస్తూ “జీతం తీసుకునేందుకు నేను ఇక్కడ వుండటం లేదు. మీ దగ్గర 
పనిచేయడం నాకు ఇష్టం. మీ ఆదర్శాలంటే నాకు ఇష్టం అందుకే మీ దగ్గర 
పనిచేస్తున్నాను. అని స్పష్టంగా అంటూ ఉండేది. 

ఒకసారి అవసరంపడి నా దగ్గర ఆమె 40 పౌండ్లు తీసుకున్నది. అది కూడా 
అప్పుగానే. గత సంవత్సరం ఆమె ఆ డబ్బంతా తిరిగి ఇచ్చివేసింది. ఆమె త్యాగభావం 
ఎంత తీవ్రంగా వుండేదో ధైర్యం కూడా అంత ఎక్కువగా ఉండేది. సృటికమణి వంటి 
పవిత్రత, క్షత్రియుల్ని కూడా నివ్వెరపడేలా చేయగల ప్రతాపం కలిగిన కొందరు 
మహిళామణులు నాకు తెలుసు. అట్టివారిలో ఈమె ఒకరని నా అభిప్రాయం. ఆమె 
వయస్సులో ఉన్న ప్రాఢ అవివాహిత. ఇప్పుడు ఆమె మానసికస్థితి ఎలా ఉన్నదో నాకు 
తెలియదు. అయినా నాకు కలిగిన అనుభవం వల్ల ఆమెను ఈనాటికి పవిత్రంగా 
స్మరిస్తాను. తెలిసిన సత్యాన్ని వ్రాయకపోతే సత్యానికి ద్రోహం చేసినవాణ్ణి అవృతానుకదా! 


258 ఇండియన్‌ ఒపీనియన్‌ 


పని వున్నప్పుడు రాత్రనక పగలనక అమితంగా శ్రమపడేది. అర్ధరాత్రి సమయంలో 
కూడా పనిబడితే ఒంటరిగా వెళుతూ వుండేది. ఎవరినైనా వెంట పంపాలని ప్రయత్నిస్తే 
నన్ను కోపంగా చూచేది. వేలాదిమంది హిందూదేశస్థులు ఆమెను గౌరవభావంతో 
చూచేవారు. అంతా ఆమె మాట వినేవారు. మేమంతా జైల్లో వున్నప్పుడు, బాధ్యత 
గలవార్వెరూ బయటలేనప్పుడు ఆమె ఒక్కతే సత్యాగ్రహ సంగ్రామం నడిపించింది. 
లక్షలాది రూపాయల లెక్కలు ఆమె వ్రాసింది. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆమే జరిపింది. 
ఇండియన్‌ ఒపీనియన్‌ పత్రికను కూడా ఆమె నడిపింది. అలసట అంటే ఎమిటో ఆమె 
ఎరుగదు. 

మిస్‌ శ్లేశిన్‌ గురించి ఎంత వ్రాసినా తనివి తీరదు. గోబ్లేగారి సర్టిఫికెట్టు గురించి 
చెప్పి ఈ ప్రకరణం ముగిస్తాను. గోబ్బేగారు నా అనుచరులందరిని పరిచయం 
చేసుకున్నారు. పరిచయం అయిన తరువాత చాలామంది విషయంలో వారు 
సంతోషించారు. ప్రతి ఒక్కరి చరిత్రను వారి విలువలను అంచనా వేశారు. హిందూ 
దేశానికి చెందిన నా అనుచరులు, యూరోపుకు చెందిన నా అనుచరులు అందరిలో 
వారు మిస్‌ శ్లేశిన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. “ఇంతటి త్యాగం, ఇంతటి పవిత్రత, 
ఇంతటి నిర్భీకత ఇంతటి కార్యకుశలత బహు కొద్దిమంది లోనే నేను చూచాను. మిస్‌ 
శ్లేశిన్‌ మీ అనుచరులందరిలోను ప్రధమ స్థానం పొందుటకు అర్హురాలు” అని వారు 
ప్రకటించారు. 


13. ఇండియన్‌ ఒపీనియన్‌ 


ఇంకా కొంతమంది యూరోపియన్లను గురించి వ్రాయవలసిన అవసరం 
ఉన్నది. అంతకు ముందు మరో రెండు మూడు మహత్తరమైన విషయాలను గురించి 
వ్రాయడం అవసరం. ఇప్పుడే ఒకరిని గురించి వ్రాస్తాను. మిస్‌ డిక్‌ను నియమించి నా 
పని పూర్తి చేయగలిగానని అనుకోవడం సరికాదు. మి.రీచ్‌ని గురించి నేను మొదటనే 
వ్రాశాను. ఆయనతో నాకు బాగా పరిచయం వున్నది. ఆయన ఒక వ్యాపార సంస్థ 
సంచాలకులు. అక్కడి నుండి తప్పుకొని నా దగ్గర ఆర్టికల్‌ క్షర్కుగా పని చేయమని 
వారిని కోరాను. నా సలహా వారికి నచ్చింది. వారు నా ఆఫీసులో చేరారు. నా పనిభారం 
కొంత తగ్గించారు. 

ఇదే సమయంలో శ్రీ మదనజీత్‌ “ఇండియన్‌ ఒపీనియన్‌” అను పత్రికను 
వెలువరించాలని నిర్ణయించుకున్నాడు. నన్ను సలహా సహకారాలు యిమ్మని కోరాడు. 


ఆత్మకథ 259 


(పెస్సు ఆయన నడుపుతూ వున్నాడు. పత్రిక వెలువరించాలనే కోరికను సమర్థించాను, 
1904లో ఈ పత్రిక ప్రారంభించబడింది మనసుఖలాల్‌ నాజరు ఆ పత్రికకు 
ఎడిటరుగా ఉన్నారు. కాని సంపాదకత్వపు నిజమైన భారమంతా నా మీదే పడింది. 
మొదటనుండి నాకు దూరాన ఉండి పత్రికలు నడిపించే యోగం కలుగుతూ వచ్చింది. 

మన సుఖలాల్‌ నాజరు సంపాదకులుగా లేరని కాదు. వారు దేశమందలి 
చాలా పత్రికలకు వ్యాసాలు వ్రాస్తూ వుండేవారు. దక్షిణ ఆఫ్రికాలోగల చిక్కు లతోకూడిన 
పలు సమస్యలను గురించి నేనుండగా స్వతంత్రంగా వ్యాసాలు వ్రాయడానికి ఆయన 
సాహసించలేదు. నా యోచనా శకిమీద ఆయనకు అమిత విశ్వాసం. అందువల్ల 
ఎమైనా ప్రధాన విషయాలపై వ్రాయవలసి వస్తే ఆ భారం నా మీద మోపుతూ 
వుండేవాడు. 

ఇండియన్‌ ఒపీనియన్‌ వారపత్రిక ప్రారంభంలో గుజరాతీ, హిందీ, తమిళం , 
ఇంగ్లీషుల్లో వెలువడుతూ ఉండేది. తమిళం, హిందీ శాఖలు పేరుకు మాత్రమే 
ఉండటం చూచాను. వాటివల్ల సమాజానికి సేవ జరిగే స్థితి కలుగకపోవడం వల్ల 
అందు నాకు అసత్యం గోచరించింది. వెంటనే వాటిని మూసివేయించాను. ఆ 
తరువాతనే నాకు శాంతి లభించింది. 

ఈ పత్రిక కోసం డబ్బు నేను ఖర్చు పెట్టవలసి వస్తుందని ఊహించలేదు. కొద్ది 
రోజులకే డబ్బు ఖర్చు పెట్టకపోతే పత్రిక నడవదని తెలిసిపోయింది. నేను పత్రికకు 
సంపాదకుణ్ణీ కాదు. అయినా వ్యాసాల విషయమైన బాధ్యత వహించాను. ఈ 
విషయం హిందూ దేశస్థులు, యూరోపియన్లు కూడా గ్రహించారు. అసలు పత్రిక 
ప్రకటించబడిన తరువాత మూత బడితే నా దృష్టిలో జాతికే అవమానం, నష్టం కూడా. 

నేను పత్రిక కోసం డబ్బు ఖర్చు పెట్టడం ప్రారంభించాను. నా దగ్గర 
మిగిలిందంతా దానికి ఖర్చు పెడుతూనే వున్నాను. ప్రతి మాసం 75 పౌండ్లు ఇవ్వవలసి 
వస్తుండేది. 

ఇన్ని సంవత్సరాల తరువాత పరిశీలించి చూస్తే ఈ పత్రిక జాతికి చాలా సేవ 
చేసిందని చెప్పగలను. ఆ పత్రిక ద్వారా ధనం గడించాలని ఎవ్వరం అసలు 
అనుకోలేదు. 

పత్రిక నా చేతిలో వున్నంత కాలం దానిలో జరిగిన మార్చులు నా జీవితంలో 
కలిగిన మార్పులకు ప్రతీకలే. నేడు యంగ్‌ ఇండియా, నవజీవన్‌ నా జీవితమందలి 
కొంత భాగానికి ప్రతీకలు అయినట్లే ఇండియన్‌ ఒపీనియన్‌ కూడా అయింది. 


260 ఇండియన్‌ ఒపీనియన్‌ 


దానియందు నేను ప్రతివారం నా ఆత్మను క్రుమ్మరించేవాణ్ణి. నేను దేన్ని సత్యాగ్రహం 
అని అనుకునే వాడినో దాన్ని గురించి తెలియజెప్పడానికి ప్రయత్నించేవాణ్ణి. నేను జైల్లో 
వున్నప్పుడు తప్ప మిగతా కాలం 10 సంవత్సరాల పాటు అనగా 1914 వరకు నడిచిన 
ఇండియన్‌ ఒపీనియన్‌ పత్రిక యొక్క ప్రతి సంచికలోను నా వ్యాసాలు ప్రచురితం 
అవుతూనే వున్నాయి. ఆలోచించకుండా తూకం వేసుకోకుండా వ్రాసిన ఒక్క శబ్దం 
కూడా ఆ పత్రికలో వెలువడలేదని చెప్పగలను. ఒకరిని సంతోష పెట్టడానికో లేక తెలిసి 
వుండి అతిశయోక్తులో వ్రాసినట్లు నాకు గుర్తులేదు. ఆ పత్రిక నా సంయమనానికి ఒక 
దృష్టాంతంగా రూపొందింది నా భావాలకు వాహకం అయింది. నా వ్యాసాల్లో 
విమర్శకు ఎమీ లభించేది కాదు. ఇందు ప్రకటించబడిన వ్యాసాలు విమర్శకుల 
చేతుల్లో గల కలాలను చాలా వరకు అదుపులో ఉంచేవి. ఈ పత్రిక లేనిదే సత్యాగ్రహ 
సమరం సాగని స్థితి ఎర్బడింది. పాఠకులు ఈ పత్రికను తమదిగా భావించేవారు. 
సత్యాగ్రహ సంగ్రామానికి, దక్షిణ ఆఫ్రికాలో గల హిందూ దేశస్థుల పరిస్థితులకు 
నిజమైన చిత్తరువుగా దాన్ని భావించేవారు. 

ఈ పత్రిక వల్ల రంగురంగుల మానవ స్వభావాన్ని గుర్తించేందుకు నాకు మంచి 
అవకాశం లభించింది. సంపాదకుడు చందాదారులు వీరిద్దరి మధ్య స్వచ్చమైన 
సంబంధం ఏర్పరచడమే మా ఉద్దేశ్యం గనుక నా దగ్గరకు హృదయం విప్పి చెప్పే 
పారకుల జాబులు కుప్పలు కుప్పలుగా వచ్చిపడేవి. తీపివి, చేదువి, కారంగా ఉండేవి, 
కటువుగా ఉండేవి రకరకాల జాబులు వాటిలో ఉండేవి వాటినన్నింటినీ చదివి, 
వాటిలోగల భావాలను తెలుసుకొని వాటికి సమాధానాలు రాస్తూ వుండేవాణ్ణి. అది 
నాకు గొప్ప పారం అయింది. వాటిద్వారా జాతియొక్క భావాల్ని వింటున్నానా అని 
అనిపించేది. సంపాదకుని బాధ్యత ఎమిటో నేను బాగా తెలుసుకోసాగాను. ప్రజలమీద 
నాకు మంచి పట్టు లభించింది. దానివల్ల భవిష్యత్తులో ప్రారంభం కాబోతున్న 
పోరాటానికి శోభ చేకూరింది. శక్తి లభించింది. 

ఇండియన్‌ ఒపీనియన్‌ పత్రిక వెలువడసాగిన మొదటి మాసంలోనే సమాచార 
పత్రిక సేవాభావంతోనే నడపబడాలని బోధపడింది. సమాచార పత్రికకు గొప్పశక్తి 
కలదని, స్వేచ్చగా, నిరంకుశంగా ప్రవహించే నీటి ప్రవాహం పాలాల్ని ముంచివేసినట్లు, 
పంటల్ని నాశనం చేసినట్టు కలాన్నుండి బయల్వెడలే నిరంకుశ ప్రవాహం నాశనానికి 
హేతువవుతుందని గ్రహించాను. ఆ అంకుశం బయటినుండి వస్తే నిరంకుశత్వం 
కంటే ఎక్కువ విషాక్తం అవుతుందని, లోపలి అంకుశమే లాభదాయకం అవుతుందని 
గవాంచాను. 


ఆత్మకథ 261 


నా యీ యోచనా సరళి సరియైనదైతే ప్రపంచంలో నడుస్తున్న ఈనాటి 
పత్రికల్లో ఎన్ని నిలుస్తాయి? అయితే పనికిమాలిన వాటిని ఆపగల వార్వెరు? ఏవి 
పనికిమాలినవో ఎలా తేల్చడం? పనికివచ్చేవి, పనికిరానివీ రెండూ ప్రక్కప్రక్కన 
నడుస్తూనే ఉంటాయి. అయితే మనిషి వాటిలో తనకు ఎది గ్రాహ్యమో ఏది 
అగ్రాహ్యమో నిర్ణయించుకోవాలి 


14. కూలి లొకేషనా లేక పాకీవాళ్ళ పల్లెయా? 


హిందూ దేశంలో మనకి అపరిమితంగా సేవ చేసే పాకీ మొదలుగాగల వారిని 
అసభ్యులుగా భావించి వాళ్ళను ఊరి బయట విడిగా వుంచుతాము. గుజరాతీ 
భాషలో వారి పల్లెను ఢేడ్‌వాడ అని అంటారు. ఆ పేరును ఉచ్చరించడానికి కూడా 
జనం అసహ్యించుకొంటారు. యిదేవిధంగా యూరపులో క్రైస్తవ సమాజంలో ఒకానొక 
కాలంలో యూదులు అస్పృష్యులుగా భావించబడేవారు. వాళ్ళి కోసం ఎర్పాటు 
చేయబడిన ఢేడ్‌వాడాను ఘేటో అని అనేవారు. దుర్గుణాలకు చిహ్నంగా దాన్ని 
పరిగణించేవారు. దక్షిణ ఆఫ్రికాలో అదే విధంగా హిందూ దేశస్థులమంతా పాకీవారుగా 
పరిగణింపబడేవారం. ఎండ్రూస్‌ చేసిన ఆత్మ త్యాగం వల్ల, శాస్త్రిగారి మంత్రదండం 
వల్ల మాకు శుద్ధి జరుగుతుందో లేదో మేము పాకవారుగా పరిగణించబడక సభ్యులుగా 
పరిగణింపబడతామో లేదో ముందు ముందు చూడాలి. 

హిందువుల మాదిరిగా యూదులు కూడా తాము దేవునికి ప్రీతిపాత్రుల మని, 
యితరులంతా ప్రీతిపాత్రులు కారని భావించి ఎన్నో అపరాధాలు చేశారు. అందుకు 
విచిత్రమైన పద్ధతిలో క్రూరంగా వారికి శిక్ష పడింది. దరిదాపు అదే విధంగా హిందువులు 
కూడా తాము సభ్యులమని, సుసంస్కృతులమని లేక ఆర్యులమని భావించి తమకు 
సంబంధించిన అవయవాల వంటివారిని ఆసభ్యులని అనార్యులని పాకీవాళ్ళని 
భావించారు. తాము చేసిన ఆ అపరాధానికి తగిన శిక్ష విచిత్రమైన పద్ధతిన క్రూరంగా 
దక్షిణ ఆఫ్రికా వంటి అధినివేశ దేశాలలో అనుభవిస్తున్నారు. ఈ శిక్షను హిందువుల 
ఇరుగుపారుగున ఉండే మహ్మదీయులు, పారశీకులు కూడా అనుభవిస్తున్నారని నా 
అభిప్రాయం. 

జోహన్సుబర్గులో కూలీల లొకేషనుకు యీ ప్రకరణంలో ప్రాధాన్యం 
ఎందుకిస్తున్నానో పాఠకులకు బోధపడి వుంటుంది. దక్షిణ ఆఫ్రకాలో మా అందరికి 


262 కూలి లొకేషనా లేక పాకీ వాళ్ల పల్లెయా? 


“కూలీ” అని పేరు. కూలీ అనే పదం మన దేశంలో కూలీ నాలీ చేసుకొనేవారికే 
వర్తిస్తుంది. కాని దక్షిణ ఆఫ్రికాలో యీ పదం పాకీలు, మాదిగలు మొదలుగాగల వారి 
కందరికి తిరస్కార సూచకంగా వాడతారు. దక్షిణ ఆఫ్రికాలో యిట్టి కూలీలందరి కోసం 
కేటాయించబడ్డ చోటును కూలీ లొకేషన్‌ అని అంటారు. అలాంటి లొకేషన్‌ ఒకటి 
జోహాన్సుబర్లులో వున్నది. ఆ లొకేషన్‌లో గాని, యితర చోట్ల అదే విధంగా వున్న కూలీ 
లొకేషన్లలో గాని నివసిస్తున్న హిందూ దేశస్థులకు అక్కడ యాజమాన్యం హక్కు లేదు. 
బోహాన్సుబర్గులో గల ఈ లొకేషన్‌కు మాత్రం 99 సంవత్సరాల పట్టా యివ్వబడింది. 
యిందతి హిందూ దేశస్థులు కిటకిటలాడుతూ వుండేవారు. జనసంఖ్య 
పెరిగిపోసాగిందేకాని లొకేషన్‌ విస్తర్ణం మాత్రం పెరగలేదు. పాయిఖానా దొడ్డు శుభ్రం 
చేయించడందప్ప అంతకుమించి మునిసిపాలిటీ వాళ్ళ లొకేషనును గురించి 
పట్టంచుకోలేదు. అక్కడ రోడ్లమీద దీపాలు ఎందుకు వుంటాయి? అసలు పాయిఖానా 
పరిశుభ్రతను గురించి కూడా ఎ మాత్రం పట్టించుకోని ఆ లొకేషన్‌లో యితర 
పారిశుధ్యాల్ని గురించి అడిగేనాధుడెవరు? అక్కడ నివసిస్తున్న హిందూ దేశస్తులు 
పట్టణ పారిశుద్ధ్యం ఆరోగ్యం మొదలుగాగల వాటిని గురించి వాటి నియమాలను 
గురించి తెలిసిన ఆదర్శ భారతీయులు కారు. మునిసిపాలిటీ వారికి సాయం 
చేయాలని గాని, తమ నడవడిక, ప్రవర్తనను గురించి పట్టించుకోవడం అవసరం అని 
గాని భావించేవారు కాదు. 

సూక్ష్మంలో మోక్షం చూపించగల, మట్టి నుంచి తిండి గింజల్ని పండించగల 
హిందూ దేశస్థులు అక్కడికి వెళ్ళి స్థిరపడివుంటే అక్కడి చరిత్ర మరో విధంగా మారి 
వుండేది. అసలు ప్రపంచంలో ఎక్కడా యీ విధంగా వేలాది, లక్షలాది మంది జనం 
యితర దేశాలకు వెళ్ళి స్థిరపడలేదు. సామాన్యంగా జనం డబ్బు కోసం, వృత్తి కోసం 
విదేశాలలో కష్టాలు పడుతూ వుంటారు. హిందూదేశంలో అధిక శాతం మంది నిరక్షర 
కుక్తులు, దీనులు, దుఃఖితులు, శ్రామికులు. వాళ్ళే ఆ విధంగా వెళ్ళడం జరిగింది. 
అడుగడుగునా వారికి రక్షణ అవసరం. వారి తరువాత అక్కడకు వెళ్ళిన వ్యాపారస్తులు, 
తదితర స్వతంత్ర భారతీయులు సంఖ్యలో బహుకొద్దిమందే వున్నారు. 

ఈ విధంగా పారిశుధ్య కార్యక్రమాల్ని నిర్వహించవలసిన శాఖవారి క్షమించరాని 
నిర్ణక్ష్యంవల్ల, ప్రవాస భారతీయుల అజ్ఞానం వల్ల ఆరోగ్యదృష్ట్యా లొకేషన్‌ స్థితి నాసి 
అయిపోయింది. దాన్ని బాగుచేయడానికి మునిసిపాలిటీవాళ్ళు సరికాదా పైపెచ్చు 
యీ వంకమీద ఆ లొకేషనునంతా దగ్ధం చేసివేయాలని నిర్ణయించారు. అక్కడి 
భూమిని ఆధీనం చేనుకునే హక్కును కౌన్సిలు నుండి సంపాదించుకున్నారు. ఇదీ 
నేను జోహన్సుబర్లు చేరుకున్నప్పటి పరిస్థితి. 


ఆత్మకధ 263 


అక్కడ నివాసం వున్నవారు భూమిమీద హక్కు కలిగి వున్నారు. అందువల్ల 
వాళ్ళకు నష్టపరిహారంగా ఎదో కొంత లభించాలి. పరిహారంగా ఎంతపొమ్ము చెల్లించాలో 
నిర్ణయించేందుకు కోర్టు ఎర్పాటు అయింది. మునిపిపాలిటీ వాళ్ళు యిస్తానన్న సామ్ము 
తీసుకోకపోతే కేసు ఆ కోర్టు ముందుకు వెళుతుంది. ఆ కోర్టువారు ఎంత నిర్జారిస్తే 
అంత కూలీలు తీసుకోవాలి. యిదీ విధానం మునిసిపాలిటీ వారిచ్చే దానికంటే ఎక్కువ 
నష్టపరిహారం కోర్టు నిర్ణయిస్తే వకీలుకు అయిన ఖర్చు మునిసిపాలిటీ వారే భరిస్తారు. 

ఈ వ్యవహరంలో ఎక్కువ మంది కూలీలు తమ తమ తరుపున నన్ను వకీలుగా 
నియమించారు. డబ్బు చేసుకుందామనే కోరిక నాకు లేదు. “మీరు గెలిస్తే మునిసిపాలిటీ 
వాళ్ళు యిచ్చే సామ్ముతో తృప్తపడతా, మీరు గెలిచినా, ఓడినా పట్టాకు 10 పౌండ్లు 
చొప్పున యివ్వండి చాలు. అని వారికి చెప్పాను అంతేగాక ఆవిధంగా వచ్చిన 
సొమ్ములో సగభాగం బీదవారి కోసం ఆసుపత్రి నిర్మాణానికో లేక అలాంటిదే మరో 
ప్రజాసేవా కార్యానికో వినియోగిస్తానని కూడా వారికి చెప్పాను. నామాటలు విని వాళ్ళు 
సంతోషంచారు. సుమారు 70 దావాలు జరిగాయి. నాకు ఒక్క దానిలో మాత్రం 
పరాజయం కలిగింది. అందువల్ల పెద్ద మొత్తం నాకు లభించింది. ఇండియన్‌ 
షస నటు పత్రికా ఖర్చు భారం నా మీద బాగా పడటం వల్ల ఆ మొత్తంలో 1600 
పౌండ్ల సామ్ము ఆ ఖాతాకు వెళ్ళి పోయిందని గుర్తు. 

ఈ దావాలకై నేను చాలా కృషిచేశాను. కక్షిదారులు గుంపులు గుంపులుగా నా 
దగ్గర వుండేవారు. వారిలో చాలామంది ఉత్తర బీహారుకు, దక్షిణాదికి చెందిన తమిళ, 
తెలుగు ప్రాంతాలనుండి గిరిమిట్లుగా వచ్చిన భారతీయులు. ఆ తరువాత వారంతా 
గిరిమిట్‌ ప్రధ నుండి విముక్తి పొంది స్వతంత్రంగా వృత్తి చేసుకోసాగారు. 

విళ్ళంతా కలిసి తమ కష్టాలు తొలగించుకొనేందుకు భారతీయ వ్యాపారస్తులకు 
సంబంధించిన మండలి నుండి విడివడి మరో మండలిని సొంతంగా స్థాపించుకున్నారు. 
నిర్మలహృదయులు, నిజాయితీపరులు, శీలవంతులు అయిన ఆ మండలి అధ్యక్షుని 
పేరు శ్రీ జయరాం సింహ్‌. అధ్యక్షుడు కాకపోయినా అధ్యక్షుని వంటి మరొకరి పేరు 
శ్రీ బ్రదీ. ఇద్దరూ ఇప్పుడు కీర్తిశేషులే. వారిద్దరి వల్ల నాకు ఎంతో సహకారం లభించింది. 
శ్రీ బద్రీతో చాలా పని నాకు పడింది. ఆయన సత్యాగ్రహంలో ప్రముఖంగా 
పాల్గొన్నాడు. వీరివంటి వారి వల్ల దక్షిణ భారతావనికి, ఉత్తర భారతావనికి చెందిన 
పలువురితో నాకు దగ్గర సంబంధం ఎర్పడీంది. నేను వారి వకీలునేగాక ఒక 
సోదరునిగా వున్నాను. వారి దుఃఖాలలో భాగస్వామిగా వున్నాను. సేర్‌ అబ్బుల్లా నన్ను 
గాంధీ అని పిలవడానికి అంగీకరించలేదు. నన్ను దొర అని అక్కడ ఎవరు అంటారు? 


264 మహమ్మారి - 1 


అన్నా అని అంగీకరించేది ఎవరు? అందువల్ల ఆయన ఎంతో ప్రీతికరమైన పదం ఒకటి 
వెతికి బయటికి తీశారు. భాయీ అంటే సోదరా అనేదే ఆ పదం. ఆ పదం దక్షిణ 
ఆఫ్రికాలో చివరిదాకా నాకు స్థిరపడిపోయింది. గిరిమిట్‌ ప్రధమం నుండి విముక్తులైన 
హిందూ దేశస్థులు నన్ను “భాయీ” అని పిలుస్తున్నప్పుడు వారి పిలుపులో నాకు 
తీయదనం గోచరిస్తూ వుండేది. 
15. మహమ్మారి - 1 

మునిసిపాలిటీ వారు ఈ లొకేషను యాజమాన్యం పట్టా పుచ్చుకొని అక్కడ 
వుండే హిందూదేశస్థుల్ని వెంటనే తొలగించలేదు. వారికి అనుకూలమైన మరోచోటు 
చూపించాలి. వారు స్థలం నిర్ణయించనందున వెళ్ళమని చెప్పలేదు. తత్ఫలితంగా 
హిందూ దేశస్థులు ఆ 'మురికి' లొకేషన్‌లోనే వున్నారు. కాని రెండు మార్పులు 
జరిగాయి. హిందూ దేశస్థులు గృహయజమానులుగా వుండక, మునిసిపాలిటీ వారికి 
బాడుగ చెల్లించేవారుగా మారారు. దానితో లొకేషనులో మురికి బాగా పెరిగిపోయింది. 
మొదట హిందూ దేశస్థులకు యాజమాన్యం హక్కు లభించియున్నప్పుడు, ఇష్టం 
వున్నా లేకపోయినా భయం వల్ల పరిసరాలను కొద్దిగా శుభ్రంగా ఉంచుకొనేవారు. 
ఇప్పుడు మునిసిపాలిటీ వ్యవహారం కదా! ఎవరికీ ఎవరన్నా ఏమీ భయం లేదు. 
ఇండ్డలో కిరాయిదారులు పెరిగిపోయారు. వారితోపాటు మురికి, అవ్యవస్థ పెరిగి 
పోయింది. 

ఇలా వ్యవహారం నడువసాగింది. ఇది చూచి హిందూ దెశస్టులకు భయం 
పట్టుకుంది. ఇంతలో భయంకరంగా ప్లేగు అంటుకుంది. అది ప్రాణాంతకమైన 
మహమ్మారి. ఊపిరితిత్తులకు సంబంధించిన ప్లేగు. నల్గప్లేగుకంటే ఇది 
ప్రమాదకరమైంది. అదృష్టవశాత్తు మహమ్మారికి కారణం లొకేషను కాదని అందుకు 
కారణం జోహన్సుబర్గు సమీపంలోనున్న బంగారుగనుల్లో గల ఒక గని అని తేలింది. 
అక్కడ హటబ్నీ శ్రామికులు ఉన్నారు. అక్కడి పారిశుధ్య బాధ్యత తెల్ల యజమానులది. 
ఈ గనిలో కొందరు హిందూ దేశస్థులు కూడా పనిచేస్తున్నారు. వారిలో 23 మందికి 
అంటురోగం సోకింది. ఒకనాటి సాయంత్రం భయంకరమైన ప్లేగు రోగంతో వారంతా 
లొకేషనులోగల తమ చోటుకు చేరుకున్నారు. 

అప్పుడే భాయిమదనజీత్‌ ఇండియన్‌ పత్రికకు చందాదారుల్ని చేర్చడానికి 
చందాలు వసూలు చేయడానికి అక్కడ తిరుగుతూ ఉన్నాడు. అయన భయపడలేదు. 


ఆత కథ 265 


ఆ రోగుల్ని చూచాడు. ఆయన గుండె దడదడలాడింది. పెన్సిలుతో వ్రాసి ఒక చీటీ నా 
దగ్గరికి పంపించాడు. అందులో ఇలా వ్రాశాడు. “ఇక్కడ హఠాత్తుగా నల్లప్లేగు 
అంటుకుంది. మీరు వెంటనే వచ్చి ఎమైనా చేయాలి. లేకపోతే భయంకరమైన 
పరిణామం ఎర్పడుతుంది. త్వరగా రండి” మదనజీత్‌ ఒక ఖాళీగా ఉన్న ఇంటిని 
నిర్భయంగా ఆక్రమించి ఆ రోగుల్ని అందులో చేర్చాడు. సైకిలుమీద నేను వెంటనే 
లొకేషను చేరాను. అక్కడినుండి టౌన్‌క్షర్కుకు జాబు పంపి ఏ పరిస్థితుల్లో ఆ గృహాన్ని 
ఉపయోగించవలసి వచ్చిందో వ్రాశాను 

డౌక్టర్‌ విలియం గాడ్‌(ఫే జోహన్సుబర్గులో డాక్టరుగా వున్నారు సమాచారం 
అందగానే పరుగెత్తుకుంటూ వచ్చాడు. రోగులకు తానే డాక్టరు, నర్సు అయిపోయాడు. 
కాని 23 మంది రోగులకు మేము ముగ్గురం ఎం సరిపోతాం? ఇలాంటి సమయంలో 
మన విధానం సరిగా ఉంటే కష్టాల్ని ఎదుర్కొనేందుకు సేవకులు తప్పక లభించి 
తీరతారని అనుభవం మీద తెలుసుకున్నాను నా ఆఫీసులో కళ్యాణదాసు, మాణిక్‌లాల్‌ 
మరియు మరో ఇద్దరు హిందూ దేశస్థులు వున్నారు. చివరి ఇద్దరి పేర్లు ఇప్పుడు నాకు 
జ్ఞాపకం లేవు. కళ్యాణదాసును అతని తండ్రి నాకు అప్పగించాడు. అతని వంటి 
పరోపకారి కేవలం ఆజ్ఞను పాలించునట్టి వారు బహు కొద్దిమందే ఉంటారు. 
అదృష్టవశాత్తు కళ్యాణదాసు బ్రహ్మచారి. ఎంతటి ప్రమాదకరమైన పని అయినా 
అతనికి అప్పగించే స్థితిలో నేను ఉన్నాను. రెండో సజ్జనుడు మాణిక్‌లాల్‌. అతడు నాకు 
జోహాన్సుబర్లులో లభించాడు. అతడికి కూడా పెండ్లి కాలేదనే అనుకుంటాను. నాకు 
గుమాస్తాలు, అనుచరులు, బిడ్డలు అన్నీవారే. ఆ నలుగురిని హోమం చేసేందుకు 
సిద్ధపడ్డాను. కళ్యాణదాసును అడగనక్కరలేదు. మిగతావారు అడగగానే సిద్ధపడ్డారు. 
“ఎక్కడ మీరు వుంటే అక్కడ మేము ఉంటాం ఇది వారు క్లుప్తంగా ఇచ్చిన 
సమాధానం. 

మి. రీచ్‌ కుటుంబం పెద్దది. ఆయన స్వయంగా రావడానికి సిద్ధపడ్డాడు. కాని 
నేనే వారిని ఆపాను. వారిని ఈ ప్రమాదంలోకి నెట్టడానికి నేను సిద్ధం కాలేదు. నాకు 
ధైర్యం చాలలేదు. అయితే ఆయన బయటి కార్యమంతా చేసేందుకు నడుం 
బిగించాడు. ఆ రాత్రి సేవా శుశ్రూషల్లో గడిచింది. అది నిజంగా కాళరాత్రే. నేను చాలా 
మంది రోగులకు శుశ్రూష చేశాను. కాని ప్లేగు వాతపడిన రోగులకు శుహ్రూష నేనెన్నడూ 
చేసి యుండలేదు. డాక్టర్‌ గాడ్‌(ఫే ప్రదర్శించిన ధైర్యం మమ్మల్ని నిర్భయుల్ని చేసింది. 
రోగులకు సేవ ఎక్కువ చేయనక్కరలేదు. వాళ్ళకు మందు ఇవ్వాలి. ధైర్యం చెప్పాలి 


266 మహమ్మారి - 2 


పత్యపానాలు చూడాలి. వారు దొడ్డికి వెళితే ఆ మలం ఎత్తివేయాలి. ఇంతకంటే మించి 
పని లేదు. నలుగురు యువకులు నడుం వంచి చేసిన శ్రమ, వారి నిర్భీకత చూచినా 
ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

డౌక్టరు గాడ్‌్ర్రే, మదన్‌జీత్‌ల ధైర్యం మాట సరే. ఈ నలుగురు యువకుల 
ధైర్యం అద్భుతం. ఏదో విధంగా ఆ రాత్రి గడిచింది. నాకు జ్ఞాపకం వున్నంతవరకు ఆ 
రాత్రి మేము ఒక్క రోగిని కూడా పోగొట్టుకోలేదు. కాని ఈ ఘట్టం ఎంత 
కరుణరసార్థమైనదో, అంత మనోరంజకమైనది. నా దృష్టిలో ఇది ధార్మికమైనది కూడా. 


16. మహమ్మారి -2 


ముందుగా అనుమతి తీసుకోకుండా ఇంటి తాళం బద్దలు కొట్టి అందు 
రోగులను చేర్చి వారికి సేవా శుశ్రూష చేసినందుకు టౌన్‌క్షర్కు మమ్మల్ని అభినందించాడు. 
“ఇటువంటి సమయంలో ధైర్యం చేసి మీరు చేసిన విధంగా ఏర్పాట్లు చేసే చొరవ 
మాకు లేదు. మీకు ఎవిధమైన సాయం కావలసివచ్చినా చెప్పండి. టౌన్‌కౌన్సిలు 
చేతనైన సాయం చేస్తుంది." అని మనస్ఫూర్తిగా చెప్పాడు. మున్సిపాలిటీ వారు 
అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. రోగుల సేవ 
విషయంలో వాళ్ళు ఆలస్యం చేయలేడు 

రెండో రోజున ఖాళీగా వున్న పెద్ద గొడౌను మాకు అప్పగించారు. అందు 
రోగులనందరినీ చేర్చమని చెప్పారు. దాన్ని శుభ్రం చేసే బాధ్యత మునిసిపాలిటీ 
వహించలేదు. ఆ గొడౌను మురికిగాను, అపరిపుభ్రంగాను ఉంది. మేమంతా కలిసి 
దాన్ని శుభ్రం చేశాము. ఉదార హృదయులగు భారతీయులు మంచాలు వగైరా 
ఇచ్చారు. అక్కడ ఒక ఆసుపత్రి వాతావరణం ఏర్పడింది. మునిసిపాలిటీ వారు ఒక 
నర్చును పరిచారికను పంపించారు. బ్రాందీ సీసాలు, మందులు వగైరా వారికిచ్చి 
పంపారు. డాక్టర్‌ గాడ్‌ఫ్రే మొదటివలెనే మాతోబాటు వుండి చికిత్స చేస్తున్నారు. 
నర్భును మేము రోగుల దగ్గరికి పోనీయలేదు. ఆమెకు ఎమీ ఇబ్బంది కలుగలేదు. 
ఆమె స్వభావం మంచిది. అయితే ఎవ్వరికీ ప్రమాదం కలుగకూడదని మా అభిప్రాయం. 
రోగులకు బ్రాందీ పట్టమని సలహా ఇచ్చింది. వ్యాధి సోకకుండా మీరు కూడా కొద్ది 
కొద్దిగా బ్రాందీ తాగమని నర్సు మాకు సలహా ఇచ్చింది. ఆమె బ్రాందీ త్రాగుతూనే 
వున్నది. రోగులకు బ్రాందీ పట్టడానికి నా మనస్సు అంగీకరించలేదు. ముగ్గురు 
రోగులు బ్రాందీ త్రాగకుండా వుండటానికి అంగీకరించారు. డా. గాడ్‌గ్రే గారి 


ఆత్మకథ 267 


అనుమతితో వారికి మట్టిపట్టీల చికిత్స చేశాను. గుండెలో నొప్పిగా వున్నచోట మట్టి 
పట్టీలు వేశాను. వారిలో ఇద్దరు మాత్రం బ్రతికారు. మిగతావారంతా చనిపోయారు. 
ఇరవై మంది రోగులు అ గొడౌనులోనే చనిపోయారు. 

మునిసిపాలిటీ వారు మరో ఏర్పాటు చేశారు. జోహన్సుబర్గుకు ఏడు మైళ్ళ 
దూరాన అంటురోగాలు తగిలిన వారి కోసం ప్రత్యేక ఆసుపత్రి వున్నది. అక్కడ డేరా 
వేసి ముగ్గురు రోగుల్ని తీసుకువెళ్ళారు. ప్లేగు తగిలిన మిగతా రోగుల్ని కూడా అక్కడకు 
తీసుకొని వెళ్ళందుకు ఏర్పాట్లు చేశారు. దానితో మాకు ముక్తి లభించింది. పాపం ఆ 
నర్సు కూడా ప్లేగు వ్యాధి సోకి చనిపోయిందని కొద్దిరోజుల తరువాత మాకు తెలిసింది. 
కొద్దిమంది రోగులు బ్రతకడం, మేముప్లేగువాత బడకుండా మిగలడం విచిత్రమే. 
ఇలా ఎందుకు జరిగిందో చెప్పలేము. అయితే మట్టి చికిత్స మీద నాకు శ్రద్ధ బెషధ 
రూపంలో బ్రాందీ మొదలగువాటి ఎడ అశ్రద్ధ పెరిగింది. ఈ శ్రద్ధకు, అశ్రద్ధకు ఆధారం 
ఏమీ లేదని అనవచ్చు. నాకు ఆ విషయం తెలుసు. కొని ఆనాడు నా మనస్సు పైబడిన 
ముద్రను తొలగించలేను. ఈనాటికీ ఆ ముద్ర అలాగే ఉన్నది. అందువల్లనే ఇక్కడ 
ఆ విషయాన్ని వ్రాయడం అవసరమని భావించాను. 

ఈ నల్లప్లేగు వంటి భయంకర వ్యాధి ప్రబలగానే నేను పత్రికల్లో మునిసిపాలిటీ 
వారు లొకేషను తమ అధీనంలోకి తీసుకున్న తరువాత చూపిన అశ్రద్ధను గురించి 
వివరంగా వ్రాసి ఇట్టి వ్యాధి రావడానికి వారి బాధ్యతను నొక్కి వక్కాణీస్తూ జాబు 
ప్రకటించాను. నా ఆ జాబు మి. హెనరీ పోలక్‌ను నాకు పరిచయం చేసింది. కీ.శే. 
జోసఫ్‌డోక్‌తో పరిచయం కావడానికి సాధనంగా ఉపయోగపడింది. 

గత ప్రకరణంలో నేను భోజనం నిమిత్తం ఒక మాంసాహార రహిత భోజనశాలకు 
వెళుతూ వుండేవాడినని వ్రాశాను. అక్కడ మి. అల్బర్జ్భువెస్టితో పరిచయం కలిగింది. 
మేము సాయంత్రం పూట ఆ భోజనశాలలో కలుస్తూ వుండేవారం. అక్కడ ఆహారం 
తీసుకొని షికారుకు వెళ్ళేవారం. ఆయన ఒక చిన్న (పెస్సులో భాగస్వామిగా వుండేవాడు. 
పత్రికల్లో మహమ్మారిని గురించిన నా జాబు చదివి, భోజనశాలలో నేను కనబడక 
పోయేసరికి కంగారు పడిపోయాడు. నేనూ, నాతోటి అనుచరులు రోగులకు 
సేవచేస్తున్నప్పుడు భోజనం పూర్తిగా తగ్గించివేశాం. ప్లేగువంటి వ్యాధులు ప్రబలినప్పుడు 
పొట్ట ఎంత తేలికగా వుంటే అంత మంచిదని అనుభవం వల్ల తెలుసుకున్నాను. 
అందువల్ల సాయంకాల భోజనం మానివేశాను. మధ్యాహ్నం పూట భోజనం చేసి 
వచ్చేవాణ్థి. భోజనశాలలో భోనం మానివేశాను. మధ్యాహ్నం పూట భోజనం చేసి 


Te.S.W 1-19 ఎ 


268 మహమ్మారి - 2 


వచ్చేవాణ్ణి. భోజనశాల యజమాని నన్ను బాగా ఎరుగును. ఆయనకు ముందుగానే 
నేను ప్లేగు సోకిన రోగుల సేవ చేస్తున్నాను. నా వల్ల ఎవ్వరికీ ఏ విధమైన యిబ్బంది 
కలుగకూడదు అని చెప్పాను. అందువల్ల నేను భోజనశాలలో వెస్ట్‌గారికి కనబడలేదు. 
రెండోరోజునో లేక మూడో రోజునో ఉదయం పూట నేను బయటకు వెళ్ళబోతున్నప్పుడు 
నేనుండే గది దగ్గరికి వచ్చి తలుపుకొట్టగా నేను తలుపు తెరిచాను. నన్ను చూచీ 
చూడగానే “మీరు భోజనశాలలో కనబడనందున మీకేమైనా అయిందేమోనని 
గాబరాపడ్డాను. ఈ సమయంలో తప్పక దొరుకుతారనే భావంతో వచ్చాను. అవసరమైతే 
చెప్పండి. రోగులకు సేవ శుశ్రూషలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నా పొట్ట 
నింపుకోవడం మినహా నాకు మరో బాధ్యత అంటూ ఎమీ లేదని మీకు తెలుసుగదా! 
అని అన్నాడు. 

నేను వెస్ట్‌గారికి ధన్యవాదాలు సమర్చించాను. నేను ఆలోచించేందుకు ఒక్క 
నిమిషం సేపు కూడా వృధా చేయలేదు. “మిమ్మల్ని నర్సుగా తీసుకోను. మేము జబ్బు 
పడకపోతే రెండుమూడు రోజుల్లో మా పని పూర్తి అవుతుంది. ఒక్క పని మాత్రం 
ఉన్నది” అని అన్నాను. “ఏమిటది” “దర్భను వెళ్ళి ఇండియన్‌ ఒపీనియన్‌ ప్రెస్సుపని 
మీ చేతుల్లోకి తీసుకోగలరా? మదనజీత్‌ ప్రస్తుతం ఇక్కడ పనిలో మునిగి ఉన్నాడు. 
అక్కడికి ఎవరైనా వెళ్ళడం అవసరం. మీరు వెళితే ఆ చింత నాకు తొలగుతుంది “నా 
దగ్గర ప్రెస్సు వున్నదని మీకు తెలుసు. ఎ సంగతీ సాయంకాలం చెబుతా. సరేనా! 
సాయంత్రం వాహ్యాళికి వెళదాం మాట్లాడుకోవచ్చు” నాకు ఆనందం కలిగింది. ఆ రోజు 
సాయంత్రం మాట్లాడాం. ప్రతిమాసం వెస్ట్‌కు పది పౌండ్ల జీతం మరియు ్రెస్సులో 
డబ్బు మిగిలితే దానిలో భాగం ఇవ్వడానికి అంగీకరించాను. నిజానికి వెస్ట్‌దొర జీతానికి 
ఒప్పుకునే వ్యక్తికాదు. అందువల్ల జీతాన్ని గురించి ఆయన పట్టించుకోలేదు. రెండో 
రోజు రాత్రి మెయిలుకి వెస్ట్‌ బయలుదేరి వెళ్ళాడు. 

అప్పటినుండి నేను దక్షిణ ఆఫ్రికా వదిలి వచ్చేవరకు కష్టసుఖాల్లో నాతోబాటు 
వుండి ఆయన పనిచేశాడు. వెస్ట్‌దొర ఇంగ్లాండులో లౌథ్‌ అను గ్రామంలో ఒక రైతు 
కుటుంబంలో జన్మించిన వ్యక్తి, స్కూల్లో సామాన్య శిక్షణ పొంది, కష్టపడి పైకి వచ్చి 
అనుభవం ఆనే పాఠశాలలో శిక్షణ పొందినవాడు. పొందికగల సంయమశీలి, 
భగవంతునికి భయపడేమనిషి ధైర్యశాలి, పరోపకారి. ఆయనను గురించి, ఆయన 
కుటుంబాన్ని గురించి రాబోయే ప్రకరణాల్లో వ్రాస్తాను. 


ఆత్మకధ 269 


17. లొకేషను దగ్గం 


ప్లేగుకు సంబంధించిన పనుల నుండి ముక్తి పాందామేకాని అందుకు 
సంబంధించిన మిగతా వ్యవహారాలు యింకా మమ్మల్ని వదలలేదు. లొకేషను 
పరిస్థితిని గురించి మునిసిపాలిటీ పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కొని 
తెల్లవారి ఆరోగ్యం విషయంలో మాత్రం పూర్తిగా పట్టించుకొని ఇరవైనాలుగు గంటలు 
జాగ్రత్త వహించింది. తెల్లవారి ప్రాంతాలకు వ్యాధి ప్రాకకుండా వుండేందుకు డబ్బు 
నీళ్ళలా ఖర్చు పెట్టింది. హిందూ దేశస్థులను గురించి గాని, వాళ్ల ఆరోగ్యాన్ని గురించి 
గాని పట్టింకోని దోషాలు మునిసిపాలిటీ వారిలో చూచాను. అయితే తెల్లవారి ఆరోగ్యం 
విషయమై వారు చూపిన శ్రద్ధను అభినందించకుండా వుండలేకపోయాను. ఈ 
విషయమై చేయగలిగినంత సాయం నేను చేశాను. నేను ఆ సాయం చేసియుండకపోతే 
మునిసిపాలిటీ వారు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళే. గుండ్లవర్షం కురిపించో, తుపాకుల 
సాయం పొందో తమ నిర్ణయాలను అమలుచేసి యుండేవారు. 

అయితే అలా జరగలేదు. హిందూదేశస్థులు వ్యవహరించిన తీరుకు వాళ్ళు 
ఎంతో సంతోషించారు. తత్ఫలితంగా తరువాత పనులు సవ్యంగా జరిగాయి. 
మునిసిపాలిటీ వారి పనులు హిందూ దేశస్థుల ద్వారా చేయించడానికి నా పలుకుబడి 
ఉపయోగపడింది. నా వత్తిడి లేకపోతే హిందూ దేశస్థులు ఆ పనులు చేసేవారు కాదు. 

లొకేషనుకు నలువైపుల కాపలా పెట్టారు. అనుమతి లేకుండా లోపలికి 
ఎవ్వరూ పోగూడదు. బయటికి రాకూడదు. నాకు, నా అనుచరులకు లోపలికి 
వెళ్ళడానికి, బయటకు రావడానికి పర్మిట్‌ ఇచ్చారు. లొకేషనులో నివసిస్తున్న హిందూ 
దేశస్థులనందరినీ జోహన్సుబర్గుకు 13 మైళ్ళ దూరాన మైదానంలో డేరాలు వేసి 
వాటిలో వుంచాలని, ఆ తరువాత లొకేషనును దగ్ధం చేయాలని మునిసిపాలిటీవారు 
నిర్ణయించారు. అక్కడకు వెళ్ళి డేరాల్లో కుదుటపడటానికి కొంత సమయం పట్టింది. 
అందాకా కాపలా ఏర్పాటు అలాగే ఉంచారు. 

జనం భయపడ్డారు. అయితే నేను వాళ్ళవెంట ధైర్యం వాళ్ళకు 
వున్నది. చాలామంది తమ డబ్బు భూమిలో గుంట తవ్వి దాచుకున్నారు. ఇప్పుడు ఆ 
డబ్బు బయటికి తీయవలసి వచ్చింది. వాళ్ళకు బ్యాంకుల విషయం తెలియదు. నేను 
వారికి బ్యాంకు అయ్యాను. నా దగ్గర వాళ్ళందరి సొమ్ము కుప్పలుగా చేరింది. ఆ 
సామ్ములో నేను కమీషను తీసుకునే సమస్యే లేదు. వాళ్ళ డబ్బు సమస్యను 


270 లొకేషను దగ్ధం 


పరిష్కరించాను. బ్యాంకు మేనేజరుతో నాకు పరిచయం ఉన్నది. మీ దగ్గర డబ్బు నిల్వ 
చేస్తానని ఆయనకు చెప్పాను. బ్యాంకు వెండి, రాగి వస్తువుల్ని తమ వద్ద ఉంచేందుకు 
అంగీకరించలేదు. ప్లేగు సోకిన ప్రదేశానికి సంబంధించిన వస్తువులని తెలిస్తే బ్యాంకులో 
పని చేస్తున్న వారు వాటిని తాకేందుకు కూడా సిద్ధపడేవారు కారు. అయితే బ్యాంకు 
మేనేజరు తెలిసినవాడు కావడం వల్ల అన్ని సౌకర్యాలు కల్పించాడు. డబ్బును 
క్రిమినాశక మందులచే కడిగి బ్యాంకులో వుంచడానికి నిర్ణయించాము. ఈ విధంగా 
60 వేల పొండ్లు బ్యాంకులో జమ చేసినట్లు గుర్తు. 

కొంతకాలం పాటు ఫిక్సెడ్‌ డిపాజిటులో డబ్బు జమ చేసుకోమని బాగా డబ్బు 
గల కక్షిదారులకు చెప్పాను. ఆ విధంగా వారి డబ్బు బ్యాంకులో అమితంగా 
జమపడింది. దానితో బ్యాంకులో సొమ్ము జమ చేయడం, అవసరమైనప్పుడు 
తీసుకోవడం వాళ్ళకు తెలిసింది. లొకేషను వాసులందరినీ క్లిపస్పృట్‌ అను ఫారానికి 
ప్రత్యేక రైల్లో తీసుకువెళ్ళారు. వాళ్ళకు నీరు మునిసిపాలిటీ వారు తమ ఖర్చుతో 
అందజేశారు. ఆ పేటను చూస్తే సైనికుల బస్తీగా కనబడుతూ ఉన్నది. జనానికి అలా 
ఉండటం అలవాటు లేదు. వారికి మానసిక శ్రమ కలిగింది. అంతా క్రొత్తగా ఉన్నది. 
అయితే వాళ్ళకు ఇబ్బందులేమీ కలుగలేదు. నేను రోజూ సైకిలు మీద ఒకసారి వెళ్ళి 
అంతా తిరిగి చూచివస్తూ వుండేవాణ్గి. మూడు వారాలపాటు ఈ విధంగా తెరపగాలిలో 
వుండటం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగు పడింది. మానసిక కష్టం మొదటి 24 గంటలు 
మాత్రమే ఉన్నది. తరువాత అంతా సంతోషంగా వుండసాగారు. నేను వెళ్ళినప్పుడు 
అంతా భజనలు చేస్తూ, కీర్తనలు పాడుతూ ఆటలు ఆడుతూ వుండేవారు. 

లొకేషను ఖాళీ చేసిన తరువాత రెండవ రోజున లొకేషనును తగులబెట్టారు. 
అక్కడి వస్తువుల్లో ఒక్క దానిని కూడా మిగిల్చి వుంచాలనే కోరిక మునిసిపాలిటీ వారికి 
కలుగలేదు. ఈ నెపంతో తమ మార్కెట్టులో గల కలపనంతటినీ కూడా తగులబెట్టారు. 
అంతా కలిసి పదివేల పౌండ్ల సొమ్ము నష్టమైంది. మార్కెట్టులో చచ్చిన ఎలుకలు 
పడివున్నాయి. అందువల్లనే అంత భయంకరంగా లొకేషనును తగులబెట్టారు. ఖర్చు 
బాగా అయింది కాని వ్యాధి మాత్రం అంతటితో ఆగిపోయింది. నగర ప్రజల భయం 
తొలగిపోయింది. 


18. ఒక పుస్తకపు అద్భుత ప్రభావం 
ఈ ప్లేగు వ్యాధి బీదవారైన హిందూదేశస్థుల్ని గురించి నా పనిని, నా వృత్తిని, 
నా బాధ్యతను బాగా పెంచివేసింది. యూరోపియన్లతో నాకు పరిచయం బాగా 


ఆత్మకధ 271 


పెరగడమే గాక వారి యెడ నా నైతిక బాధ్యత కూడా బాగా పెరిగింది. మాంసరహిత 
భోజనశాలలో వెస్ట్‌దొరతో నాకు పరిచయం అయినట్లే సోలక్‌తో కూడా పరిచయం 
అయింది. ఒకరోజు నేను బల్ల దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాను. దూరంగా వున్న 
ఒక బల్ల దగ్గర కూర్చొని ఒక యువకుడు భోజనం చేస్తున్నాడు. “మిమ్ముకలుసుకోవాలని 
అనుకుంటున్నాను, అనుమతి ఇస్తారా అని చీటీ వ్రాసి పంపించాడు. ఆయనను నా 
బల్లదగ్గరకు రమ్మన్నాను ఆయన వచ్చాడు. 

“నేను క్రిటిక్‌ అను పత్రికకు ఉపసంపాదకుణి. ప్లేగును గురించి మీరు 
ప్రకటించిన జాబు చదివాను. అప్పటి నుండి మిమ్ము కలుసుకోవాలని 
అనుకుంటున్నాను. నా ఆ కోరిక ఈనాడు నెరవేరింది.” అని అన్నాడు. 

మి. పోలక్‌ యొక్క నీష్కపట భావాలవల్ల నేను ఆయన యెడ 
ఆకర్షితుడనయ్యాను. ఆ రాత్రి మేమిద్దరం ఒకరికొకరం బాగా పరిచితులమయ్యాం. 
మా జీవిత విధానాల్లో సామ్యం కనబడింది. సాదా జీవనం వారికి ఇష్టం. బుద్ధి 
అంగీకరించిన విషయాల్ని వెంటనే అమలు పరచాలన్న తపన ఆయనలో అధికంగా 
కనబడింది. తన జీవనంలో చాలా మార్పులు వెంటనే చేసిన వ్యక్తి మి. పోలక్‌. 

"ఇండియన్‌ ఒపీనియన్‌” ఖర్చు పెరిగిపోతున్నది. వెస్ట్‌ పంపిన మొదటి రిపోర్టు 
చదివి నివ్వెరపోయాను. “మీరు చెప్పినంత లాభం యిక్కడ కనబడలేదు. నష్టం 
కనబడుతున్నది లెక్కలు కూడా అస్తవ్యస్తంగా వున్నాయి. పని అయితే బాగానే వున్నది. 
కాని దానికి తలా తోకా కనబడటం లేదు. మార్పు చేయవలసిన అవసరం ఎంతైనా 
వున్నది. ఈ రిపోర్టు చూచి గాబరా పడకండి. నాకు చేతనైనంత వరకు వ్యవస్థను 
సరిచేస్తాను. లాభం లేదని నేను పని మానను" అని జాబు వ్రాశాడు. 

లాభం లేనందున వెస్ట్‌ తలుచుకుంటే పని మానివేసేవాడే. ఆయనను తప్పు 
పట్టడానికి కూడా వీలులేదు. సరియైన వివరాలు తెలుసుకోకుండా లాభం వస్తున్నదని 
చెప్పినందుకు నన్ను తప్పు పట్టవచ్చు కూడా. అయినా ఆయన నన్ను ఎన్నడూ ఒక 
కటువైన మాటకూడా అనలేదు. చెప్పుడు మాటలు నమ్మేవాడినని నన్ను గురించి వెస్ట్‌ 
భావించి వుంటాడని అనుకున్నాను. మదనజీత్‌ మాట ప్రకారం నేను లాభం వస్తున్నదని 
వెస్ట్‌కు చెప్పాను. సార్వజనిక పనులు చేసేవారు స్వయంగా పరిశీలించి చూడనిదే 
ఒకరిని నమ్మి వెంటనే నిర్ణయానికి రాకూడదని పాఠం నేర్చుకున్నాను. సత్యపూజారి 
ఇంకా జాగ్రత్తగా వుండాలి. పూర్తిగా నిర్ణయానికి రానిదే ఎదో మాట చెప్పి ఒకరి 
మనస్సును నమ్మేలా చేయడం సత్యాన్ని మరుగుపరచడమే. ఈ విషయం తెలిసియుండి 


272 ఒక పుస్తకపు అద్భుత (ప్రభావం 


కూడా త్వరగా నమ్మి పనిచేసే నా స్వభావాన్ని పూర్తిగా మార్చుకోజాలనందుకు 
విచారపడ్డాను. ఇందుకు కారణం శక్తి సామర్థ్యం కంటే మించి పని చేద్దామనే లోభమె. 
ఈ లోభం వల్ల నేను కష్టపడవలసి వచ్చింది. అంతేగాక నా సహచరులు ఎంతో 
ఇబ్బందులకు లోనుకావలసి వచ్చింది. 

వెస్ట్‌ వ్రాసిన జాబు చూచి నేను నేటాలుకు బయలుదేరాను. పోలక్‌ నా 
విషయాలన్నీ గ్రహించాడు. నన్ను సాగనంపుటకు స్టేషనుకు వచ్చాడు. ఒక పుస్తకం 
నాకిచ్చి “ఈ పుస్తకం చదువతగింది చదవండి. మీకు నచ్చుతుంది" అని అన్నాడు. 
పుస్తకం పేరు “అంటు దిస్‌ లాస్ట్‌” రస్కిన్‌ రాసిన పుస్తకం. ఆ పుస్తకం చదవడం 
ప్రారంభించాను. చివరివరకు దాన్ని వదలలేకపోయాను. నన్ను ఆ పుస్తకం ఆకట్టివేసింది. 
జోహన్సుబర్లు నుండి నేటాలుకు 24 గంటల ప్రయాణం. సాయంత్రం రైలు డర్బను 
చేరుకుంది. స్థావరం చేరిన తరువాత ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. పుస్తకంలో చదివిన 
విషయాల్ని ఆచరణలో పెట్టాలనే నిర్ణయానికి వచ్చాను. 

ఇంతకు ముందు రస్కిన్‌ పుస్తకాలు ఎవీ నేను చదవలేదు. స్కూల్లో చదువుకునే 
రోజుల్లో పార్య పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు నేను అసలు చదవలేదనే చెప్పవచ్చు. 
కర్మభూమి మీద అడుగుపెట్టిన తరువాత సమయం చిక్కలేదు. అందువల్ల ఈనాటి 
వరకు నాకుగల పుస్తక జ్ఞానం తక్కువేనని చెప్పక తప్పదు. అయాచితంగా తప్పనిసరి 
అయి ఎర్పడిన ఈ సంయమం వల్ల నష్టం కలగలేదని చెప్పలేను. కాని చదివిన కొద్ది 
పుస్తకాలను ఒంట పట్టించుకున్నానని మాత్రం చెప్పగలను. నా జీవితంలో చదివిన 
తక్షణం మహత్తరమైన నిర్మాణాత్మక మైన మార్చు తెచ్చిన పుస్తకం ఇదేనని మాత్రం 
చెప్పగలను. తరువాత దాన్ని నేను అనువదించాను. సర్వోదయం అను పేరట ఆ 
పుస్తకం అచ్చు అయింది. 

నాలో లోతుగా పాతుకుపోయిన విషయాల ప్రతిబింబం స్పష్టంగా రస్కిన్‌ 
రచించిన ఈ గ్రంథరత్నంలో నాకు కనబడింది. అందువల్ల ఈ పుస్తక ప్రభావం నా 
హృదయం మీద అపరిమితంగా పడింది. ఆ పుస్తకమందలి విషయాల్ని ఆచరణలో 
పెట్టాలని (ప్రేరణ కలిగింది. మనలో నిద్రావస్థలో వున్న మంచి భావాలను, గుణాలను 
మేల్కొలపగల శక్తి కలవాడే కవి. కవుల ప్రభావం సర్వుల మీద పడదు. సర్వులలో 
మంచి భావాలు సమాన పరిమాణంలో వుండకపోవడమే అందుకు కారణం. నేను 
తెలుసుకున్న సర్వోదయ సిద్ధాంతాలు ఇవి. 


ఆత్మకథ 273 


1. సర్వుల మంచి యందే తన మంచి ఇమిడి ఉన్నది. 
2. వకీలు, క్షురకుడు ఇద్దరి వృత్తికి విలువ ఒకటిగానే ఉండాలి. జీవనోపాధి 
హక్కు అందరికీ సమానమే. 
3. నిరాడంబరంగా వుంటూ కష్టపడి పనిచేసే రైతు జీవనమే నిజమైన 
జీవనం. 

మొదటి విషయం నాకు తెలుసు. రెండో విషయం కొంచెం తెలుసుకుంటు 
న్నాను. మూడో విషయాన్ని నేను ఎన్నడూ ఊహించలేదు. మొదటి దానిలో మిగతా 
రెండూ ఇమిడి వున్నాయి. ఈ విషయం దీపం వలె వెలుగు ప్రసారం చేసి సర్వోదయాన్ని 
నాకు బోధ చేసింది. తెల్లవారింది. ఇక ఆచరణకు పూనుకున్నాను. 

19. ఫినిక్సు స్థాపన 

మరునాడు ఉదయం నేను వెస్ట్‌తో మాట్లాడాను. సర్వోదయ వివరమంతా 
ఆయనకు తెలియజేశాను. ఇండియన్‌ ఒపీనియన్‌ పత్రికను ఏదైనా పాలానికి 
తీసుకుపోదామని చెప్పాను. అక్కడ అంతా కలిసి వుందాం. భోజనానికి అయ్యే ఖర్చు 
మాత్రం అంతా తీసుకుందాం. సంపాదన కోసం వ్యవసాయం చేద్దాం. మిగళా 
సమయంలో ఇండియన్‌ ఒపీనియన్‌ పని చేద్దాం అని చెప్పాను. వెస్ట్‌ అందుకు 
అంగీకరించాడు. ఒక్కొక్కరికి భోజనం ఖర్చు కనీసం మూడు పౌండ్లు అవుతుందని 
అంచనా వేశాం. తెల్లవారు నల్లవారు అని భేదం చూపలేదు. 

అయితే '్రెస్సులో ఇప్పుడు పదిమందిదాకా కార్యకర్తలు పని చేస్తున్నారు. 
అడవిలో వుండటానికి అంతా అంగీకరిస్తారా? అంతా సమానంగా భోజనానికి బట్టలకు 
అయ్యే ఖర్చు మాత్రమే తీసుకోవడొనికి సిద్ధపడతారా? ఈ రెండు ప్రశ్ళలు 
బయలుదేరాయి. ఈ విధంగా పని చేయడానికి అంగీకరించని వారు జీతం తీసుకోవచ్చు. 
కాని త్వరలోనే నారు కూడా సంస్థలో చేరిపోవాలి. ఈ ఆదర్శంతో అంతా పనిచేయాలి 
అని మేమిద్దరం నిర్ణయానికి వచ్చాం. ఈ దృష్టితో కార్యకర్తలను పిలిచి మాట్లాడాను. 
మదనజీత్‌కు మా నిర్ణయం మింగుడు పడలేదు. ఎంతో కాలం కష్టపడి తాను 
నెలకొల్పిన వ్యవస్థ నా మూర్ధత్వం వల్ల మట్టిలో కలిసిపోతుందని, ఇండియన్‌ 
ఒపీనియన్‌ ఆగిపోతుందని ప్రెస్సు నడవదని, పనిచేసేవాళ్ళంతా పారిషోతారని 
అభిప్రాయపడ్డాడు. 

నా అన్నగారి కుమారుడు ఛగన్‌లాలు (ప్రెస్సులో పనిచేస్తున్నాడు. అతనితో 
కూడా నేను వెస్ట్‌ను వెంటబెట్టుకునే మాట్లాడాను. అతనికి కుటుంబ భారం జాస్తి, 


274 ఫినిక్సు స్థాపన 


అయితే బాల్యం నుండి అతడు నేను చెప్పిన ప్రకారం శిక్షణ పొందడానికి నేను చెప్పిన 
ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు. నా మీద అతడికి అపరిమితమైన విశ్వాసం. 
మారు మాటాడకుండా మేము చెప్పిన ప్రకారం చేయడానికి అంగీకరించాడు. 
ఇప్పటివరకూ నా దగ్గరే ఉన్నాడు. 

గోవిందసామి అని మెషిన్‌మెన్‌ వున్నాడు. అతడు కూడా సంస్థలో చేరిపోయాడు 
మిగతావాళ్ళు సంస్థలో చేరేందుకు అంగీకరించలేదు. కాని ప్రెస్సును ఎక్కడికి 
తీసుకువెళితే అక్కడకు రావడానికి సిద్ధపడ్డారు. 

ఈ విధంగా కార్యకర్తలతో మాట్లాడేందుకు రెండు రోజుల కంటే ఎక్కువ కాలం 
పట్టలేదని గుర్తు. వెంటనే నేను డర్బనుకు సమీపంలో స్టేషను దగ్గరగా భూమి 
కావాలని, పత్రికల్లో ప్రకటన చేశాను. ఫినిక్స్‌ యందలి చోటు వున్నది ఇస్తామని 
సమాధానం వచ్చింది. నేను, వెస్ట్‌ ఇద్దరం ఆ చోటు చూచేందుకు వెళ్ళాం. ఎడు 
రోజుల్లోపల 20 ఎకరాలు భూమి కొన్నాం. అందు ఒక చిన్ని నీటి కాలువ ఉన్నది. 
నారింజ చెట్లు, మామిడిచెట్టు కూడా ఉన్నాయి. దాని ప్రక్కన మరో 80 ఎకరాల భూమి 
కూడా ఉన్నది. అందు పండ్ల చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక కుటీరం కూడా ఉన్నది. 
దాన్ని కూడా కొద్ది రోజుల తరువాత కొనివేశాం. రెండిటికీ కలిపి 10 వేల పౌండ్లు ఇచ్చాం. 

సేఠ్‌ పారసీరుస్తుంగారు నేను పూనుకొనే సాహసోపేతమైన కార్యక్రమా లన్నింటికీ 
అండగా వుండేవారు. నా ప్రణాళిక వారికి నచ్చింది. ఒక పెద్ద గొఢౌనుకు చెందిన టిన్ను 
రేకులు మొదలుగాగలవి వారి దగ్గరపడి ఉన్నాయి. వాటినన్నింటినీ ఉచితంగా మాకు 
ఇచ్చివేశారు. వాటితో గృహ నిర్మాణం ప్రారంభించాం. కొంతమంది హిందూ దేశానికి 
సంబంధించిన వడ్రంగులు, తొపీవాళ్ళు దొరికారు. వారిలో చాలామంది యుద్ధరంగంలో 
నాతోబాటు పనిచేసినవారే. వారి సాయంతో కొర్థానా నిర్మాణం ప్రారంభమైంది. ఒక 
మాసం రోజుల్లో 75 అడుగుల పాడవు, 50 అడుగుల వెడల్పుగల ఇంటి నిర్మాణం 
పూర్తి అయింది. వెస్ట్‌ మొదలగు వారు ప్రాణాలకు తెగించి వడ్రంగులు తొపీవాళ్ళతో 
బాటు పనిచేశారు. ఫినిక్సులో గడ్డి ఎక్కువగా ఉంది. అక్కడ జనసంఖ్య బహు తక్కువ. 
పాములు మాత్రం ఎక్కువ. ఇదే అక్కడ ప్రమాదం. ప్రారంభంలో అంతా డేరాలు 
వేసుకొని వున్నారు. ఇంటి యందలి ముఖ్యభాగం తయారవగానే ఎద్దుల బండ్లలో 
సామాను అక్కడికి చేర్చాం. డర్బనుకు, ఫినిక్సు పదమూడు మైళ్ళ దూరాన ఉన్నది. 
స్టేషనుకు మా భూమి రెండున్నర మైళ్ళ దూరాన ఉన్నది. ఒక్క వారం మాత్రమే 
ఇండియన్‌ ఒపీనియన్‌ పత్రికను మర్కు్యరీ ప్రెస్సులో ముద్రించవలసి వచ్చింది. 


ఉత్మకథ 275 


నా వెంట మా బంధువులు చాలా మంది దక్షిణ ఆఫ్రికా వచ్చారు. వాళ్ళంతా 
వ్యాపారం చేసుకుంటున్నారు. వారిని అంగీకరింపచేసి ఫినిక్సులో చేరుద్దామని ప్రయత్నం 
చేశాను. డబ్బు సంపాదించుకోవాలనే తాపత్రయంతో వాళ్ళు దక్షిణ ఆఫ్రికా వచ్చారు. 
వారికి నచ్చచెప్పడం కష్టం. కొద్దిమంది మాత్రమే నా మాటల్ని అర్థం చేసుకున్నారు. 
అట్టివారిలో మగన్‌లాల్‌ గాంధీ పేరు ఎన్నిక చేసి మరీ పేర్కొంటున్నాను. నా మాటలు 
అర్థం చేసుకున్న వారిలో కొంతమంది కొద్దిరోజులు ఫినిక్సులో వుండి తరువాత డబ్బు 
సంపాదనలో పడిపోయారు. కాని మగన్‌లాల్‌ గాంధీ మాత్రం అలా చేయలేదు. తమ 
వ్యాపారం మానుకొని నా వెంట రావడమే గాక చివరవరకూ నాతోబాటు వుండిపోయాడు. 
తన బుద్ధిబలం, త్యాగనిరతి, అపరిమితమైన భక్తి భావంతో నేను ప్రారంభించిన 
శోధనా కార్యక్రమాలన్నింటిలో అండగా నిలబడి పనిచేశాడు. నా అనుచరుల్లో ఇప్పుడు 
మొదటిస్థానంలో మగన్‌లాల్‌ వున్నాడు. సుశిక్షుతుడైన పనివాడుగా సాటిలేని మేటిగా 
నా దృష్టిలో ఆదరం పొందాడు. 

ఈ విధంగా 1904 లో ఫినిక్సు స్థాపన జరిగింది. ఎన్నో కష్టనష్టాల్ని 
ఎదుర్కోవలసివచ్చినా తట్టుకొని ఫినిక్సు సంస్థ, ఇండియన్‌ ఒపీనియన్‌ పత్రిక రెండూ 
ఇప్పటికీ జీవించి వున్నాయి. అయితే ఈ సంస్థను ప్రారంభించినప్పుడు మేము పొందిన 
సాఫల్యాలు, వైఫల్యాలు తెలుసుకోతగినవి. వాటిని గురించి మరో ప్రకరణంలో 
వ్రాస్తాను. 


20. మొదటి రాత్రి 


ఫినిక్సులో ఇండియన్‌ ఒపీనియన్‌ పత్రిక ప్రధమ ప్రతిని వెలువరించడం 
కష్టమైంది. రెండు జాగ్రత్తలు పడియుండకపోతే ఒక వారం సంచిక వెలువడియుండేది 
కాదు లేక ఆలస్యంగా వెలువడియుండేది. ఈ సంస్థలో ఇంజను సాయంతో నడిచే 
మిషన్లు ఏర్పాటు చేయడం నాకు ఇష్టం లేదు. వ్యవసాయం చేతులతో చేస్తున్నప్పుడు 
ముద్రణా కార్యక్రమం కూడా చేతులతో నడిచే మిషన్లతో సాగించడం మంచిదని 
భావించాను. అయితే అది కష్టమని ఆ తరువాత తెలిసింది. దానితో అక్కడికి ఆయిలు 
ఇంజను తీసుకువెళ్ళాం. ఈ ఆయిలు ఇంజను దగా చేస్తే ముద్రణ సాగించేందుకు 
మరో పరికరం సిద్ధం చేసి వుంచుకోవడం అవసరమని వెస్ట్‌కు చెప్పాను. అతడు చేతితో 
త్రిప్పితే తిరిగే చక్రం ఒకటి సిద్ధం చేశాడు. దానితో ముద్రణ యంత్రం నడిచే ఏర్పాటు 
చేశాడు. మా పత్రిక దినపత్రిక ఆకారంలో ఉన్నది. పెద్దమిషను పాడైతే వెంటనే దాన్ని 


276 మొదటి రాత్రి 


బాగు చేసే ఏర్పాటు మా దగ్గర లేదు. అందువల్ల పత్రిక ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. 
ఈ ఇబ్బంది నుండి తప్పించుకునేందుకై పత్రిక ఆకారాన్ని వారపత్రిక రూపంలోకి 
మార్చాం. కాలితో ట్రెడిల్‌ నడిపి కొన్ని పేజీలైనా ముద్రించవచ్చునని భావించాం. 
ఆరంభపు రోజుల్లో ఇండియన్‌ ఒపీనియన్‌ పత్రిక వెలువడే రోజు రాత్రి అంతా జాగరణ 
చేయాల్సి వచ్చింది. కాగితం సరిచేయడం, దాన్ని అమర్చడం మొదలగు పనులు 
అంతా కలిసి చేసేవాళ్ళం. రాత్రి 12 గంటలకు పనిపూర్తి అయ్యేది. అయితే ఫినిక్సులో 
ఆ మొదటి రాత్రి మరిచిపోవడానికి వీలులేనిది. ఫారం మిషను మీద ఎక్కించాం. 
అప్పుడు ఇంజన్‌ ససేమిరా నడవనని భీష్మించింది. ఇంజనీరును పిలిపించాం. 
ఆయన, వెస్ట్‌ ఎంతో శ్రమ పడ్డారు. కాని ఇంజను మాత్రం నడవలేదు. అందరూ 
చింతాగక్రాంతులైనారు. చివరికి వెస్ట్‌ నిరాశపడి పోయాడు. కన్నీరు కారుస్తూ నా దగ్గరకు 
వచ్చాడు. “ఇక మిషను ఇవాళ నడవదు. ఈ వారం సమయానికి మనం పత్రికను 
ప్రచురించలేము” అని అన్నాడు. 

“అయితే ఎం చేస్తాం? కన్నీరు కార్బవలసిన అవసరం ఎముంది? ఇంకా 
ఎమైనా ప్రయత్నం చేయవలసి ఉంటే చేద్దాం. సరే కాని మీరు సిద్ధం చేసిన చక్రం 
సంగతి ఏమిటి?” అని అడిగాను. “ఆ చక్రం నడవడానికి జనం కావాలి. అంతమంది 
మన దగ్గర లేరు. మా వల్ల ఆ చక్రం నడవదు. వంతులవారీగా నలుగురు నలుగురు 
చొప్పున జనం కావాలి. మేమంతా బాగా అలిసిపోయాం అని అన్నాడు వెస్ట్‌. 

అప్పటికి వడ్రంగుల పని ఇంకా పూర్తికాలేదు. అందువల్ల వాళ్ళు వెళ్ళిపోలేదు. 
ముద్రణాలయంలోనే వారంతా నిద్రపోతున్నారు. వారిని చూపించి ఈ మేస్త్రీ లంతా 
వున్నారుగదా! వీరి సాయం పొందవచ్చుగదా! ఈ రాత్రి మనమంతా అఖండ జాగరణం 
చేద్దాం. అదే మంచిదని నా అభిప్రాయం అని అన్నాను. “మేస్తీలను మేల్కొలపాలన్నా, 
వారి చేత పనిచేయించాలన్నా నాకు ధైర్యం చాలడంలేదు. అలసిపోయిన వాళ్ళకు 
కూడా పని చేయమని ఎలా చెప్పడం?" 'ఆ పని నేను చేస్తాను అని అన్నాను “అయితే 
పని పూర్తి కావచ్చు' నేను మేస్తీలను మేల్కొలిపాను. సాయం చేయమని కోరాను. 
వారిని బ్రతిమలాడవలసిన అవసరం కలుగలేదు. “ఇలాంటి కష్టసమయంలో 
ఆదుకోకపోతే మేము మనుష్యలం ఎలా అవుతాం? మీరు విశ్రాంత తీసుకోండి. మేము 
చక్రం త్రిప్పుతాం మాకు అది పెద్ద పనికాదు" అని వాళ్ళు అన్నారు. 

ముద్రణ చేసే కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అంతా పనిచేస్తూ కీర్తనలు 
పాడటం ప్రారంభించారు. చక్రం త్రిప్పడానికి మే స్త్రీలకు సాయపడ్డాం. వంతులవారీగా 


ఆరకథ 277 


వాళ్ళు చక్రం త్రిప్పసాగారు. పని అయిపోతూ ఉన్నది. తెల్లవారింది. ఏడో గంట 
కొట్టారు. ఇంకా పని మిగిలి ఉండటం గమనించాను. వెస్ట్‌వైపు చూచి ఏమండీ 
ఇంజనీరును మేల్కొలపకూడదా? పగటిపూట బాగు చేస్తే ఇంజను నడుస్తుందేమో, 
పని సమయానికి పూర్తి అవుతుంది కదా! అని అన్నాను. 

వెస్ట్‌ వెంటనే వెళ్ళి ఇంజనీరును మేల్కొలిపాడు. అతడు ఇంజను వున్న చోటకు 
వెళ్ళాడు. మీట నొక్కేసరికి ఇంజను పనిచేయడం ప్రారంభించింది. ప్రెస్సు అంతా 
సంతోషపు నినాదాలతో మార్మోగింది. “ఎమిటిది? ఇంజను రాత్రి నడవనంది కదా! 
మరి ఇప్పుడు మీటనొక్కగానే ఏమీ తెలియనట్లు ఠపీమని ఎలా నడిచింది?” ఈ 
ప్రశ్నలకు వెస్ట్‌, ఇంజనీరు సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించారు. “ఈ (ప్రశ్నలకు 
సమాధానం చెప్పడం కష్టం. మిషన్లకు కూడా మన మాదిరిగా విశ్రాంతి అవసరం 
అయివుండవచ్చు. అప్పుడప్పుడు అవి ఇలా వ్యవహరిస్తూ వుండటం కద్దు" అని 
అన్నారు. 

“ఇంజను మనందరికీ మంచి పరీక్ష పెట్టింది మనమంతా కష్టపడ్డాం సమయానికి 
అది నడవడం మన నిజమైన శ్రమకు శుభప్రదమైన ఫలితం అయివుండవచ్చు” అని 
అన్నాను. సమయానికి పత్రిక స్టేషను చేరుకుంది. అంతా నిశ్చింతగా శ్వాస పీల్నారు. 
పత్రిక సమయానికి వెలువడుతుందనే భావం జనానికి కలిగింది. ఫినిక్సులో కాయకష్టం 
చేయాలనే వాతావరణం నెలకొన్నది. ఒక పర్యాయం ఇంజనును నడపడం మాని, 
చక్రం త్రిప్పి ముద్రణా కార్యక్రమం సాగించిన రోజులు కూడా వున్నాయి. అవి నైతికంగా 
ఫినిక్సు చరిత్రలో ఉన్నతమైన రోజులని నా అభిప్రాయం. 


21. పోలక్‌ 


ఫినిక్సు వంటి సంస్థ స్థాపించబడిన తరువాత నేను అక్కడ కొద్ది రోజులు 
మాత్రమే వుండగలిగాను. అందుకు ఎంతో విచారపడ్డాను. దాన్ని స్థాపించినప్పుడు నేను 
కూడా అక్కడే ఉండాలని, అక్కడే జీవితం గడపాలని నెమ్మదిగా వకీలు వృత్తి 
మానివేయాలని, ఫినిక్సు విజయాన్ని నిజమైన సేవగా భావించాలని అనుకున్నాను. 
కాని అనుకున్నట్లుగా పనులు జరగలేదు. మనం అనుకునేది ఒకటి, జరిగేది మరొకటి 
అను విషయాన్ని జీవితంలో అనుభవం వల్ల తెలుసుకున్నాను. దానితోబాటు సత్యశోధన 
ఉపాసన సాగినప్పుడు, మనం కోరుకున్న ఫలితం కలుగక, ఊహించని ఫలితం కలిగితే 
దానివల్ల నష్టం కలుగదని, ఒక్కొక్కప్పుడు మనం ఊహించిన దానికంటే మించిన 


278 పోలక్‌ 


సత్ఫలితం కలుగుతుందనే అనుభూతి నాకు కలిగింది. ఫినిక్సులో కలిగిన ఊహించని 
ఫలితాలు, అక్కడ రూపొందిన ఊహించని కార్యక్రమాలు నష్టదాయకమైనవ కావని 
నా నిశ్చితాభిప్రాయం. ఊహించిన ఫలితాలకంటే మించినవి అవునో కాదో నిశ్చితంగా 
చెప్పలేను. 

అంతా కాయకష్టం చేసి బ్రతకాలనే ఉద్దేశ్యంతో ముద్రణాలయ సమీపంలో 
సంస్థ యందలి ప్రతి వ్యక్తికి మూడు మూడు ఎకరాల చొప్పున భూమి కేటాయించాం. 
వాటిలో ఒక ముక్క నా కోసం ఉంచారు. ఆయా చోట్ల అందరికోసం, వారు 
కోరకపోయినా రేకులతో ఇళ్ళు నిర్మించాం. రైతుకు నప్పే విధంగా గడ్డి, మట్టి, పచ్చి 
ఇటుకలతో గోడలు కట్టి చొప్పతో పైకప్పు నిర్మించి కుటీరాలు ఏర్పాటు చేయాలని 
అనుకున్నాం. కొని సాధ్యపడలేదు అందుకు ధనం, సమయం అధికంగా కావలసి 
వచ్చింది. అందరూ ఇంటి వాళ్ళే, కనుక వెంటనే కాయకష్టం చేయాలని తహతహలాడారు. 

“ఇండియన్‌ ఒపీనియన్‌” పత్రికకు సంపాదకుడు మన్‌ సుఖలాల్‌. ఆయన ఈ 
వ్యవస్థలో చేరలేదు. డర్చనులోనే ఆయన బస, డర్చనులో ఇండియన్‌ ఒపీనియన్‌కు 
చిన్న శాఖ కూడా ఉన్నది. 

కంపోజు పని చేసేందుకు మనుషులు అదనంగా ఉన్నారు. నిజానికి ముద్రణా 
కార్యక్రమంలో ఎక్కువ సమయం కంపోజు చేయడానికి పడుతుంది. అయితే అది 
తేలిక పనే. సంస్థలో వుండేవారంతా కంపోజు పని నేర్చుకోవాలని నిర్ణయించారు. 
దానితో ఆ పని తెలియని వారంతా నేర్చుకోవడానికి సిద్ధపడ్డారు. నేను మాత్రం ఈ 
వ్యవహారంలో వెనుకబడ్డాను. మగన్‌లాల్‌ గాంధీ మొదటి స్థానం సంపాదించాడు. 

అసలు మగన్‌లాల్‌కు అతని శక్తి ఎమిటో తెలియదని అనుకునేవాణ్ణి. అతడు 
ఎన్నడూ (పెస్సు పని చేయలేదు. అయినా నేర్చరియగు కంపోజిటరు అయ్యాడు. 
వేగంలో కూడా బాగా పుంజుకున్నాడు. కొద్దిరోజుల్లోనే (పెస్సు పనంతా క్షుణ్ణంగా 
తెలుసుకొని అతడు విజయవంతంగా (ప్రెస్సు పని నిర్వహించడం చూచి నేను 
నివ్వెరబోయాను. ఇంకా ఫినిక్సు వ్యవహారం ఒక ఒడ్డుకు చేరలేదు. ఇంతలో ఈ క్రొత్త 
కుటుంబాన్ని వదిలి నేను జోహన్సుబర్లు పరుగెత్తవలసి వచ్చింది. అక్కడి పనిని 
ఎక్కువ కాలం వదలి వుండగల స్థితిలో నేను లేను. 

జోహన్సుబర్లు చేరి పోలక్‌తో ఈ పెద్దమార్చును గురించిన వ్యవహారమంతా 
చెప్పాను. తానిచ్చిన పుస్తకం ఇంతటి మార్పుకు కారణం అయిందని తెలిసి పోలక్‌ 
పొంగిపోయాడు. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. “నేను కూడా ఈ 


ఆత్మకధ 279 


వ్యవస్థలో పాలుపంచుకోవచ్చా!' అని గద్గద కంఠంతో అడిగాడు. “తప్పక 
సాలుపంచుకోవచ్చు. అంతేకాదు మీరు అందులో చేరాలి” అని అన్నాను. 
“చేర్చుకుంటానంటే సిద్ధంగా ఉన్నాను.” అని అన్నాడు. ఆయన నిర్ణయానికి 
సంతోషించాను. “క్రిటిక్‌ పత్రిక నుండి తప్పుకుంటున్నానని ఒక నెల రోజుల ముందే 
నోటీసు పత్రికాధిపతికి పంపి, నెలరోజుల వ్యవధి గడచిపోగానే ఫినిక్సు చేరుకున్నాడు. 
తన సహృదయతతో అందరినీ ఆకట్టుకున్నాడు. వారందరికీ తల్లో నాలుక 
అయిపోయాడు. నిరాడంబరతకు ఆయన ప్రతిమూర్తి. అందువల్ల ఫినిక్సు జీవనం 
ఆయనకు ఎబ్బెట్టు అనిపించలేదు. ఆయన స్వభావానికి అది సరిపోయింది. 

కొని నేను ఆయనను అక్కడ ఎక్కువ రోజులు ఉండనీయలేకపోయాను మి 
రీచ్‌ లా చదువు ఇంగ్లాండులో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నందున, ఆఫీసు పని 
నేను ఒక్కణ్ణి సంబాళించలేకపోయాను అందువల్ల పోలక్‌ను ఆఫీసులో చేరమని, 
వకీలు వృత్తి చేపట్టమని ప్రోత్సహించాను. ఆయన వకీలు అయితే చివరకు అంతా 
వదిలివేసి ఇద్దరం ఫినిక్సు వెళ్ళవచ్చునని భావించాను. 

ఆ తరువాత నా కలలన్నీ కల్లలేనని తేలిపోయింది. పోలక్‌లో ఒక గొప్ప 
సుగుణం వున్నది. ఎవరిమీదవైనా నమ్మకం కుదిరితే మారు మాట్లాడకుండా చెప్పినట్లు 
చేయడం తన కర్త్యవంగా భావించే వ్యక్తి. నా జాబుకు సమాధానం వ్రాస్తూ “నాకు 
ఇక్కడి జీవనం హాయిగా వున్నది. ఇక్కడ సుఖంగా ఉన్నాను. ఈ సంస్థను ఇంకొ 
అభివృద్ధికి తీసుకురావచ్చు. అయినా నేను అక్కడకు రావడం అవసరమని మన 
ఆదర్శాలు త్వరగా నెరవేరతాయని మీరు భావిస్తే నేను వస్తాను అని వ్రాశాడు. నేను 
ఆ జాబుకు స్వాగతం పలికాను. పోలక్‌ ఫినిక్సు వదిలి జోహన్సుబర్లు వచ్చేశాడు. నా 
ఆఫీసులో సహాయకుడిగా చేరి వకీలు వృత్తి ప్రారంభించాడు. 

ఇంతలో ఒక స్కాచ్‌ ధియోసాఫిస్టు వచ్చాడు. పోలక్‌ను అనుసరించమని 
ఆయనను ప్రోత్సహించాను. ఇంతకు పూర్వం ఆయనకు లా చదువు విషయంలో 
సాయం చేస్తూ వుండేవాణ్ణి. అయన పేరు మేకిన్‌టయర్‌. 

ఈ విధంగా ఫినిక్సు ఆదర్శాలను వెంటనే ఆచరణలో పెట్టాలనే భావంతో, 
వాటికి విరుద్ధమైన జీవితపు లోతుల్లోకి ప్రవేశిస్తున్నట్లు నాకు అనిపించింది. భగవదేచ్ళ 
మరోరకంగా వుండియుండకపోతే నిరాడంబర జీవవం అనే నెపంతో పరుచుకున్న 
మోహజాలంలో స్వయంగా చిక్కుకుపోయేవాళ్డే. ఎవ్వటా ఊహించని రీతిలో నేను, 
నా ఆదర్శాలు ఎలా రక్షింపబడ్డాయో రాబోయే ప్రకరణాల్లొ వ్రాస్తాను. 


280 ఎవరిని దేవుడు రక్షజస్యధఢక్త్ష 


22. ఎవరిని దేవుడు రక్షిస్తాడో 


త్వరగా హిందూదేశం వెళ్ళి స్థిరపడాలనే కాంక్ష వదులుకున్నాను. ఒక్క 
సంవత్సరంలో తిరిగి వస్తానని భార్యకు నచ్చచెప్పి దక్షిణ ఆఫ్రికా వచ్చాను. సంవత్సరం 
గడిచిపోయింది. తిరిగి దేశం వెళ్ళడం పడలేదు. అందువల్ల భార్యాబిడ్డల్ని పిలిపించాలని 
నిర్ణయించుకున్నాను. 
పిల్లలు వచ్చారు మా మూడో పిల్లవాడు రామదాసు. త్రోవలో మా వాడు 
స్టైనుతో స్నేహం పట్టాడు. ఆయనతో ఆడుతూ వుండగా మా వాడి చేయి విరిగింది. 
స్టెను పిల్లవాణ్ణి జాగ్రత్తగా చూచాడు. డౌక్టరు ఎముకను సరిచేశాడు. జోహన్సుబర్గు 
చేరినప్పుడు కర్రచెక్కల మధ్య మెడలో వేసినపట్టీలో చెయ్యి కట్టివేసివున్నది. చేతికి 
తగిలిన గాయాన్ని డాక్టరుకు చూపించి నయం చేయించడం అవసరమని ఓడ డాక్టరు 
సలహా ఇచ్చాడు. కాని ఆ రోజుల్లో నా మట్టి పట్టీల చికిత్స జోరుగా సాగుతున్నది. నా 
దేశవాళీ చికిత్స మీద విశ్వాసం గల కక్షిదారులకు నేను మట్టితోను, నీటితోను చికిత్స 
చేస్తున్నాను. రామదాసును మరో వైద్యుని దగ్గరికి ఎలా పంపుతాను? వాడి వయస్సు 
ఎనిమిది సంవత్సరాలు. “నీ గాయానికి పట్టిలు వగైరా కట్టి చికిత్స చేస్తే భయపడతావా' 
' అని మావాణ్ణి అడిగాను. రామదాసు నవ్వుతూ నాకు అనుమతి ఇచ్చాడు. ఈ 
వయస్సులో మంచిచెడ్డల పరిజ్ఞానం వాడికి లేకపోయినా డాక్టరీకి, దేశవాళీ వైద్యానికి 
గల కేడా వాడికి తెలుసు నా ప్రయోగాలను గురించి వాడికి తెలుసు. నా మీద గల 
విశ్వాసంతో వాడు నా చేత చికిత్స చేయించుకునేందుకు భయపడలేదు. 
వణుకుతున్న చేతులతో వాడి పట్టీ ఊడతీశాను. గాయం కడిగి శుభ్రం చేశాను. 
మట్లి పట్టి గాయం మీద వేసి మొదటిలాగానే తిరిగి మెడకు పట్టి కట్టివేశాను. డాక్టరు 


ల 


కట్టే పట్టిలకు కూడా ఇంత సమయం పడుతుందని ఓడ డాక్టరు చెప్పడం జరిగింది. 
మట్టి చికిత్సపై నాకు విశ్వాసం ఎర్బడింది. ఆ తరువాత ప్రయోగాలు చేయసాగాను. 
గాయాలు, జ్వరం, అజీర్ణం, పాండురోగం మొదలుగాగల వ్యాధులకు మట్టితోను, 
నిటితోను మరియు ఉపవాసాలు చేయించి చాలామందికి చికిత్స చేశాను. రోగుల్లో 
చిన్న పెద్ద అంతా వుండేవారు. చాలామందికి నా చికిత్స వల్ల రోగాలు నయమయ్యాయి. 
ఈ చికిత్సపై దక్షిణ ఆఫ్రికాలో నాకు గట్టి విశ్వాసం వుండేది. అంత విశ్వాసం ఇక్కడకు 
వచ్చాక తగ్గిపోయింది. ఈ ప్రయోగాలలో ప్రమాదం అధికమని అందువల్ల జాగరూకత 


అవసరమని అనుభవం వల్ల తేల్చుకున్నాను.. 


ఆత్మకథ 281 


ఇన్ని వివరాలు వ్రాస్తున్న కారణం నా ప్రయోగాలు సఫలమయ్యాయని 
చెప్పడానికి కాదు. ఎ ప్రయోగం కూడా పూర్తిగా సఫలం అని చెప్పడానికి వీలులేదు. 
డొక్టర్లు కూడా అలా చెప్పలేరు. అయితే క్రొత్త ప్రయోగాలు చేయదలచిన వారు 
మొదట తమతోనే ప్రారంభించాలని నా అభిప్రాయం. ఆ విధంగా చేస్తే నిజం త్వరగా 
బయటబడుతుంది. ఇట్టి ప్రయోగాలు చేసేవారిని భగవంతుడు రక్షిస్తాడు కూడా. 
మట్టి ప్రయోగాలు ఎంత ప్రమాదకరమైనవో, యూరోపియన్లతో సంబంధం 
పెట్టుకోవడం కూడా అంత ప్రమాదకరమైన వ్యవహారమే. రంగులో తేడాయేగాని, 
అందరి వ్యవహారం ఒకటే. ఈ విషయం ముందుగా నేను గ్రహించలేదు. మిస్టర్‌ 
పోలక్‌ను నాతోబాటు వుండమని ఆహ్వానించాను. మేమిద్దరం సొంత సోదరుల్లా 
వుండేవారం. పోలక్‌ ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఆ 
అమ్మాయితో చాలాకాలం నుండి అతనికి స్నేహం ఉన్నది. అయితే కొంత డబ్బు 
సమకూర్చుకున్న తరువాత వివాహం చేసుకుందామని ఎదురు చూడసాగాడు. రస్కిన్‌ 
రచనలు నాకంటే ఎక్కువగా అధ్యయనం చేశాడు కాని పాశ్చాత్యదేశాలలో రస్కిన్‌ 
భావాలను పూర్తిగా అమలు చేయడాన్ని గురించి ఆయనకు ఆశలేదు. 
“మనస్సులు కలిసిన తరువాత డబ్బు కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం 
సరికాదు. ఈ ప్రకారంగా అయితే బీదవాడెవడూ పెండ్లి చేసుకోవడానికి వీలు 
వుండదు. ఇప్పుడు మీరు నాతోబాటు ఉన్నారు. అందువల్ల ఇంటి ఖర్చును గురించిన 
సమస్య ఉండదు. మీరు త్వరగా పెండ్లి చేసుకోండి” అని నేను చెప్పాను. 
నేనెప్పుడూ పోలక్‌తో రెండుసార్లు ఏ విషయమూ చర్చించలేదు. నా సలహాను 
వెంటనే అంగీకరించాడు. మిసెస్‌ పోలక్‌ ఇంగ్లాండులో ఉన్నది. ఆమెతో ఉత్తరాలు 
నడిచాయి. ఆమె అంగీకరించింది. కొద్ది మాసాలలోనే ఆమె పెండ్లి కోసం జోహన్సుబరు 
(వచ్చింది. మేము పెండ్లికి ఖర్చు ఎమీ చేయలేదు. బట్టలు కూడా కొనలేదు. మత 
విధానాలతో కూడా వారికి పనిలేదు. మిసెస్‌ పోలక్‌ది క్రైస్తవమతం. మిష్టర్‌ పోలక్‌ 
యూదుడు. వారిద్దరి మధ్య ఉన్నది కేవలం నీతికి సంబంధించిన ధర్మం మాత్రమే. 
ఈ వివాహానికి సంబంధించిన విచిత్ర విషయం వ్రాస్తను. ట్రాన్ఫువాలులో 
తెల్లవారి పెళ్ళిళ్ళను రిజిష్టరు చేసే అధికారి నల్లవాళ్ళ పెళ్ళిళ్ళను రిజిష్టరు చేయడు. 
ఈ వివాహంలో నేను సాక్షిని, వెతికితే మాకు ఒక తెల్లవాడు దొరికేవాడే కాని పోలక్‌ 
అందుకు అంగీకరించలేదు. మేము ముగ్గురం అధికారి దగ్గరికి వెళ్ళాం. నేను సాక్షిగా 
వున్నాను గనుక వరుడు వధువు ఇద్దరూ తెల్లవారేనని ఎలా నమ్ముతాడు. వివరాలు 


282 ఎవరివి దేవుడు రక్షిస్తాడో 


తెలుసుకోవడానికి వాయిదా వేద్దామని చూచాడు. మరునాడు నేటాలులో పండుగ 
దినం. పెండ్లికి అన్ని ఎర్పాట్లు చేసుకున్న మీదట ఈ విధమైన కారణాలతో ముహూర్తాన్ని 
వాయిదా వేయడం ఎవ్వరూ సహించలేకపోయారు. పెద్ద మేజిస్టేటును నేను 
ఎరుగుదును. ఆయన ఈ శాఖకు పెద్ద అధికారి. దంపతులిద్దరినీ వెంటబెట్టుకొని వెళ్ళి 
ఆయనను కలిశాను. ఆయన నవ్వుతూ, నాకు జాబు వ్రాసి ఇచ్చాడు. ఈ విధంగా 
పెండ్లి రిజిస్టరు అయిపోయింది. 

ఇప్పటివరకు కొంతమంది తెల్లవాళ్ళు మాతోబాటు వున్నారు. వారితో పరిచయం 
ఏర్పడింది. ఇప్పుడు ఒక అపరిచితురాలు మా ఇంట్లో ప్రవేశించిందన్నమాట. ఎన్నడూ 
ఏ విధమైన తంటా ఆమె వల్ల వచ్చినట్లు నాకు గుర్తులేదు. కొని అనేక జాతులవాళ్ళు, 
అనేక స్వభావాల వాళ్ళు హిందూ దేశస్థులు వచ్చి వెళ్ళేచోట, అనుభవం లేని నా 
భార్యవంటి వారు ఉన్న చోట, వారిద్దరికీ (శ్రీ, శ్రీమతి పోలక్‌) ఎమైనా ఇబ్బంది కలిగితే 
కలిగి యుండవచ్చు. ఒకే జాతివాళ్ళు వుండే కుటుంబాలలో కూడా వివాదాలు 
బయలుదేరుతూ ఉంటాయి. ఆ దృష్టితో చూస్తే విజాతీయులు వున్న మా గృహంలో 
వివాదాలు బాగా తక్కువేనని చెప్పవచ్చు. అసలు అట్టివి లేవనే చెప్పవచ్చు. నిజానికి 
సజాతీయులు, విజాతీయులు అను భావం మనస్సులో బయలుదేరే నీటితరంగం 
వంటిది. మేమంతా ఒకే కుటుంబీకులంగా వున్నాం. 

వెస్ట్‌ వివాహం కూడా ఇక్కడే చేయాలని భావించాను. ఆ సమయంలో 
బ్రహ్మచర్యాన్ని గురించిన భావాలు యింకా నాకు కలుగలేదు. అందువల్ల పెండ్లి కాని 
స్నేహితులకు పెండ్లి చేయడం నా పని అయింది. వెస్ట్‌ తన తల్లి తండ్రుల్ని 
చూచేందుకు ఇంగ్లాండు బయలుదేరినప్పుడు పెండ్లి చేసుకురమ్మని అతనికి సలహా 
ఇచ్చాను. ఫినిక్సు ఇప్పుడు వారందరికి స్థావరం అయింది. అంతా రైతులుగా 
మారిపోయారు. అందువల్ల వివాహానికి వంశవృద్ధికి భయపడనవసరం లేకుండా 
పోయింది, 

లెస్టర్‌కు చెందిన ఒక అందమైన అమ్మాయిని పెండ్డిచేసుకొని వెస్ట్‌ వెంట 
తీసుకువచ్చాడు. ఆ సోదరి కుటుంబం వారు లెస్టర్‌లో చెప్పుల పరిశ్రమ యందు 
పనిచేస్తున్నారు. మిసెస్‌ వెస్ట్‌ కూడా కొంత కాలం చెప్పుల కార్భానాలో పనిచేసింది. 
ఆమెను 'సుందరి అని పిలిచాను. అమె గుణాలు బహు సుందరమైనవి కావడమే 
అందుకు కారణం. వెస్ట్‌ తన అత్తగారిని కూడా వెంట తీసుకువచ్చాడు. అమె 
సుగుణాలు గల వృద్ధ వనిత. ఆమె ఇంకా జీవించే యున్నది. శ్రమ చేసే స్వభావంతో, 
నవ్యుముఖంతో మమ్మల్నందరినీ సిగ్గుపడేలాచేస్తూ ఉన్నది. 


అత్మకథ 283 


నేను తెల్లవాళ్ళ పెళ్ళిళ్ళు చేయించినల్లే హిందూ దేశపు పురుషుల్ని కూడా 
పెళ్ళాం బిడ్డల్ని పిలిపించమని ప్రోత్సహించాను. దానితో ఫనిక్సు చిన్న ఊరుగా 
మారింది. అక్కడ అయిదారు హిందీ కుటుంబాలవారు కూడా స్థిరపడి అభివృద్ధికి 
రాసాగారు. 


23. ఇంట్లో పెద్దమార్పులు - పిల్లలకు శిక్షణ 


డర్చనులో వుంటున్నప్పుడు ఇంట్లో మార్పులు చేశాను. ఖర్చు విపరీతం 
అయినా నిరాడంబరంగా వుండాలని ప్రయత్నం చేశాను. జోహన్సుబర్గులో సర్వోదయ 
భావాలు నాచేత ఎక్కువ మార్పులు చేయించాయి. 

బారిష్టరు ఇల్లు సాధ్యమైనంత నిరాడంబరంగా వుండాలని కృషి ప్రారంభించాను. 
కాని కొంత గృహాలంకరణ అవసరమనిపించింది. మనస్సులో మాత్రం నిరాడంబరత్వం 
మొదలైంది. ప్రతి పని స్వయంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇందు 
పిల్లలను కూడా చేర్చుకున్నాను. 

బజారు నుండి రొట్టె కొని తేవడం మానివేశాము. ఇంట్లో కూనే సూచించిన 
ప్రకారం రొట్టె స్వయంగా తయారు చేసుకోవడం ప్రారంభించాము. మిల్లులో తయారైన 
పిండి వాడకం తగ్గిపోయింది. మిల్లులో పట్టిన పిండి కంటే చేతితో విసిరిన పిండిని 
ఉపయోగిస్తే ఆరోగ్యరీత్యాను, నిరాండబరత్వరీత్యాను మంచిదని, డబ్బు కూడా 
మిగులుతుందని తేలింది. అందుకోసం ఆరు పొండ్లు పెట్టి తిరగలి కొన్నాం. తిరగలి 
రాళ్ళు పెద్దవిగా వున్నాయి. ఇద్దరు మనుష్యులు అ తిరగలితో తేలికగా పిండి 
విసరవచ్చు. ఒక మనిషి తిరగలి విసరడం కష్టం. ఈ తిరగలితో నేను, పోలక్‌ మరియు 
మా అబ్బాయిలు పిండి విసిరే వాళ్ళం. అప్పుడప్పుడు కస్తూరిబాయి కూడా విసిరేది. 
అయితే ఆమెకు భోజనం తయారు చేసేపని అప్పగించాం. పోలక్‌ భార్య వచ్చిన 
తరువాత ఆమె కూడా సహకరించింది. ఆ కసరత్తు పిల్లలకు ఎంతో ప్రయోజనకారి 
అయింది. నేను బలవంతంగా వాళ్ళ చేత ఆ పని చేయించలేదు. వాళ్ళే ఆటగా 
భావించి తిరగలితో పిండి విసరడం ప్రారంభించారు. అలసిపోతే మానవచ్చునని వారికి 
అనుమతి ఇచ్చాం. కాని మా పిల్లలు ఇంకా చాలా మంది ఇట్టి పనులు బాగా 
ఉత్సాహంతో చేశారు. వాళ్ళను గురించిన వివరం ముందు ముందు వ్రాస్తాను. 
కొంతమంది ఇతర పిల్లలు కూడా పని చేయసాగారు. అయితే వాళ్ళంతా కూడా 
ఉత్సాహంగా పనిచేస్తుండేవారు. అలిసిపోయాం అని చెప్పిన పిల్లలు బహు తక్కువగా 
వుండేవారు. ఇంటిని పరిశుభంగా ఉంచేందుకు ఒక నౌకరు ఉండేవారు. అతడు 
Te.S.W -1-20 


284 ఇంట్లో పెద్ద మార్పులు ఎల్లలకు శిక్షణ 


కూడా ఒక కుటుంబ సభ్యుడుగా ఉండేవాడు. అతడు చేసే పనికి పిల్లలు బాగా 
సహకరించేవారు. పాయిఖానా ఎత్తుకు పోయేందుకు మునిసిపాలిటీ వాళ్ళు వస్తూ 
ఉండేవారు. కొని పాయిఖానా గది శుభ్రం చేయడం, కూర్చునే స్థానాలు కడగడం 
మొదలుగాగల పనులు నౌకరు చేత చేయించేవారం కాదు. నౌకరు ఆ పని చేయాలని 
ఆశించడం కూడొౌ సరికాదని మా అభిప్రాయం. ఆ పని మేము స్వయంగా చేస్తూ 
ఉండేవారం. మా పిల్లలకు కూడా అట్టి శిక్షణ లభిస్తూ ఉండేది. అందువల్ల మా 
పుత్రులందరు మొదటి నుండి పాయిఖానా ఎత్తి వేయాలన్నా, పాయిఖానా దొడ్డి బాగు 
చేయాలన్నా అసహ్యించుకోలేదు. సాధారణమైన ఆరోగ్య నియమాలు వాళ్ళు తేలికగా 
తెలుసుకున్నారు. జోహన్సుబర్గులో మా అబ్బాయిలెవ్వరూ జబ్బు పడలేదు. సేవా 
కార్యక్రమాల్లో సంతోషంతో పాల్గొంటూ ఉండేవారు. 

వారి అక్షరజ్ఞానం విషయమై నేను నిర్లక్ష్యంగా వ్యవహరించానని అనను, కొని 
దాన్ని హోమం చేయడానికి నేను వెనుకాడలేదు. నా యీ పొరపాటును గురించి నన్ను 
మాట అనడానికి మా అబ్బాయిలకు అవకాశం ఉన్నదని చెప్పగలను. వాళ్ళు అనేక 
పర్యాయాలు తమ అసంతృప్తిని వెల్లడించారు కూడా. ఈ వ్యవహారంలో కొంత దోషం 
నాదేనని ఒప్పుకోక తప్పదు. వాళ్ళకు అక్షర జ్ఞానం కలిగించాలనే కోరిక మిక్కుటంగా 
నాకు ఉండేది. అందుకు కృషి కూడా చేశాను. కొని ఆ పనికి ఎప్పుడూ ఆటంకాలు 
కలుగుతూ ఉండేవి. ఇంటి దగ్గర విద్యాభ్యాసానికి మరో ఏర్పాటు చేయలేదు. 
అందువల్ల వాళ్ళను నా వెంట ఆఫీసుకు తీసుకువెళుతూ ఉండేవాణ్ణి. ఆఫీసు 
రెండున్నర మైళ్ళ దూరాన ఉండేది. ప్రతిరోజూ రానుపోను ఉదయం సాయంత్రం 
కలిపి వాళ్ళకు నాకు అయిదు మైళ్ళ నడక కసరత్తుగా సాగుతూ ఉండేది. నడుస్తున్నప్పుడు 
త్రోవలో పాఠం చెబుదామని ప్రయత్నం చేసేవాణ్ణి. నా వెంట మరొకరెవ్వరూ లేనప్పుడు 
అది సాగేది. ఆఫీసులో కక్టిదారులతోను, గుమాస్తాలతోను నాకు సరిపోయేది. ఆ 
సమయంలో ఏదో ఒకటి వ్రాయమనో, చదవమనో వాళ్ళకు పని అప్పగిస్తూ ఉండేవాణ్ణి, 
ఆ కాసేపు చదివి తిరుగుతూ, ఇంటికి సామాన్లు తెచ్చి ఇస్తూ ఉండేవాళ్లు. పెద్దవాడు 
హరిలాలు మినహా మిగతా పిల్లల చదువు ఇలాగే సాగేది. హరిలాలు దేశంలో 
ఉండిపోయాడు. మా పిల్లల చదువుకై ప్రతిరోజూ ఒక గంటసేపైనా నేను సమయం 
కేటాయించి ఉంటే వాళ్ళకు ఆదర్శ విద్య గరిపి ఉండేవాడినే. ఆ పట్టుదల నేను 
చూపలేదు. అందుకు నాకు, వాళ్ళకు విచారం కలిగింది. మా పెద్ద కుమారుడు నాకు 
వ్యతిరేకంగా మారాడు. అందువల్ల తన అభిప్రాయం వెల్లడించాడు. జనం మధ్యన 


అత్మకథ 285 


కూడా ప్రకటించాడు. ఇతరులు ఉదారహృదయంతో ఈ దోషాన్ని అనివార్యమని 
భావించి ఊరుకున్నారు. ఈ దోషానికి నేను పశ్చాత్తాపపడలేదు అయినా ఆదర్శ తండ్రి 
కాజాలకపోవడ౦ వరకే అది సీమితం అజ్ఞానం వల్ల జరిగినా వాళ్ళ చదువును హోమం 
చేసిన మాట నిజమే. సద్భావంతో వాళ్ళను సేవారంగంలో ప్రవేశపెదదామనే ఉద్దేశ్యంతోనే 
అలా చేశాను. అయితే వాళ్ళ శీలనిర్మాణం కోసం చేయవలసిందంతా చేశాను. లోటు 
ఏమీ చేయలేదు. ఇలా చేయడం ప్రతి తల్లి తండ్రి కర్తవ్యమని భావిస్తున్నాను. 

అయినా నా పిల్లల శీలంలో ఎక్కడైనా దోషం ఉంటే అది మా దంపతుల 
దోషమని భావిస్తున్నాను. బిడ్డలకు తల్లిదండ్రుల రూపురేఖలు వారసత్వంగా లభించినట్లే 
వారి గుణదోషాలు కూడా తప్పక లభిస్తాయి. పరిసరాల ప్రభావం వల్ల వారిలో 
రకరకాల గుణదోషాలు చోటు చేసుకుంటాయి. అయితే అసలు ఆస్థి మాత్రం తండ్రి 
తాతల ద్వారానే వాళ్లకు లభిస్తుంది గదా! అట్టి దోషాలనుండి కొంతమంది పిల్లలు 
తమను తాము రక్షించుకుంటూ ఉంటారు. అది ఆత్మ స్వభావం. అట్టివారికి 
అభినందనలు. 

నా పిల్లలకు జరిపిన ఇంగ్లీషు శిక్షణను గురించి పోలక్‌కు నాకు అప్పుడప్పుడు 
వేడివేడిగా చర్చలు జరిగాయి. బాల్యంనుండే తమ పిల్లల చేత ఇంగ్లీషు 
మాట్లాడించేందుకు తంటాలుపడే తల్లితండ్రులు తమకు, తమ దేశానికి ద్రోహం 
చేస్తున్నారని నా నిశ్చితాభిప్రాయం. ఇందువల్ల పిల్లలు తమ దేశ ధార్మిక, సాంఘిక 
వారసత్వం నుండి వంచితులవుతారని నా అభిప్రాయం. వాళ్ళు దేశానికి, ప్రజలకు సేవ 
చేసేందుకు యోగ్యత తక్కువగా పొందుతారని నా భావన. ఈ కారణాల వల్లనే నేను 
నా పిల్లలతో కావాలనే గుజరాతీ భాషలో మాట్లాడుతూ ఉండేవాడిని. పోలక్‌కు నా ఈ 
పద్ధతి నచ్చలేదు. నేను పిల్లల భవిష్యత్తును పాడుచేస్తున్నానని పోలక్‌ భావించాడు. 
ఇంగ్లీషు వంటి వ్యాప్తి చెందిన భాషను పిల్లలు చిన్నప్పటినుండే నేర్చుకుంటే ప్రపంచంలో 
సాగే పరుగుపందెంలో పెద్ద అడుగు సహజంగా వేయగలుగుతారని ప్రేమతోను, 
పట్టుదలతోను నాకు నచ్చచెబుతూ ఉండేవాడు. ఆయన సలహా నకు నచ్చలేదు. నా 
భావం నచ్చక చివరకు మౌనం వహించాడో లేదో నాకు ఇప్పుడు గుర్తులేదు. ఆ చర్చలు 
జరిగి సుమారు 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆనాడు నాకు కలిగిన భావాలు 
కాలం గడిచినకొద్దీ గట్టిపడ్డాయి. నా బిడ్డలు అక్షరజ్ఞానంలో వెనుకబడ్డారేమో కాని 
జ్ఞానం సులభంగా పొందగలిగారని చెప్పగలను. దానివల్ల వాళ్ళకు, దేశానికి మేలు 
జరిగిందని చెప్పగలను. ఇవాళ వాళ్ళు విదేశస్థుల వలె లేరు. రెండు భాషలు వారికి 


286 జూలూల తిరుగుబాటు 


సుపరిచితాలు. గొప్ప గొప్ప ఆంగ్లేయుల మధ్య వుండటం వల్ల, ఇంగ్లీషు ఎక్కువగా 
మాట్లాడబడే దేశంలో నివసించడం వల్ల వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడటం, వ్రాయడం 
బాగా నేర్చుకున్నారు. 
24. జూలూల తిరుగుబాటు 

దక్షిణ ఆఫ్రికాలో కాపురం పెట్టిన తరువాత స్థిరంగా కూర్చునే అదృష్టం నా 
నొసట రాసి లేదు. జోహన్సుబర్గులో కొంచెం స్థిరపడుతూ ఉండగా ఒక ఊహించని 
ఘట్టం జరిగింది. నేటాలులో జూలూలు తిరుగుబాటు చేశారని వార్త చదివాను. నాకు 
జూలూలతో శతృత్వం లేదు వాళ్ళు ఒక్క హిందూ దేశస్టుడి జోలికి కూడా పోలేదు. 
తిరుగుబాటని, విద్రోహమని అనడం విషయంలో నాకు సందేహం ఉన్నది. అయితే 
ఆరోజుల్లో ఆంగ్ల సామ్రాజ్యం జగద్రక్షణకు అవసరమని నా అభిప్రాయం. హృదయ పూర్తిగా 
ఆంగ్ల ప్రభుత్వం యెడ నాకు విశ్వాసం ఉంది. ఆ సామ్రాజ్యం నష్టపడటం నాకు ఇష్టం 
లేదు. అందువల్ల బలప్రయోగాన్ని గురించి గాని నీతి అవినీతి అను విషయమై గాని 
నాకు పట్టింపు లేదు. నేను చేయబోయే చర్యను అది ఆపలేదు. నేటాలుకు కష్టం 
కలిగినప్పుడు రక్షణకోసం వాలంటీర్ల సైన్యం ఉన్నది. పని పడ్డప్పుడు ఆ సైన్యంలో 
క్రొత్తవాళ్ళను కొద్దిగా చేర్చుకునేవారు. వాలంటీర్ల సైన్యం ఈ తిరుగుబాటును 
శాంతింపచేసేందుకు బయలుదేరిందని చదివాను. 

నేను నేటాలు వాసినేనని భావించాను. నేటాలుతో నాకు దగ్గర సంబంధం 
కూడా ఉంది. అందువల్ల నేను అక్కడి గవర్నరుకు జాబు వ్రాశాను. అవసరమైతే 
హిందూ దేశస్థుల దళాన్ని వెంటబెట్టుకొని యుద్ధరంగంలోకి వెళతానని, క్షత్రగాత్రులకు 
సేవచేస్తానని ఆ జాబులో వ్రాశాను. గవర్నరు వెంటనే సరేనంటూ సమాధానం 
పంపాడు. ఇంత త్వరగా అనుకూలంగా సమాధానం వస్తుందని ఊహించలేదు. 
ఆయితే జాబు వ్రాసేముందు ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాను. గవర్నరు నుండి 
అనుకూలంగా సమాధానం వస్తే ఇప్పటి ఇల్లు వదిలివేయాలని, మి. పోలక్‌ చిన్న ఇల్లు 
తీసుకొని అందులో ఉండాలని నిర్ణయం గైకొన్నాము. ఇందుకు కస్తూరిబాయి 
అంగీకరించింది. ఇలాంటి నా నిర్ణయాలను ఆమె ఎప్పుడూ ఎదిరించలేదని నాకు 
బాగా గుర్తు. గవర్నరు నుండి సమాధానం రాగానే ఇంటి యజమానికి ఒక మాసం 
ముందుగా నోటీసు పంపి ఇల్లు ఖాళీ చేస్తామని తెలియజేశాము. కొంత సామాను 
ఫినిక్సుకు పంపాము. కొద్ది సామాను పోలక్‌ దగ్గర ఉంచాము. 


ఆత్మకథ 287 


డర్చను చేరగానే మనుష్యులు కావాలని ప్రకటించాను. పెద్ద దళం అవసరం 
లేదని తెలిసి 24 మందిమి కలిపి దళంగా ఏర్పడ్డాం. వారిలో నేను గాక నలుగురు 
గుజరాతీలు ఉన్నారు. మిగతావారు మద్రాసుకు చెందిన గిర్‌మిటియా ప్రధ నుండీ 
విముక్తి పొందినవారు. ఒకరు పఠాను. ఛీఫ్‌ మెడికల్‌ ఆఫీసరు నాకు “సార్టంట్‌ మేజర్‌ 
"అను హోదా తాత్కాలికంగా ఇచ్చాడు. అది మా ఆత్మసన్మానానికి గుర్తుగా, పని 
సౌలభ్యం కోసం, అట్టి రివాజు వుండటం వల్ల ఆ ఆఫీసరు ఆ హోదా ఇచ్చాడు. నేను 
చెప్పిన ముగ్గురికి సార్ణంటు హోదా మరియు కార్పోరల్‌ హోదా ఇచ్చాడు. డ్రస్సు కూడా 
ప్రభుత్వమే మాకు ఇచ్చింది. మా దళ సభ్యులు ఆరువారాల పాటు సేవ చేశారు. 

తిరుగుబాటు స్థావరం చేరి అక్కడ తిరుగుబాటు అనేదే లేదని తెలుసుకున్నాము. 
తిరుగుబాటు చేస్తూ ఎవ్వరూ కనబడలేదు. ఒక జూలూ సర్గారు క్రొత్తగా జూలూలపై 
విధించబడ్డ పన్ను చెల్లించవద్దని సలహా ఇచ్చాడట. పన్ను వసూలు చేసేందుకు వెళ్ళిన 
ఒక సార్జెంటును వాళ్ళు చంపివేశారట. అందువల్ల దీన్ని తిరుగుబాటు అని అన్నారు. 
ఎది ఏమైనా నా హృదయం మాత్రం జూలూలకు అనుకూలంగా ఉన్నది. ముఖ్య 
స్థావరం చేరిన తరువాత సంగ్రామంలో గాయపడిన జూలూలకు మేము సేవ శుశ్రూష 
చేయవలసి వచ్చింది. అందుకు నేను ఎంతో సంతోషించాను. 

మెడికల్‌ ఆఫీసరు మాకు స్వాగతం పలికాడు. “తెల్లవాళ్ళివళ్ళూ గాయపడ్డ 
జూలూలకు సేవ చేసేందుకు సిద్ధపడటం లేదు. నేను ఒక్కణ్ణి ఎంతమందికి సేవ 
చేయగలను? వాళ్ల గాయాలు మురుగుతున్నాయి. సమయానికి మీరు రావడం వాళ్ళ 
ఎడ దేవుడు చూపిన కృపయేయని నేను భావిస్తున్నాను” అని అన్నాడు. వెంటనే 
అతడు మాకు పట్టీలు, క్రిమినాశక మందులు, లోషన్లు వగైరాలు ఇచ్చి క్షతగాత్రులైన 
జూలూల దగ్గరికి తీసుకువెళ్ళాడు. మమ్మల్ని చూచి జూలూలు ఎంతో సంతోషించారు. 
తెల్ల సిపాయిలు తెరల వెనుకనుండి తొంగి చూస్తూ గాయాలకు మందులు రాయవద్దని, 
పట్టీలు కట్టవద్దని మాకు సైగ చేయసాగారు. మేము వాళ్ళ మాట పట్టించుకోనందున 
కోప్పడసాగారు. చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయేలా గాయపడిన జూలూలను 
బండ బూతులు తిట్టడం ప్రారంభించారు. 

తరువాత ఆ సిపాయిలతో కూడా నాకు పరిచయం ఏర్పడింది. వాళ్ళు నన్ను 
ఆదరించారు. 1896లో నన్ను తీవ్రంగా వ్యతిరేకించిన కర్నల్‌ సార్కు, కర్షల్‌ వాయిలీలు 
అక్కడే ఉన్నారు. వాళ్ళు నేను చేస్తున్నపని చూచి నివ్వెరపోయారు. నన్ను ప్రత్యేకించి 
పిలిచి కృతజ్ఞతలు తెలిపారు. నన్ను జనరల్‌ మెకంజీ దగ్గరికి కూడా తీసుకువెళ్ళారు. 


288 హృదయ మధనం 


వారికి నన్ను పరిచయం చేశారు. వీరంతా వృత్తిరీత్యా స్పార్కు. ఒక కసాయివాడకు 
యజమాని. కర్షల్‌ మెకంజీ నేటాలుకు చెందిన ప్రసిద్ధ రైతు. వారంతా వాలంటీర్లు. 
వాలంటీర్ల రూపంలో సైనిక శిక్షణ పొంది అనుభవం సంపాదించారు. మేము సేవ 
చేస్తున్న జూలూ క్షతగాత్రులంతా యుద్ధంలో గాయపడ్డ వారని పాఠకులు భావించవద్దు. 
వారిలో చాలామంది సందేహించి నిర్భందించబడ్డ ఖైదీలు. వారిని కొరడాతో కొట్టమని 
జనరల్‌ ఆదేశించాడు. కొరడా దెబ్బలు తగిలిన చోట బాగా కమిలిపోయింది. మరి 
కొంతమంది మిత్రులుగా భావించబడ్డ జూలూ జాతివాళ్ళు. ఈ మిత్రులు స్నేహాన్ని 
సూచించే గుర్తులు ధరించి ఉన్నారు. అయినా సైనికులు పొరపాటున వాళ్ళను కూడా 
గాయపరిచారు. 

తెల్ల సిపాయిలకు కూడా మందులిచ్చే పని నాకు అప్పగించారు. డాక్టర్‌ 
బూథ్‌గారి చిన్న ఆసుపత్రిలో నేను ఒక సంవత్సరంపాటు ఈ పని నేర్చుకున్నాను. ఇది 
నాకు బహు తేలిక పని. ఈ పనివల్ల నాకు చాలా మంది ఆంగ్ల సైనికులతో మంచి 
పరిచయం ఏర్చడింది. యుద్ధంలో పాల్గొంటున్న సైన్యం ఒకే చోట ఉండదు. 
సంకటం ఏర్పడిందన్న చోటుకు పరిగెత్తాలి. వారిలో చాలామంది గుర్రపు రౌతులు. 
మా దళం ప్రధాన స్థావరాలనుండి తప్పుకొని వాళ్ళ వెంట వెళ్ళవలసి వచ్చింది. మా 
సరంజామా మేమే మోసుకెళ్ళాలి. ఒక్కొక్కసారి పగటిపూట 40 మైళ్ళ దూరం కాలి 
నడకన పయనం సాగించవలసి వచ్చేది. ఇక్కడ కూడా మాకు భగవంతుని కార్యమే 
లభించింది. పారపాటువల్ల గాయపడ్డ జూలూలను కూడా డోలీలలో ఎత్తుకొని 
ఆసుపత్రికి చేర్చి అక్కడ వారికి సేవ పష చేయాలి. ఇదీ మా కార్యక్రమం. 


25. హృదయ మధనం 


జూలూ తిరుగుబాటు సమయంలో నాకు అనేక అనుభవాలు కలిగాయి. 
ఆలోచించడానికి చాలా సామగ్రి లభించింది. బోయరు యుద్ధంలో కనబడిన 
భయంకర రూపం ఇక్కడ కనబడలేదు. ఇక్కడ జరుగుతున్నది యుద్ధం కాదు. 
మనుష్యుల వేట జరుగుతున్నదన్నమాట. నాతో మాట్లాడిన చాలామంది ఆంగ్లేయుల 
అభిప్రాయం కూడొ ఇదే. ప్రాద్దున్నే సైనికులు లేవడం. వెంటనే గ్రామాలకు వెళ్ళడం, 
టపాకాయలు పేల్చినట్లు తుపాకులు పేల్చడం, ఆ ధ్వనులు దూరాన వున్న మాకు 
వినబడటం ఇదీ వరస. నేను ఈ వ్యవహారం సహించలేకపోయాను. అయినా చేదు 
గుటకలు మింగవలసి వచ్చింది. నాకు లభించిన పని క్రతగాత్రులైన జూలూలకు సేవ 


అత్మకధ 289 


చేయడం మాత్రమే. మేము ఆ పనికి పూనుకొని వుండకపోతే మరొకరెవ్వరూ ఆ పని 
చేసి ఉండేవారు కాదు. ఈ విధంగా చెప్పుకొని నా అంతరాత్మను శాంతపరచుకున్నాను. 

ఇక్కడ జనసంఖ్య చాలా తక్కువ. పర్వతాలమీద, కొండచరియల్లోను, 
అమాయకులు, మంచివాళ్ళు, అడివి మనుష్యులుగా భావించబడే జూలూల గుండ్రంగా 
గోపురాల రూపంలో ఉండే కొద్ది గుడిసెలు తప్ప మరేమీ లేవు. అక్కడి దృశ్యాలు 
భవ్యంగా ఉన్నవి. ఇలాంటి జనసంచారం లేని చోట క్షతగాత్రుల్ని మోసుకొని 
తీసుకువెళ్ళవలసి వచ్చినప్పుడు నేను విచార సాగరంలో మునిగిపోతూ ఉండేవాణ్ణి. 

ఇక్కడే బ్రహ్మచర్యాన్ని గురించిన భావాలు నాలో పరిపక్వమయ్యాయి. నా 
అనుచరులతో కూడా కొద్దిగా ఈ విషయం చర్చించాను. ఈశ్వర సాక్షాత్కారానికి 
బ్రహ్మచర్యం అవసరమని నాకు అనుభూతి కలగలేదు. కాని సేవ చేయటానికి 
అవసరమని నాకు స్పష్టంగా బోధపడింది. ఈ విధమైన సేవ చేయవలసిన సందర్భాలు 
విస్తారంగా వస్తాయని, నేను భోగవిలాసాల్లో పడి, పిల్లల్ని కంటూ వాళ్ళ పోషణలో 
లీనమై ఉంటే సేవాకార్యం సరిగా చేయలేనని గ్రహించాను. బ్రహ్మచర్య వ్రతానుష్థానం 
కావించకుండా జనాన్ని పెంచుకుపోతే సాంఘిక ప్రగతికోసం చేసే మానవ కృషి క్రుంగి 
పోతుందని తెలుసుకున్నాను. వివాహం చేసుకొని కూడా బ్రహ్మచర్య వ్రతం సాగించితే 
కుటుంబసేవ, సమాజసేవ కుంటుబడదని భావించాను. ఈ రకమైన భావతరంగాల్లో 
తేలియాడుతూ ఎప్పుడెప్పుడు ...బ్రహ్మచర్యవ్రతానికి పూనుకుందామా" అని తపన 
పడిపోయాను. ఈ రకంగా ఆలోచించడం వల్ల నాకు ఆనందం కలిగింది. ఉత్సాహం 
పెరిగింది. ఈ కల్పన నా సేవారంగాన్ని విశాలం చేసింది. 

ఈ భావాలకు మనస్సులో రూపకల్పన చేస్తూ ఉండగా, ఇంతలో ఒకరు 
తిరుగుబాటు శాంతించిందని, ఇక మనం వెళ్ళవచ్చునని వార్త అందజేశారు. మర్నాడు 
మీరు ఇళ్ళకు వెళ్ళిపోవచ్చునని మాకు ఆదేశం అందింది. కొద్దిరోజులకు ఎవరి ఇండ్లకు 
వారు చేరుకున్నారు. మా సేవాకార్యాన్ని అభినందిస్తూ గవర్నరు నాకు కృతజ్ఞతా పత్రం 
పంపించాడు. 

ఫినిక్సు చేరుకొని బ్రహ్మచర్యాన్ని గురించి మగన్‌లాలుకు, ఛగన్‌లాలుకు, వెస్ట్‌ 
మొదలుగాగల వారికి ఉత్సాహంతో వివరించి చెప్పాను. అందరికీ నా అభిప్రాయం 
నచ్చింది. అంతా అందుకు అంగీకరించారు. అయితే ఆచరణకు సంబంధించిన 
ఇబ్బంది అందరి దృష్టికి వచ్చింది. అందరూ ఈ విషయమైన కృషి ప్రారంభించారు. 
చాలావరకు విజయం సాధించారు. ఇప్పటి నుండి జీవించి వున్నంత వరకు బ్రహ్మచర్య 


290 హృదయమదనం 


వ్రతాన్ని పాటిస్తానని నిర్ణయించుకున్నాను. అయితే ఈ వ్రత శక్తి, ఆచరణలో కలిగే 
కష్టాలు పూర్తిగా నా దృష్టికి రాలేదు. అందలి ఇబ్బందులను ఇప్పటికీ ఎదుర్కొంటున్నాను. 
బ్రహ్మచర్యవ్రతం యొక్క గొప్పతనం తరువాత బోధపడసాగింది. బ్రహ్మచర్య వ్రత 
రహిత జీవనం శుష్కమైనదిగాను, పశుజీవనం వలె నాకు కనబడసాగింది. సహజంగా 
పశువు నిరంకుశమైనది. మనిషి యందలి మానవత్వం అంకుశానికి లోబడి ఉండటం 
చూస్తున్నాం. ధార్మిక గ్రంథాల్లో బ్రహ్మచర్యాన్ని గురించి వ్రాయబడిన రాతలు 
అతిశయోక్తులు అని అనిపించేవి. కాని ఆ వ్రతాన్ని ఆచరణలో పెట్టిన తరువాత 
బ్రహ్మచర్యం శక్తి ఎంత మహత్తరమైనదో బోధపడింది. ఆ రాతలు అతిశయోక్తులు 
కావని అనుభవం పొంది రాసినవని గ్రహించాను. 

జీవనంలో ఎంతో మార్చుతేగల బ్రహ్మచర్యవ్రతానుష్టానం అంత సులభమైనది 
కాదు. ఇది కేవలం శరీరానికి సంబంధించినదికాదు. శరీరాన్ని అంకుశంలో వుంచడంతో 
బ్రహ్మచర్యం ప్రారంభం అవుతుంది. శుద్ధ బ్రహ్మచర్యపాలన యందు యోచనా సరళి 
నిర్మలంగా ఉండాలి. పూర్ణ బ్రహ్మచారి మనస్సునందు కలలో సైతం వికారాలు 
కలుగకూడదు. కలల్లో వికారాలకు సంబంధించిన యోచనలు వస్తూ ఉంటే బ్రహ్మచర్యం 
అపూర్ణమని భావించాలి. 

నాకు బ్రహ్మచర్యవ్రతం అవలంబించినప్పుడు శారీరక సంబంధమైన ఇబ్బందులు 
బాగా కలిగాయి. ఇప్పుడు ఆ మహాకష్టాలు పూర్తిగా తొలగిపోయాయని గట్టిగా 
చెప్పగలను. కాని యోచనలమీద అవసరమైనంత విజయం లభించలేదు. ప్రయత్నంలో 
లోటు చేయలేదు. కాని ఎక్కడి నుండి వస్తాయో, ఎలా వస్తాయో తెలియదు. 
యోచనలు వచ్చి బుర్రలో జొరబడతాయి. వాటి రాకను గురించి ఈనాటి వరకు 
తెలుసుకోలేకపోయాను. యోచనల్ని ఆపివేయగల తాళంచెవి మనిషి దగ్గర ఉంటుంది. 
ఈ విషయమై నాకు సందేహం లేదు. అయితే ప్రతి వ్యక్తి ఈ తాళం చెవి తనదగ్గరే 
వెతుక్కోవలసి ఉంటుందని ఈనాడు చెప్పగలను. మహా పురుషులు తెలిపిన అనుభవాలు 
మనకు మార్గం చూపుతాయి. అవి సంపూర్ణం కొవు. సంపూర్ణత్వం కేవలం ప్రభువు 
ప్రసాదంవల్లే లభిస్తుంది. అందువల్లే భక్తులు తమ తపశ్చర్యల ద్వారా పునీతము, 
పావనకరము అయిన రామనామాది మంత్రాలు మనకు అందించి వెళ్ళారు. పూర్తిగా 
ఈశ్వరార్చణ కానిదే యోచనలమీద విజయం లభించదు. ధర్మ గ్రంథాలన్నింటి 
యందు ఇట్టి వచనాలు నేను చదివాను. వాటి యందలి సత్యం ఈ బ్రహ్మచర్యానుష్టాన 
మందలి సూక్ష్మపాలనా ప్రయత్నాల యందు నాకు గోచరిస్తుంది. నా ఈ మహాప్రయత్నానికి 


ఆత్మకధ 291 


సంబంధించిన కొద్ది చరిత్ర వచ్చే ప్రకరణంలో వివరిస్తాను. ప్రస్తుత ప్రకరణం 
ముగింపునందు వ్రతపాలన తేలికేనని అనిపించింది. వ్రతం ప్రారంభించగానే కొన్ని 
మార్పులు చేశాను. భార్యతో బాటు ఒకే పక్కమీద శయనించడం, ఆమెను ఒంటరిగా 
కలుసుకోవడం మానివేశాను. ఈ విధంగా ఏ బ్రహ్మచర్య వ్రతాన్ని ఇష్టంగానో, 
అయిష్టంగానో 1900 నుండి ప్రారంభించానో ఆ వ్రతారంభం నిజానికి 1906 మధ్య 
కాలంలో జరిగిందని చెప్పవచ్చు. 
26. సత్యాగ్రహం పుట్టుక 

జోహన్సుబర్గులో ఏదో ఒక ఘట్టం నా కోసం జరుగుతూ ఉంటున్నదని 
అనిపించసాగింది. ఆత్మశుద్ధి కోసం నేను చేసిందంతా సత్యాగ్రహానికి ముందు జరిగిన 
ఎర్పాటు అనిపించింది. బ్రహ్యచర్య వ్రతానికి పూనుకొనేవరకు నా జీవనంలో జరిగిన 
ముఖ్య ఘట్టాలన్నీ అప్రత్యక్షరూపంలో నన్ను సత్యాగ్రహానికి సిద్ధం చేసాయని ఇప్పుడు 
నాకు తోస్తున్నది. 'సత్యాగ్రహం' అను శబ్ద ఆవిర్భావానికి ముందే ఆ వస్తువు పుట్టుక 
జరిగిందన్నమాట. ఆ సమయంలో అది ఎమిటో నాకు తెలియదు. కాని పాసివ్‌రెజి స్టైన్స్‌ 
అను ఆంగ్లశబ్దం ద్వారా దాన్ని తెలుసుకోసాగాను. ఇంగ్లీషువాళ్ళ ఒక సభలో ఈ శబ్దానికి 
వాళ్ళు తీసుకుంటున్న సంకుచిత అర్థం ఏమిటో గ్రహించాను. అది బలహీనుల 
ఆయుధం అని వారు భావించారు. అందు ద్వేషానికి అవకాశం ఉన్నది. దొని చివరి 
అంశం హింసారూపంలో బహిర్గతం కావచ్చు. ఈ విధమైన వారి భావాన్ని నేను 
ఖండించవలసి వచ్చింది. హిందూ దేశస్థుల సంగ్రామం యొక్క యదార్థ స్వరూపాన్ని 
వారికి తెలియజేయవలసి వచ్చింది. హిందూ దేశస్థులికి ఈ సంగ్రామ స్వరూపం 
బోధపరిచేందుకు క్రొత్త శబ్దాన్ని సృష్టించవలసి వచ్చింది 

అందుకు తగిన మంచి శబ్దం స్ఫురణకు రాలేదు. తగిన శబ్దం కోసం బహుమతి 
నిర్ణయించి ఇండియన్‌ ఒపీనియన్‌ పత్రికలో ప్రకటించి పాఠకులకు పోటీ పెట్టాము. 
ఈ పోటీ ఫలితంగా మగన్‌లాల్‌ గాంధీ సత్‌ - ఆగ్రహం రెండింటికీ సంధి కలిపి 
'సదాగ్రహం' అను శబ్దం వ్రాసి పంపాడు. బహుమతి అతనికి లభించింది. కాని సదా 
గ్రహం అను శబ్దం ఇంకా స్పష్టంగా లేదని భావించి నేను సత్యాగ్రహం అని మార్చాను. 
గుజరాతీలో ఇది పోరు అను అర్థంలో ప్రచలితం అయింది. 

ఈ సంగ్రామ చరిత్రయే దక్షిణ ఆఫ్రికాలో సాగిన నా జీవనంలో నేను కావించిన 
సత్యశోధన లేక సత్య ప్రయోగాల చరిత్ర అని చెప్పవచ్చు. ఈ చరిత్ర (ఎక్కువ భాగం) 


292 సత్యాగ్రహం పుట్టుక 


నేను యరవాడ జైల్లో వున్నప్పుడు వ్రాశాను. అదంతా నవజీవన్‌ పత్రికలో ప్రకటించబడింది. 
తరువాత అది దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్ర అను పేరిట విడిగా పుస్తకరూపంలో 
ప్రచురించబడింది. దాని ఆంగ్లానువాదం శ్రీ బాల్‌జీ గోవింద్‌జీ దేసాయి “కరెంట్‌ థాట్‌ 
' లో ప్రచురించడం కోసం చేస్తున్నారు. దాన్ని త్వరగా ఇంగ్లీషులో పుస్తక రూపంలో 
ప్రకటించాలని నేను సూచించాను. దక్షిణ ఆఫ్రికాలో నేను చేసిన పెద్ద ప్రయోగాలను 
గురించి తెలుసుకోదలచిన వారికి అది అందాలని నా ఉద్దేశ్యం. 

గుజరాతీ పాఠకులు ఆ పుస్తకం చదివియుండకపోతే తప్పక చదవమని 
సిఫారసు చేస్తున్నాను. ఆ చరిత్రలో పేర్కొనబడ్డ ప్రధాన కధా భాగాన్ని వదిలి దక్షిణ 
ఆఫ్రికాలో నేను చేసిన మిగతా చిన్న పెద్ద నా వ్యక్తిగత ప్రయోగాలను గురించి వచ్చే 
ప్రకరణాల్లో వ్రాస్తాను. అవి పూర్తికాగానే హిందూ దేశంలో చేసిన ప్రయోగాలను 
తెలియజేయాలని భావిస్తున్నాను. అందువల్ల ప్రయోగాల సందర్భక్రమాన్ని సరిగా 
ఉంచుకోవాలని భావించేవారు. దక్షిణ ఆఫ్రికా చరిత్రకు సంబంధించిన ప్రకరణాలను 
ఎదురుగా ఉంచుకోవడం అవసరం. 


27. ఆహారంలో వివిధ ప్రయోగాలు 


మనోవాక్కాయాల ద్వారా బ్రహ్మచర్యవ్రతం ఎలా సాగించాలి అనేది ఒక 
యోచన అయితే సత్యాగ్రహ సమరానికి ఎక్కువ సమయం ఎలా మిగలాలి, హృదయ 
శుద్ధి అధికంగా ఎలా జరగాలి అనునది మరో యోచన. ఈ రెండు చింతలు లేక 
యోచనలు నన్ను ఆహారంలో ఎక్కువ మార్పులు చేయమని సంయమానికి అవి 
అవసరమని ప్రోత్సహించాయి. మొదట నేను ఆరోగ్యదృష్ట్యా ఆహారంలో మార్పులు 
చేసేవాణ్ణి. ఇప్పుడు ధార్మిక దృష్టితో చేయడం ప్రారంభించాను. 

ఈసారి మార్పుల్లో ఉపవాసాలు, అల్పాహారాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. 
రుచులు మరిగిన జిహ్వ వాంఛల్ని రెచ్చగొడుతుంది. నా స్థితి కూడా అంతే. జననేంద్రియం 
మరియు స్వాదేంద్రియం మీద అధికారం సంపాదించుటకు నేను నానా అవస్థ 
పడవలసి వచ్చింది. ఈనాటికీ ఆ రెండిటిని పూర్తిగా జయించానని చెప్పలేను. నేను 
మొదటి నుండి అధికాహారిని. మిత్రులు నీవు సంయమంగా వున్నావని అనేవారు. 
దాన్ని నేను సంయమమని భావించలేదు. నామీద విధించుకున్న ఆ కొద్దిపాటి 
అంకుశాన్ని సడలనిచ్చి ఉంటే పశువుకంటే హీనంగా మారిపోయి వుండేవాణ్సి. 
నష్టపడిపోయేవాణ్ణి. నా బలహీనతలు బాగా తెలుసుకున్నందువల్ల వాటి విషయమై 


ఆత్మకథ 293 


చాలా జాగ్రత్తపడ్డాను. అందువల్లనే ఈ శరీరాన్ని ఇన్ని సంవత్సరాలనుండి నిలబెట్టి 
ఉంచగలిగొను. దానిచేత పని చేయించగలిగాను. 

ఈ విధమైన జ్ఞానం సంపాదించి అట్టి వారి సాంగత్యం కూడా పొంది ఏకాదశి 
నాడు పండ్లు తిని ఉండటం, ఉపవాసం చేయడం ప్రారంభించాను. కృష్ణ జన్మాష్టమి 
మొదలుగా గల వ్రతాలు ప్రారంభించాను. అయితే పండ్లు తినడం, భోజనం చేయడం 
రెండిటిలో ఎక్కువ తేడా నాకు కనబడలేదు. పండ్లు తిండిగింజలు రెండిటి ద్వారా 
మనం పొందే ఆనందం ఒకే రకంగా ఉంటుంది. పండ్లు తినడం అలవాటు అయితే 
ఆనందం అధికంగా లభిస్తుంది. అందువల్ల రోజంతా ఉపవాసం చేయడమో లేక ఒక 
పూట భోజనం చేయడమో చేసి చూచాను. ప్రాయశ్చిత్తం నెపంతో కొన్ని పూటలు 
భోజనం మాని కూడా చూచాను, 

దీనితో కొన్ని అనుభవాలు కలిగాయి. శరీరం ఎంత శుభ్రంగా ఉంటుందో 
అంతగా రుచియందు కోరిక, ఆకలి పెరుగుతాయి. ఉపవాసాలు సంయమనానికేగాక, 
భోగాధిక్యతకు కూడా ఉపయోగపడతాయని తెలుసుకున్నాను. నాకేగాక నాతోబాటు 
ప్రయోగాలు చేసిన వారికి కూడా ఇదే విధమైన అనుభవం కలిగింది. శరీరాన్ని పుష్టిగా, 
తుష్టిగా వుంచుకోవడం సంయమం అలవరుచుకోవడం, రుచుల వాంఛను జయించడం 
ఇవే నా లక్ష్యాలు. అందుకోసం తినే పదార్థాల్లో చాలా మార్పులు చేశాను. అసలు 
రసాస్వాదనం నీడలా మనిషిని సదా వెంబడిస్తూ ఉంటుంది. ఒక పదార్థం తినడం 
మానుకొని మరో పదార్థం పుచ్చుకోవడం ప్రారంభిస్తే అది ఎక్కువగా అలవాటవుతూ 
ఉంటుంది. 

నా ప్రయోగాలలో కొంత మంది మిత్రులు కూడా పాల్గొంటూ ఉండేవారు. 
అట్టివారిలో హర్మన్‌ కేలన్‌ బెక్‌ ముఖ్యుడు. దక్షిణ ఆఫ్రికా సత్యాగ్రహ చరిత్రలో 
ఆయనను పాఠకులకు పరిచయం చేశాను. అందువల్ల ఈ ప్రకరణంలో ఆ విషయం 
మళ్లీ వ్రాయను. ఆయన కూడా నాతో బాటు అన్ని ప్రయోగాలు చేశాడు. ఎకాదశి 
ఉపవాస్తం, రోజంతా ఉపవాసం, ఒక పూట ఉపవాసం మొదలుగాగలవన్నీ చేశాడు. 
యుద్ధం తీవ్రంగా సాగుతూ ఉన్నప్పుడు నేను వారి ఇంట్లో ఉండేవాణ్ణి, మేము చేసిన 
ప్రయోగాలను గురించి చర్చించుకొనేవారం. మార్పు చేసినప్పుడు ఆయన అధికంగా 
సంతోషం పొందేవాడు. అప్పుడు మా సంభాషణ తీయగా సాగుతూ ఉండేది. తప్పు అని 
అనిపించేది కాదు. కాని తరువాత అనుభవం గడిచినకొద్దీ ఆ విధమైన రసవత్తర 
సంభాషణ కూడా తగదని తెలుసుకున్నాను. మనిషి రసానందం కోసం ఎమీ 


294 ఆహారంలో వివిధ ప్రయాగాలు 


తినకూడదనీ కేవలం శరీర పోషణ కోసమే తినాలనీ తేల్చుకున్నాను. ప్రతి ఇంద్రియం 
కేవలం శరీరం కోసం, శరీరం ద్వారా ఆత్మ సాక్షాత్కారం కోసం పనిచేస్తుంది. అప్పుడు 
అందలి రసానుభూతి తగ్గిపోతుంది. అప్పుడే ఇంద్రియాలు సహజంగా పనిచేస్తున్నాయని 
గ్రహించాలి. ఇట్టి సహజత్వం కోసం ఎన్ని ప్రయోగాలు చేసినా తక్కువేనని మనం 
తెలుసుకోవాలి. ఆ కృషిలో శరీరాల్ని ఆహుతి చేయవలసి వచ్చినా వెనుకాడకూడదని 
గ్రహించాలి. ఇప్పుడు అంతా ఉల్లా వ్యవహారమే నడుస్తున్నది. నాశనమై పోయే శరీరం 
యొక్క శోభను పెంచడానికి, దాని వయస్సును పెంచడానికి ఇతర ప్రాణుల్ని 
బలిచేస్తున్నాం. అందువల్ల శరీరం, ఆత్మ రెండూ హూనమైపోతాయి. ఒక వ్యాధి వస్తే 
దాన్ని నయం చేసుకునేందుకు ప్రయత్నించి రుచులు మరిగి, క్రొత్త రోగాల్ని కొని 
తెచ్చుకుంటూ ఉంటాం. భోగశక్తిని కూడా పోగొట్టుకుంటాం. ఇదంతా మన కండ్డ 
ఎదుట జరుగుతూ ఉన్నది. మనం చూచి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్నాం. కండ్లు 
మూసుకుంటున్నామన్నమాట. 

ఆహార పదార్థాల మార్చును గురించి వివరించాను. అందలి అర్థాన్ని పారకులు 
గమనించాలి. ఆ దృష్టితో వాటి ఉద్దేశ్యం, వాటి వెనుక గల యోచనా సరళిని 
వివరించడం అవసరం కదా! అందుకే ఇంత వివరం వ్రాశాను. 


28. నా భార్య యొక్క దృఢచిత్తత 


కస్తూరిబాయి మీద జబ్బులు మూడుసార్లు దాడి చేశాయి. ఆ మూడింటిబారి 
నుండి ఆమె గృహ చికిత్సల ద్వారా తప్పించుకున్నది. మొదటి దాడి సత్యాగ్రహ 
సమరం సాగుతున్నప్పుడు జరిగింది. ఆమెకు మాటిమాటికి రక్తస్రావం జరుగుతూ 
ఉండేది. మిత్రుడగు ఒక డౌక్టరు ఆపరేషన్‌ చేయడం అవసరమని చెప్పాడు. ఎంతో 
చెప్పిన మీదట ఆమె అందుకు అంగీకరించింది. శరీరం బాగా క్షీణించింది. మత్తుమందు 
ఇవ్వకుండానే డాక్టరు ఆపరేషన్‌ చేశాడు. కత్తులు పనిచేస్తున్నప్పుడు అపరిమితంగా 
బాధ కలిగింది. కాని ఎంతో సహనం, ధైర్యంతో ఆమె ఆ బాధను సహించింది. అది 
చూచి నేను నివ్వెరపోయాను. అపరేషన్‌ విజయవంతంగా జరిగింది. డాక్టరు, ఆయన 
భార్య ఇద్దరూ కస్తూరిబాయికి మంచి సేవ చేశారు. 

ఇదంతా డర్చనులో జరిగింది. రెండు మూడు రోజుల తరువాత, నిశ్చింతగా 
జోహన్సుబర్లు వెళ్లమని డౌక్టరు నాకు సలహా ఇచ్చాడు. నేను వెళ్లిపోయాను. కొద్దిరోజులు 
గడిచాయి. కస్తూరిబాయి శరీరం పూర్తిగా బలహీనమైపోయిందనీ లేవలేని స్థితిలో 


ఆత్మకథ 295 


ఉన్నదని ఒక పర్యాయం మూర్చపోయిందని వార్త అందింది. నా అనుమతి లేకుండా 
కస్తూరిబాయికి మందుల్లో కలిపి మద్యం కాని, మాంసం కాని ఇవ్వవద్దని డాక్టరుకు 
తెలిపాను. డాక్టరు జోహన్సుబర్గుకు ఫోను చేశాడు. ఫోను అందుకున్నాను. “మీ 
భార్యకు మాంసం కలిపిన చారుగాని లేక బీఫ్‌ టీగాని ఇవ్వడం అవసరమని 
భావిస్తున్నాను. దయయుంచి అనుమతించండి” అని డాక్టరు అన్నాడు. 

“నేను అందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే కస్తూరిబాయి స్వతంత్రురాలు. 
అపస్మారక స్థితిలో లేకపోతే ఆమెను అడగండి. ఆమె అంగీకరిస్తే తప్పక ఇవ్వండి” అని 
సమాధానం ఇచ్చాను. “ఇలాంటి సమయాల్లో నేను రోగిని అడగను. మీరు ఇక్కడికి 
రావడం అవసరం. నాకు ఇష్టమైన పదార్థం రోగికి ఇచ్చే స్వాతంత్ర్యం మీరు నాకు 
ఇవ్వకపోతే నేను మీ భార్య ప్రాణాలకు బాధ్యత వహించను” అని డాక్టరు అన్నాడు. 
నేను ఆ రోజునే రైలు ఎక్కాను. డర్చను చేరాను. “మాంసం కలిపిన చారు పట్టిన 
తరువాతనే మీకు ఫోను చేశాను” అని డాక్టరు చెప్పాడు. “డాక్టరుగారూ! ఇది పూర్తిగా 
దగా” అని భావిస్తున్నాను అని అన్నాను. డాక్టరు దృఢమైన స్వరంతో ఇలా సమాధానం 
ఇచ్చాడు. మందులు ఇచ్చే సమయంలో నేను దగాల్ని పట్టించుకోను. మేము డాక్టర్లం. 
మందులు ఇచ్చేటప్పుడు రోగుల్ని, వారి సంబంధీకుల్ని మోసం చేయడం పుణ్యమని 
భావిస్తాం అని ఆయన అన్నాడు. ఆ మాటలు విని నాకు విచారం కలిగింది. అయినా 
శాంతించాను. డాక్టరు నాకు మంచి మిత్రుడు, సజ్జనుడు కూడా. ఆయన, ఆయన 
భార్య నాకు ఎంతో ఉపకారం చేశారు. కాని ఈ వ్యవహారం నేను సహించలేకపోయాను. 

“డాక్టర్‌గారూ! ఇక ఎం చేయదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి. ఇష్టం 
లేకుండా ఆమెకు మాంసం పెట్టడానికి నేను సుతరాము అంగీకరించను. మాంసం 
తినకపోతే ఆమె చనిపోతే అందుకు నేను సిద్ధంగా ఉన్నాను” “మీ వేదాంతం నా 
ఇంట్లో నడవదు. మీరు మీ భార్యను నా ఇంట్లో ఉంచదలచుకుంటే నా ఇష్టం వచ్చిన 
ఆహారం పెడతాను, అవసరమైతే మాంసం పెడతాను. మీరు ఇందుకు ఇష్టపడకపోతే 
ఆమె నా ఇంట్లో మరణించడానికి నేను అంగీకరించను ' అని డాక్టరు స్పష్టంగా 
చెప్పివేశాడు. 

అయితే ఆమెను తక్షణం తీసుకువెళ్ళమంటారా? అని అడిగాను. తక్షణం 
తీసుకువెళ్ళమని నేను అనలేదు. బంధనాలతో నన్ను బంధించవద్దని అంటున్నాను. 
అలా అయితే మేమిద్దరం రోగికి చేతనైనంతగా సేవ చేయగలం. మిరు నిశ్చింతగా 
వెళ్ళవచ్చు. ఇంత స్పష్టంగా చెబుతున్నా మీరు అర్థం చేసుకోకపోతే ఇక చెబుతున్నా 
వినండి, మీరు మీ భార్యను తీసుకువెళ్ళండి" అని డౌక్టరుగారు చెప్పివేశాడు. 


296 నా భార్య యొక్క దృఢచిత్తత 


అప్పుడు నా వెంట మా ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. వాణ్ణ అడిగాను 'మీ 
మాటేనా దృష్టిలో సరైనది. అమ్మను అడిగితే ఆమె మాంసం తినడానికి ఒప్పుకోదు 
అని మా అబ్బాయి అన్నాడు. నేను కస్తూరిబాయి దగ్గరికి వెళ్ళాను. ఆమె చాలా 
బలహీనంగా ఉన్నది. ఆమెను మాట్లాడించడానికి మనస్సు ఇష్టపడలేదు. అయినా 
ధర్మమని భావించి ఆమెకు విషయమంతా క్లుప్తంగా చెప్పాను. ఆమె దృఢనిశ్చయంతో . 
ఇలా అన్నది “నేను ఏది ఏమైనా సరే మాంసం కలిపిన చారు పుచ్చుకోను. మానవజన్మ 
దుర్లభం. అది మాటిమాటికి లభించదు. అయినా మీ ఒళ్ళో చనిపోవడానికి ఇష్టపడతాను. 
కాని ఈ దేహాన్ని భ్రష్టం కానీయను" అని అన్నది. ఎన్నో విధాల ఆమెకు నచ్చచెప్పి 
చూచాను. “నా ఇష్ట ప్రకారం నడుచుకోవాలని నీకు నిర్భందం లేదు. మనకు తెలిసిన 
ఫలానా హిందువులు మాంసం, మద్యం పుచుకున్నారు అని కూడా చెప్పాను. కాని 
ఆమె మాత్రం సరే అని అనలేదు. నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళండి అని అన్నది. 

ఆమె మాటలునాకు సంతోషం కలిగించాయి. ఆమెను తీసుకువెళ్ళడానికి 
భయం వేసింది. కాని గట్టి నిర్ణయానికి వచ్చి కస్తూరిబా అభిప్రాయం డాక్టరుకు 
చెప్పివేశాను. ఆయన మండిపడ్డాడు. “మీరు కసాయి భర్తగా కనబడుతున్నారు. ఇంత 
జబ్బుతో ఉన్న ఆమెకు ఈ విషయం చెప్పడానికి మనస్సు ఎలా ఒప్పింది? మీరు 
చేసింది సిగ్గుచేటు కాదా? ఇక చెబుతున్నా వినండి ఇక్కడి నుండి తీసుకువెళ్ళడానికి 
ఆమె అనుకూల స్థితిలో లేదు. ఆమె శరీరం ఎమాత్రం వత్తిడి తగిలినా తట్టుకోదు. 
త్రోవలోనే ఆమె ప్రాణం పోవచ్చు. అయినా మీ మొండిపట్టు వదలకుండా ఆమెను 
తీసుకువెళతాను అని అంటే మీరు సర్వతంత్ర స్వతంత్రులు. నేను ఆమెకు మాంసం 
కలిపిన చారు పట్టకుండా ఒక్కరాత్రి అయినా నా ఇంట్లో వుండనీయను. మీ ఇష్టం అని 
అన్నాడు. అప్పుడు చిటపట చిటపట చినుకులు పడుతున్నాయి. స్టేషను దూరాన 
ఉన్నది. డర్భను నుండి ఫినిక్సుకు రైల్లో వెళ్ళాలి. స్టేషను నుండి ఆశ్రమానికి సుమారు 
రెండున్నర మైళ్ళు నడిచి వెళ్ళాలి. ప్రమాదం పొంచి ఉన్నది. దేవుడి మీద భారం వేశాను. 
ఒక మనిషిని ఫినిక్సుకు ముందుగా పంపించాను. ఫినిక్సులో మా దగ్గర 'హమక్‌' 
ఉన్నది. హమక్‌ అంటే చిన్న రంధ్రాలు గల బట్టతో తయారు చేయబడ్డ ఉయ్యాల లేక 
డోలీ అన్నమాట. హమక్‌ చివరికొసలు వెదురు బద్దలతో కట్టి వేస్తే రోగి హాయిగా 
అందు ఊగుతూ పడుకోవచ్చు. ఆ హమక్‌, ఒక సీసా వేడిపాలు, ఒక సీసా వేడినీళ్ళు 
ఆరుగురు మనుష్యులను స్టేషనుకు పంపమని వెస్ట్‌కు కబురు పంపాను. 


ఆ త్మకథ 297 


రైలు కదిలే సమయం సమీపిస్తున్నందున రిక్షా తెమ్మని మనిషిని పంపాను. 
భయంకరమైన స్థితిలో ఉన్న కస్తూరిబాయిని ఆ రిక్షాలో ఎక్కించుకొని బయలుదేరాను. 
భార్యకు ధైర్యం చెప్పవలసిన అవసరం నాకు కలగలేదు. నాకు ఆమె ధైర్యం చెప్పడమే 
గాక “ఏం ఫరవాలేదు. మీరు భయపడకండి” అని ప్రోత్సహించింది. ఆమె అస్థిపంజరం 
అసలు బరువే లేదు. ఆమె ఎమీ తినలేదు. గుటక దిగడం లేదు. రైలు పెట్టెదాకా 
వెళ్ళాలంటే ప్లాటుఫారం మీద చాలా దూరం నడిచి వెళ్లాలి. లోపలికి రిక్షా పోనీయరు. 
నేను ఆమెను ఎత్తుకొని పెట్టెదాకా తీసుకు వెళ్ళాను. ఫినిక్సుకు ఉయ్యాల తీసుకువచ్చారు. 
దానిలో రోగిని పడుకోబెట్టాము. వత్తిడి తగలకుండా ఆమెను ఫినిక్సు చేర్చాం. 
జలచికిత్స ప్రారంభించాను. నెమ్మదిగా ఆమె శరీరం పుంజుకోసాగింది. 

ఫినిక్సు చేరుకున్న రెండు మూడు రోజులకు ఒక స్వామీజీ వచ్చాడు. నా 
పట్టుదలను గురించి ఆయన విన్నాడు. మా ఇద్దరికీ నచ్చచెప్పడం ప్రారంభించాడు. 
మణిలాలు, రామదాసులు ఇద్దరూ స్వామీజీ వచ్చినప్పుడు అక్కడే ఉన్నారని నాకు 
గుర్తు. మాంసాహారం తప్పుకాదని స్వామీజీ లెక్చరు ప్రారంభించాడు. మనస్మృతి 
యందలి కొన్ని శ్లోకాలు వినిపించాడు. జబ్బులో వున్న భార్య ముందు ఈ రకమైన 
మాటలు మాట్లాడటం నాకు నచ్చలేదు. అయినా సభ్యతను దృష్టిలో పెట్టుకుని 
వూరుకున్నాను. మాంసాహారం సరియెనదేనని చెప్పడానికి మనుస్మృతి యందలి 
శోకాలు వల్లించవలసిన అవసరం లేదు. ఆ శ్లోకాలు నాకు తెలుసు. అవి ప్రక్షిప్తాలు 
అనే వాదనను గురించి కూడా నాకు తెలుసు. అవి ప్రక్షిప్తాలు అయినా కాకపోయినా 
మాంసరహిత ఆహారం విషయమై నేను దృఢమైన నిర్ణయానికి వచ్చేశాను. దానికి 
తిరుగులేదు. పైగా కస్తూరిబాయి దృఢచిత్తత నాకు స్ఫూర్తినిచ్చింది. పాపం ఆమెకు 
శాస్త్రాల గొడవ ఎం తెలుసు? ఆమె దృష్టిలో తండ్రి తాతల ప్రవర్తనే ధర్మం. అదే ఆమెకు 
ప్రమాణం. మా పిల్లలకు తన తండ్రి అభిప్రాయాలు బాగా తెలుసు. అందువల్ల వాళ్ళు 
స్వామీజీని ఆటలు పట్టించసాగారు. చివరికి కస్తూరిబాయి అందుకొని “స్వామీజీ! 
మీరు ఏం చెప్పినా సరే, నేను మాత్రం మాంసం ముట్టను. మాంసం తిని జబ్బు నయం 
చేసుకోవడానికి ఇష్టపడను. ఇక నా మెదడు కొరక్కండి. దయయుంచి నన్ను 
వదలండి. మిగతా విషయం నా బిడ్డల తండ్రితో తరువాత మాట్లాడండి. అని 
ఖరాఖండిగా చెప్పేసింది. 


298 ఇంట్లో సత్యాగ్రహం 


29. ఇంట్లో సత్యాగ్రహం 


మొదటిసారి 1908లో నాకు జైలు ప్రాప్తి కలిగింది. జైల్లో ఖైదీల చేత అనేక 
నియమాల్ని పాటింపచేసేవారు. ఆ నియమాల్ని సంయమం కలిగిన వ్యక్తి లేక 
బ్రహ్మచారి స్వేచ్చగా పాటించాలని భావించేవాణ్ణి. ఉదాహరణకు సాయంత్రం 
సూర్యాస్తమయానికి ముందు అనగా అయిదు గంటలకు భోజనం చేయడం, హిందూ 
దేశస్థులకు హబ్నీ ఖైదీలకు టీ ఇవ్వకపోవడం, మొదలుగాగలవి. అక్కడి నియమాల 
ప్రకారం రుచి కోసం తినవలసిన పరిస్థితి లేనేలేదు. జైలు డాక్టరుకు హిందూ దేశస్థుల 
కోసం నూరిన మసాలాలు వాడమని, ఉడుకుతూ వున్నప్పుడే ఆహారపదార్థంలో ఉప్పు 
కలపమని చెప్పాను. “ఇక్కడికి మీరు జిహ్వ చాపల్యం తీర్చుకునేందుకు రాలేదు. 
ఆరోగ్య దృష్ట్యా కావాలంటే ఉప్పు విడిగా తీసుకున్నా లేక ఉడుకుతూ వున్నప్పుడు 
పదార్థాల్లో వేసినా రెండూ ఒకటే. అని ఆయన సమాధానం ఇచ్చాడు. ఎంతో 
ప్రయత్నించిన తరువాత అక్కడ కొద్ది మార్పులు చేయగలిగాము. కాని సంయమం 
దృష్ట్యా రెండు నిబంధనలు సరి అయినవే. ఇలాంటి నిబంధనలు బలవంతంగా 
విధించకపోతే అమలుకావు. స్వేచ్చగా పాటిస్తే మాత్రం అవి ఎంతో ప్రయోజనకరమైనవి. 
జైలునుండి విడుదల అయిన తరువాత ఆ మార్పులు వెంటనే చేశాను. టీ తీసుకోవడం 
మానివేశాను. సాయంత్రం త్వరగా భోజనం చేయడం అలవాటు చేసుకున్నాను. 
ఈనాటివరకు ఆ అలవాటు అలాగే ఉండిపోయింది. 

ఒకసారి ఉప్పును కూడా మానవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నియమం పది 
సంవత్సరాల వరకు నిరాటంకంగా సాగింది. ఆహారానికి సంబంధించిన అనేక 
పుస్తకాల్లో ఆరోగ్యదృష్ట్యా ఉప్పు తినవలసిన అవసరం లేదనీ, ఉప్పు వాడకపోతే 
ఆరోగ్యం ఎంతో బాగా ఉంటుందని చదివాను. బ్రహ్మచారులకు ఇందువల్ల లాభం 
కలుగుతుందని నేను అనుకుంటున్నాను. శరీరం దుర్భలంగా ఉంటే పప్పు తినడం 
మానాలని కూడా చదివాను. అనుభవం మీద ఈ విషయం తెలుసుకున్నాను. కాని 
నేను వాటిని అప్పుడు మానలేకపోయాను. ఆపరేషను అయిన తరువాత కస్తూరి 
బాయికి రక్తస్రావం తగ్గిపోయింది. తరువాత అది మళ్ళీ ప్రారంభమైంది. తగ్గలేదు. జల 
చికిత్స వల్ల ప్రయోజనం చేకూరలేదు. నా చికిత్సల మీద ఆమెకు విశ్వాసం తక్కువే 
కాని ఆమెకు అవిశ్వాసం కూడా లేదు. ఇతర చికిత్సజు చేయించుకోవాలనే కోరిక 
కూడా ఆమెకు లేదు. చివరికి పప్పు ఉప్పు రెండూ వదలివేయమని సలహా ఇచ్చాను. 
ఎన్నో విధాల నచ్చచెప్పాను. అవేక గ్రంథాల నుండి ప్రమాణాలు కూడా చదివి 


ఆత్మకధ 299 


వినిపించాను. అయినా ఆమె అంగీకరించలేదు. పప్పు ఉప్పు మానమని ఎవరైనా మీకు 
చెబితే మీరు మానతారా అని గట్టిగా అన్నది. 

నాకు విచారం కలిగింది. సంతోషం కూడా కలిగింది. నా ప్రేమ ఎలాంటిదో 
పరిచయం చేసేందుకు అవకాశం దొరికింది. నీవు తప్పుగా యోచిస్తున్నావు. నాకు 
జబ్బు చేసి వైద్యుడు ఎ వస్తువైనా తినవద్దని చెబితే తప్పక వదిలివేస్తాను. అయినా, 
ఇదిగో, ఇప్పటినుండి ఒక్క సంవత్సరం కాలం పప్పు ఉప్పు వదిలి వేస్తున్నాను. నీవు 
మానినా సరే మానకపోయినా సరే నీ ఇష్టం, నేను మాత్రం వదిలివేస్తున్నాను అని 
అన్నాను. కస్తూరి బాయి గిలగిలలాడిపోయింది. “నన్ను క్షమించండి. మీ స్వభావం 
తెలిసి కూడా మామూలుగా అనేశాను. మీ మాట ప్రకారం నేను పప్పు ఉప్పు 
మానివేస్తాను. మీరు మాత్రం మానకండి నాకు పెద్ద శిక్ష పడుతుంది" అని అంటూ 
బ్రతిమలాడింది. “నీవు పప్పు ఉప్పు మానితే మంచిదే. దానివల్ల నీకు లాభం 
కలుగుతుందనే నమ్మకం నాకున్నది. కాని చేసిన ప్రతిజ్ఞను విరమించుకోవడం నా వల్ల 
కానిపని. ఆ విధంగా వాటిని మానడం వల్ల నాకు లాభం కలుగుతుంది. అందువల్ల 
ఒత్తిడి చేయవద్దు. నాకు కూడా పరీక్ష జరగాలికదా! నేను మానడం వల్ల నీ వ్రతానికి 
బలం చేకూరుతుంది.” అని అమెకు చెప్పాను. ఇక ఏం చేస్తుంది? “మీరు జగమొండి. 
ఎవ్వరి మాటా వినరు? అంటూ కాసేపు కన్నీరు కార్చి తరువాత శాంతించింది 

దీన్ని నేను సత్యాగ్రహం అని అంటాను. నా జీవనపు కొన్ని మధురక్షణాల్లో ఇది 
కూడా ఒకటి అని భావిస్తున్నాను. 

తరువాత కస్తూరిబాయి ఆరోగ్యం త్వరత్వరగా కుదుటపడసాగింది. పప్పు 
ఉప్పు రెండూ మానడం ఆమె జబ్బు నయం కావడానికి ప్రధాన కారణం అయి 
ఉండవచ్చు లేక ఆ రెండూ మానడం వల్ల ఆహారంలో జరిగిన తదితర మార్చులు 
కారణం అయివుండవచ్చు లేక ఇటువంటి మార్పు చేయించటానికి నేను చూపిన 
జాగరూకత, తత్ఫలితంగా మానసికంగా వచ్చిన మార్పు కూడా కారణం అయిఉండవచ్చు. 
ఏది ఏమైనా చిక్కిపోయిన కస్తూరిబాయి శరీరం తిరిగి పుంజుకోసాగింది, దానితో 
వైద్యరాజ్‌గా నా పరపతి కూడా బాగా పెరిగిపోయింది. ఉప్పు, పప్పు రెండిటినీ 
త్యజించడం వల్ల నామీద మంచి ప్రభావం పడింది. వదలివేసిన తరువాత పప్పు, ఉప్పు 
తినాలనే కోరిక కూడా ఎన్నడూ కలగలేదు. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. 
ఇంద్రియాలు శాంతించినట్లు నాకు అనుభూతి కలిగింది. సంయమం వైపుకు మనస్సు 
పరుగెత్తసాగింది. ఏడాది గడిచిన తరువాత కూడా నేను వాటిని పుచ్చుకోలేదు. హిందూ 


Te.S.W.-1-21 


300 సంయమం 


దేశం వచ్చిన కొంతకాలం తరువాతనే వాటిని పుచ్చుకున్నాను. ఒక పర్యాయం 
ఇంగ్లాండులో 1914లో ఉప్పు, పప్పు తిన్నాను. దేశం వచ్చాక ఎందుకు తినవలసి 
వచ్చిందో ఆ కథ మరో ప్రకరణంలో చెబుతాను. 

ఇతరుల మీద కూడా పప్పు ఉప్పును గురించిన ప్రయోగం చేశాను. దక్షిణ 
ఆఫ్రికాలో మంచి ఫలితం చేకూరింది. ఆయుర్వేద వైద్యం దృష్ట్యా వాటిని వదలడం 
వల్ల లాభం చేకూరుతుందని చెప్పగలను. ఈ విషయంలో నాకు ఎట్టి సందేహమూ 
లేదు. భోగికి, సంయమం కలిగిన వ్యక్తికి మధ్య ఆహారం విషయంలోను, అలవాట్ల 
విషయంలోను వ్యత్యాసం వుండవలసిందే. బ్రహ్యచర్య వ్రతపాలనను గురించి కోరిక 
గల వ్యక్తి భోగిగా జీవనం గడిపి తిరిగి బ్రహ్మచర్యం గడపాలంటే చాలా కష్టం. అది 
అసంభవం కూడా. 


30. సంయమం 


కస్తూరి బాయి జబ్బు పడినప్పుడు ఆ కారణంగా నా ఆహారంలో ఎన్నో 
మార్పులు జరిగాయని గత ప్రకరణంలో వ్రాశాను. ఇక ఇప్పుడు బ్రహ్మచర్యం దృష్ట్యా 
నా ఆహారంలో మార్పులు ప్రారంభమైనాయి. 

పాలు విరమించడం మొదటి మార్పు. పాలు ఇంద్రియ వికారం కలిగించే 
పదార్థం. ఈ విషయం మొదట నేను శ్రీ రాయచంద్‌భాయి వల్ల తెలుసుకున్నాను 
అన్నాహారాన్ని గురించి ఇంగ్లీషు పుస్తకాలు చదవనప్పుడు ఈ భావం బాగా బలపడింది. 
కాని బ్రహ్మచర్య వ్రతం పట్టిన తరువాతనే పాలు తాగడం విరమించగలిగాను శరీర 
పోషణకు పాలు అనవసరమని చాలాకాలం క్రితమే గ్రహించాను. అయితే వెంటనే 
పోయే అలవాటు కాదుగదా! ఇంద్రియదమనం కోసం పాలు త్రాగడం మానాలి అను 
విషయం తెలుసుకోగలిగాను. ఇంతలో గోవుల్మి, గేదెల్ని కసాయివాళ్లు ఎంతగా 
హింసిస్తున్నారో తెలిపే కరపత్రాలు, వివరాలు కలకత్తా నుండి నాకు చేరాయి. ఆ 
సాహిత్య ప్రభావం నా మీద అపరిమితంగా పడింది. ఈ విషయమై నేను కేలన్‌బెక్‌తో 
చర్చించాను. 

కేలన్‌బెక్‌ను గురించి దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్రలో వ్రాశాను. గత ప్రకరణంలో 
కూడా కొద్దిగా వ్రాశాను. ఇక్కడ రెండు మాటలు వ్రాయడం అవపరమని భావిస్తున్నాను. 
తయన మి. ఖాన్‌ స్నేహితుడు. తనలో వైరాగ్య ప్రవృత్తి నిండి ఉన్నదని ఆయన 
గ్రహించాడు. అందువల్లనే ఖాను ఆయనను నాకు పరిచయం చేశాడని నా అభిప్రాయం. 


ఆత్మకథ 301 


పరిచయం అయినప్పుడు ఆయన పెట్టే ఖర్చుల్ని చూచి, ఆయన హంగులు, దర్పం 
చూచి నేను బెదిరిపోయాను. అయితే మొదటి కలయికలోనే ఆయన ధర్మాన్ని గురించి 
ప్రశ్నలు వేశాడు. మాటల్లో బుద్ధ భగవానుని త్యాగాన్ని గురించి చర్చ జరిగింది. ఆ 
తరువాత మా పరిచయం ఎక్కువైంది. దానితో మా సంబంధం గాఢమైపోయింది. నేను 
చేసే ప్రతి ప్రయోగం తాను కూడా చేయాలనే స్థితికి ఆయన వచ్చాడు. ఆయన 
ఒంటరిచాడు. తన ఒక్కడి కోసం ఇంటి అద్దె వగైరాలు గాక నెలకు 1200 రూపాయలు 
దాకా ఖర్చు పెడుతుండేవాడు తరువాత నిరాడంబరత్వం వైపుకు మొగ్గి చివరికి 
నెలకు 120 రూపాయల ఖర్చుకు చేరుకున్నాడు. నా కొపురం ఎత్తివేశాక, మొదటిసారి 
జైలుకు వెళ్ళి వచ్చిన తరువాత నుండి ఇద్దరం కలిసి వుండసాగాం. అప్పుడు మా ఇద్దరి 
జీవనం మొదటి కంటే కరోరంగా వుండేది. మేము కలిసి ఉంటున్నప్పుడే పాలు 
మానాలని చర్చ జరిగింది. మి. కేలన్‌బెక్‌ ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ “పాల 
దోషాలను గురించి మనం తరుచు చర్చిస్తున్నాం. పాలు తాగడం విరమించి 
వేయకూడదా? పాల అవసరం లేదు కదా! అని అన్నాడు. ఆయన మాటలు విని నాకు 
ఆనందంతో బాటు ఆశ్చర్యం కూడా కలిగింది. ఆయన సలహాను సమర్థించాను. 
మేమిద్దరం ఆ క్షణాన టాల్‌స్టాయ్‌ ఫారంలో పాలు తాగడం మానివేశాం 1912లో ఈ 
ఘట్టం జరిగింది. 

అంతటితో శాంతి లభించలేదు. పాలు విరమించిన తరువాత కొద్దిరోజులకు 
కేవలం పండ్లు మాత్రమే భుజించి ఉందామని నిర్ణయానికి వచ్చాం. కారు చవకగా 
దొరికే పండ్లు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించాం. కడు నిరుపేద జీవించే పద్ధతిన 
జీవించాలని మా ఇద్దరి ఆకాంక్ష. ఫలాహారంలో ఉండే సౌకర్యాలను ప్రత్యక్షంగా 
పొందాము పాయ్యి వెలిగించవలసిన అవసరం లేకుండా పోయింది. పచ్చి 
వేరుసెనగపప్పు, అరటిపండ్లు, ఖర్జూరం పండ్లు, నిమ్మపండ్లు, పప్పునూనె ఇవే నా 
ఆహారం. బ్రహ్మచర్య వ్రతం అవలంబించాలని భావించేవారికి ఒక హెచ్చరిక చేయడం 
అవసరం, బ్రహ్మచర్యానికి, ఆహార పదార్థాలకు దగ్గర సంబంధం ఉన్నదని చెప్పానేగాని 
అసలు రహస్యం మనస్సుకు సంబంధించిందే మైలపడ్డ మనస్సు ఉపవాసాలు 
చేసినా శుభపడదు. ఆహారం దానిమీద ఎమీ పనిచేయదు. ఆలోచనలవల్ల, 
భగవన్నామస్మరణవల్ల, భగవంతుని దయవల్ల మనోమాలిన్యం తొలగుతుంది. అయితే 
మనస్సుకు, శరీరానికి దగ్గర సంబంధం ఉంటుంది. వికారంతో నిండిన మనస్సు 
వికారం కలిగించే అహారాన్ని వెతుకుతుంది. వికారంతో నిండిన మనస్సు రకరకాల 


302 ఉపవాసాలు 


రుచుల్ని, భోగాల్ని వెతుకుతుంది. ఆ రుచుల ఆ భాగాల ప్రభావం మనస్సు మీద 
పడుతుంది. అందువల్ల ఆ పరిస్థితుల్లో ఆహార పదార్థాల మీద అంకుశం తప్పదు. 

వికారంతో నిండిన మనస్సు శరీరంమీద, ఇంద్రియాల మీద విజయం 
సాధించకపోవడమే గాక, వాటికి లోబడి పనిచేస్తుంది. అందువల్ల శరీరానికి విశుద్ధమైన 
ఆహారం, తక్కువగా వికారం కలిగించే పదార్థాలు, అప్పుడప్పుడు ఉపవాసాలు, 
నిరాహారాలు అవసరం. కొందరు సంయమం గలవారు ఆహారాన్ని గురించి ఉపవాసాలను 
గురించి పట్టించుకోనవసరం లేదని భావిస్తారు. మరికొందరు ఆహారం, నిరాహారం 
ఇవే సంయమానికి మూలాధారాలని భావిస్తారు. ఇద్దరూ భ్రమలో పడి ఉన్నారని నా 
అభిప్రాయం. నాకు కలిగిన అనుభవంతో చెబుతున్నాను. సంయమం వైపుకు 
మరలుతున్న మనస్సుకు ఆహారం విషయమై వహించే జాగరూకతతోబాటు, నిరాహారం 
మొదలగునవి ఎంతో ఉపయోగపడతాయి. వీటి సహాయం లేనిదే మనస్సు నిర్వికార 
స్థితిని పొందలేదు. 


31. ఉపవాసాలు 


పాలు, భోజనం మాని పండ్లు తినడం ప్రారంభించాము. సంయమం కోసం 
ఉపవాసాలు కూడా ప్రారంభించాను. మి. కేలన్‌బెక్‌ తాను కూడా నాతో బాటు వీటిని 
ప్రారంభించాడు. ఇంతకు పూర్వం నేను ఆరోగ్య దృష్ట్యా ఉపవాసాలు చేసేవాణ్ణి. 
ఇంద్రియదమనానికి ఉపవాసాలు బాగా పనిచేస్తాయని ఒక మిత్రుడు సలహా 
ఇచ్చాడు. వైష్ణవ కుటుంబంలో జన్మించాను. మా అమ్మ కఠోరవ్రతాల్ని అనుష్టించేది. 
ఆ ప్రభావం వల్ల నేను మన దేశంలో వున్నప్పుడు ఎకాదశి వ్రతాన్ని అనుష్టించాను. 
అయితే అప్పుడు మా తల్లితండ్రుల్ని సంతోషపరిచేందుకు చేస్తూ వుండేవాణ్ణి. ఇట్టి 
వ్రతాలవల్ల ప్రయోజనం ఉంటుందో, ఉండదో ఆ రోజుల్లో నాకు తెలియదు. 
తరువాత ఒక మిత్రుణ్ణి చూచి, ఆ ప్రకారం బ్రహ్మచర్య వ్రతపాలన కోసం నేను కూడా 
ఎకాదశి ఉపవాపాలు ప్రారంభించాను. సామాన్యంగా జనం ఏకాదశినాడు పండ్లు 
పాలు తీసుకొని వ్రతపాలన చేశామని అనుకుంటూ వుంటారు. కాని పండ్లమీద 
ఆధారపడి నేను ఉపవాసాలు ఇప్పుడు ప్రతిరోజూ చేయసాగాను. మంచినీళ్ళు 
త్రాగుతూ ఉండేవాణ్ణి. అది శ్రావణమాసం. రంజాను, శ్రావణమాసం రెండూ ఒకేసారి 
వచ్చాయి. వైష్ణవ కుటుంబాల్లో వైష్ణవ వ్రతాలతో బాటు శైవ వ్రతాల్ని కూడా పాటిస్తూ 
ఉండేవారు. మా ఇంట్లో వాళ్లు వైష్ణవ దేవాలయాలకు వెళ్ళినట్టే శైవ దేవాలయాలకు 


ఆత్మకథ 303 


కూడా వెళుతూ ఉండేవారు. శ్రావణమాసంలో ప్రతివారూ ఎదో వ్రతానుష్పానం చేస్తూ 
ఉండేవారు. అది చూచి నేను కూడ శ్రావణమాసాన్ని ఎంచుకున్నాను. 

ఈ ప్రయోగం టాల్‌స్థాయి ఆశ్రమంలో ప్రారంభించాను. సత్యాగ్రహాల 
కుటుంబాల వారిని పిలిపించి వారిని అక్కడ వుంచి నేను, కేలన్‌బెక్‌ వారితో బాటు 
ఉన్నాం. వారిలో పిల్లలు, నవయువకులు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం పాఠశాల 
స్థాపించాం. నవయువకుల్లో అయిదారుగురు మహ్మదీయులు ఉన్నారు. ఇస్లాం మత 
విధుల్ని నిర్వహించుటకు నేను వారికి సహాయం చేశాను. నమాజు చేసుకునేందుకు 
వాళ్ళకు సౌకర్యం కల్పించాను. ఆశ్రమంలో పారశీకులు, క్రైస్తవులు కూడా ఉన్నారు. 
వారందరినీ మీమీ మత విధుల్ని పాటించమని ప్రోత్సహించాను. ముస్లిం యువకుల్ని 
ఉపవాసాలు చేయమని ప్రోత్సహించాను. నేను ఉపవాసాలు చేస్తున్నాను. హిందువులు, 
క్రైస్తవులు, పారశీకులను కూడా మహమ్మదీయ యువకులతోబాటు ఉపవాసాలు 
చేయమని ప్రోత్సహంచాను. సంయమంతో అందరికీ తోడ్పడవలెనని నచ్చ చెప్పాను. 
చాలామంది ఆశ్రమవాసులు నా సలహాను పాటించారు. అయితే హిందువులు, 
పారశీకులు మాత్రం పూర్తిగా మహ్మదీయులకు సహకరించలేదు. వాస్తవానికి అట్టి 
అవసరం కూడా లేదు. మహ్మదీయులు సూర్యాస్తమయం కోసం ఎదురు చూస్తుండేవారు. 
కాని మిగతావారు ముందే భోజనం చేసి మహ్మదీయులకు వడ్డన చేసేవారు. వీరికోసం 
ప్రత్యేకించి పదార్థాలు తయారు చేసేవారు. మహ్మదీయులు సహరీ అంటే ఒకపూట 
భోజనం చేస్తూండేవారు. ఆ విధంగా ఇతరులు చేయవలసిన అవసరం లేదు. 
మహ్మదీయులు పగలు మంచినీళ్ళు త్రాగేవారు కాదు. ఇతరులు మంచినీళ్ళు 
త్రాగవచ్చు. 

ఈ ప్రయోగం వల్ల ఉపవాసాల, ఒక పూట నిరాహారదీక్ష యొక్క మహత్తు 
అందరికీ బోధపడింది. (పేమ, ఆదరాభిమానాలు ఒకరికొకరికి కలిగాయి. ఆశ్రమంలో 
ఆహారం విషయమై నియమాలు ఏర్పాటు చేశాం. ఈ విషయంలో నా మాటను అంతా 
అంగీకరించారు. అందుకు నేను కృతజ్ఞత తెలుపవలసిన అవసరం ఉన్నది. ఉపవాసం 
నాడు మాంసాహార నిషేధం మహ్మదీయులకు ఇబ్బంది కలిగించి ఉండవచ్చు. కాని 
నాకు ఎవ్వరూ ఈ విషయం తెలియనీయలేదు. అంతా కలిసి మెలిసి ఆనందంగా 
ఉన్నారు. హిందూ యువకులు ఆశ్రమ నియమాలకు అనుకూలంగా కొన్ని రుచికరమైన 
వంటకాలు చేసి అందరికీ తినిపిస్తూండేవారు. 


304 గురువుగా 


నా ఉపవాసాలను గురించి వ్రాస్తూ ఇతర విషయాలు కావాలనే ఇక్కడ 
పేర్కొన్నాను. ఇంతటి తీయని విషయాలు తెలిపేందుకు మరోచోట అవకాశం 
లభించకపోవడమే అందుకు కారణం. నాకు ఇది సబబు అని తోచిన విషయాలపై 
అనుచరుల సమ్మతి కూడా పొందుతూ వృండేవాణ్ణి. ఇది నా ప్రవృత్తిగా మారింది. 
ఉపవాసాలు, ఒకపూట భోజనాలు అందరికీ క్రొత్త. అయినా నేను ఆ విధుల్ని 
అమలుపరచగలగడం విశేషం. 

ఈవిధంగా ఆశ్రమంలో సంయమ వాతావరణం సహజంగా ఎర్పడింది. 
ఉపవాసాల వల్ల ఒక పూట భోజనాలవల్ల సత్ఫలితాలు కలిగాయి. ఆశ్రమవాసులందరి 
మీద వీట్‌ ప్రభావం ఏ పరిమాణంలో పడింది అని అడిగితే స్పష్టంగా చెప్పడం కష్టం. 
అయితే ఆరోగ్యరీత్యానేగాక, విషయవాంఛల రీత్యా కూడా నాలో పెద్ద మార్పు 
వచ్చిందని చెప్పగలను. ఇట్టి ప్రభావం అందరి మీద పడిందా అని అడిగితే చెప్పడం 
కష్టం. విషయవాంఛలు అణగి ఇంద్రియ నిగ్రహం కలగాలంటే అందుకు ప్రత్యేకించిన 
ఉపవాసాలు అవసరం. అయితే ఇలాంటి ప్రయోగం చేస్తున్నప్పుడు కోరికలు తీవ్రం 
అవుతాయని కొందరికి కలిగిన అనుభవం. అసలు అన్నిటికీ మూలం మనస్సు. ఆ 
మనస్సును కంట్రోలులో పెట్టుకోకుండా శారీరకంగా ఎన్ని ఉపవాసాలు చేసినా, 
వ్రతాలు ఆచరించినా ఫలితం ఉండదు. గీతయందలి ద్వితీయ అధ్యాయమందు గల 
క్రీంది శ్లోకం పరిశీలించదగినది. 

“విషయావినివర్తన్తే నిరాహారస్య దేహినః 

రసవర్జరస్యోప్యస్యపరం దృష్ట్వా నిర్తతే. 

అనగా నిరాహారియైనవానికి శబ్బాది విషయముల ఒత్తిడి తగ్గును. కాని 
విషయవాసన మిగిలియే ఉండును. అది పరమాత్మ దర్శనమువల్ల తొలగును. 

సారాంశమేమనగా ఉపవాసాదులు సంయమానికి సాధనాల రూపంలో అవసరం. 
కాని అదే సర్వస్వం మాత్రం కాదు. శరీరరీత్యా ఉపవాసాలతోబాటు మనస్సు రీత్యా 
ఉపవాసాలు చేయకపోతే అది దంభానికి కారణభూతం అవుతుంది. అది హాని కూడా 
కలిగించవచ్చు. 


32. గురువుగా 
దక్షిణ అఫ్రీకా సత్యాగ్రహ చరిత్రలో విస్తారంగా వ్రాయకుండా కొద్దిగా వ్రాసిన 
విషయం యిక్కడ పేర్కొంటున్నందున రెండింటి సంబంధం పాఠకులు గ్రహింతురుగాక. 


ఆత్మకధ 305 


టాల్‌స్థాయి ఆశ్రమంలో బాలురకు బాలికలకు శిక్షణ యిచ్చేందుకై ఏర్పాటు 
చేయవలసి వచ్చింది. హిందూ ముస్లిం క్రైస్తవ యువకులతో బాటు కొంతమంది 
బాలికలు కూడా మాతో ఉన్నారు. వారి శిక్షణ కోసం వేరే ఉపాధ్యాయుణ్ణి నియమించడం 
కష్టమని తేలింది. దక్షిణ ఆఫ్రికాలో భారతీయ ఉపాధ్యాయులు బహుతక్కువ. వున్నా 
పెద్ద జీతం యివ్వందే దర్భనుకు 21 మైళ్ళ దూరాన వున్న ఆశ్రమానికి ఎవరు వస్తారు. 
అంత డబ్బు నాదగ్గర లేదు. పైగా యిప్పటి విద్యావిధానం నాకు యిష్టం లేదు. 
సరియైన పద్ధతిని నేను ప్రయోగించి చూడలేదు. తల్లి దండ్రుల దగ్గర గరపబడే విద్య 
సరియైనదని నా భావం. అందువల్ల బయటి వారి సాయం తక్కువగా వుండాలని 
భావించాను. టాల్‌ స్థాయి ఆశ్రమం ఒక కుటుంబం వంటిదని, దానికి నేను తండ్రి 
వంటివాడినని అందువల్ల నేనే పిల్లల శిక్షణకు బాధ్యత వహించాలని నిర్ణయించాను. 
అయితే అందు పలు దోషాలు వున్నాయి. ఈ యువకులు జన్మించినప్పటినుండి 
నాదగ్గర లేరు. వేరు వేరు వాతావరణాల్లో పెరిగినవారు. వేరు వేరు మతాలకు 
చెందినవారు. ఇట్టి స్థితిలో తండ్రిగా బాధ్యతను ఎలా నిర్వహించగలనా అని 
అనుమానం కలిగింది. అయితే నేను హృదయ శిక్షణ అనగా మంచి నడతకు 
సంబంధించిన శిక్షణకు ప్రాముఖ్యం యిచ్చాను. ఎ వాతావరణంలో పెరిగినా, ఏ 
వయస్సువారికైనా, ఎమతాలవారి కైనా అట్టి శిక్షణ యివ్వవచ్చునని నా భావం. ఆ 
భావంతో రాత్రింబవళ్ళు ఆ పిల్లలతో బాటు తండ్రిగా వుండసాగాను. మంచి నడత 
అనగా శీలం ప్రధానమైనదని భావించాను. పునాది గట్టిగా వుంటే తరువాత విషయాలు 
పిల్లలు ఇతరుల ద్వారానో లేక తమంత తాముగానో నేర్చుకోగలరని నా అభిప్రాయం. 
అయినా అక్షర జ్ఞానం కొద్దో గొప్పో వారికి కల్పించాలని భావించి క్లాసులు 
ప్రారంభించాను. మి. కేలన్‌బెక్‌ ప్రార్జీ దేశాయిగారల సాయం పొందాను. శారీరక 
శిక్షణను గురించి నాకు తెలుసు. అది ఆశ్రమంలో వారికి సహజంగానే లభిస్తూవుంది. 

ఆశ్రమంలో నౌకర్లు లేరు. పాయిఖానా దొడ్డు బాగుచేసుకోవడం నుండి 
వంటపని వరకు ఆశ్రమవాసులే చేసుకోవాలి. పండ్ల చెట్లు చాలా వున్నాయి. క్రొత్తగా 
నాట్లు వేయాలి, మి. కేలన్‌బెక్‌కు వ్యవసాయం అంటే ఇష్టం. ప్రభుత్వ ఆదర్శతోటలకు 
వెళ్ళి అభ్యసించి వచ్చారు. వంటపని చేస్తున్న వారిని మినహాయించి మిగతా పిన్నలు, 
పెద్దలు మొదలుగాగల ఆశ్రమవాసులందరూ ఎదో ఒక సమయంలో తోటలో 
కాయకష్టం చేసి తీరాలి. పిల్లలు ఈ కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొనేవారు. పెద్ద పెద్ద 
గుంటలు త్రవ్వడం, చెట్టు నరకడం, బరువుమోయడం మొదలగుగాగల 


306 అక్షరజ్ఞానం 


పనులుచేయడం వల్ల వాళ్ళ శరీరాలు గట్టి పడ్డాయి. ఈ పనులు అంతా సంతోషంతో 
చేస్తూ వుండేవారు. అందువల్ల వేరే వ్యాయామం అనవసరం అని తేలింది. ఈ పనులు 
చేయమంటే అప్పుడప్పుడు కొందరు పిల్లలు నఖరాలు చేస్తూ భీష్మిస్తూపుండేవారు 
వారిని గురించి. పెద్దగా పట్టించుకునేవాణ్ణికాదు. కఠినంగా వ్యవహరించి వాళ్ళ చేత 
పనిచేయిస్తూ వుండేవాణ్ణి. అప్పుడు సరేనని వెంటనే మరచిపోతూ వుండేవారు. ఈ 
విధంగా మా బండి సాగుతూ వున్నది. అయితే వాళ్ళ శరీరాలకు పుష్టి చేకూరింది. 

ఆశ్రమంలో ఎవ్వరూ జబ్బు పడలేదు. గాలి, నీరు పుష్టికరమైన ఆహారం 
యిందుకు కారణమని చెప్పవచ్చు. శారీరక శిక్షణతో బాటు వృత్తి విద్య కూడా గరపడం 
అవసరమని భావించాను. మికేలన్‌బెక్‌ ట్రేపిస్ట్‌ మఠం వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టడం 
నేర్చుకువచ్చారు. వారి దగ్గర చెప్పులు కుట్టడం నేర్చుకొని యిష్టపడిన పిల్లలకు 
నేర్పాను. వడ్రంగం పని మి.కేలన్‌బెక్‌కు కొంతవచ్చు. అది వచ్చిన మరో వ్యక్తి కూడా 
ఆశ్రమంలో వున్నాడు. అందువల్ల ఆ పని కూడా కొందరికి నేర్పుతూ వున్నాం. 
వంటచేయడం పిల్లలంతా నేర్చుకొన్నారు. ఈ పనులన్నీ పిల్లలకు కక్రొత్తే. కలలోనైనా 
యిట్టి పనులు నేర్చుకోవాలని వారు భావించలేదు. దక్షిణ ఆఫ్రికాలో భారతదేశ 
పిల్లలు కేవలం ప్రారంభవిద్య మాత్రమే పొందేవారు. ఉపాధ్యాయులు తాము చేసిన 
పనులే పిల్లలకు నేర్పాలని, తాము చేయని పనులు పిల్లలచేత చేయించకూడదని 
టాల్‌స్థాయి ఆశ్రమంలో నియమం అమలు చేశాం. పిల్లల చేత పని చేయిస్తూ 
వృన్నప్పుడు ఉపాధ్యాయుడు కూడా వారి వెంట వుండి పని చేస్తూ చేయిస్తూ 
వుండేవాడు. అందువల్ల పిల్లలు సంతోషంగా పనులు చేస్తూ వుండేవారు. శీలం 
గురించి, అక్షరజ్ఞానం గురించి తరువాత వ్రాస్తాను. 


33. అక్షరజ్ఞానం 


శారీరక శిక్షణతో బాటు కొన్ని చేతి పనులు పిల్లలకు నేర్పుటకు టాల్‌స్థాయి 
ఆశ్రమంలో చేసిన ఏర్పాట్లను గురించి ప్రకరణంలో వివరించాను. పూర్తిగా నాకు 
తృప్తికలగనప్పటికి అందుకొంత సాఫల్యం లభించిందని చెప్పగలను. అక్షరజ్ఞానం 
కల్పించడం కష్టమని అనిపించింది. అందుకు అవసరమైన సామాగ్రి నా దగ్గర లేదు. 
అవసరమని నేను భావించినంత సమయం కూడా యివ్వలేకపోయాను. అంతజ్ఞానం 
కూడా నాకు లేదు. రోజంతా కాయకష్టం చేశాక అలసి పోయేవాణ్ణి. విశ్రాంతి 
తీసుకోవాలని భావించినప్పుడు క్లాసులో పాఠం చెప్పలేక బలవంతాన పాఠం చెప్పవలసి 


ఆత్మకథ 307 


వస్తూ వుండేది. ఉదయం పూట వ్యవసాయం, గృహకృత్యాలు, మధ్యాహ్నం భోజనం 
కాగానే కాసులు ఇంతకంటే అనుకూలమైన సమయం లభించలేదు. 

అక్షరజ్ఞానం కల్పించేందుకు మూడుగంటల సమయం నిర్ణయించారు. 
క్లాసులో హిందీ, తమిళం, గుజరాతీ ఉర్దూ నేర్పవలసి వచ్చింది. పిల్లలకు వాళ్ళ 
మాతృభాషలో చదువు నేర్పాలని మా నిర్ణయం, ఇంగ్లీషు కూడా అందరికీ నేర్పుతూ 
వున్నాం. గుజరాతీ తెలిసిన హిందూ పిల్లలకు కొద్దిగా సంస్కృతం నేర్చే వాళ్ళం. ఈ 
పిల్లలందరికీ హిందీ నేర్చే వాళ్ళం. చరిత్ర, భూగోళం, గణితం అందరికీ నేర్చేవాళ్ళం. 
తమిళం, ఉరూ నేను నేర్చేవాణ్ణి. 

స్టీమరుమీద, జైల్లో నేర్చుకున్న నా తమిళజ్ఞానం అంతటితో ఆగింది. ముందుకు 
సాగలేదు. పోప్‌ రచించిన “తమిళ స్వయంశిక్షక్‌” ద్వారా నేర్చుకున్న దానితో సరి. 
ఫారసీ అరబ్బీ శబ్దావలి సంగతి కూడా అంతే ముస్లిం సోదరుల సహవాసం వల్ల 
నేర్చుకున్న ఉర్దూ, అరబ్బీ, ఫారసీ ఓడమీద నేర్చుకున్న దానితో సరి. హైస్కూల్లో 
నేర్చుకున్న సంస్కృతం, గుజరాతీ యీ మాత్రం పెట్టుబడితో పని నడపవలసి వచ్చింది. 
అందుకు సహకరించదలచి వచ్చిన వారికి నాకు వచ్చినంత కూడా రాదు. అయితే 
దేశభాషల యెడ నాకు గల (పేమ, శిక్షణా శక్తి మీద నాకు గల శ్రద్ధ, విద్యార్థుల 
అజ్ఞానం, వారి ఉదార హృదయం నా పనికి అమితంగా తోడ్పడ్డాయి. 

తమిళ విద్యార్థులు దక్షిణ అఫ్రికాలో జన్మించినట్టివారే. అందువల్ల వాళ్ళకు 
తమిళం చాలా తక్కువగా వచ్చు. వాళ్ళకు లిపి అసలురాదు. అందువల్ల నేను తమిళ 
లిపి నేర్చవలసి వచ్చింది. పని తేలికగానే సాగింది. తమిళం మాట్లాడవలసి వస్తే తాము 
నన్ను ఓడించగలమని విద్యార్థులకు తెలుసు. కేవలం తమిళం మాత్రమే తెలిసిన 
వాళ్ళు నా దగ్గరకు వస్తే ఆ తమిళ పిల్లలు దూబాసీలుగా ఉపయోగపడుతూ 
వుండేవారు. ఈ విధంగా బండి నడిచింది. అయితే విద్యార్థుల ఎదుట నా అజ్ఞానాన్ని 
దాచడానికి నేను ఎన్నడూ ప్రయత్నించలేదు. మిగతా విషయాలవలెనే యీ విషయంలో 
కూడా వాళ్ళు నన్ను బాగా అర్ధం చేసుకున్నారు. అక్షరజ్ఞానంలో వెనకబడినప్పటికి వారి 
ప్రేమ, ఆదరణ బాగా పాందగలిగాను. ముస్లిం పిల్లలకు ఉర్దూ నేర్పడం తేలిక 
వాళ్ళకు లిపివచ్చు. వాళ్ళను చదువులో ప్రోత్సహించడం, అక్కడక్కడ వారికి 
సహకరించడం నా పని. 

దరిదాపు పిల్లలంతా చదువురానివాళ్ళే. స్కూల్లో చదువుకోని వారే. నేను నేర్పేది 
తక్కువ. వాళ్ళ సోమరితనం పోగొట్టి, చదవడానికి వాళ్ళను ప్రోత్సహించడం, వాళ్ళ 


308 అత్మశిక్షణ 


చదువును గురించి శ్రద్ధ వహించడం నా పని. దానితో నేను తృప్తిపడేవాణ్ణి. అందువల్లనే 
వేరు వేరు వయస్సుల్లో గల పిల్లల్ని సైతం ఒకే గదిలో కూర్చోబెట్టి పనిచేయిస్తూ 
వుండేవాణ్ణి. 

పాఠ్యపుస్తకాలను గురించి ప్రతిచోట గొడవ చేస్తూ వుంటారు. కాని పాఠ్యపుస్తకాల 
అవసరం నాకు కలుగలేదు. ప్రతి పిల్లవాడికి ఎక్కువ పుస్తకాలు యివ్వడం అవసరమని 
అనిపించలేదు. వాస్తవానికి పిల్లవాడికి నిజమైన పాఠ్యపుస్తకం ఉపాధ్యాయుడే. 
పాఠ్యపుస్తకాల ద్వారా నేను నేర్చిన పాఠ్యాంశాలు జ్ఞాపకం వున్నవి బహుతక్కువే. 
కంరస్థం చేయించిన పాఠాలు మాత్రం నాకు యిప్పటికీ జ్ఞాపకం వున్నాయి. కంటితో 
గ్రహించిన దానికంటే చెవితో విని తక్కువ శ్రమతో ఎక్కువ గ్రహిస్తాడు. పిల్లలచేత ఒక్క 
పుస్తకం కూడా పూర్తిగా చదివించినట్లు నాకు గుర్తులేదు. 

నేను చాలా పుస్తకాలు చదివాను. నేను జీర్ణం చేసుకున్న విషయాన్నంతా 
పిల్లలకు బోధించాను. అది వాళ్ళకు యిప్పటికీ జ్ఞాపకం వుండి వుంటుందని నా 
విశ్వాసం. చదివించింది జ్ఞాపకం పెట్టుకోవడం వారికి కష్టంగా వుండేది. నేను 
వినిపించిన పారం వాళ్ళు వెంటనే నాకు తిరిగి వినిపించేవారు. చదవమంటే కష్టపడేవారు. 
వినిపిస్తూ నేను అలసిపోయినప్పుడు లేక నేను నీరసపడినప్పుడు వాళ్ళు రసవత్తరంగా 
నాకు వినిపిస్తూ వుండేవారు. వాళ్లకు కలిగే సందేహాలు వాటి నివృత్తికై వాళ్ళు చేసే కృషి 
వాళ్ళ గ్రహణ శక్తి అద్భుతం. 


34. ఆత్మ శిక్షణ 


విద్యార్థులకు శారీరక, మానసిక శిక్షణ గరపడం కంటే వారికి ఆత్మ శిక్షణ 
గరపడం కష్టమనిపించింది. ఆత్మశిక్షణకు మత గ్రంధాల సాయం నేను పొందలేదు. 
పిల్లలు తమతమ మతాల మూలతత్వం తెలుసుకోవడం, తమ మత గ్రంధాలను 
గురించి కొద్దిగా నైనా వాళ్ళు తెలుసుకోవడం అవసరమని భావించాను. అందుకోసం 
నేను చేతనైనంతవరకు సౌకర్యం కలిగించాను. బుద్ధి వికాసానికి అది అవసరమని నా 
భావం. ఆత్మ శిక్షణ విద్యాభ్యాసంలో ఒక భాగమని టాల్‌స్థాయి ఆశ్రమంలో పిల్లలకు 
శిక్షణ గరిపే సమయంలో నేను తెలుసుకున్నాను. ఆత్మ వికాసం అంటే శీలనిర్మాణం, 
ఈశ్వరసాక్షాత్కారం పొందడం అన్నమాట. ఆత్మజ్ఞానం పాందునప్పుడు పిల్లలకు 
సరియైన బోధ అవసరం. మరో రకమైన జ్ఞానం వ్యర్ధం, హానికరం కూడా కావచ్చునని 
తెలుసుకున్నాను. 


ఆత్మకథ 309 


ఆత్మ జ్ఞానం నాల్గవ ఆశ్రమంలో అవసరమను దుర్భమ చాలామందికి 
వుంటుంది. కాని నాకు కలిగిన అనుభవం ప్రకారం ఆత్మజ్ఞానాన్ని వాయిదా వేసే 
వ్యక్తులు ఆత్మజ్ఞానం పొందలేరని, వృద్ధాప్యం వచ్చినప్పడు దయకు పాత్రులై, 
దీనావస్థను పొంది భువికి భారంగా జీవిస్తూ వుంటారని నేను గ్రహించిన సత్యం నా 
యీ భావాలను 1911-12 మధ్య ప్రకటించియుండలేదు. అప్పుడు యీ విషయమై 
నాకు గల అభిప్రాయాలు యివేనని జ్ఞాపకం. 

ఆత్మశిక్షణ ఎలా గరపాలి? అందుకోసం పిల్లల చేత భజనలు చేయించేవాణ్ణి. 
నీతి పుస్తకాలు చదివి వినిపించేవాణ్లి. అయినా తృప్తి కలిగేది కాదు. వాళ్లతో సంబంధం 
పెరిగిన కొద్దీ గ్రంధాలద్వారా వాళ్లకు ఆత్మజ్ఞానం కలిగించడం కష్టమని గ్రహించాను. 
శరీర సంబంధమైన శిక్షణ యివ్వాలంటే వ్యాయామం ద్యారా యివ్వాలి. బుద్ధికి 
పదును పట్టాలంటే బుద్ధిచేత వ్యాయామం చేయించాలి. అలాగే ఆత్మజ్ఞానం కలగాలంటే 
ఆత్మవ్యాయామం అవసరం. ఆత్మశిక్షణ ఉపాధ్యాయుని నడత, శీలం వల్లనే 
విద్యార్థులకు అలవడుతుంది. అందువల్ల ఉపాధ్యాయులు కడు జాగరూకులై 
వ్యవహరించడం అవసరం. ఉపాధ్యాయుడు తన ఆచరణ ద్వారా విద్యార్థుల 
హృదయాలను కదిలించగలడు. తాను అబద్ధాలాడుతూ తన విద్యార్థుల్ని మాత్రం 
సత్యసంధులుగా తీర్చిదిద్దాలను కోవడం సరికాదు. పిరికిపందయగు ఉపాధ్యాయుడు 
తన శిష్యుల్ని నిర్భీకుల్ని చేయలేడు. వ్యభిచారియగు ఉపాధ్యాయుడు తన శిష్యులకు 
సంయమం నేర్చలేడు. నా ఎదుట వున్న బాలబాలికలకు నేను ఆదర్శ పాఠ్యవస్తువుగా 
వుండౌలి. అందువల్ల నా విద్యార్థులు నాకు గురువులు అవుతారు. నా కోసం 
కాకపోయినా వారి కోసమైనా నేను మంచిగా వుండితీరాలి. యీ విషయం నేను బాగా 
తెలుసుకున్నాను. టాల్‌స్టాయ్‌ ఆశ్రమంలో నేను అలవరుచుకున్న సంయమనానికి 
కారకులు యీ బాలబాలికలేనని నా అభిప్రాయం. వారికి నా కృతజ్ఞతలు చెప్పాలి, 
ఆశ్రమంలో ఒక యువకుడు ఎప్పుడూ గొడవ చేస్తూ వుండేవాడు. అబద్దాలాడేవాడు. 
ఇతరులతో తగాదా పెట్టుకునేవాడు. ఒక రోజున పెద్ద తుఫాను సృష్టించాడు. నేను 
గాబరా పడ్డాను. విద్యార్థుల్ని ఎప్పుడూ నేను దండించలేదు.ఆ రోజున నాకు చాలా 
కోపం వచ్చింది. నేను అతని దగ్గరకు వెళ్ళాను. ఎంత చెప్పినా అతడు వినిపించుకోలేదు. 
నన్ను మోసగించాలని కూడా ప్రయత్నించాడు. దగ్గరే పడియున్న రూళ్ల కర్ర ఎత్తి అతడి 
భుజంమీద గట్టిగా వడ్డించాను. కొట్టే సమయంలో నన్ను వణుకు పట్టుకుంది. అతడు 
దాన్ని గ్రహించి యుండవచ్చు. అంతవరకు ఆవిధంగా న్‌ విద్యార్థి విషయంలోను నేను 


310 మంచి చెడుల మిశ్రమం 


వ్యవహరించి యుండలేదు. అతడు భోరున ఏడ్చాడు. క్షమించమని వేడుకున్నాడు. 
రూళ్ల కర్ర తగిలి బాధ కలిగినందున అతడు ఏడ్వలేదు. ఎదిరించ తలుచుకుంటే నన్ను 
ఎదుర్కోగల శక్తి అతడికి వుంది. అతడి వయస్సు 17 సంవత్సరాలు వుండి వుంటుంది. 
శరీరం బలంగా కుదిమట్టంగా వుంటుంది. రూళ్ల కర్రతో కొట్టినప్పుడు నేను పడ్డ 
బాధను అతడు గ్రహించి యుంటాడు. తరువాత అతడు ఎవ్వరినీ వ్యతిరేకించలేదు. 
కాని రూళ్ల కర్రతో కొట్టినందుకు కలిగిన పశ్చాత్తాపాన్ని ఈనాటి వరకు నేను మరచిపోలేను. 
నేను అతడిని కొట్టి నా ఆత్మను గాక నా పశుత్వాన్ని ప్రదర్శించానను భయం నాకు 
కలిగింది. 

పిల్లలను కొట్టి వారికి పాఠాలు చెప్పడానికి నేను వ్యతిరేకిని. నా విద్యార్థుల్లో 
ఒక్కణ్ణీ మాత్రమే ఒక్కసారి మాత్రమే కొట్టినట్లు నాకు బాగా గుర్తు. రూళ్ల కర్రతో కొట్టి 
నేను మంచిపనిచేశానో లేక చెడుపనిచేశానో ఈనాటి వరకు నేను తేల్చుకోలేదు. 
అయితే ఆ దండన యందుగల బెచిత్యం విషయమై నాకు సందేహం వున్నది. ఆనాటి 
దండనకు మూలం కోపం మరియు దండించాలనే కాంక్ష. నాకు కలిగిన దుఃఖం ఆ 
దండనలో వ్యక్తం అయితే సంతోషించి వుండేవాణ్ణి. ఈ ఘట్టం జరిగాక విద్యార్థులను 
దండించే క్రొత్త విధానం నేర్చుకున్నాను. అప్పుడు ఈ క్రొత్తవిధానాన్ని అనుసరించి 
యుంటే ఏమై యుండేదో చెప్పలేను. ఆవిషయం ఆ యువకుడు అప్పుడే 
మరచిపోయాడు. అతనిలో పెద్ద మార్పు వచ్చిందని కూడా నేను చెప్పలేను. అయితే 
ఈ ఘట్టం విద్యార్థుల విషయంలో ఎలా వ్యవహరించాలో నాకు బోధపరిచింది. 
జాగ్రత్తపడేలా చేసింది. తరువాత కూడా కొందరు యువకులు తప్పులు చేశారు. 
అయితే వారిని దండనా విధానంతో దండించలేదు. ఈ విధంగా యితరులకు 
ఆత్మశిక్షణ గరపాలనే ఉద్దేశ్యంతో కృషి చేసిన నేను ఆత్మ సుగుణాన్ని గురించి 
తెలుసుకోసాగాను. 


35. మంచి చెడుల మిశ్రమం 


టాల్‌స్టాయ్‌ ఆశ్రమంలో మి. కేలన్‌ బెక్‌ మరో సమస్యను నా దృష్టికి తెచ్చారు. 
వారు చెప్పనంతవరకు ఆ విషయాన్ని గురించి నేను యోచించలేదు. ఆశ్రమంలో గల 
కొందరు పిల్లలు ఉపద్రవాలు చేసే రకం. చెడ్డవాళ్లు రౌడీలు కూడా వాళ్లతోబాటు నా 
ముగ్గురు పిల్లలు ఇంకా కొంతమంది పిల్లలు వుండేవారు. అట్టి చెడ్డ పిల్లలతోబాటు 
మీ పిల్లలు వుండటం సబబా అని ప్రశ్న మి. కేలన్‌బెక్‌ వేశారు. ఒకనాడు అయన 


అత్మకథ 311 


స్పష్టంగా మాట్లాడుతూ “మీ ఈ విధానం నాకు నచ్చలేదు, ఆ రౌడీ పిల్లల సాంగత్యం 
వల్ల మీ పిల్లలు చెడిపోకుండా ఎలా వుండగలరు” అని అన్నారు. 

కొంచెం సేపు ఆలోచనలో పడ్డానో లేదో నాకు గుర్తులేదు. కాని నేను ఇచ్చిన 
సమాధానం ఇప్పటికీ నాకు గుర్తు వున్నది. “నా పిల్లలకు ఆ రౌడీ పిల్లలకు మధ్య 
వ్యత్యాసం ఎలా చూపగలను? ఇపుడు వారందరికీ నేనే సంరక్షకుణ్ణి కదా? ఆ 
యువకులు నా పిలుపుకి వచ్చారు ఖర్చులు ఇస్తే ఇవాళే వాళ్లు జోహన్సుబర్లు వెళి 
ఎప్పటిలా వుండిపోతారు. ఇక్కడికి రావడమంటే నామీద దయచూపించినట్లేనని, 
వాళ్లు వాళ్ల తల్లిదండ్రులు భావిస్తే ఆశ్చర్యపడనవసరం లేదు. ఇక్కడికి వచ్చి వాళ్లు 
యిబ్బందులు పడుతున్నారు. మీకూ నాకూ యీ విషయం తెలుసు. నాకు ఇది ధర్మ 
సంకటం. వాళ్లను ఇక్కడే వుంచాలి. అందువల్ల నా పిల్లలు కూడా వాళ్లతో బాటు 
వుండాలి. ఇతరుల కంటే తాము గొప్పవారమనే భావం నా పిల్లలకు ఇప్పటినుండే 
నేర్పటం తగునా? యిట్టి భావం వారి బుర్రలో కలిగించడమంటే వాళ్లను చెడ్డమార్గంలో 
ప్రవేశపెట్టడమేకదా! వాళ్లు యిప్పుడు వున్న పరిస్థితిలో వుంటేనే మంచిది. మంచి 
చెడుల వ్యత్యాసం గ్రహించగలుగుతారు. వీరి గుణగణాల ప్రభావం తోటి వారి మీద 
పడదని మాత్రం ఎలా అనగలం? ఏదిఏమైనా వారిని యిక్కడ వుంచక తప్పదు. 
అందువల్ల ఏదైనా ప్రమాదం కలిగితే అనుభవించక తప్పదు అని వారికి సమాధానం 
ఇచ్చాను. మి. కేలన్‌బెక్‌ తలవూపి మౌనం వహించారు. యీ ప్రయోగం వల్ల చెడు 
కలిగిందనిగాని, వారి సహవాసం వళ్ణ నా పిల్లలకు కీడు వాటిల్లిందనిగాని చెప్పలేను. 
లాభం కలిగిందని మాత్రం స్వయంగా గ్రహించాను. నా పిల్లలలో గొప్పవాళ్లమను 
భావం ఏ కొంచెం వున్నా అది తగ్గిపోయిందని చెప్పవచ్చు. అందరితో బాటు వుండటం 
నేర్చుకున్నారు. 

తల్లిదండ్రులు జాగ్రత్త పడితే పిల్లలు చెడ్డ వారి సహవాసం చేసికూడా 
చెడిపోరని, మంచివారిమీద చెడుయొక్క ప్రభావం పడదని నా అభిప్రాయం. మన 
ఏల్లల్ని పెట్టెలో మూసి పెడితే శుద్ధంగా వుంటారని, బయటికి తీస్తే అపవిత్రులైపోతారని 
అనుకోవడం సరికాదు. అట్టి నియమమేమీ లేదు. అయితే బాలురు, బాలికలు అధిక 
సంఖ్యలో కలిసిమెలిసి వున్నప్పుడు, చదువు కుంటున్నప్పుడు తల్లి దండ్రుల మీద 
ఉపాధ్యాయుల మీద బరువు పడటం ఖాయం. అప్పుడే ఉపాధ్యాయులకు కఠిన 
పరీక్ష జరుగుతుంది. వాళ్లు జాగ్రత్తగా వుండక తప్పదు. 


31 ఉపవాసం 


36. ఉపవాసం 


బాలురు, బాలికలు యిద్దరినీ నిజాయితీగా పోఒ. ఎడం, వారికి విద్య గరపడం 
ఎంత కష్టమైన పనో నాకు రోజురోజుకూ బోధపడసాగింది. ఉపాధ్యాయుడుగా, 
సంరక్షకుడుగా వారి హృదయాల్లోకి ప్రవేశించాలి. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. 
వారి జీవిత సమస్యల్ని పరిష్కరించాలి. వారి యౌవ్వనవికాస తరంగాల్ని సరియైన 
మార్గానికి తరలించాలి. జైళ్లలో ఉన్న ఖైదీలు కొందరు విడుదలైనందున ఆశ్రమంలో 
కొద్దిమంది మాత్రమే మిగిలారు. వారంతా ఫినిక్స్‌వాసులు. అందువల్ల ఆశ్రమాన్ని 
ఫినిక్సుకు తీసుకుని వెళ్లాను. ఫినిక్సులో నాకు కరినపరీక్ష జరిగింది. టాల్‌స్టాయ్‌ 
ఆశ్రమంలో మిగిలిన వారిని ఫినిక్సుకు జేర్చి నేను జోహాన్సుబర్లు వెళ్తాను. జోహాన్సుబర్లులో 
కొద్దిరోజులు ఉన్నానో లేదో ఇంతలో ఇద్దరు వ్యక్తులు భయంకరంగా పతనం 
చెందారను వార్త నాకు చేరింది. సత్యాగ్రహ సంగ్రామంలో ఎక్కడైనా వైఫల్యం కలిగితే 
నాకు అంత బాధకలిగించదు కాని యీ వార్త వినగానే నా మీద పిడుగు పడినట్లని 
పించింది. నా మనస్సుకు గట్టి దెబ్బ తగిలింది. ఫినిక్సుకు బయలుదేరాను. మి.కెలెన్‌బెక్‌ 
వెంటవస్తానని పట్టుబట్టారు. వారు నా దయనీయస్థితిని గ్రహించారు. వంటరిగా 
వెళ్ళనీయనని పట్టుబట్టారు. పతనవార్త వారి ద్వారానే నాకు అందింది. 

త్రోవలో నా కర్తవ్యం ఏమిటా అని యోచించాను. ఎవరి సంరక్షణలో వుంటూ 
వ్యక్తులు చెడిపోతారో ఆ సంరక్షకులుకూడా కొంతవరకు అందుకు బాధ్యులే అని 
భావించాను. నా బాధ్యత కూడా నాకు బోధపడింది. గతంలో నా భార్య నన్ను 
హెచ్చరించింది కూడా. కాని సహజంగా అందరినీ నమ్మే మనిషిని గనుక ఆమె 
మాటల్ని నేను పట్టించుకోలేదు. అందుకు గాను నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని 
నిర్ణయానికి వచ్చాను నా నిర్ణయాన్ని అమలుపరిస్తే తప్పుజేసినవారు తమ తప్పేమిటో 
తెలుసుకుంటారని భావించాను. ఆ ప్రకారం నేను ఎడురోజులు ఉపవాసం చేయాలని 
నాలుగున్నర మాసాలు ఒక పూట భోజనం చేయాలని నిర్ణయించుకున్నాను. మి. 
కేలన్‌బెక్‌ నన్ను ఆపాలని ప్రయత్నించారు. కాని నేను ఒప్పుకోలేదు. చివరికి ఆయన 
నా నిర్ణయాన్ని ఒప్పుకుని తానుకూడా అలాగే చేస్తానని అన్నారు. నిర్మలమైన వారి 
ప్రేమను నేను కాదనలేక పోయాను. ఈ విధంగా నిర్ణయానికి వచ్చిన తరువాత నాకు 
బరువు తగ్గినట్లనిపించింది. మనస్సు కుదుటపడింది. దోషుల మీద కోపం తగ్గిపోయింది. 
వారిమీద కేవలం దయ మాత్రమే మిగిలింది. 


ఆత్మకధ 313 


ఈ విధంగా రైల్లో మనస్సును శాంతపరచుకుని నేను ఫినిక్సు చేరాను. 
వివరాలన్నీ తెలుసుకున్నాను. నా ఉపవాసంవల్ల అందరికీ కష్టం కలిగినా వాతావరణం 
మాత్రం శుద్ది పడిందని చెప్పగలను. పాపపు భయంకర స్వరూపం ఏమిటో అందరికీ 
బోధపడింది. విద్యార్థులకు, విద్యార్థినులకు, నాకు మధ్యగల సంబంధం గట్టిపడింది. 
కొంతకాలం తరువాత మరోసారి నేను 14 రోజులు ఉపవాసం చేయవలసి వచ్చింది. 
అందుకు ఊహించిన దానికంటే ఎక్కువ సత్ఫలితం చేకూరింది. 

ఈ వ్యవహారం దృష్ట్యా ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి సంరక్షకుడు ఇలాగే 
చేయాలని మాత్రం నేను అనను. కొన్ని కొన్ని సందర్భాలలో యిట్టి ఉపవాసాదులకు 
అవకాశం కలదని చెప్పగలను. అయితే అందుకు వివేకం, అర్హత అవసరం. 
ఉపాధ్యాయునికి విద్యార్థికీ మధ్య శుద్ధమైన ప్రేమలేనప్పుడు, విద్యార్థి చర్యవల్ల 
ఉపాధ్యాయుని హృదయానికి నిజమైన దెబ్బతగలనప్పుడు, విద్యార్థికి ఉపాధ్యాయుని 
గౌరవభావం లేనప్పుడు ఇట్టి ఉపవాసాదులు వ్యర్థం. నష్టం కూడా కలిగించవచ్చు. ఎదీ 
ఎమైనా ఉపవాసాదులు వహించినా వహించకపోయినా ఇట్టి విషయాలలో 
ఉపాధ్యాయునికి బాధ్యత ఉండి తీరుతుందని నా నిశ్చితాభిప్రాయం. ఎడురోజుల 
ఉపవాసం, నాలుగున్నరమాసాల ఒంటిపూట భోజనవ్రతంవల్ల మాకెవ్వరికీ యిబ్బంది 
కలుగలేదు. నా పనియేదీ ఆగలేదు. మందగించలేదు. అప్పుడు నేను పండ్లు మాత్రమే 
ఆహారంగా తీసుకున్నాను. అయితే ఆ తరువాత చేసిన 14 రోజుల ఉపవాస 
సమయంలో చివరి రోజుల్లో మాత్రం కష్టం కలిగింది. అప్పటికి రామనామస్మరణ 
యందలి మహిమను పూర్తిగా నేను గ్రహించలేదు కాబోలు, సహనశక్తి తగ్గింది. 
ఉపవాస సమయంలో నీరు బాగా త్రాగాలి అను విషయం నాకు తెలియదు. 
అందువల్ల కూడా ఉపవాస సమయంలో బాధకలిగింది. అంతకు పూర్వం చేసిన 
ఉపవాసాలు ప్రశాంతంగా సాగటంవల్ల 14 రోజుల ఉపవాసం గురించి తేలికగా 
వ్యవహరించాను, మొదటి ఉపవాససమయంలో కూనేగారి కటిస్నానం చేస్తూవున్నాను 
14రోజుల ఉపవాసం చేసినప్పుడు రెండుమూడు రోజుల తరువాత దానిని ఆపివేశాను. 
నీరు రుచించేదికాదు. నీళ్ళు త్రాగితే డోకు వచ్చినట్టుండేది. అందువల్ల నీళ్ళు త్రాగటం 
తగ్గించాను. దానితో గొంతు ఎండిపోయింది. బలహినమైపోయాను. చివరిరోజుల్లో 
మాటకూడా మెల్లగా మాట్లాడవలసి వచ్చింది. కాని రాతపని మాత్రం చివరిరోజువరకు 
చేస్తూవున్నాను. రామాయణాదులు చివరివరకూ వింటున్నాను. అన్ని విషయాల్సిను 


సలహాలు యిస్తూవున్నాను. 


314 గోఖలేగారిని కలుసుకునేందుకై ప్రయాణం 


37. గోఖలేగారిని కలుసుకునేందుకై ప్రయాణం 


దక్షిణ ఆఫ్రికాకు సంబంధించిన అనేక స్మృతుల్ని వదిలివేయక తప్పడం లేదు. 
1914 సత్యాగ్రహ సమరం ఆగిన తరువాత గోఖలేగారి కోరిక ప్రకారం నేను ఇంగ్లాండు 
వెళ్ళి అక్కడినుండి హిందూదేశం చేరవలసి వుంది. అందువల్ల జూలై మాసంలో 
కస్తూరిబాయి, కేలన్‌బెక్‌, నేను ముగ్గురం ఇంగ్లాండుకు బయలుదేరాం. సత్యాగ్రహ 
సమరం జరిగిన తరువాత నేను రైళ్ళలో మూడో తరగతిలో ప్రయాణం చేయడం 
ప్రారంభించాను. అందువల్ల ఓడలో కూడా మూడో తరగతి టిక్కెట్లే కొన్నాను. అయితే 
ఇక్కడి మూడో తరగతికి మనదేశంలో మూడో తరగతికి చాలా తేడా వున్నది. 
మనదేశంలో కూర్చునేందుకు, పడుకునేందుకు, అతి కష్టంమీద చోటు దొరుకుతుంది. 
పారిశుద్ధ్యం అను విషయాన్ని గురించి యోచించడం అనవసరం. కాని యిక్కడ 
మూడో తరగతి యందు చోటు బాగానే దొరుకుతుంది. పారిశుద్ధ్యం కూడా ఎక్కువగా 
జరుగుతుంది. మరొకరు మమ్మల్ని యిబ్బంది పెట్టకుండా వుండేందుకై ఒక 
పాయిఖానా దొడ్డికి తాళంబెట్టి తాళం చెవి మాకు యిచ్చారు. మేము ముగ్గురం పలావు 
భుజించేవారం కావడం వల్ల మాకు ఎండు ద్రాక్ష, కిస్‌మిస్‌, తాజా పండ్లు యిమ్మని 
స్టీమరు కేషియరుకు ఆర్డరు అందింది. సామాన్యంగా మూడోతరగతి ప్రయాణీకులకు 
పండ్లు కొద్దిగా లభిస్తాయేగాని ఎండు ద్రాక్ష వగైరాలు లభించవు. ఇట్టి సౌకర్యం 
లభించడం వల్ల మేము ముగ్గురం ఓడమీద 18 రోజులు ఎంతో ప్రశాంతంగా 
ప్రయాణం చేశాం. 

ఈ యాత్రకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవలసిన అవసరం 
వున్నది.మి. కేలన్‌బెక్‌కు దుర్భిణీ యంత్రం అంటే సర్దా. ఆయన దగ్గర ఒకటి రెండు 
ఖరీదైన దుర్భిణీ యంత్రాలున్నాయి. వాటిని గురించి రోజూ చర్చిస్తూవుండేవారం. 
ఆదర్శంగా వుండాలని, సాదా జీవితం గడపాలని భావించే మనబోటివారికి అంత 
ఖరీదైన వస్తువులు తగవని నచ్చచెబుతూ వుండేవాణ్ణి. ఒకరోజున యీ విషయం మీద 
మా యిద్దరి మధ్య తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. మేమిద్దరం మా కేబిన్‌ కిటికీల 
దగ్గర నిలబడి వున్నాం. “మన యిద్దరి మధ్య తకరారు ఎందుకు? ఈ దుర్భిణీ 
యంత్రం సముద్రంలో పారేస్తే ఆ ఊసే ఎత్తం కదా!” అని అన్నాను. మి.కేలన్‌బెక్‌ 
వెంటనే మనిద్దరి మధ్య పారపాచ్చాలు కలిగిస్తున్న ఈ వస్తువును పారేయండి అని 


ఆత్మకథ 315 


అన్నాడు. “నేను పారేయనా? ' అని అడిగాను. “పారేయండి' అని అన్నారు. నేను 
దుర్భిణీ యంత్రాన్ని సముద్రంలో విసిరి వేశాను. దాని ఖరీదు సుమారు ఏడు పౌండ్లు. 
అయితే దొని విలువ దాని ఖరీదులో లేదు. దాని యెడ కేలన్‌బెక్‌కుగల వ్యామోహంలో 
వుంది. అయినా కేలన్‌బేక్‌కు ఎన్నడూ దుఃఖం కలగలేదు. ఆయనకు నాకు మధ్య 
యిలాంటి వ్యవహారాలు చాలా జరుగుతూ వుండేవి. వాటిలో యిది ఒకటి. నమూనాగా 
పాఠకులకు యీ విషయం తెలియజేశాను. 

పరస్పర సంబంధాల వల్ల ప్రతిరోజు ఎదో క్రొత్త విషయం నేర్చుకొనేవారం. 
ఇద్దరం సత్యాన్వేషణకు కృషిచేస్తున్నాం. సత్యాన్ని పాటించడం వల్ల క్రోధం, స్వార్ధం, 
ద్వేషం మొదలుగాగలవి సహజంగా తగ్గిపోయాయి. అవి తగ్గకపోతే సత్యం గోచరించదు. 
రాగద్వేషాలతో నిండియున్న మనిషి, సరళ హృదయుడు. అయినప్పటికీ సత్యవాక్కులే 
పలుకుతూ వున్నప్పటికీ శుద్ధ సత్యాన్ని దర్శించలేడు. శుద్ధమైన సత్యశోధన జరపడమంటే 
రాగద్వేషాదుల నుండి విముక్తి పొందడమే. యాత్రకు బయలుదేరినప్పుడు నేను చేసిన 
ఉపవాసం ముగిసి ఎన్నోరోజులు దాటలేదు. అందువల్ల నాకు పూర్తి శక్తి చేకూరలేదు.రోజూ 
డెక్‌ మీద పచార్లు చేసి ఆకలి పెంచుకోవడానికి, ఎక్కువ ఆహారం తీసుకోవడానికి, 
తిన్న ఆహారం జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేయసాగాను. ఇంతలో నా పిక్కల్లో 
నొప్పి ప్రారంభమైంది. ఇంగ్లాండు చేరిన తరువాత కూడా నొప్పి తగ్గలేదు. యింకా 
పెరిగింది. ఇంగ్లాండులో డాక్టర్‌ జీవరాజ్‌ మెహతాతో పరిచయం కలిగింది. ఉపవాసాన్ని, 
పిక్కలనొప్పిని గురించి వివరించి చెప్పాను. అంతా విని “మీరు కొద్ది రోజులు పూర్తిగా 
విశ్రాంతి తీసుకొనలేకపోతే కాళ్ళు పనిచేయలేని స్థితి ఎర్బడవచ్చు' అని ఆయన 
చెప్పాడు. ఉపవాసాలు చేసిన వ్యక్తి పోయిన శక్తిని త్వరగా పొందాలనే కోరికతో ఎక్కువ 
ఆహారం భుజించకూడదను విషయం అప్పుడు నాకు బోధపడింది. ఉపవాసం 
విరమించినప్పుడ్తు ఎంతో జాగ్రత్తగా వుండి, సంయమం అలవర్చుకోవలసి వుంటుంది. 
మదిరా స్థావరం చేరినప్పుడు మహాయుద్ధం కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్నదని 
మాకు సమాచారం అందింది. మమ్మల్ని అక్కడ ఆపి వేశారు. పలుచోట్ల సముద్రంలో 
మందు పాతరలు పాతి పెట్టారని తెలిసింది. వాటిని తప్పంచుకొని సొదెంష్టన్‌ 
చేరడానికి రెండు రోజులు పట్టింది. ఆగష్టు నాల్గవ తేదీన యుద్ధ ప్రకటన వెలువడింది 
ఆరవ తేదీన మేము ఇంగ్లాండుకు చేరాము. 


Te.S.W.-1-22 


316 యుద్ధరంగంలో 


38. యుద్ధరంగంలో 


ఇంగ్లాడు చేరిన తరువాత గోఖలేగారు పారిస్‌లో చిక్కుకు పోయారని తెలిసింది. 
పారిసుతో రాకపోకలు ఆగిపోయాయి. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. ఆరోగ్యం 
కోసం గోఖలేగారు ఫ్రాన్సు వెళ్ళారు. యుద్ధం కారణంగా వారు అక్కడ చిక్కుబడిపోయారు. 
వారిని కలవకుండా దేశం వెళ్ళడం సాధ్యం కాని పని. అయితే ఆయన ఎప్పుడు 
రాగలిగేది చెప్పగల వారెవ్వరూ లేరు. 

ఈ లోపున నేను ఎం చేయాలి? యుద్ధంలో నా పాత్ర ఎమిటి? దక్షిణ ఆఫ్రికా 
జైల్లో నా అనుచరుడు, సత్యాగ్రహి అయిన సోరాబ్‌జీ అడొజనియా ఇంగ్లాండులో 
బారిస్టరీ చదువుతూ వున్నాడు. ఉత్తమోత్తమ సత్యాగ్రహిగా ఆయనను బారెట్లా 
చదవమని అక్కడి వాళ్ళు పంపించారు. ఆయన నా స్థానాన్ని భర్తీచేస్తారన్నమాట. 
ఆయన ఖర్చు డాక్టర్‌ ప్రాణ జీవరాజ్‌ మెహతా గారు భరిస్తున్నారు. నేను వారిని 
సంప్రదించాను. ఇంగ్లాండులో నివసిస్తున్న హిందూ దేశస్థుల సమావేశం ఏర్పాటు 
చేయించి వారికి నా అభిప్రాయాలు తెలియజేశాను. ఇంగ్లాండులో నివసిస్తున్న 
హిందూ దేశస్థులంతా యుద్ధంలో బ్రిటిష్‌ వారికి సహకరించాలని నాను లోచింది. 
ఆంగ్ల విద్యార్థులు యద్ధంలో పాల్గొని సేవ చేస్తామని ప్రకటించారు. బాందూ 
దేశస్థులు ఎందుకు వెనకబడాలి. ఈ అభిప్రాయానికి వ్యతిరేకంగా చాలా కారణాలు 
పేర్కొనబడ్డాయి. మనకు ఆంగ్లేయులకు మధ్య ఎంతో తేడా వున్నదని, ఒకరు 
బానిసలైతే మరొకరు ప్రభువులని, అట్టి స్థితిలో బానిసలు ప్రభువుకు ఆపదసమయంలో 
స్వేచ్చగా ఎలా సాయం చేయగలరని కొందరు ప్రశ్నించారు. బానిసత్వం నుండి 
విముక్తి పొందాలని భావిస్తున్న బానిస యజమాని ఆపదల్లో చిక్కుకున్నప్పుడు ఆ 
అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పేమిటి అని కూడా అన్నారు. ఈ తర్కం 
అప్పుడు నాకు మింగుడు పడలేదు. మనం పూర్తిగా బానిసత్వంలో లేమనే అభిప్రాయంతో 
అప్పుడు నేను వున్నాను. అసలు ఆంగ్ల ప్రభుత్వ విధానంలో లేదని, దాన్ని 
అమలుపరుస్తున్న . ఆంగ్ల అధికారుల్లో దోషం అధికంగా వున్నదని (పేమద్యారా 
ఆదోషాన్ని తొలగించుకోవచ్చని భావించాను. ఆంగ్లేయుల సాయంతో మనస్థితిని చక్క 
దిద్దుకోవాలని మనంభావిస్తూ వుంటే ఆపద సమయంలో వారికి సాయం చేసి తద్వారా 
పరిస్థితి చక్కదిద్దుకోవాలని అభిప్రాయ పడ్డాను. రాజ్యవిధానం దోషమయంగా వున్నప్పటికీ 
ఆ రోజుల్లో అది యిప్పటివలెనే నాకు పెద్దదిగా కనబడలేదు. అయితే ఇప్పుడు ఆంగ్ల 


ఆత్మకథ 317 


రాజ్య విధానం మీద విశ్వాసం నాకు పూర్తిగా సడలిపోయింది. అందువల్ల ఇప్పుడు 
నన్ను సాయం చేయమంటే చేయలేను. అదేవిధంగా ఆంగ్ల రాజ్య విధానం మీద, ఆంగ్ల 
అధికారులుమీద పూర్తిగా విశ్వాసం సన్నగిల్లిపోయినవారిని సాయం చేయమంటే 
చేస్తారా? సాధ్యమా? 

ఆంగ్ల రాజ్య విధానంలో మార్పు కోరడానికి యిది మంచి తరుణమని వారు 
భావించారు. కాని నేను అందుకు ఆంగీకరించ్లలేదు. యుద్ధ సమయంలో హక్కులు 
కోరకూడదని, ఆ విషయమై సంయమం పాటించడం మంచిదని, అది దూరదృష్టితో 
కూడిన పని అని భావించాను. నా అభిప్రాయం మీద గట్టిగా నిలబడినవారి పేర్లు 
నమోదు అయ్యాయి. అన్ని మాతాల, అన్ని ప్రాంతాల వారి పేర్లు ఆ పట్టికలో 
వున్నాయి. 

లార్డు క్రూ పేరట జాబు వ్రాశాను. హిందూ దేశస్థుల పేర్లు మీరు మంజూరు 
చేస్తే యుద్ధరంగంలో గాయపడ్డ వారికి సేవ చేసేందుకు, అందుకు అవసరమైన 
శిక్షణ పొందేందుకు సిద్ధంగా వున్నామని ఆ జాబులో తెలియజేశాను. కొద్దిగా చర్చలు 
జరిగిన తదుపరి లార్జ్‌ క్రూ అందుకు అంగీకరించాడు. కష్టసమయంలో ఆంగ్ల 
ప్రభుత్వానికి సాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. పేర్లు యిచ్చిన 
వారంతా ప్రసిద్ధ డాక్టరు కేంటలీ గొరి అజమాయిషిలో గాయపడ్డవారికి సేవ చేసే 
ప్రాధమిక శిక్షణ పొందసాగారు. మా దళానికి ఆరువారాలపాటు చిన్న శిక్షణా 
కార్యక్రమంలో గాయపడ్డ వారికి సేవాశుశ్రూషలు చేసే ప్రాధమిక విధానం పూర్తిగా 
నేర్పారు. సుమారు 80 మందిమి ఆ క్యాంపులో చేరాము. ఆరువారాల తరువాత పరీక్ష 
పెట్టారు. ఒక్కడు మాత్రమే ఫేలయ్యాడు. ప్యాసైనవారందరికి ప్రభుత్వం పక్షాన 
కవాతు గరిపేందుకు ఎర్పాటు చేశారు. కర్నల్‌ బెకర్‌కు యీ కవాతు కార్యక్రమం 
అప్పగించారు. ఆయనను మా గ్రూపుకు నాయకునిగా నియమించారు. అప్పటి 
ఇంగ్లాండు పరిస్థితులు తెలుసుకోతగినవి. ప్రజలు భయపడలేదు. అంతా యుద్దానికి 
ఏదో విధంగా నాయం చేసేందుకు వం శరీరదార్థ్యత గలిగిన యువకులు 
సైన్యంలో చేరారు. అశక్తులు, వృద్ధులు, స్త్రీలు ఏం చేయాలి. వారికి కూడా పనులు 
అప్పగించవచ్చు. యుద్ధంలో గాయపడ్డ వారికోసం చాలామంది దుస్తులు కుట్టడం 
ప్రారంభించారు. అక్కడ లైసియమ్‌ అను స్తీ క్లబ్బు ఒకటి వున్నది. ఆ క్షబ్బుకు చెందిన 
స్త్రీలు యుద్ధశాఖకు అవసరమైన బట్టలు అందజేసేందుకు పూనుకున్నారు. సరోజినీ 
దేవి కూడా ఆ క్షబ్బు సభ్యురాలు. ఆమె యీ పనికి గట్టిగా పూనుకున్నారు. నాకు అక్కడే 


318 కర్తవ్యం ఏమిటి? 


ఆమెతో మొదటి పర్యాయం పరిచయం ఏర్పడింది. ఆమె బోలెడన్ని బట్టలు నా 
ఎదుట కుప్పలుగా పడవేసి, వాటిలో సాధ్యమైనన్ని బట్టలు కుట్టించి తనకు 
అప్పగించమని చెప్పింది. నేను ఆమె కోరికను పాటించి సాధ్యమైనన్ని గుడ్డలు 
కుట్టించి ఆమెకు అప్పగించాను. 


39. కర్తవ్యం ఎమిటి? 


యుద్ధంలో పని చేస్తానని మేము కొంతమందిమి కలిసి ప్రభుత్వానికి పేర్లు 
పంపించాము. ఈ వార్త అందగానే దక్షిణ ఆఫ్రికా నుండి నాకు రెండు టెలిగ్రాములు 
అందాయి అందు ఒకటి పోలక్‌ది. “ మీరు చేస్తున్న యీ పని మీ అహింసా 
సిద్ధాంతానికి విరుద్ధంగా లేదా?" అని ఆయన ప్రశ్నించాడు. ఇలాంటి తంతి వస్తుందని 
నేను మొదటే వూహించాను. అందుకు కారణం వున్నది. యీ విషయాన్ని గురించి నేను 
“హిందు స్వరాజ్య" లో చర్చించాను. దక్షిణ ఆఫ్రికాలో గల మిత్రులతోయీ విషయమై 
తరుచు చర్చ జరుగుతూ వుండేది, యుద్ధంలో జరిగే అవినీతి మనందరికీ తెలుసు. 
నా మీద దౌర్జన్యం చేసిన వారిమీదనే కేసు పెట్టడానికి అంగీకరించని నేను రెండు 
రాజ్యాల మధ్య యుధ్ధం జరుగుతూ వుంటే, అందలి గుణ దోషాల్ని గురించి 
తెలియనప్పుడు అందు పాల్గొనడం సబబా. యుద్ధంలో నేను పాల్గొన్న విషయం. 
మిత్రులందరికీ తెలిసినప్పటికీ, ఆతరువాత నా భావాల్లో చాలా మార్పు వచ్చి 
వుంటుందని వారు అనుకున్నారు. నిజానికి ఏ యోచనా సరళితో నేను బోయర్‌ 
యుద్ధంలో పాల్గొన్నానో సరీగా అదే యోచనా సరళితో యీ యుద్ధంలో కూడా 
పాల్గొనాలని భావించాను. యుద్ధంలో పాల్గొనడానికి, అహింసకు పాంతనకుదరదని 
తెలుసుకున్నాను. కాని కర్తవ్యబోధ దీపం వెలుగులా స్పష్టంగా వుండదు కదా! సత్య 
పూజారి అనేక సార్లు మునిగి తేలవలసి వస్తుంది. 

అహింస వ్యాపకమైన వస్తువు. హింసావలయంలో చిక్కుకు పోయిన పామర 
ప్రాణులం మనం. తోటి జీవులపై ఆధారపడిజీవించాలన్న సూక్తి సరియెనదే. మనిషి 
బాహ్య హింస చేయకుండా ఒక్క క్షణమైనా జీవించలేడు. లేస్తూ కూర్చుంటూ, 
తింటూ తిరుగుతూ తెలిసో తెలియకో హింస చేస్తూనే వుంటాడు. అట్టి హింసనుండి 
బయటపడేందుకు కృషి చేయడం, మనస్సు పూర్తిగా కరుణతో నిండీ వుండటం, బహు 
చిన్న ప్రాణికి సైతం హాని కలిగించకుండా వుండటం, అహింసా పూజారి లక్షణం. అట్టి 
వాని ప్రవృత్తి సంయమం వైపు పయనిస్తుంది. అతనిలో సదా కరుణ నిండి 


ఆత్మకథ 319 


వుంటుంది. అయినా దేహధారి ఎవ్వడూ కూడా బాహ్యహింస నుండి పూర్తిగా విముక్తి 
పాందజాలడు. 

ఆహింసలో అద్వైత్వ భావం నిండి వుంటుంది. ప్రాణులన్నింటిలో భేదం 
లేనప్పుడు ఒకదాని పాపప్రభావం మరొకదానిమీద తప్పక పడుతుంది. అందువల్ల 
మనిషి హింసనుండి తప్పించుకోలేడు. సమాజంలో నివసించేవ్యక్తి సమాజంలో సాగే 
హింసలో యిష్టం లేకపోయినా భాగస్వామి కాక తప్పదు. రెండు దేశాల మధ్య 
యుద్ధం ప్రారంభమైనప్పుడు, ఆ యుద్దాన్ని అపడం అహింసా వాదుల కర్తవ్యం. ఆ 
కర్తవ్యాన్ని, ధర్మాన్ని నిర్వర్తించలేకపోయినపుడు, యుద్దాన్ని వ్యతిరేకించగల శక్త 
లేనప్పుడు, అట్టి హక్కుకూడా కలిగివుండనప్పుడు వ్యక్తి యుద్ధకార్యాల్లో చేరిపోవాలి. 
చేరినప్పటికీ తనను, తన దేశాన్ని , జగత్తును రక్షించేందుకు హృదయపూర్తిగా 
కృషిచేయాలి. 

నేను ఆంగ్ల రాజ్యం ద్వారా నా దేశ ప్రజల స్థితిని సరిదిద్దవలెనని భావించాను. 
నేను ఇంగ్లాండులో కూర్చొని (బ్రిటీష్‌ యుద్ధ ఓడల ద్వారా రక్షణ పొందివున్నాను. 
అంటే ఆ బలాన్ని యీ విధంగా ఉపయోగించుకొని, అందు నిహితమైయున్న 
హింసలో తిన్నగా నేను పాల్గొంటూ వున్నానన్నమాట. ఈ ప్రభుత్వంతో సంబంధం 
పెట్టుకొని వ్యవహారాలు జరపాలన్నా, ప్రభుత్వ వతాక క్రింద వుండాలన్నా, నేను రెండు 
మార్గాలలో ఎదో ఒక దాన్ని అనుసరించాలి. యుద్దాన్ని బాహటంగా వ్యతిరేకించాలి. 
ఆ ప్రభుత్వ విధానం యుద్దానికి వ్యతిరేకంగా మారనంతవరుకు సత్యాగ్రహశాస్త్ర 
ప్రకారం దాన్ని బహిష్కరించాలి లేక ఆ ప్రభుత్వ చట్టాలను ధిక్కరించి జైలుకు వెళ్ళాలి. 
అలా చేయలేనప్పుడు యుద్ధకార్యాలలో పాల్గొని ఆ ప్రభుత్వానికి సహకరించి, 
అవసరమైనప్పుడు దాన్ని ధిక్కరించగల శక్తిని, హక్కును సమకూర్చుకోవాలి. అట్టి శక్తి 
యిప్పుడు నాకు లేదు. అందువల్ల యుద్ధంలో చేరి సహకరించాలనే నిర్ణయానికి 
వచ్చాను. 

అయితే తుఫాకి పట్టుకొన్న వాడికి, వాడికి సహకరించేవారికి మధ్య హింసదృష్ట్యా 
తేడా లేదని నాకు తెలుసు. దోపిడీ దొంగలకు అవసరమైన సేవ చేయటానికి, అతడి 
మాటలు మోయడానికి, గాయపడినప్పుడు అతడికి సేవాశుశ్రూషలు చేయడానికి 
సిద్ధపడిన మనిషి కూడా దోపిడి వ్యవహారంలో దొంగతో సమానంగా బాధ్యత 
వహించవలసిందే. ఈ దృష్టితో పరిశీలిస్తే సైన్యంలో చేరి గాయపడ్డ సైనికులకు సేవా 
శుశ్రూషలు చేసేవాడు కూడా యుద్దానికి సంబంధించిన దోషాన్నుండి తప్పించుకోలేడు. 


320 చిన్న సత్యాగ్రహం 


ఈ విషయాన్ని పోలక్‌ తంతి చేరకపూర్వమే నేను యోచించాను. ఆయన తంతి 
అందిన తరువాత ఆ విషయమై కొంతమంది మిత్రులను సంప్రదించాను. యుద్ధంలో 
చేరడం ధర్మమని నేను భావించాను. ఈనాడు కూడా ఆ భావానికి కట్టుబడి వున్నాను. 
అందు దోషం కనబడలేదు. బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గురించి ఆనాడు నాకు గల 
భావాలననుసరించి, వాటిని పాటించే నేను యుద్ధకార్యాలకు సహకరించాను. అలా 
చేసినందుకు నేను పశ్చాత్తాపపడలేదు. 

అయితే నా అభిప్రాయా బెచిత్యాన్ని ఆనాడు కూడా నా మిత్రుల ఎదుట వుంచి 
సమర్ధించుకోలేక పోయినమాట నిజం. ఇది కడు సున్నితమైన విషయం. అభిప్రాయ 
భేదానికి అందుతావున్నది. అందువల్ల అహింసా ధర్మాన్ని అంగీకరించి దానిని పాలించేవారి 
కోసం శక్త్యానుసారం నా అభిప్రాయాన్ని యిక్కడ వ్యక్తం చేశాను. సత్యనిష్ట గలవారు, 
నియమాలమీదనే ఆధారపడి పనిచేయకూడదు. తన భావాల్ని మాత్రమే అంటిపెట్టుకొని 
వుండకూడదు. అందు దోషం వుండవచ్చని అంగీకరించాలి. ఆ దోషాన్ని గురించి 
పరిజ్ఞానం కలిగినవాడు ఎంత పెద్ద ప్రమాదం సంభవించినా ఎదుర్కొనాలి. దాని 
ఫలితం అనుభవించాలి. ప్రాయశ్చిత్తం కూడా చేసుకొనేందుకు సిద్ధపడాలి. 


40. చిన్న సత్యాగ్రహం 

ధర్మమని భావించి నేను యద్ధంలో చేరాను. కాని అందుతిన్నగా పాల్గొనే 
అదృష్టం కలుగలేదు. అలాంటి సున్నితమైన సమయంలో సత్యాగ్రహం చేయవలసి 
వచ్చింది. మా పేర్లు మంజూరై నమోదు అయిన తరువాత మాకు కవాతు గరపడానికి 
ఒక అధికారి నియమింపబడిన విషయం పేర్కొన్నాను. యీ ఆఫీసరు యుద్ధ శిక్షణ 
యివ్వడం వరకే సీమితమై వుంటాడని మిగతా అన్ని విషయాలలో నేను మా ట్రూపుకు 
నాయకుణ్ణని అంతా అనుకున్నాం. నా అనుచరుల విషయమై బాధ్యత నాదని, నా 
విషయమై బాధ్యత మావాళ్లదని భావించాను. కాని ఆదిలోనే హంసపాదన్నట్లు ఆ 
ఆఫీసరుగారి మొదటి చూపులోనే అనుమానం కలిగింది. సాహరాబ్‌ చాలా 
తెలివిగలవాడు. నన్ను వెంటనే “అన్నా! జాగ్రత్త, యీ మనిషి మనమీద నవాబ్‌ గిరీ 
చలాయించాలని చూస్తున్నట్టుంది. వాడి ఆజ్ఞ మాకు అనవసరం. వాడు కవాతు నేర్పే 
శిక్షకుడు. అంతే. అరుగో ఆవచ్చిన యువకులు కూడా మనమీద అధికారం 
చలాయించాలని భావిస్తున్నట్టుంది ' అని నన్ను హెచ్చరించాడు. ఆ యువకులు 
ఆక్సుఫర్జు విద్యార్థులు. శిక్షణకోసం వచ్చారు. పెద్ద ఆఫీసరు వాళ్లను మామీద డిప్యూటీ 


ఆత్మకథ 321 


అధికారులుగా నియమించాడు. సాహరాబ్‌ చెప్పిన విషయం నేనూ గమనించాను. 
సాహరాబుకు శాంతంగా వుండమని చెప్పేందుకు ప్రయత్నించాను. కాని సొహరాబ్‌ 
అంత తేలికగా అంగీకరించే మనిషికాడు. 

మీరు సాధుపుంగవులు. తియ్యగా మాట్లాడి వీళ్ళు మిమ్ము మోసం చేస్తారు. 
మీరు తరువాత తేరుకొని “పదండి, సత్యాగ్రహం చేద్దాం అని మమ్మల్ని హైరానా 
పెడతారు” అని నవ్వుతూ అన్నాడు సాహరాబ్‌. “నా వెంట వుండి హైరానా తప్ప 
మరింకొకటి ఎప్పుడైనా మీరు పొందారా మిత్రమా? సత్యాగ్రహి మోసగింపబడటానికేగదా 
పుట్టింది. వాళ్ళు నన్ను మోసం చేస్తే చేయనీయండి చూద్దాం. ఒకరిని మోసం 
చేయాలనుకునేవాడే చివరికి మోసంలో పడిపోతాడని ఎన్నో సార్లు మీకు చెప్పాను గదా 
అని అన్నాను. 

సొహరాబ్‌ పకపక నవ్వుతూ “మంచిది అలాగే మోసంలో పడండి. ఏదో 
ఒకరోజున సత్యాగ్రహంలో మీరు చచ్చిపోతే మా బోంట్లను కూడా వెంట తీసుకెళ్ళండి' 
అని అన్నాడు. కీర్తిశేషురాలు మిస్‌. హోబోహౌస్‌ నిరాకరణోద్యమాన్ని గురించి వ్రాసిన 
క్రింది మాటలు నాకు జ్ఞాపకం రాసాగాయి. “సత్యం కోసం మీరు ఒకానొక రోజున 
ఉరికంబం ఎక్కవలసివస్తుందనడంలో నాకు సందేహం లేదు. భగవంతుడు మిమ్ము 
సరియైన మార్గాన తీసుకువెళ్లుగాక. మిమ్ము రక్షించుగాక” సాహరాబ్‌తో నాయీ 
మాటలు ఆఫీసరు గద్దెక్కిన ఆరంభపు రోజుల్లో జరిగాయి. ఆరంభం, అంతం 
రెండింటి మధ్య ఎంతో కాలం పట్టలేదు. ఇంతలో నరం వాచి నాకు బాధకలిగింది. 
14 రోజుల ఉపవాసానంతరం నా శరీరం పూర్తిగా కోలుకోలేదు. కాని కవాతులో 
తప్పనిసరిగా పాల్గొనసాగాను. ఇంటినుండి కవాతు చేసే చోటుకు కాలినడకన రెండు 
మైళ్ళు దూరం వెళుతూ వున్నాను. తత్ఫలితంగా మంచం ఎక్కవలసి వచ్చింది. 

ఇట్టి స్థితిలో సైతం నేను ఇతరులతో బాటు క్యాంపుకు వెళ్ళవలసి వచ్చింది. 
మిగతా వారంతా అక్కడ వుండేవారు. నేను సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేవాణ్ణి. 
ఇక్కడే సత్యాగ్రహానికి బీజారోపణం జరిగిందన్నమాట. ఆఫీనరు తన దర్జా 
చూపించసాగాడు. తను అన్ని విషయాల్లోను మాకు ఆఫీసరు అన్నట్లు 
వ్యవహరించసాగాడు. ఆఫీసరు అట్టి పాఠాలు రెండు మూడు నాకు నేర్పాడు కూడా, 
సాహరాబ్‌ నా దగ్గరకు వచ్చాడు. నవాబ్‌గిరీ సహించే స్థితిలో లేడు. “ఏ అజ్ఞ అయినా 
మీ ద్వారానే రావాలి. ఇప్పుడు ఇంకా మనం శిక్షణా శిబిరంలోనే వున్నాం. ప్రతి 
విషయంలో అర్ధంలేని హుకుములు జారీ అవుతున్నాయి. ఆయువకులకు మనకు 


322 చిన్న సత్యాగ్రహం 


చాలా వ్యత్యాసం చూపబడుతున్నది. దీన్ని సహించడం కష్టం. ఈ వ్యవహారం త్వరగా 
తేల్చుకోవడం మంచిది. లేకపోతే మనం యిబ్బందుల్లో పడతాం. మనవాళ్లివరు కూడా 
అర్ధం పర్ధం లేని హుకుములను పాటంచేస్థితిలో లేరు. ఆత్మాభిమాన రక్షణ కోసం 
ప్రారంభించిన పనిలో అవమానాలు కావడం సరికాదు.” అని అన్నాడు. 

నేను ఆఫీసరు దగ్గరకు వెళ్ళాను. విషయాలన్నీ ఆయనకు చెప్పివేశాను. ఒక 
పత్రంలో వాటన్నింటిని వ్రాసి యిమ్మని అంటూ తన అధికారాన్ని గురించి కూడా 
చెపుతూ “మీద్వారొ యిట్టి ఆరోపణలు రాకూడదు. డిప్యూటీ ఆఫీసరుద్వారా తిన్నగా 
నాదగ్గరకు రావాలి అని అన్నాడు. “నాకు అధికారాలేమీ అక్కరలేదు. సైనికరీత్యా 
నేను సామాన్య సిపాయిని మాత్రమే. కాని మా ట్రూపునాయకుని హోదాలో మీరు నన్ను 
వారి ప్రతినిధిగా అంగీకరించక తప్పదు. నాకు అందిన ఆరోపణలు చెప్పాను. అదీకాక 
ఉపనాయకుల నియామకం మమ్మల్ని అడిగి చేయలేదు. వాళ్ళ విషయమై అంతా 
అసంతృప్తిగా వున్నారు. అందువల్ల వాళ్లను వెంటనే తొలగించివేయండి. ట్రూపు 
మెంబర్లకు తమ నాయకుణ్ణి ఎన్నుకొనే అధికారం యివ్వండి.” అని స్పష్టంగా 
చెప్పివేశాను. నా మాటలు అతనికి మింగుడు పడలేదు. అసలు ఉపనాయకుణ్ణి 
ఎన్నుకొనే ప్రశ్న లేదు. ఇప్పుడు వాళ్ళను తొలగించితే ఆజ్ఞాపాలనను సైనిక 
నియమాలకు తావే వుండదు అని అన్నాడు. మేము సభ జరిపాం. చిన్న సత్యాగ్రహానికి 
పూనుకోవాలి అని ప్రతిజ్ఞచేశారు. ఇప్పటినాయకుల్ని తొలగించక పోతే, క్రొత్త నాయకుణ్ణి 
ఎన్నుకొనే అధికారం ట్రూపు మెంబర్లకు యివ్వకపోతే మా ట్రూపు కవాతులో 
పాల్గొనదు, క్యాంపుకు వెళ్ళడం మానివేస్తుంది. అంటూ తీర్మానం చేశాం. 

నేను ఆఫీసరుకు మా అసంతృప్తిని వెల్లడిస్తూ జాబు వ్రాశాను. నాకు అధికారం 
ఏమీ వద్దు. సేవ చేయడానికి వచ్చాం. అపని పూర్తి చేయాలి. బోయర్ల సంగ్రామంలో 
నేను ఎట్టి అధికారం పొందలేదు. అయినా కర్నల్‌ గేలబ్‌కు మా ట్రూపుకు మధ్య 
ఎన్నడు ఏ విధమైన పారపాచ్చము ఏర్పడలేదు. నా ద్యారా మా ట్రూపు అభిప్రాయాలు 
తెలుసుకొని ఆయన వ్యవహరించేవాడు. అని పత్రంలో వ్రాసి తీర్మానం ప్రతి కూడా 
దానితోపాటు పంపించాను. అయితే ఆఫీసరు నా పత్రాన్ని ఖాతరు చేయలేరు. మేము 
మీటింగు జరిపి తీర్మానం ప్యాసు చేయడం కూడా మిలటరీ నియమాలకు వ్యతిరేకమనే 
నిర్థారణకు వచ్చాడు. తరువాత నేను భారతమంత్రికి ఈ వ్యవహారమంతా తెలియజేస్తూ 
జాబు పంపాను. తీర్మానం ప్రతి కూడా దానితో జత చేశాను. భారత మంత్రి వెంటనే 
సమాధానం వ్రాస్తూ ట్రూపుకు నాయకుని ఉపనాయకుని ఎన్నుకునే అధికారం 


ఆత్మకథ 323 


వున్నది. భవిష్యత్తులో ఆ నాయకుడు మీ సిఫారసులను పాటిస్తాడు అని జాబు 
పంపాడు. ఆ తరువాత మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు బాగా జరిగాయి. ఆచేదు 
అనుభవాలన్నింటినీ పేర్కొని ఈ ప్రకరణాన్ని పెంచ దలుచుకోలేదు. అయితే హిందూ 
దేశంలో ప్రతిరోజు మనకు కలుగుతూ వుండే కటు అనుభవాలవంటివే అవి అని 
చెప్పక తప్పదు. 

ఆఫీసరు బెదిరించి మాలో మాకు వైరుధ్యం వచ్చేలా చేశాడు. ప్రతిజ్ఞ చేసిన 
మాలో కొందరు సామదండభేదాలకు లోబడిపోయారు ఇంతలో నేటలీ ఆసుపత్రికి 
అసంఖ్యాకంగా గాయపడ్డ సైనికులు వచ్చారు. వారికి సేవ చేసేందుకు మా ట్రూపు 
మెంబర్గమంతా అవసరమైనాము. మా వాళ్ళు కొంతమంది నేటలీ వెళ్ళారు. కాని 
మిగతావాళ్ళు వెళ్ళలేదు. ఇండియా ఆఫీసువారికి ఇలా వెళ్ళకపోవడం నచ్చలేదు. నేను 
మంచం పట్టినప్పటికి మెంబర్లను కలుసుకుంటూనే వున్నాను. మి.రాబర్భు తో బాగా 
పరిచయం ఐర్చడింది. ఆయన నన్ను కలుసుకునేందుకు వచ్చి మిగతా వారిని కూడా 
పంపమని పట్టుబట్టాడు. వాళ్ళంతా వేరే ట్రూపుగా వెళ్ళవచ్చని, అయితే నేటలీ 
ఆసుపత్రిలో అక్కడి నాయకుని ఆధీనంలో వుండి ఈ ట్రూపు సభ్యులు పనిచేయాలని, 
అందువల్ల పరువు నష్టం జరగదని ప్రభుత్వం ఎంతో సంతోషిస్తుందని, గాయపడ్డ 
సైనికులకు సేవాశుశూషలు లభిస్తాయని మరీ మరీ చెప్పాడు. 

నాకు, నా అనుచరులకు వారి సలహా నచ్చింది. దానితో మిగతా వారు కూడా 
నేటలీ వెళ్ళారు. నేను ఒక్కణ్ణీ మాత్రం చేతులు నలుపుకుంటూ పక్కమీదపడి 
ఆగిపోయాను. 


41. గోఖలేగారి బెదార్యం 


ఇంగ్లాండులో నరం వాపును గురించి వ్రాశాను. నన్ను యీ జబ్బు పట్టుకున్నప్పుడు 
గోఖలేగారు ఇంగ్లాండు వచ్చారు. వారి దగ్గరికి నేను, కేలన్‌బెక్‌ తరుచు వెళుతూ 
వున్నాం. ఎక్కువగా యుద్దాన్ని గురించిన చర్చ జరుగుతూ వుండేది. జర్మనీ భూగోళం 
కేలన్‌బెక్‌కు కరతలామలకం. ఆయన యూరపంతా పర్యటించిన వ్యక్తి. అందువల్ల 
మ్యాపువేసి యుద్ధస్థావరాలను గోఖలేగారికి చూపుతూ వుండేవాడు. నా జబ్బు కూడా 
చర్చనీయాంశం అయింది. ఆహారాన్ని గురించిన నా ప్రయోగాలు సాగుతూనే వున్నాయి. 
ఆ సమయంలో వేరుశెనగపప్పు, పచ్చి మరియు పండిన అరటిపండ్లు, టమోటాలు, 
ద్రాక్షపండ్లు మొదలగు వాటిని భుజిస్తున్నాను. పాలు, ధాన్యం పప్పు పూర్తిగా మానివేశాను. 


324 గోఖలేగారి బె దార్యం 


డా. జీవరాజ్‌మెహతా వైద్యం చేస్తున్నారు. ఆయన గోధుమ తినమని పాలు త్రాగమని 
బలవంతం చేశారు. గోఖలేగారికి యీవిషయమై నామీద పితూరీ వెళ్ళింది. పండ్లు 
మాత్రమే ఆహారంగా తీసుకోవాలని నేను చేసుకున్న నిర్ణయాన్ని గోఖలేగారు అంతగా 
ఆదరించలేదు. ఆరోగ్యదృష్ట్యా డాక్టర్ల సలహాలను పాటించాలని వారి అభిప్రాయం. 
గోఖలేగారి మాటను ఉల్లంఘించలేను వారు గట్టిగా పట్టుబడ్డారు. 24 గంటల వ్యవధి 
కోరాను. నేను మరియు కేలన్‌బెక్‌ యింటికి వచ్చాము. త్రోవలో నా కర్తవ్యాన్ని గురించి 
చర్చించాం. నేను చేస్తున్న ప్రయోగాలు ఆయనకూడా చేస్తున్నాడు. ఆరోగ్యదృష్ట్యా యీ 
ప్రయోగాలలో మార్పు చేయడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక 
అంతర్వాణి పై ఆధారపడ్డాను. రాత్రంతా ఆలోచించాను. నా ప్రయోగాలన్ని మానుకుంటే 
నా కృషి అంతా నిరర్ధకం అయిపోతుంది. నా అభిప్రాయాల్లో నాకు ఏవిధమైన 
దోషమూ కనబడలేదు. అయితే గోఖలేగారి ప్రేమకు లొంగిపోవడమా లేక నా శోధనల 
ప్రకారం ముందుకు సాగడమా తేల్చుకోవలసి వున్నది. బాగా యోచించి ధర్మ బద్ధమైన 
ప్రయోగాలను సాగిస్తూ మిగతా ప్రయోగాల విషయమై డాక్టర్ల సలహాను పాటించాలనే 
నిర్ణయానికి వచ్చాను. పాల విషయం ధర్మబద్ధం కనుక పాలు త్రాగకూడదు. మిగతా 
వాటి విషయంలో డాక్టరు సలహా పాటించాలి. అని భావించాను. కలకత్తాలో 
ఆవులను, గేదెలను చిత్రహింసకు గురిచేస్తున్న దృశ్యాలు నాకండ్లకు కనబడసాగాయి. 
పశువుల మాంసం ఎంత త్యాజ్యమో, పశువుల పాలుకూడా అంత త్యాజ్యమే. 
అందువల్ల పాలు మాత్రం త్రాగకూడదని నిర్ణయించుకొని ప్రొద్దున్నే లేచాను. నా 
మనస్సు తేటపడింది. కాని గోఖలేగారు ఎమంటారోనని భయం పట్టుకున్నది. వారు 
నా నిర్ణయాన్ని కాదనలేరులే అను ధైర్యం కూడా కలిగింది. 

సాయంత్రం నేషనల్‌ లిబరల్‌ క్లబ్బులో వారిని కలుసుకునేందుకు వెళ్ళాము. 
డౌక్టరు సలహా పాటించాలని నిర్ణయించారా? అని నన్ను చూడగానే గోఖలే ప్రశ్నించారు. 
“అన్నీ పాటిస్తాను. కాని ఒక్క విషయంలో మాత్రం మీరు పట్టు పట్టకండి. పాలు, 
పాలతో తయారైన వస్తువులు, మాంసం వీటిని తీసుకోను. అందువల్ల ప్రాణం 
పోయినా సరే సిద్ధపడమని నా మనస్సు ఆదేశం" అని మెల్లగా అన్నాను. 

“ఇది మీ చివరి నిర్ణయమా” 

“మరో సమాధానం యివ్వడం సాధ్యంకాదు. మీకు విచారం కలుగుతుందని 
నాకు తెలుసు. మన్నించండి” “మీ నిర్ణయం సరికాదు. అందు ధర్మ బద్ధం అంటూ 
ఎమి లేదు. అయినా మీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను” అని అన్నారు. గోఖలే 


ఆత్మకధ 325 


మాటల్లో విచారం నిండి వున్నా (పీమమాత్రం అపరిమితంగా వెల్లడి అయింది. 
జీవరాజ్‌ మెహతా వైపు చూచి “ఇక గాంధీని బాధించకండి. ఆయన నిర్ణయానికి 
కట్టుబడి చేయగలిగిన చికిత్స చేయండి”అని అన్నారు. 

డాక్టరు తన అసంతృప్తిని వెల్లడించారు. కాని తప్పనిసరికదా! పెసరనీళ్ళు 
త్రాగమని సలహా యిచ్చారు. అందు కొద్దిగా ఇంగువ కలపమని చెప్పారు. నేను 
అంగీకరించాను. ఒకటి రెండు రోజుల ఆ విధంగా చేశాను. నా బాధ యింకా పెరిగింది. 
పెసరనీళ్ళు పడలేదు. అందువల్ల నేను తిరిగి పండ్లు తినడం ప్రారంభించాను. డాక్టరు 
కొంత వైద్యం చేశారు. బాధ కొద్దిగా తగ్గింది. నా నియమాలు, నిబంధనలు చూచి 
డాక్టరు భయపడ్డారు. ఈ లోపున అక్టోబరు నవంబరు మాసాలలో ఇంగ్లాండులో 
ముమ్మరంగా ప్రారంభమయ్యే మంచును తట్టుకోలేక గోఖలేగారు ఇండియాకు 
బయలుదేరి వెళ్ళారు. 


42. నొప్పి తగ్గేందుకు 


నరాల నొప్పి తగ్గలేదు. కొంచెం కంగారు పడ్డాను. మందులవల్ల నొప్పి తగ్గదని, 
ఆహారంలో మార్పు వల్ల బయటి ఉపచారాలవల్ల నొప్పి తగ్గుతుందని భావించాను. 
1890 లో అన్నాహారం మరియు యితర ఉపచారాల ద్వారా చికిత్స చేసే డాక్టర్‌ 
ఎలిన్సన్‌ గారిని పిలిపించాను. ఆయన వచ్చాడు. నా శరీరం వారికి చూపించాను, 
పాలను గురించిన నా నిర్ణయం తెలియజేశాను. ఆయన నాకు ధైర్యం చెప్పాడు పాలు 
అక్కర్లేడు. కొద్దిరోజులపాటు జిగురుపదార్థాలు తినవద్దు అని చెప్పాడు. ఒట్టి రొట్టె, 
పచ్చికూరలు, ఉల్లిపాయలు, పచ్చకూర, నారింజపండు తినమని చెప్పాడు. ఈ 
కూరలతో పాటు సొరకాయపచ్చడి తినవలసి వచ్చింది. మూడు రోజుల గడిచాయి. 
పచ్చికూరలు పడలేదు. ఈ ప్రయోగం పూర్తిగా చేసే స్థితిలో నా శరీరం లేదు. పైగా అట్టి 
శ్రద్ధ కూడా కలుగలేదు. 24 గంటలు కిటికీలు తెరిచివుంచమని, గోరువెచ్చని నీటితో 
స్నానం చేయమని,నొప్పిగా వున్న చోట తైలంతో మర్దన చేయమని, అరగంట సేపు 
తెరపగాలిలో తిరగమని సలహాయిచ్చాడు. ఈ సలహా నాకు నచ్చింది. నేను వున్న 
యింటి కిటికీలు ఫ్రెంచి పద్ధతిలో వున్నాయి. వాటిని పూర్తిగా తెరిస్తే వర్షపునీరు 
ఇంట్లోకి రాసాగింది. వెంటిలేటర్లు తెరుచుకోవు. అందువల్ల వాటి అద్దాలను తొలగించి 
వేసి 24 గంటలు గాలివచ్చేలా ఏర్పాటు చేయించాను. వర్షం జల్లులు లోపలికి 
రాకుండా వుండేలా కిటికీ తలుపులు కొంచెంగా మూసి వుంచాను. దొనితో ఆరోగ్యం 


326 నొప్పి తగ్గేందుకు 


కొద్దిగా కుదుటపడింది. అయితే పూర్తిగా కుదుటపడలెదు. అప్పుడప్పుడు లేడీ 
సిసిలియా రాబర్ట్‌ నన్ను చూచేందుకు వస్తూ వుండేది. నా చేత పాలు త్రాగించాలని 
ఆమె భావించింది. నేను త్రాగనని తెలుసుకొని అట్టి గుణాలు గల పదార్థాలు 
మరేమైనా వున్నాయా అని అన్వేషణ ప్రారంభించింది. మాల్టెడ్‌మిల్కును గురించి 
మిత్రుడు తెలిపి అందుపాలు కలవవని సరిగా తెలుసుకోకుండానే ఆమెకు చెప్పాడు. 
అది రసాయన పదార్థంతో తయారు చేయబడ్డ పాలగుణం కలిగిన గుజ్జు అమెకు నా 
నిర్ణయం యెడ అపరిమితమైన ఆదరం కలదని నాకు తెలుసు. అందువల్ల ఆమె 
తెచ్చిన ఆ గుజ్జును నీళ్ళలో కలిపి పుచ్చుకున్నాను. పాలరుచి పూర్తిగా అందువున్నది. 
ఎడం చేతికి బదులు పుర్ర చెయ్యి పెట్టు అన్నట్టున్నది యీ తతంగం. సీసామీదగల 
చీటి చదివాను. పాలతో తయారుచేయబడిన వస్తువు అని స్పష్టంగా అందు వ్రాసివున్నది. 
అందువల్ల ఒక్కసారి వాడి దొన్ని మానవలసి వచ్చింది ఈ విషయం లేడీ రాబర్జ్స్‌నుకు 
జాబుద్యారా తెలిపి ఎమీ అనుకోవద్దని వ్రాశాను. ఆమె వెంటనే పరుగెత్తుకు వచ్చి 
జరిగిన దానికి మన్నించమని కోరింది. ఆమె మిత్రుడు అసలు లేబులు 
చదవనేలేదన్నమాట. మీ వంటి మంచి మనస్సు గల సోదరి ఆప్యాయతతో అందజేసిన 
వస్తువును వదిలినందుకు క్షమించమని ఆమెను వేడుకున్నాను. తెలియక ఒక్క 
పర్యాయం పుచ్చుకున్నందుకు పశ్చాత్తాపపడమని, ప్రాయశ్చిత్తం చేసుకోనని కూడా 
ఆమెకు తెలియజేశాను, 

ఆమె వల్ల కలిగిన మధురస్మృతులు యింకా వున్నాయి. కాని వాటిని వదిలి 
వేస్తున్నాను. ఆపదలో సాయపడ్డ యిటువంటిస్మృతులు అనేకం వున్నాయి. భగవంతుడు 
దుఃఖమనే చేదు మందులు త్రాగించి వాటితో పాటు తీయని స్నేహమనే పథ్యం కూడా 
రుచి చూపుతాడని శ్రద్ధాళువులు గ్రహింతురుగాక. డాక్టర్‌ ఎలిన్సన్‌ నన్ను చూచేందుకు 
రెండోసారి వచ్చారు. యీ సారి ఎక్కువ స్వాతంత్ర్యం యిచ్చారు. నునుపుతనంగల 
ఎండు ద్రాక్ష, వేరుశెనగపప్పుతో తయారయ్యే వెన్న తీసుకోమని చెప్పారు. పచ్చికూరలు 
రుచించకపోతే ఉడకబెట్టి అన్నంలో కలిపి తినమని చెప్పారు. ఆహారంలో ఈ మార్చు 
నా ఒంటికి బాగా పనిచేసింది. 

కానీ నొప్పి మాత్రం పూర్తిగా తగ్గలేదు. డాక్టర్‌ మెహతా అప్పుడప్పుడు వచ్చి 
చూచి వెళుతూ వున్నారు. “నేను చెప్పిన ప్రకారం చికిత్స చేయించుకుంటే తక్షణం 
నయం చేస్తా అని ఆయన ఎప్పుడూ అంటూ వుండేవాడు. ఒకనాడు మి..రాబర్ట్‌ వచ్చి 
ఇండియా వెళ్ళమని సలహా ఇచ్చాడు. ఈ పరిస్థితిలో మీరు నేటలీ వెళ్లడం కష్టం. 


ఆత్మకథ ' 327 


ముందు ముందు చలి మరీ తీవ్రం అవుతుంది. యిక మీరు మీ దేశం వెళ్ళండి. జబ్బు 
నయం అవుతుంది. అని గట్టిగా చెప్పాడు. అప్పటి వరకు యుద్ధం సాగుతూ వుంటే 
మీకు అందు పాల్గొనే అవకాశం లభిస్తుంది ఇక్కడ మీరు చేసిన సహకారం 
తక్కువైంది కాదు” అని అన్నాడు. ఆయన సలహా అంగీకరించి హిందూ దేశానికి 
బయలుదేరాను. 


43. ప్రయాణం 


కేలెన్‌బెక్‌ నాతోబాటు హిందూ దేశానికి బయలుదేరారు. ఇంగ్లాండులో మేము 
కలిసే వున్నాం. కాని యుద్ధం కారణంగా జర్మను దేశస్థుల మీద నిఘా ఎక్కువైంది 
అందువల్ల కేలన్‌బెక్‌ రాకను గురించి మాకు సందేహం కలిగింది వారికి పాస్‌పోర్టు 
సంపాదించేందుకు నేను చాలా ప్రయత్నం చేశాను. మి రాజకీ ఆయనకు పాస్‌పోర్టు 
యిప్పించేందుకు సిద్ధపడ్డారు. ఆయన యీ వివరమంతా ౮ డ్వారా ప్రైస్రాయికీ 
తెలియజేశారు. కాని లార్డ్‌హార్జింగ్‌ దగ్గర నుంచి “ఈ సమయంలో నె? ప్రమాదకరమైన 
పనికి సహకరించలేనని తెలుపుటకు చింతిస్తున్నాను. అంటూ రపిమని సమాధానం 
వచ్చింది. ఈ సమాధానమందలి బెచిత్యాన్ని మేమంతా గ్రహించాము కేలన్‌బెక్‌ను 
వదులుతున్నప్పుడు నాకు వియోగ బాఫ్‌ అమితంగా కలిగింది. కేలన్‌బెక్‌కు కలిగిన 
దుఃఖం వర్ణనాతీతం. ఆయన హిందూ దేశం వచ్చి వుంటే మంచి రైతుగా, మంచి 
నేతవానిగా సాదాజీవితం గడుపుతూ ఉండేవారు. ఇప్పుడు ఆయన దక్షిణాఫ్రికాలో 
శేషజీవితం గడుపుతూ వున్నారు. గృహనిర్మాణానికి సంబంధించిన వృత్తిని చేపట్టి 
దాన్ని బాగా సాగిస్తున్నారు. మూడోతరగతి టిక్కెట్టుపై ప్రయత్నించాము. 

మేము ఓడ ప్రయాణానికి ఏ. అండ్‌ ఓ. ఓడలో మూడోతరగతి టిక్కెట్టు 
తీసుకున్నాము. దక్షిణ ఆఫ్రికానుంచి తెచ్చుకున్న కొన్ని ఆహార పదార్థాలు 
వెంట పెట్టుకున్నాం. మరో పదార్థాలు దొరుకుతాయి కాని అవి ఓడలో దొరకవు. 
డా.మెహతా నాశరీరాన్ని మీడ్జ్‌ ప్లాస్టరుతో కట్టివేశాడు. దాన్ని అలాగే వుంచమని సలహా 
యిచ్చాడు. రెండు రోజులు దాన్ని భరించాను, కాని యిక తట్టుకోలేక పోయాను. 
కొద్దిగా శ్రమపడి దాన్ని ఊడదీసి స్నానం చేశాను. ఎండు ద్రాక్ష, తాజా పండ్లు మాత్రం 
తీసుకుంటూ వున్నాను ఆరోగ్యం మెల్లమెల్లగా కుదుట పడసాగింది. ఓడ సూయజ్‌ 
కాలువలోకి ప్రవేశంచునప్పటిక్‌ నా ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. నీరసంగా 
వున్నప్పటికీ నన్ను పట్టుకున్న భయం వదిలింది రోజురోజుకీ వ్యాయామం పెంచుతూ 
వున్నాను ఈ మార్పుకు కారణం పరిశుద్ధమైన శీతోష్టస్థితియేయని నాకు బోధపడింది 


328 వకీలు వృత్తి కొన్ని జ్ఞాపకాలు 


ఎందువల్లనో గాని మాకూ అక్కడవున్న ఆంగ్ల యాత్రికులకు మధ్య ఎంతో 
వ్యత్యాసం కనబడింది. ఇంత వ్యత్యాసం దక్షిణ ఆఫ్రికాలో నాకు కనబడలేదు. అక్కడ 
కూడా తేడా వుందికొని, యింత తేడా మాత్రం లేదని చెప్పవచ్చు. అప్పుడప్పుడు ఆంగ్ల 
యాత్రికుల్ని కలిసినా “క్షేమంగా వున్నారా? వున్నాము' అంతటితో సంభాషణ ఆగిపోతూ 
వున్నది. మనస్సులు కలపలేదు స్టీమరులోను దక్షిణ ఆఫ్రికాలోను మనస్సులు 
కలిసేవి. మేము పరిపాలకులం అని ఆంగ్లేయులు, మేము పాలితులం అని హిందూ 
దేశస్థులు తెలిసో తెలియకో భావించడం యిందుకు కారణమని గ్రహించాను. 
ఇటువంటి వాతావరణా న్నుండి త్వరగా బయటపడి దేశం చేరుకోవాలని 
తహతహలాడాను. ఆదన్‌ చేరాక యింటికి చేరినట్లనిపించింది. దక్షిణాఫ్రికాలో అదన్‌ 
ప్రజలతో నాకు సంబంధం ఎర్సడింది. అక్కడ భాయికైకోబాద్‌కావస్‌ దీన్నా డర్చను 
విచ్చేసినప్పుడు ఆయనతోను, ఆయన భార్యతోను నాకు బాగా పరిచయం ఏర్పడింది. 
తరువాత కొద్ది రోజులకు మేము బొంబాయి చేరాం. 1905 కే తిరిగి వద్దామనుకున్న 
దేశానికి పదిసంవత్సరాల తరువాత వచ్చానన్నమాట. ఎంతో ఆనందం కలిగింది. 
బొంబాయిలో గోఖలేగారు స్వాగత సత్కారాల నిమిత్తం ఏర్పాట్లు చేశారు. వారి 
ఆరోగ్యం సరిగా లేదు. అయినా వారు బొంబాయి వచ్చారు. వారిని కలుసుకొని, 
వారిజీవితంతో కలిసిపోయి నా బరువును తగ్గించుకోవాలనే కోరికతో బొంబాయి 
చేరాను. కాని సృష్టికర్త నా నొసట మరో విధంగా లిఖించాడు. 


44. వకీలు వృత్తి కొన్ని జ్ఞాపకాలు 


హిందూ దేశం వచ్చిన తరువాత నా జీవనస్రవంతి ఎలా ముందుకు సాగిందో 
వివరించే ముందు దక్షిణ ఆఫ్రికాలో జరిగిన కొన్ని ఘట్టాలు యిక్కడ తెలియజేయడం 
అవసరమని భావిస్తున్నాను. వాటిని నేను గతంలో కావాలనే వదిలి వేశాను. కొంత 
మంది మిత్రులు నా వకీలు జీవితపు అనుభవాలు తెలుపమని కోరారు. అట్టి 
జ్ఞాపకాలు కోకొల్లలు . వాటిని వ్రాయడం ప్రారంభిస్తే పెద్ద గ్రంథం అవుతుంది. కొన్ని 
జ్ఞాపకాల్ని మాత్రం యిక్కడ తెలుపుతాను. వకీలు వృత్తిలో నేను ఆధారం చేసుకోలేదని 
మొదటనే తెలియజేశాను. నిజానికి నా వకీలు వృత్తితో ఎక్కువ భాగం సేవకే 
సమర్చించాను. జేబు ఖర్చుకు సరిపడే సామ్ముమినహా మరింకేమీ తీసుకోలేదు. ఎన్నో 
పర్యాయాలు ఆ సొమ్ముకూడా వదిలివేస్తూ వుండేవాణ్ణి. యింతటితో ఆపుదామంటే 
సత్యపాలనకోసం మీరు చేసిన వకీలు వృత్తిని గురించి ఏమి రాసినా ప్రయోజనం 


అత్మకథ 329 


కలుగుతుందని మిత్రులు అభిప్రాయపడ్డారు. వకీలు వృత్తియందు అబద్దాలు తప్పవని 
నా చిన్నతనం నుండి వింటూ వచ్చాను. అబద్దాలాడి నేను ఏమైనా పదవినిగాని, 
ధనాన్నిగాని ఆశించలేదు. అందువల్ల అటువంటిమాటల ప్రభావం నామీద ఏమీ 
పడలేదు. దక్షిణ ఆఫ్రికాలో ఎన్నో పర్యాయాలు నాకు పరీక్ష జరిగింది. ఎదురు పార్టీ 
వాళ్ళు సాక్షులకు పాఠం నూరిపోస్తారని నాకు తెలుసు. నేను కూడా అలా చేస్తే, 
కక్షిదారును అబధ్ధాలాడమని ప్రోత్సహిస్తే కేసు డిక్రీ కావడం ఖాయమే. కాని నేను అట్టి 
లోభంలో పడలేదు. ఒక్క కేసు విషయం నాకు బాగా జ్ఞాపకం వున్నది. కేసు గెలిచిన 
తరువాత కక్షిదారు నన్ను మోసగించాడని తెలుసుకున్నాను. అసలు కేసులో నిజం 
వుంటే గెలవాలని లేకపోతే ఓడాలని భావించేవాణి, గెలుపు ఓటమిని బట్టి సొమ్ము 
తీసుకునే వాణ్ణి కాదు. కక్షిదారు గెలిచినా లేక ఓడినా చేసిన శ్రమకు సరిపోయే సొమ్ము 
మాత్రమే తీసుకునేవాణ్ణి “నీ కేసులో నిజం లేకపోతే నా దగ్గరికి రావద్దు. సాక్షులకు 
అబద్దాలు నూరి పోయడం వంటి పనులు నేను చేయను. అని ముందే చెప్పినవాణ్ణి. 
అందువల్ల అబద్ధం కేసులు నా దగ్గరకు వచ్చేవి కావు. నా పరపతి ఆ విధంగా 
పెరిగింది. నిజం వున్న కేసులు నాకు అప్పగించి అబద్ధం కేసులు మరో వకీలుకు 
అప్పగించే కక్షిదారులు కూడా వున్నారు. 

ఒక పర్యాయం నాకు కఠిన పరీక్ష జరిగింది. అది నమ్మకమైన నా కక్షిదారుకు 
సంబంధించిన కేసు. అందు ఖాతాలెక్కల చిక్కులు అనేకం వున్నాయి. కేసు చాలా 
కొలం నడిచింది. ఆ కేసుకు సంబంధించిన విషయాలమీద వివిధ కోర్టుల్లో విచారణ 
జరిగింది. చివరికి కోర్టుకు సంబంధించిన లెక్కల్లో నిష్ణాతులైన కొందరిని 
పంచాయతీదారులుగా నిర్ణయించి వారికి లెక్కల వ్యవహారం అప్పగించారు. 
పంచాయతీదారుల తీర్పు ప్రకారం నా కక్షిదారు గెలవడం ఖాయమని తేలింది. కాని 
అతని లెక్కలో ఒక పెద్ద పొరపాటు దొర్లిపోయింది. జమా ఖర్చులో పంచాయతీదారుల 
దృక్పధం ప్రకారం ఇటు అంకెలు అటు చేర్చబడ్డాయి. ఎదుటి పక్షం వకీలు 
పంచాయితీ దారుల పొరపాటును గ్రహించాడు. అయితే పంచాయితీదారుల 
పొరపాటును అంగీకరించడం కక్షిదారు పనికాదని ఆయన అభిప్రాయపడ్డాడు. 
ఎదురు పార్టీ వారి మాటల్ని అంగీకరించవలసిన అవసరం మనకు లేదని ఆయన 
అన్నాడు. జరిగిన పారపాటును అంగీకరించడం మంచిదని నేను అన్నాను. పెద్ద వకీలు 
అంగీకరించలేదు. “అలా అంగీకరిస్తే కోర్టు మొత్తం తీర్చునే రద్దుచేసే ప్రమాదం 
వున్నదని అట్టి ప్రమాదంలో తెలివిగల ఎ వకీలు తన కక్షిదారును పడవేయడని, నేను 


330 గడుసుతనం 


మాత్రం యిట్టి ప్రమాదానికి పూనుకోనని, కేసు విచారణ మళ్ళీ ప్రారంభమైతే కక్షిదారు 
డబ్బు బాగా ఖర్చు పెట్టవలసి వస్తుందని చివరకి తీర్పు ఎలా యిస్తారో చెప్పడం 
కష్టమని స్పష్టంగా చెప్పివేశాడు. 

ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు కక్షిదారు అక్కడే వున్నాడు. “ఇట్టి ప్రమాదానికి 
సిద్ధపడక తప్పదు. మనం అంగీకరించకపోయినా పారపాటు జరిగిందని తెలిసిన 
తరువాత, ఆ తీర్పు మీద కోర్టు నిలబడి వుంటుందని భావించడం సరికాదు కదా! 
పారపాటును సరిదిద్దుకుంటున్నప్పుడు కక్షిదారు నష్టపడినా తప్పేమిటి” అని ప్రశ్నించాను. 

“కాని మనం పొరపాటున అంగీకరించినప్పుడు గదా ఇదంతా?” అని అన్నాడు 
పెద్దవకీలు. 'మనం అంగీకరించకపోయినా, కోర్టు జరిగిన పొరపాటును గ్రహించదని 
లేక ప్రతివాదులు యీ పొరపాటును కోర్టు దృష్టికి తీసుకురారని భావించడం సబబా? 
అని అడిగాను. పెద్ద వకీలు యిక ఒక నిర్ణయానికి వచ్చి “అయితే యీ కేసులో మీరు 
వాదించండి. పొరపాటును అంగీకరించే షరతుమీద అయితే నేను రాను. వాదనలో 
పాల్గానను అని చెప్పి వేశాడు. 

“మీరు రాకపోయినా కక్షిదారుకోరితే నేను యీ కేసులో వాదిస్తాను. జరిగిన 
పొరపాటును అంగీకరించే షరతులమీదనే నేను వాదిస్తాను. అంగీకరించవద్దంటే 
మాత్రం నేను వాదించను. ' అని చెప్పి వేశాను. ఆవిధంగా చెప్పి నేను కక్షిదారు వంక 
చూచాను. కక్షిదారు పెద్దచిక్కులో పడ్డాడు. ఈ కేసు విషయమై మొదటి నుండి శ్రద్ద 
వహించియున్నందున, కక్షిదారుకు నా మీద అమిత విశ్వాసం కలిగింది. నా స్వభావం 
కూడా అతడికి పూర్తిగా తెలుసు. కొద్దిసేపు ఆలోచించి అతడు ఒక నిర్ణయానికి వచ్చి 
“సరేనండి. మిరే కోర్టులో వాదించండి. జరిగిన పారపాటును అంగీకరించండి. ఓటమి 
నొసటన వ్రాసివుంటే ఓడిపోతాను. అన్నింటికీ సత్యరక్షకుడు ఆ రాముడే” అని 
అన్నాడు. నాకు పరమానందం కలిగింది. మరో విధంగా అతడు జవాబిస్తాడని నేను 
భావించలేదు. పెద్ద వకీలు నన్ను మరీవురీ హెచ్చరించాడు. మొండి 
పట్టుపడుతున్నందున నామీద జాలి కూడా పడ్డాడు. చివరికి ధన్యవాదాలు తెలిపాడు. 
ఇక కోర్టులో ఎమి జరిగిందో తరువాత వివరిస్తాను. 


45. గడుసుతనం 


నా సలహా యందలి బెచిత్యాన్ని గురించి నాకు కొంచెం కూడా సందేహం 
కలుగలేదు. కాని ఆ కేసు విషయంలో వాదన సాగించాలంటే నాకు సందేహం 
కలిగింది యిలాంటి ప్రమాదకరమైన కేసులో పెద్ద కోర్టులో వాదించడం ప్రమాదమని 


ఆత్మకధ 331 


తోచింది. అందువల్ల భయపడుతూనే నేను జడ్జిగారి యెదుటలేచి నిలబడ్డాను. ఆ 
పారపాటును గురించిన మాట ఎత్తగానే ఒక న్యాయాధిపతి “ఇది గడుసుతనం అని 
అనిపించుకోదా అని అన్నాడు. 

నేను లోలోన మండి పడ్డాను. అసలు గడుసుతనానికి తావే లేనప్పుడు 
'మొదటనే జడ్జీ వ్యతిరేకమైతే కఠినమైన యీ కేసులో విజయం పొందడం సాధ్యంకాదు' 
అని అనిపించింది. కోపాన్ని అణుచుకొని “అయ్యా! మీరు పూర్తి విషయం వినకుండానే 
గడుసుతనం అని దోషారోపణ చేయడం ఆశ్చర్యకరం'అని ప్రశాంతంగా అన్నాను. 
“నేను దోషారోపణ చేయడం లేదు. సందేహం వ్యక్తం చేశాను.” అని అన్నాడు జడ్జీ, 
“మీ సందేహం నాకు దోషారోపణగా భాసించింది. నిజమేమిటో మనవి చేశాక 
సందేహానికి తావుంటే మీరు సందేహించవచ్చు” అని అన్నాను. దానితో జడ్జీ శాంతించాడు. 
మిమ్మల్ని మధ్యలో ఆపినందుకు విచారిస్తున్నాను. మీరు మీ విషయం విశదంగా 
చెప్పండి. అని అన్నాడు. జడ్జీ దగ్గర బలవత్తరమైన ఆధారాలు వున్నాయి. పారంభంలోనే 
ఆయన సందేహించడం, జడ్జీ దృష్టిని నా వాదన మీదకు అకర్షించగలగడం వల్ల నాకు 
ధైర్యం చేకూరింది సవివరంగా కేసును గురించి చెప్పాను. జడ్జీలు ఓపికగా నావాదనంతా 
విన్నారు అజాగ్రత్తవల్ల పొరపాటు జరిగిపోయిందనే నమ్మకం నా వాదన విన్న మీదట 
వారికి కలిగింది. ఎంతో కష్టపడి తయారు చేసిన లెక్కను రద్దుచేయడం ఉచితం కాదని 
వారికి తోచింది. ఎదుటి పక్షపు వకీలుకు పారపాటు జరిగిందని నేను చెప్పిన మీదట 
యిక తాను వాదించవలసింది ఏమీవుండదని తెలుసు. అయితే యింత స్పష్టంగా 
సవరించుటకు వీలుగా వున్న పొరపాటు కోసం పంచాయతీ దారుల తీర్చును 
రద్దుచేసేందుకు జడ్జీలు సిద్ధపడలేదు. పాపం ఆ వకీలు బుర్ర బద్దలు కొట్టుకున్నాడు. 
ప్రారంభంలో సందేహం వ్యక్తం చేసిన జడ్టీయే నా వాదనను గట్టిగా సమర్ధించాడు. 
గాంధీ పొరపాటును అంగీకరించి యుండకపోతే మీరు ఏం చేసేవారు అని జడ్జీ ఆ 
వకీలును ప్రశ్నించాడు. లెక్కల నిపుణులను మేము నియమించాము. అంతకంటే 
మించిన నిపుణులను ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు? అని అంటూ “ఈ కేసును 
గురించిన వ్యవహారంలో బాగా తెలుసుకున్నారని భావిస్తున్నాం. లెక్కలనిపుణులు 
కూడా పొరపాటు పడవచ్చు. మరో సారపాటు ఏదీ మీరు చూపించలేదు. అట్ట స్థితిలో 
నియమాలకు సంబంధించిన కొద్ది పొరపాటుకు ఉభయ పార్టీలచేత క్రొత్తగా మళ్ళీ 
ఖర్చు చేయించడానికి కోర్టు సిద్ధంకాజాలదు. కేసును తిరిగి విచారించమని మీరు 
కోరితే అది సాధ్యం కొని పని అని జడ్జీలు అన్నారు. 
Te.s.W.-1-23 


332 కక్షిదొారులు అనుచరులుగా మారారు 


ఈ విధమైన తర్కంతో ప్రతి పక్షానికి చెందిన వకీలును శాంతపరిచి పారపాటును 
సరిచేసి లేక యీ చిన్న పొరపాటును సరిదిద్ది మళ్ళీ తీర్చు యిమ్మని పంచాయితీ 
దారుల్ని ఆదేశించి, కోర్టు సరిదిద్దబడిన తీర్పును ఖాయం చేసింది. నేను ఎంతో 
సంతోషించాను. క్రక్షిదారు మరియు పెద్ద వకీలుకూడా సంతోషించారు. వకీలు వృత్తిలో 
కూడా సత్యరక్షణ కావిస్తూ పని చేయవచ్చుననే నా అభిప్రాయం దృఢపడింది. 

వృత్తి కోసం చేసే వకాల్తాలో దోషం వుంటే, దాన్ని సత్యం కప్పి వుంచలేదని 
పాఠకులు గ్రహింతురుగాక. 


46. కక్షిదొరులు అనుచరులుగా మారారు 


నేటాలు మరియు ట్రాన్సువాలుల వకాల్తాలో ఒక తేడా వున్నది. నేటాలులో 
అడ్వొకేట్‌కు మరియు అటార్నికి తేడా వున్నప్పటికి యిద్దరూ కోర్టులన్నింటియందు 
సమానంగా వకొల్తాకు పూనుకోవచ్చు. ట్రాన్సువాలులో బొంబాయి వలెనే వ్యవహారం 
సాగుతున్నది. అక్కడ కక్షిదారుకు సంబంధించిన వ్యవహారాలన్నీ అడ్వొకేట్‌ అటర్నీ 
ద్వారానే జరుగుతాయి. నేటాలులో నేను అడ్వకేట్‌గా ధృవీకరణ పత్రం తీసుకున్నాను. 
ట్రాన్సువాలులో అటార్నీ పత్రం పుచ్చుకున్నాను. అడ్యొకేట్‌గా వుంటూ హిందు 
దేశస్థులతో నాకు తిన్నగా సంబంధం వుండదు. తెల్లవాడైన అటార్నీ నాకు కేసులు 
అప్పగించే స్థితి దక్షిణ ఆఫ్రికాలో లేదు. ట్రాన్సువాలులో వకాల్తా చేస్తూ మేజిస్టేటు 
కోర్టుకు నేను చాలా సార్లు వెళ్ళాను. ఒక పర్యాయం విచారణలో వున్న ఒక కేసులో నా 
కక్షిదారు నన్ను మోసం చేశాడని తేలింది. అతని కేసు అబద్ధాలపుట్ట. అతడు బోనులో 
నిలబడి వణికిపోయాడు. పడిపోయే స్థితిలో వున్నాడు. నేను మేజిగ్ట్రేటును “అయ్యా, 
నా కక్షిదారుకు కఠిన శిక్ష విధించండి" అని కోరి కూర్చున్నాను. ప్రతిపక్షానికి చెందిన 
వకీలు నివ్వెరబోయాడు. మేజిగ్ట్రేటు సంతోషించాడు. కక్షిదారును. నేను బాగా 
కోప్పడ్డాను. ముందుగనే అబద్దం కేసుతీసుకోనని అతడికి గట్టిగా చెప్పాను. అతడు 
అందుకు అంగీకరించాడు కూడా. అందువల్ల అతడికి శిక్షవిధించమని కోరినందున 
అతడు కోపం తెచ్చుకోలేదు. ఎదిఎమైనా నా యీ వ్యవహార ప్రభావం నా వృత్తిమీద 
పడలేదు. కోర్టులో నా పని సులభమైపోయింది. సత్యనిష్టవల్ల వకీలు మిత్రుల దృష్టిలో 
నాకు గౌరవం పెరిగింది. వారందరి ఆదరణ పాందగలిగాను. వకీలు వృత్తి సాగిస్తున్నప్పుడు 
కక్షిదొరు దగ్గర గాని, వకీలు దగ్గర గాని నా అజ్ఞానాన్ని దాచేవాణ్ణికాదు. నాకు 
బోధపడనప్పుడు మరో వకీలు దగ్గరకు వెళ్ళమని కక్షిదారుకు నేనే సలహా యిచ్చే వాణ్ణి. 


ఆత్మకధ 333 


అతడు నన్నే పనిచేయమంటే మరో అనుభవజ్ఞుడైన వకీలు సలహా పొందుతానని 
చెప్పేవాణ్లీ. ఈ విధంగా వ్యవహరించడంవల్ల కక్షిదారులు నన్ను విశ్వసించేవారు. పెద్ద 
వకీలు దగ్గరకు వెళ్ళి సలహా తీసుకునేందుకు అయ్యే వ్యయం కూడా వారే 
సంతోషంగా భరించేవారు. అట్టి వారి (పేమ, విశ్వాసాలు నా ప్రజాసేవకు బాగా 
ఉపకరించాయి. గత ప్రకరణంలో దక్షిణ ఆఫ్రికాలో నా వకీలు వృత్తి లక్ష్యం 
ప్రజాసేవయేనని తెలియజేశాను. ప్రజాసేవ చేయడానికి కూడా ప్రజల విశ్వాసం 
పొందడం చాలా అవసరం. డబ్బు తీసుకొని నేను వకీలు పని చేసినా ఉదార 
హృదయంతో ప్రజలు నా పనిని సేవా కార్యంగానే భావించారు. జైళ్ళకు వెళ్లవలసి 
వచ్చినప్పుడు చాలా మంది వ్యక్తులు ఆ విషయం ఏమిటో తెలుసుకోకుండానే నామీద 
గల (ప్రేమ విశ్వాసాల కారణంగా సిద్ధపడ్డారు. ఈ విషయాలు వ్రాస్తున్నప్పుడు వకీలు 
వృత్తికి సంబంధించిన ఎన్నో మధుర స్మృతులు నా కలాన్ని ఆవహిస్తున్నాయి. 
చాలామంది కక్తిదారులు నాకు మిత్రులుగా మారిపోయారు. ప్రజాసేవలో నాకు 
నిజమైన అనుచరులుగా వుండి నా కరోర జీవితాన్ని సరళం చేశారు. 


47. అపరాధి జైలుశిక్ష పడకుండా తప్పించుకున్న విధానం 

పారళీ రుస్తుంగారి పేరుతో ఈ ప్రకరణాల పాఠకులు సుపరిచితులే. ఆయన 
ఒకే సమయంలో నాకు కక్షిదారు, ప్రజాకార్యరంగంలో అనుచరుడు అయ్యాడు. మరో 
విధంగా చెప్పాలంటే ముందు అనుచరుడు తరువాత కక్షిదారు అయ్యాడన్నమాట. 
ఆయన విశ్వాసాన్ని నేను అపరిమితంగా చూరగొన్నాను. తన స్వంతవిషయాలేగాక తన 
ఇంటి విషయాల్లో సహితంగా నా సలహాలు తీసుకొని ఆ ప్రకారం నడుచుకునేవాడు. 
ఆయనకు జబ్బు చేసినా నా సలహా అవసరమని భావించేవాడు. మా ప్రవర్తనా తీరులో 
ఎంతో వ్యత్యాసం వుండేది. ఆయన తన జబ్బులకు నా చికిత్సను వాడి చూచేవాడు': 
ఒక పర్యాయం పెద్ద ఆపద విరుచుకుపడింది. తన వ్యాపార రహస్యాలు నాకు 
చెపుతూ వుండేవాడు. అయినా ఒక రహస్యాన్ని దొచివుంచాడు. పారసీ రుస్తుంజీ 
చెల్లించవలసిన పన్ను చెల్లించేవాడు కాదు. దొంగ వ్యాపారం సాగించేవాడన్నమాట. 
బొంబాయి కలకత్తా నుండి వస్తువులు తెప్పించేవాడు. ఇక్కడే దొంగ వ్యాపారం 
జరుగుతూ వుండేది. అధికారులందరితో ఆయనకు మంచి సంబంధాలు వుండటం 
వల్ల ఆయనను ఎవ్వరూ సందేహించేవారు కాదు. ఆయన చూపించిన రశీదుల్ని, 
పట్టీలను బట్టి పన్ను వసూలు చేస్తూవుండేవారు. అప్పుడప్పుడు కొద్దిగా అనుమానం 


334 అపరాధి జైలుశిక్ష పడకుండా తప్పించుకున్న విధానం 


కలిగినా ఆఫీసర్లు చాలామంది కళ్ళు మూసుకునేవారన్నమాట. కాచో పారో ఖవో అన్‌, 
తేవుం ఛే చోరీ సుందబ[(పాదరసం తినడం, దొంగసొత్తు తినడం రెండూ సమానం 
సుమా) అని ఆ భగవంతుని సూక్తికదా! ఒకసారి పారసీ రుస్తుంగారి దొంగసొత్తు 
పట్టుబడింది. నా దగ్గరకు పరుగులు తీసాడు. ఆయన కండ్ల నుండి కన్నీరు 
కారుతున్నది. 'అన్నా! నేను మోసం చేశాను. నా పాపం ఈనాడు బ్రద్దలయింది. నేను 
పన్ను ఎగ్గొట్టాను. నాకు జైలుశిక్ష తప్పదు. నాశనం తప్పదు. ఈ ఆపదనుండి నీవే 
రక్షించాలి. నేను నీదగ్గర ఎమి దాచలేదు. కాని వ్యాపారంలో చేసే దొంగతనాన్ని 
గురించి చెప్పడం ఎందుకులే అని భావించి చెప్పలేదు. ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను.' 
అని ఘోష పెట్టాడు. ధైర్యం చెబుతూ “నాపద్ధతి మీకు తెలుసు కదా! విడిపించగలగడం, 
విడిపించలేకపోవడం భగవంతునిమీద ఆధారపడ్డ విషయం. చేసిన ఆపరాధాన్ని 
అంగీకరించే షరతులమీద అయితే నేను ప్రయత్నిస్తాను” అని అన్నాను. 

పాపం ఆ పెద్ద మనిషి ముఖం పాలిపోయింది. “మీదగ్గర ఒప్పుకున్నాను కదా! 
సరిపోదా!" అని అన్నాడు చేసిన అపరాధం ప్రభుత్వానికి సంబంధించినది. నా 
యెదుట అంగీకరిస్తే ప్రయోజనం ఏముంటుంది?” అని మెల్లగా అన్నాను. “మీరు 
చెప్పిన ప్రకారం చేయక తప్పదు. నాకు ఒక పాత వకీలు వున్నాడు. ఆయన సలహా 
తీసుకోండి. ఆయన నాకు మంచి మిత్రుడు." అని అన్నాడు. రుస్తుంజీ వ్యవహారమంతా 
పరిశీలించి చూశాను. ఈ దొంగ వ్యాపారం చాలా కాలం నుండి సాగుతున్నదని 
స్పష్టంగా తెలిసిపోయింది. పట్టుబడ్డ సామగ్రి స్వల్పమే. వకీలును కలిశాం. ఆయన 
కేసును పరిశీలించాడు. “ఈ వ్యవహారమంతా జ్యూరీ ఎదుటకు వెళుతుంది. ఇక్కడి 
జ్యూరీ హిందూ దేశస్టుల్ని తేలికగా వదిలే రకం కాదు, అయినా వదలను" అని 
అన్నాడు. ఆయనతో నాకు పరిచయం తక్కువ. పారసీ రుస్తుంజీ ఆయన మాటను విని 
“మీకు ధన్యవాదాలు. అయితే ఈ వ్యవహారంలో నేను గాంధీగారి సలహా ప్రకారం 
నడుచుకుంటాను. ఆయన నన్ను బాగా ఎరుగును. మీరు వీరికి అవసరమైన 
సలహాలు యిస్తూవుండండి అని అన్నాడు. ఈ వ్యవహారం అక్కడ ముగించి మేము 
రుస్తుంజీ కొట్టు దగ్గరకు వచ్చాం. “అసలు ఈ విషయాన్ని కోర్టుదాక పోనీయకూడదని 
అలా పోవడం మనకు మంచి పని కాదని అభిప్రాయపడ్డాను. కోర్టుకు వెళ్లడమా లేదా 
అని నిర్ణయించేవాడు టాక్సు వసూలు చేసే అధికారి. అతడు కూడా ప్రభుత్వ వకీలు 
సలహా ప్రకారం నడుచుకోవలసి వుంటుంది. నేను అ యిద్దరినీ కలుస్తాను. అయితే 
ఒక్క విషయం వాళ్లకు తెలియని అనగా వాళ్ళకు పట్టుబడని దొంగతనాలు కూడా నేను 
వారికి చెప్పవలసివుంటుంది. వారు విధించే శిక్షను అనుభవించేందుకు సిద్ధపడదాం. 


CI ణో 
తకం 335 


జైలుకు వెళ్లడం కంటే చేసిన దొంగ పని సిగ్గు చేటు అని నా అభిప్రాయం . సిగ్గుచేటు 
అయిన పని జరిగిపోయింది. జైలుకు వెళ్ళవలసి వస్తే ప్రాయశ్చిత్తమని భావిద్దాం. 
అయితే నిజమైన ప్రాయశ్చిత్తం ఒకటి వున్నది. ఇక భవిష్యత్తులో యిటువంటి 
దొంగపని చేయనని ప్రతిజ్ఞ గైకొనడమే ఆ ప్రాయశ్చిత్తం” అని స్పష్టంగా చెప్పివేశాను. 
నా మాటను సరిగా రుస్తుంజీ అర్ధం చేసుకోగలిగాడని చెప్పలేను ఆయన 
మంచి వీరుడు. అయితే అప్పుడు నీరు కారి పోయాడు. ఆయన పరువు పోయే 
ప్రమాదం సంభవించింది. ఎంతో కష్టపడి చెమటోడ్చి కట్టిన భవనం కుప్ప 
కూలిపోతుందేమోనన్న భయం ఆయన్ను పట్టుకున్నది. “నా మెడ మీ చేతుల్లో 
వుంచాను. ఇక మీయిష్టం' అని ఆయన అన్నాడు. వ్యవహారాలలో నాకుగల 
వినమతా శక్తినంతటినీ వినియోగించాను. అధికారిని కలిశాను. దొంగ వ్యవహారమంతా 
నిర్భయంగా చెప్పి వేశాను. కాగితాలన్నీ చూపిస్తానని మాట యిచ్చాను. పారసీ 
రుస్తుంజీ పడుతన్న బాధను, ఆయన వెల్లడించిన పశ్చాత్తాపాన్ని వివరించాను. “ఈ 
వృద్ధ పారశీకుడు మంచివాడని తోస్తున్నది. ఆయన మూర్ధపు పని చేశాడు. నా కర్తవ్యం 
ఏమిటో మీకు తెలుసా పెద్ద వకీలు ఎలా చెబితే అలా నేను చేయాలి. అందువల్ల మీరు 
పెద్ద వకీలుకు మీ శక్తినంతా వుపయోగించి నచ్చచెప్పండి.” అని ఆఫీసరు చెప్పాడు.“పారసీ 
రుస్తుంజీని కోర్టుకు యీడ్వకుండా వుంటే సంతోషిస్తాను. అని అన్నాను. ఆ అధికారి 
దగ్గర అభయదానం పొంది ప్రభుత్వ వకీలుతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను 
ఆయనను కలిశాను. నా సత్యనిష్ట ఆయన గ్రహించాడని తెలుసుకున్నాను. నేను ఏమీ 
దాచడం లేదని ఆయన ఎదుట బుజవు చేశాను. ఈ వ్యవహారంలోనో మరో 
వ్యవహరంలోనో ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన “మీరు లేదు కాదు చూద్దాం 
అను సమాధానం పొందే వ్యక్తి కాదు” అని నాకు సర్టిఫికెట్‌ యిచ్చాడు. పారసీ రుస్తుంజీ 
మీద కేసు మోపబడలేదు. ఆయన అంగీకరించిన టాక్సు సామ్ము రెట్టింపు వసూలు 
చేసి కేసును ఉపహరించవలెనని ఆర్డరు వెలువడింది. రుస్తుంజీ తాను చేసిన పన్నుల 
ఎగవేతకు సంబంధించిన ఈ దొంగతనం గురించిన కథ ట్రాసి అద్దాల బీరువాలో 
భద్రపరిచాడు. ఆ కాగితాలు శన ఆఫీసులో తన వారసులకు, తోటి వ్యాపారస్తులకు 
హెచ్చరికగా వుంచాడు. రుస్తుంజీ సేఠ్‌ గారి మిత్రులు వ్యాపారస్తులు “ఇది నిజమైన 
వైరాగ్యం కాదు. స్మశాన వైరాగ్యం సుమా అని నాకు చెప్పారు. వారి మాటల్లో సత్యం 
ఎంతవుందో నాకు తెలియదు. ఆ మాట కూడా రుస్తుంజీ సేర్‌కు నేను చెప్పాను." మిమ్మల్ని 
మోసం చేసి నేను ఎక్కడికి వెళ్ళగలను? అని ఆయన సమాధానం యిచ్చాడు. 


శ రో ల 


ఐదవ భాగం 


1. మొదటి అనుభవం 


నేను దేశం చేరక ముందే ఫినిక్సు నుండి భారతదేశానికి రాదల్చుకున్న వాళ్లు 
వచ్చివేశారు. నిర్ణయం ప్రకారం వాళ్ల కంటె ముందుగా నేను రావాలి. కాని యుద్ధం 
కారణంగా నేను లండనులో ఆగిపోయాను. అయితే ఫినిక్సు నుండి వచ్చిన వారిని 
ఎక్కడ వుంచడమా అని ప్రశ్న బయలుదేరింది. అంతా కలిసి ఫినిక్సు ఆశ్రమంలో 
వుంటే మంచిదని భావించాను. ఫలానా చోటుకు వెళ్లమని చెబుదామంటే నాకు ఏ 
ఆశ్రమమూ తెలియదు. ఆండ్రూసును కలిసి వారు ఎలా చెబితే అలా చేయమని 
వ్రాశాను. వాళ్లను ముందు కాంగడీ గురుకులంలో వుంచారు. అక్కడ కీ.శే. శ్రద్దానంద్‌ 
వాళ్లను తమ బిడ్డల్లా చూచుకున్నారు. తరువాత వారిని శాంతినికేతనంలో వుంచారు. 
అక్కడ కవివర్యులు, వారి అనుచరులు వారి మీద (పేమామృతం కురిపించారు. ఆ 
రెండు చోట్ల వాళ్లకు కలిగిన అనుభవం వాళ్లకు నాకు చాలా ఉపయోగపడింది. 

“కవివర్యులు, శ్రద్ధానంద్‌జీ, శ్రీసుశీలరుద్ర” యీ ముగ్గురిని ఆండ్రూసుగారు 
చెప్పే త్రిమూర్తులు అని అనేవాణ్ణి. దక్షిణాఫ్రికాలో ఆయన ఆ ముగ్గురిని అమితంగా 
పొగుడుతూ వుండేవారు. దక్షిణాఫ్రికాలో జరిగిన అనేక సమావేశాలలో, అనేక 
సందర్భాలలో ఆండ్రూసు యీ ముగ్గురిని స్మరిస్తూ వుండేవారు. సుశీలరుద్ర గారి 
దగ్గర మా ముగ్గురు బిడ్డల్ని వుంచారు. రుద్రగారికి ఆశ్రమం లేదు. అందువల్ల వారి 
ఇంట్లోనే పిల్లల్ని వుంచారు. ఆ యింటిని నా బిడ్డలకు అప్పగించివేశారని చెప్పవచ్చు. 
రుద్రగారి పిల్లలు, నా పిల్లలు మొదటిరోజునే మమేకం అయిపోయారు. దానితో నా 
పిల్లలు, ఫినిక్సు నుండి వచ్చిన వాళ్లు శాంతినికేతనంలో వున్నారని తెలుసుకొని, 
గోఖలేగారిని కలుసుకొని వెంటనే శాంతినికేతనం వెళ్లాలని తొందరపడ్డాను. 

బొంబాయిలో అభినందనలు స్వీకరించునప్పుడు నేను కొద్దిగా నత్యాగ్రహం 
చేయవలసి వచ్చింది. మి.పేటిట్‌ గారి వద్ద నాకు స్వాగతోత్సవం ఏర్పాటు చేశారు. 
అక్కడ గుజరాతీలో సమాధానం యిచ్చుటకు నాకు ధైర్యం చాలలేదు. బ్రహ్మాండమైన 
భవనం, కండ్లకు మిరిమిట్లుగొలిపే లైట్లు. వైభవోపేతంగా వున్న ఆ ప్రదేశంలో 
గిర్మిట్‌కూలీల వెంట వున్న నాబోటి పల్లెటూరివాడికి స్థానం లేదని అనిపించింది. 
యీనాటి నా దుస్తుల కంటే అనాటి నా దుస్తులు కొంచెం బాగా వున్నాయని 


336 


ఆత్మకధ 337 


చెప్పవచ్చు. అప్పుడు చొక్కా, తలపాగా వగైరా దుస్తులు మంచివే ధరించాను. అయినా 
టిప్‌టాప్‌గా దుస్తులు ధరించియున్న అక్కడి వాళ్లమధ్య నేను విడిగా కనబడుతూ 
వున్నాను. ఏదో విధంగా అక్కడ పని ముగించుకొని నేను ఫిరోజ్‌మెహతాగారి ఒడిలో 
ఆశ్రయం పొందాను. 

గుజరాతీ సోదరులు ఉత్సవం చేయకుండా వూరుకుంటారా? కీ.శే. ఉత్తమలాల్‌ 
త్రివేది ఆసభను ఎర్పాటు చేశారు. ఆ ఉత్సవ కార్యక్రమం గురించి ముందుగానే 
కొద్దిగా తెలుసుకున్నాను. ఆయన అధ్యక్షత వహించారో లేక ప్రధాన వక్తగా వున్నారో 
నాకు యిప్పుడు సరిగా గుర్తులేదు. కాని ఆయన క్లుప్తంగా మధురంగా ఇంగ్లీషులో 
ప్రసంగించారు. మిగతా ఉపన్యాసాలు కూడా ఇంగ్లీషులోనే జరిగినట్లు గుర్తు నా 
వంతు వచ్చినప్పుడు నేను గుజరాతీలోనే ప్రసంగించాను. గుజరాతీ, హిందుస్తానీ 
భాషలయెడ నాకుగల పక్షపాత భావాన్ని కొద్దిగా వెల్లడించి గుజరాతీల సభలో ఇంగ్లీషు 
వాడకాన్ని వినమ్రతతో వ్యతిరేకిం చాను. అలాంటి భావం వ్యక్తం చేస్తున్నప్పుడు 
కొంచెం తటపటాయించాను. చాలాకాలం తరువాత దేశం వచ్చిన యితడు అవివేకంగా 
ప్రవాహానికి ఎదురీత ఈదుతూ వున్నాడే అని అనుకుంటారేమోనని భావించాను. 
ఎదిఎమైనా గుజరాతీ భాషలోనే మాట్లాడాను. ఎవ్వరూ నా మాటల్ని ఖండించలేదు. 
సహించారు. అందుకు నేను సంతోషించాను. యీ సభలో కలిగిన అనుభవంవల్ల 
యిప్పుడు ప్రజలు అనుకుంటున్న దానికి విరుద్ధంగా మాట్లాడినా యిబ్బంది కలుగదు 
అని గ్రహించాను. ఈ విధంగా రెండురోజులు బొంబాయిలో వుండి గోఖలేగారి 
అనుమతి పొంది పూనాకు బయలుదేరాను. 


2. గోఖలే గొరితో 


నేను బొంబాయి చేరగానే గోఖలేగారు “గవర్నరు మిమ్ము కలుసుకోవాలని 
అనుకుంటున్నారు. పూనాకు వెళ్లే ముందు మీరు వారిని కలవడం మంచిది” అని వార్త 
పంపారు. ఆ ప్రకారం నేను బొంబాయి గవర్నరు గారిని కలుసుకునేందుకు వెళ్లాను. 
మామూలు మాటల తరువాత “మీరు నాకు మాట యివ్వండి. ప్రభుత్వం విషయమై 
మీరేదైనా అడుగు వేయాలనుకుంటే ముందుగా నాతో మాట్లాడుతూ వుండండి" అని 
ఆయన అన్నాడు. 

“ఆవిధంగా మాట యివ్వడం నాకు సులభమే. ఎవరికైనా వ్యతిరేకంగా 
వ్యవహరించదలుచుకున్నప్పుడు ఆవిషయం వారికి తెలిపీ వారి అభిప్రాయం 
తెలుసుకోవడం, సాధ్యమైనంతవరకు వారికి అనుకూలంగా వ్యవహరించడం సత్యాగ్రహ 


328 గోఖలే గారితో 


ధర్మం. దక్షిణ ఆఫ్రికాలో నేను సదా యీ నియమాన్ని పాటించాను. యిక్కడకూడా 
అలాగే పాటిస్తాను అని సమాధానం యిచ్చాను. లార్జ్‌ విల్లింగన్‌ ధన్యవాదాలు తెలిప 
మీరు అవసరమని భావించినప్పుడు నన్ను కలుసుకోవచ్చు. ప్రభుత్వం కావాలని ఎ 
చెడ్డ పని చేయదలచదని మీరే గ్రహిస్తారు అని అన్నాడు. “ఈ విశ్వాసమే నాకు ఆధారం 
అని అన్నాను, 

నేను పూనా చేరాను. అక్కడి వివరాలన్నింటిని వ్రాయడం సాధ్యంగాదు. 
గోఖలేగారు, వారి సొసైటీ (భారత్‌ సేవక్‌ సమాజ్‌) సభ్యులు అంతా పేమామృతంతో 
నన్ను తడిపివేశారు. నాకు జ్ఞాపకం వున్నంత వరకు గోఖలేగారు తమ సొసైటీ 
సభ్యులనందరినీ పూనా పిలిపించారు. వారితో అనేక విషయాలను గురించి అరమరికలు 
లేకుండా చర్చించాను. సొసైటీలో చేరమని గోఖలేగారు నన్ను గట్టిగా కోరారు. నాకూ 
అట్టి కోరిక కలిగింది. కాని సాసైటీ సభ్యులకు ఒక ధర్మ సందేహం కలిగింది. సొసైటీ 
ఆదర్శాలకు గాంధీ ఆదర్శాలకు, యిరువురి పని చేసే తీరుకు గల వ్యత్యాసం వారు 
గ్రహించారు. అందువల్ల నన్ను సొసైటీలో సభ్యనిగా చేర్చుకోవచ్చా లేదా అని వారు 
సందేహించారు. కాని గోఖలేగారి భావం వేరుగా వుంది. నేను నా ఆదర్శాల మీద ఎంత 
దృఢంగా వుంటానో యితరుల ఆదర్శాలను అంత దృఢంగా గౌరవిస్తానని, యితరులతో 
బాగొ కలిసి పోగలనని గోఖలేగారికి తెలుసు.“మా సభ్యులు యింకా యితరులతో 
కలిసి పోగల మీ స్వభావాన్ని గ్రహించలేదు. వారు తమ ఆదర్శాల విషయమై దీక్ష 
కలవారు. స్వతంత్ర భావాలు కలవారు. వారు మిమ్ము స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. ఒక 
వేళ వారు స్వీకరించకపోయినా మీ యెడ వారికి ఆదరణ, ప్రేమ లేవని మాత్రం మీరు 
భావించవద్దు. ఈ (ప్రేమాదరణల రక్షణ కోసమే వారు ఏ విధమైన ప్రమాదాన్ని 
కొనీతెచ్చుకునేందుకు యిష్టపడటం లేదు. మీరు నియమ ప్రకారం సొసైటీ సభ్యులైనా 
కాకపోయినా నేను మాత్రం మిమ్ము సొసైటీ సభ్యులుగా భావిస్తున్నాను ఆని అన్నారు. 
నా అభిప్రాయాలను స్పష్టంగా గోఖలేగారికి చెబుతూ “నేను సొసైటీ సభ్యుడనైనా, 
కాకపోయినా నేను ఒక ఆశ్రమం స్థాపించి అందు ఫినిక్సులో వున్న నా అనుచరులను 
వుంచుతాను. నేను కూడా అక్కడ వుంటాను. నేను గుజరాతీ వాణ్ణి. కనుక, గుజరాత్‌ 
ప్రాంతానికి సేవచేస్తూ తద్వారా దేశానికి అత్యధిక సేవచేయాలని భావిస్తున్నాను. 
అందువల్ల నేను గుజరాత్‌ ప్రాంతంలో ఎక్కడైనా వుంటాను" అని ప్రకటించాను. నా 
అభిప్రాయం గోఖలేగారికి నచ్చింది. “మీరు అలాగే చేయండి. మా సభ్యులతో జరిగిన 
చర్చల పరిణామం ఎలా వున్నప్పటికీ మీరు మాత్రం ఆశ్రమానికి అవసరమైన డబ్బు 
నావద్ద స్వీకరించాలి. మీ ఆశ్రమాన్ని మా ఆశ్రమంగా భావిస్తాను అని గోఖలే అన్నారు. 


ఆత్మకధ 339 


నా హృదయం పొంగిపోయింది. ఆశ్రమం కోసం డబ్బు వసూలు చేయవలసిన 
అవసరం లేకుండా పోయినందుకు ఆనందం కలిగింది. అంతేగాక ఏ సమస్య వచ్చినా 
నేనొక్కడినేగాక, నాకు మార్గం చూపించగలవారు మరొకరున్నారనే భావం కూడా 
కలిగింది. దానితో నెత్తిమీద వున్న బరువు దిగిపోయినట్లపించింది. కీ.శే. డాక్టర్‌ దేవ్‌ను 
పిలిచి “గాంధీ గారి పేరట ఖాతా ప్రారంభించండి, ఆశ్రమ స్థాపనకు ప్రజాసేవా 
కార్యక్రమాలకు అవసరమైన డబ్బు గాంధీ కోరినంత యివ్వండి అని గోఖలేగారు 
ఆదేశించారు. ఇక నేను పూనా నుండి శాంతినికేతన్‌ వెళ్లే ఏర్పాటులో వున్నాను. 
చివరిరోజు రాత్రి గోఖలే నాకు నచ్చే విధంగా విందు ఎర్పాటు చేశారు. ప్రత్యేకించి 
కొందరు మిత్రులను ఆ విందుకు ఆయన ఆహ్వానించారు. నేను భుజించే పదార్థాలు 
అనగా ఎండు ద్రాక్ష వగైరా మరియు తాజా పండ్లు మాత్రమే వడ్డన చేయించారు. 
విందు ఏర్పాటు చేసిన చోటు వారి గది అతి సమీపంలో వుంది. వారి ఆరోగ్యం 
సరిగాలేదు. వారు విందులో పాల్గొనుటకు వీలులేని స్థితి. అయినా నాయందుగల 
ప్రేమ వారిని ఆగనిస్తుందా? ఏదో విధంగా వారు వచ్చి విందులో పాల్గొన్నారు. 
యింతలో మూర్భవచ్చి సామ్మసిల్లిపోయారు. వారిని గదిలోకి చేర్చారు. అప్పుడప్పుడు 
వారు యీ విధంగా మూర్భపోతూ వృుండటం జరుగుతూ వుంటుందట. విందు 
సాగించమని సందేశం పంపారు. సొసైటీ అనే ఆశ్రమం ముంగిట అతిదులు, 
ఇంటివాళ్లు, దగ్గరివాళ్లు అంతా కలిసి పెద్ద జంబుఖానా పరిచి దానిమీద కూర్చొని 
వేరుసెనగపప్పు, ఖర్జూరం మొదలగు వాటిని తింటూ ప్రేమతో చర్చలు జరుపుతూ, 
ఒకరి హృదయాలను మరొకరు తెలుసుకొనేందుకు ప్రయత్నించడం ఆ విందు 
యొక్క లక్ష్యం. అయితే గోఖలే గారికి వచ్చిన యీ మూర్చ మాత్రం నా జీవితంలో 
అసాధారణమైన ఘట్టంగొ చోటుచేసుకున్నది. 


3. అది బెదరింపా? 


మా అన్నగారు చనిపోయారు. వితంతువు అయిన మా వదినగారు తదితర 
కుటుంబీకులను కలుసుకునేందుకు రాజకోట మరియు పోర్‌బందర్‌ వెళ్లాను. దక్షిణ 
ఆఫ్రికాలో జరిగిన సత్యాగ్రహ సంగ్రామ సమయమప్పుడు నేను నా దుస్తుల్ని 
గిరిమిటియా కూలీల కనుగుణ్యంగా సాధ్యమైనంత వరకు మార్చుకున్నాను. విదేశాలలో 
కూడా ఇంట్లో ఆ డ్రస్సే వేసుకునేవాణ్ణీ. మన దేశం వచ్చిన తరువాత కాఠియావాడ్‌ 
దుస్తులు ధరించాలని భావించాను. కొరియావాడ్‌ డ్రస్సు నా దగ్గర వున్నది. ఆ 


340 అది బెదిరింపా? 


డ్రస్సుతోనే బొంబాయిలో దిగాను. చొక్కా, అంగరఖా, ధోవతి తెల్లని తలపాగా, యిదీ 
ఆ డ్రస్సు. స్వదేశపు మిల్లుల యందు తయారైన బట్టతో ఆ దుస్తులు తయారయ్యాయి. 
మూడో తరగతిలో బొంబాయినుండి కారియావాడుకు వెళ్లాలి. తలపాగా అంగరఖా 
రెండూ జంజాటంగా వున్నాయి. అందువల్ల చొక్కా, ధోవతి, పది అణాలకు లభించిన 
కాశ్మీరు టోపీ ధరించాను. యిట్టి దుస్తులు ధరించే వాణ్ణి బీదవాడనే అంతా భావిస్తారు. 
అప్పుడు బీరంగావ్‌, బఢవాఫణ్‌లో ప్లేగువ్యాధి వ్యాపించివుంది. ఆరోగ్యాధికారి నా 
చెయ్యి పట్టుకు చూచాడు. వేడిగా వుంది. అందువల్ల రాజకోటలో డాక్టరును 
కలవమని ఆదేశించి నా పేరు రాసుకున్నాడు. 

బొంబాయి నుండి ఎవరో తంతి పంపగా బఢవాణ్‌ స్టేషనుకు అక్కడి ప్రసిద్ధ 
ప్రజాసేవకుడు దర్జీ మోతీలాల్‌ నన్ను కలుసుకునేందుకు వచ్చాడు. ఆయన బీరంగొవ్‌లో 
టోల్‌గేటు దగ్గర జరుగుతున్న పన్నుల వసూళ్లను గురించి, ప్రజలకు కలుగుతున్న 
యిబ్బందుల్ని గురించి నాకు చెప్పాడు. జ్వర తీవ్రతవల్ల నాకు మాట్లాడాలనే కోరిక 
కలుగలేదు. క్లుప్తంగా “మీరు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా వున్నారా?” అని అడిగాను. 

ఆలోచించకుండా ఠపీమని వెంటనే జవాబిచ్చే పలువురు యువకులవలె 
ఆయన కూడా వెళతానంటాడని అనుకున్నాను. కాని ఆ విధంగా ఆయన అనలేదు. 
స్థిరమైన నిర్ణయం వెల్లడించే వ్యక్తిలా “మేము తప్పక జైలుకు వెళతాము. మీరు మాకు 
మార్గం చూపించాలి. కారియావాడ్‌ వాసులం గనుక మీ మీద మాకు అధికారం వున్నది. 
యివాళ మిమ్మల్ని మేము అపం. తిరిగి వెళుతున్నప్పుడు బఢవాణ్‌లో ఆగండి, 
యిక్కడి యువకుల కార్యక్రమాలు, వాళ్ల ఉత్సాహం చూచి మీరు ఆనందిస్తారు. 
మీరు మీ సైన్యంలో మమ్మల్ని స్వేచ్చగా చేర్చుకోవచ్చు” అని అన్నాడు. 

మోతీలాలును పరిశీలించి చూచాను. అతని అనుచరులు అతణ్ణి గురించి “ఈ 
సోదరుడు దర్జీ వృత్తి చేపట్టినా ఎంతో నేర్చరి. రోజూ ఒక గంట సేపు కష్టపడి పనిచేసి 
ప్రతి నెల తన ఖర్చుల కోసం 15రూపాయలు మాత్రం సంపాదించుకుంటాడు. మిగతా 
సమయమంతా ప్రజల సేవకు వినియోగిస్తాడు. చదువుకున్న మా బోంట్లకు మార్గం 
చూపించి మా చేత పని చేయిస్తున్నాడు ' అని చెప్పారు. 

ఆ తరువాత మోతీలాలును దగ్గరగా చూచే అవకాశం నాకు లభించింది. 
ఆయనను గురించి వాళ్లు చెప్పిన మాటలన్నీ నిజమేనని అందు అతిశయోక్తి లేదని 
గ్రహించాను. సత్యాగ్రహ ఆశ్రమం స్థాపించినప్పుడు ప్రతినెల కొద్దిరోజులు ఆయన 
అక్కడ వుండేవారు. బీరం గ్రామాన్ని గురించి నాకు రోజూ చెబుతూ వుండేవాడు. 


ఆత్మకథ 341 


ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాలు సహించలేకపోయేవాడు. యీ మోతీలాలును 
నిండు యౌవ్వనంలో జబ్బు ఎత్తుకు పోయింది. బఢవాణ్‌ శూన్యమైపోయింది. 

రాజకోటచేరి మరునాడు ఉదయం ఆరోగ్యశాఖ అధికారి ఆదేశం ప్రకారం 
ఆసుపత్రికి వెళ్లాను. అక్కడి వారికి నేను పరిచితుణ్ణే. అందువల్ల నన్ను చూచి డాక్టర్లు 
సిగ్గుపడ్డారు. ఆవిధంగా ఆదేశించిన అధికారి మీద కోపం తెచ్చుకోసాగారు. నాకు 
మాత్రం దోషం కనబడలేదు. అతడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. అతడు నన్ను 
ఎరుగడు. ఒక వేళ నేనెవరినో తెలుసుకున్నా తనకు యివ్వబడ్డ ఆజ్ఞను పాలించడం 
అతని కర్తవ్యమేకదా! అంతా పరిచితులు కావడం వలన రాజకోటలో నన్ను ఆసుపత్రిలో 
వుంచకుండా యింటికి పంపి మా యింటిదగ్గరే నన్ను పరీక్షించారు. మూడో తరగతి 
ప్రయాణీకుల్ని యీ విధంగా పరీక్షిస్తూ వుండటం వలన ఆ తరగతిలో ప్రయాణించే 
గొప్ప వాళ్లకు కూడా అట్టి పరీక్ష జరుగవలసిందే. అధికారులు కూడా పక్షపాతం 
వహించకూడదని నా అభిప్రాయం. అయితే అధికారులు మూడో తరగతి ప్రయాణీకుల్ని 
మనుష్యులుగా పరిగణించక జంతువులుగా పరిగణిస్తుంటారు. సంబోధించే తీరు 
చాలా అసభ్యంగా వుంటుంది. మూడో తరగతి ప్రయాణీకులు మాట్లాడేందుకు 
వీలులేదు. తర్కించేందుకు వీలు లేదు. అధికారులు చప్రాసీల్లా వాళ్లను 
చూస్తూవుంటారు. వాళ్లను నిలబెట్టి వేధిస్తారు. టిక్కట్టు తీసుకొని తిరిగి యివ్వక 
బాధిస్తారు? యీ బాధలన్నీ నేను స్వయంగా అనుభవించాను. యీ పరిస్థితుల్లో 
మార్పురావాలంటే చదువుకున్న వాళ్లు బీదవాళ్లుగా మారి, మూడో తరగతిలో ప్రయాణిస్తూ, 
ఆ ప్రయాణీకులకు చేకూరని ఏ సౌకర్యమూ తాముకూడా పొందకుండా అక్కడ కలిగే 
యిబ్బందుల్ని, అన్యాయాల్సి, బీభత్సాన్ని గట్టిగా ఎదిరించి వాటిని తొలగించాలి. 

కారియావాడ్‌లో పర్యటించిన ప్రతిచోట జనం బీరం గ్రామంలో పన్ను వసూలు 
చేస్తున్న తీరు పట్ల అసమ్మతి తెలియజేశారు. వివరమంతా తెలుసుకొని లార్డ్‌ విల్లింగ్టన్‌ 
లోగడ నాకు యిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. కాగితాలన్నీ చదివాను. 
సత్యం గ్రహించాను. బొంబాయి ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాను. 
సెక్రటరీని కలిశాను. ఆయన అంతా విని విచారం వెల్లడించి ఢిల్లీ ప్రభుత్వం యీ 
విషయమై చూపుతున్న తీరును వివరించాడు. “ మా చేతుల్లో వుంటే యీటోలుగేటును 
ఎప్పుడో ఎత్తి వేసే వాళ్లం. కాని యిది తిన్నగా భారత ప్రభుత్వానికి సంబంధించినది 
కనుక మీరు వారి దగ్గరకు వెళ్లడం మంచిది" అని సెక్రటరీ చెప్పాడు. 


342 శాంతినికేతనం 


నేను భారత ప్రభుత్వానికి జాబు వ్రాశాను. ఉత్తరం అందినట్లు తెలియజేయటమే 
తప్ప వారేమీ చర్య గ్రైకొనలేదు. లార్జ్‌ చేమ్స్‌ఫర్గును కలుసుకునే అవకాశం లభించినప్పుడు 
అనగా రెండు సంవత్సరాల తరువాత యీ వ్యవహారం మీద చర్య తీసుకున్నాడు. నేను 
యీ విషయం చెప్పగా లార్జ్‌చేమ్స్‌ఫర్గు నివ్వెరబోయాడు. ఆయనకు బీరం గ్రామాన్ని 
గురించి ఏమీ తెలియదు. నా మాటలు ఓపికగా విని ఫోను చేసి అందుకు 
సంబంధించిన కాగితాలు వెంటనే తెప్పించుకున్నాడు. మీరు చెప్పిన విషయాలపై 
అధికారులు వ్యతిరేకించకపోతే తప్పక పన్నుల వసూళ్లను నిలిపి వేస్తానని మాట 
యిచ్చాడు. తరువాత కొద్ది రోజులకే పన్ను వసూళ్లు రద్దుచేశారని పత్రికల్లో చదివాను. 

ఈ విజయం సత్యాగ్రహ విజయానికి పునాది అని భావించాను. అందుకు 
కారణం వున్నది. బొంబాయి ప్రభుత్వ సెక్రటరీ బీరం గ్రామ పన్నును గురించి 
మాట్లాడుతూ మీరు యీ విషయమై బగ్‌సరాలో చేసిన ప్రసంగపారం నాదగ్గర వున్నది 
అందు మీరు సత్యాగ్రహం విషయం కూడా ఎత్తారు అని అంటూ “మీరు చేసింది 
బెదిరింపు కాదా? శక్తి సామర్భ్యాలుగల ఏ ప్రభుత్వమైనా యిలాంటి బెదిరింపులకు 
తలవంచుతుందా?' అని ఆయన నన్ను ప్రశ్నించాడు. 

ఆయన ప్రశ్నకు సమాధానం యిస్తూ “ఇది బెదిరింపు కాదు ప్రజాశిక్షణ. 
ప్రజలకు వారి కష్టాల్ని తొలగించుకునేందుకు అవలంబించవలసిన చర్యలను గురించి 
చెప్పడం నా ధర్మం. స్వాతంత్ర్యం కోరే ప్రజల దగ్గర తమ రక్షణకు అవసరమైన 
సాధనాలు కూడా వుండటం అవసరం. సాధారణంగా యిట్టి సాధనాలు వాంసాపూరితంగా 
వుంటాయి. కాని సత్యాగ్రహం పూర్తిగా అహింసతో కూడిన సాధనం. దాని ఉపయోగాన్ని 
గురించి, దాని ప్రయోగాన్ని గురించి తెలియజేయడం నా కర్తవ్యం. ఆంగ్ల ప్రభుత్వం 
శక్తివంతమైనది. అందు నాకు సందేహం లేదు. అయితే సత్యాగ్రహం సర్వోన్నతమైన 
ఆయుధం. యీ విషయమై నాకెట్టి సందేహమూ లేదు" అని చెప్పాడు. ఆ సెక్రటరీ 
చతురుడు. “మంచిది చూద్దాం. అని అంటూ తల ఊపాడు. 


4. శౌంతినికేతనం 


రాజకోటనుండి శాంతినికేతనం వెళ్లాను. అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు 
ప్రేమ జల్లులతో నన్ను తడిపివేశారు. స్వాగత విధానంలో సాదాతనం, కళ, (పేమ 
మూడింటి సుందర సమన్వయం కనబడింది. అక్కడే కాకాసాహెబ్‌ కాలేల్కర్‌ను 
మొదటిసారి కలుసుకున్నాను. అందరూ కాలేల్కరును 'కాకాసాహబ్‌' అని ఎందుకంటారో 


ఆత్మకధ 343 


నాకప్పుడు తెలియదు. కాని తరువాత తెలిసింది. ఇంగ్లాండులో నేను వున్నప్పుడు 
అక్కడ వున్న కేశవరావు దేశాపాండే బరోడా ప్రాంతంలో గంగానాధ విద్యాలయం 
నడుపుతూ వుండేవారు. వారికి గల భావాల్లో విద్యాలయంలో పనిచేసేవారంతా ఒకే 
కుటుంబీకులుగా వుండాలన్నది ఒకటి. ఆ ఆఉద్దేశ్యంతో అక్కడి ఉపాధ్యాయులందరికీ 
ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ పద్ధతిలో కాలేల్కరు కాకా (పెదతండ్రి), అయ్యారు. ఫడకే 
మామ అయ్యాడు. హరిహరశర్మ అన్న అయ్యాడు. తదితరులకు కూడా తగిన పేర్లు 
లభించాయి. కాలేల్కర్‌ అనుచరుడు ఆనందనాథ్‌ (స్వామి), మామ మిత్రుడు 
పట్వర్థన్‌ (అప్ప) పేర్లతో యీ కుటుంబంలో తరువాత చేరారు. యీ కుటుంబానికి 
చెందిన ఆ అయిదుగురు నా అనుచరులైనారు. దేశపాండే “సాహబ్‌' పేరట ప్రసిద్ధికెక్కారు. 
సాహబ్‌ గారి విద్యాలయం మూతబడగానే ఆ అయిదుగురు చెల్లాచెదురయ్యారు. 
అయినా తమ మధ్య నెలకొన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని ఏరు వదులుకోలేదు. కాకా 
సాహబ్‌ పలుచోట్లకు వెళి అనుభవం గడిస్తూ శాంతినికేతనంలో చేరారు. ఆ కోవకు 
చెందిన చింతామణి శాస్తి అను మరొకరు కూడా అక్కడే వున్నారు. వీరిద్దరు సంస్కృతం 
బోధిస్తూ వుండేవారు. 

శాంతినికేతనంలో మా అనుచరులకు బస విడిగా ఎర్పాటుచేశారు. అక్కడ 
మగన్‌లాల్‌ గాంధీ వారి మంచి చెడ్డలు చూస్తూ వున్నాడు. ఫినిక్సు ఆశ్రమంలో 
పాటించిన నియమనిబంధనల్ని తాను పాటిస్తూ యితరుల చేత పాటింప చేస్తూ 
వున్నాడు. తన జ్ఞానర, (ప్రేమ, కష్టపడి పనిచేసే మనస్తత్వంతో శాంతినికేతనంలో 
సువాసనలు ఆయన విరజిమ్మటం గమనించాను. యిక్కడ ఆండ్రూస్‌ వున్నారు. 
పియర్సన్‌ వున్నారు. జగదానందబాబు, నేపాల్‌ బాబు, సంతో షబాబు, క్రితిమోహనబాబు, 
నగేన్‌బాబు, శరద్‌బాబు, కాళీబాబు మొదలగువారితో నాకు పరిచయం ఎర్చడింది. 

నా స్వభావం ప్రకారం నేను విద్యార్దులతోను, ఉపాధ్యాయులతోను కలిసిపోయి 
కాయకష్టం గురించి చర్చ ప్రారంభించాను. జీతం తీసుకొని పనిచేసే వంటవానికి 
బదులు ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి వంటపని చేసుకుంటే మంచిది గదా 
అని నాకు అనిపించింది. అప్పుడు భోజనశాల ఆరోగ్యకరంగాను, పరిశుభ్రంగాను. 
ఆదర్శవంతంగాను వుంటుంది. విద్యార్థులు స్వయంపాకొన్ని గురించి ప్రత్యక్ష పాఠం 
నేర్చుకోగలుగుతారు. యీ విషయం ఉపాధ్యాయులకు చెప్పాను. యిద్దరు ముగ్గురు 
ఉపాధ్యాయులు తల ఊపారు. కొంతమందికి యీ ప్రయోగం నచ్చింది. విద్యార్థులకు 
క్రొత్త విషయం సహజంగానే నచ్చుతుంది. వెంటనే వారంతా ఉత్సాహంతో ముందుకు 


344 శాంతినికేతనం 


వచ్చారు. గురుదేవుని దాకా యీ విషయం వెళ్లింది. వారు కొద్దిసేపు యోచించి 
ఉపాధ్యాయులు అంగీకరిస్తే అమలు పరచడం మంచిదేనని అన్నారు. ఇది క్రొత్త 
ప్రయోగం. స్వరాజ్యప్రాప్తికి తాళంచెవి యిందు నిహితమై వున్నది అని గురుదేవులు 
విద్యార్థులకు చెప్పారు. 

పియర్సన్‌ యీ ప్రయోగాన్ని విజయవంతం చేయుటకు అపరిమితంగా కృషి 
చేశారు. వారికి యీ పని బాగా నచ్చింది. కూరలు తరిగేందుకు ఒక బృందం ఎర్బడితే 
తిండిగింజలు శుభ్రం చేసేందుకు మరో బృందం ఎర్చడింది. వంట యింటి పారిశుద్యానికి 
నగేన్‌ బాబు ఆధ్యర్యంలో కొందరు పూనుకున్నారు. పారలు పుచ్చుకొని వారంతా వంటి 
యింటిని పరిసరాల్ని బాగుచేస్తుంటే నా హృదయం సంతోషంతో పొంగిపోయింది. ఇది 
దరిదాపు వందమందికి పైగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక్కసారిగా రపీమని 
చేసేపని కాదు. కొందరికి అలసట కలిగింది. కాని చేసే పనికి ఆయన పూనుకున్నారు. 
అంట్లు తోముతున్న వారి అలసటను పోగొట్టి వారికి ఆహ్లాదం కలిగించేందుకై కొందరు 
సితారు వాయిస్తూ వుండేవారు. మొత్తం పనులన్నీ స్వయంగా చేసేందుకు విద్యార్థులు 
పూనుకున్నారు. 

శాంతినికేతం తేనెటీగల తుట్టెలా తళతళ మెరిసిపోయింది. ఇటువంటి మార్పులు 
ఆగిపోకూడదు. ఫినిక్సు ఆశ్రమంలో మేము ప్రారంభించిన భోజనశాల స్వయం పోషకమై 
మంచిగా సాగింది. అందు సాదా భోజనం లభిస్తూ వుండేది. మసాలాల వాడకం తగ్గించి 
వేశాము. ఆవిరితో అన్నం, పప్పు, కూరలు గోధుమతో తయీరయ్యే వస్తువులు 
తయారయ్యేవి. 

తరువాత శాంతినికేతనంలో కొన్ని కారణాల వల్ల యీ ప్రయోగం ఆగిపోయింది. 
ప్రపంచ ఖ్యాతి బడసిన యీ సంస్థలో కొద్దిరోజుల పాటు యీ ప్రయోగం సాగినా 
సంస్థకు ఎంతో మేలే చేకూరిందని చెప్పవచ్చు. ఇంకా కొద్దిరోజులు శాంతినికేతనంలో 
వుందామని అనుకున్నాను. కాని సృష్టికర్త నన్ను అక్కడ వుండనీయలేదు. వారం 
రోజులు మాత్రమే వున్నాను. యింతలో పూనాలో గోఖలేగారు పరమపదించారని 
సమాచారం అందింది. శాంతినికేతనం విచారసాగరంలో మునిగిపోయింది. తమ 
విచారం ప్రకటించేందుకు అంతా నా దగ్గరకు రాసాగారు. దేవళంలో ప్రత్యేక సభ 
జరిగింది. వాతావరణం గంభీరంగా వుంది. ఆనాడు సాయంత్రమే నేను పూనాకు 
బయలుదేరాను. నా భార్య మరియు మగన్‌లు నాతోబాటు వున్నారు. మిగతావారంతా 
శాంతినికేతనంలో వుండిపోయారు. 


ఆత్మకథ 345 


ఆండ్రూస్‌ బర్భ్వాను దొకా వచ్చారు. “హందూ దేశంలో సత్యాగ్రహం చేయవలసి 
వస్తుందని మీరు భావిస్తున్నారా ? అలా భావించితే ఎప్పుడు జరుగుతుందో 
ఊహిస్తున్నారా? అని నన్ను ప్రశ్నించారు. “ఈ ప్రశ్నకు జవాబివ్వడం కష్టం. ఒక్క 
ఎడొదిపాటు దేశమందంతట పర్యటించమని, ప్రజా సమస్యలను గురించి స్వయంగా 
తెలుసుకొని యోచించమని, నిర్ణయాలను మాత్రం వెంటనే ప్రకటించవద్దని గోఖలే 
చెప్పారు. సరేనని వారికి మాట యిచ్చాను. ఆ మాట మీద నిలబడి వుంటాను. ఆ 
తరువాత అవసరమైతేనే నా అభిప్రాయం వెల్లడిస్తాను. అందువల్ల అయిదు సంవత్సరాల 
వరకు సత్యాగ్రహం చేయవలసిన అవసరం కలగదని భావిస్తున్నాను” అని చెప్పాను. 

ఇక్కడ మరో విషయం పేర్కొనడం మంచిది “హింద్‌స్వరాజ్‌ లో నేను 
ప్రకటించిన విషయాలను గోఖలేగారు ఎగతాళిచేస్తూ ఒక్క ఎడాదిపాటు దేశమంతా 
తిరిగిచూస్తే మీభావాలు వాటంతట అవే త్రోవకు వస్తాయి అనిఅన్నారు. 


5. బాధాకరమైన మూడోతరగతి ప్రయాణం 


బర్వాన్‌ చేరిన తరువాత మేము మూడో తరగతి టికెట్లు తీసుకోవాలి. చాలా 
యిబ్బంది కలిగింది. 'మూడో తరగతి ప్రయాణీకులకు ముందుగా టికెట్లు యివ్వం' 
అని అన్నారు. స్టేషను మాస్టరును కలుద్దామని వెళ్లాను. ఆయనను కలుసుకోనిస్తారా? 
ఎవరో దయతో స్టేషన్‌ మాస్టరును చూపించారు. ఆయన దగ్గరకు వెళ్ళాను. ఆయన 
కూడా ఆ సమాధానమే యిచ్చాడు. కిటికీ తెరిచిన తరువాత టికెట్లు తీసుకుందామని 
వెళ్ళాను. బలంగా వున్నవారంతా తోసుకొని ముందుకు వెళ్లి టికెట్లు తీసుకుంటున్నారు. 
నాబోటి వాళ్లను వెనక్కి నెట్టివేస్తున్నారు. చివరికి టికెట్లు దొరికాయి. బండి వచ్చింది. 
అక్కడ కూడా ఇదే తంతు. బలిష్టులు ఎక్కుతున్నారు. కూర్చున్నవారికీ, ఎక్కినవారికి 
ద్వంద్వయుద్ధం సాగుతున్నది. తోపుళ్లు నెట్టుళ్లు అమోఘంగా సాగుతున్నాయి 
నాబోటివాడు తట్టుకోగలడా? మేము ముగ్గురం అటుయిటు పరుగులు ప్రారంభించాం. 
ప్రతిచోట “జాగాలేదు” అన్నమాటే వినబడుతున్నది. నేను గార్డు దగ్గరికి వెళ్లాను. 
“జాగా దొరికితే ఎక్కు లేకపోతే తరువాత బండిలోరా” అని ఆయన అన్నారు. ఏం 
చేయాలో తోచలేదు. మగన్‌లాలును ఎదోవిధంగా బండి ఎక్కమని చెప్పాను. భార్యతో 
సహా నేను మూడో తరగతి టిక్కెట్లతో ఇంటరు పెట్టెలోకి ఎక్కాను. గార్డు నన్ను 
చూచాడు. ఆసన్‌సోల్‌ స్టేషనులో బండి ఆగింది. గార్డు అదనపు రేటు వసూలు 
చేసేందుకై నా దగ్గరకు వచ్చాడు. 'నాకు చోటు చూపించడం మీ కర్తవ్యం. చోటు 


346 బాధాకరమైన మూడోతరగతి ప్రయాణం 


దొరక్క నేను యిక్కడ కూర్చున్నాను. మూడో తరగతిలో చోటు చూపించండి వెళతాను. 
అని అన్నాను. 'నీతో తర్కం నాకు అనవసరం నీకు చోటు చూపించడం నా పని కాదు. 
డబ్బు లేకపోతే బండి దిగు అని గద్దించాడు గార్డు. నేను పూనా వెళ్లాలి. గార్డుతో తగాదా 
పడటం అనవసరమనిపించి డబ్బు చెల్లించివేశాను. అతడు పూర్తిగా పూనాదాకా 
ఇంటరు చార్జీ వసూలుచేశాడు. నాకు యిది అన్యాయమనిపించింది. ఉదయానికి 
ముగల్‌సరాయి చేరాము. మగన్‌లాలు మూడోతరగతిలో చోటు సంపాదించాడు. 
ముగల్‌సరాయిలో నేను కూడా మూడో తరగతిలోకి మారాను. టికెట్టు కలెక్టరుకు 
విషయమంతా చెప్పాను. అతణ్ణి ఒక ధృవీకరణ పత్రం వ్రాసి యిమ్మని కోరాను. అతడు 
యివ్వనని భీష్మించాడు. నేను రైల్వే అధికారికి జాబు వ్రాశాను. “ధృవీకరణ పత్రం 
లేనిదే అదనంగా వసూలుచేసిన సొమ్ము తిరిగి చెల్లించడానికి వీలులేదు. అయినా 
మీకు సొమ్ము చెల్లిస్తున్నాము. బర్జ్వాన్‌ నుండి ముగల్‌సరాయి వరుకు మాత్రం 
ఇంటరు తరగతి సొమ్ము చెల్లించబడదు అంటూ సమాధానం అందింది. 

ఆ తరువాత మూడో తరగతి ప్రయాణానికి సంబంధించి నాకు కలిగిన 
అనుభవాలు కోకొల్లలు. అన్నీ రాస్తే పెద్ద గ్రంధం అవుతుంది. అవకాశం చిక్కినప్పుడు 
వేరు వేరు ప్రకరణాల్లో కొన్ని అనుభవాలను సందర్భాన్ని బట్టి వివరిస్తాను. శారీరకంగా 
శక్తిలేనందున నా మూడో తరగతి ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్వే అధికారుల 
దౌర్జన్యం, అవమానకరమైన వారి ప్రవర్తనా తీరు వర్ణనాతీతం. యిటు ప్రయాణీకుల 
ప్రవర్తన కూడా అంతకంటే ఘోరమని చెప్పక తప్పదు. ప్రయాణీకుల మూర్ధత్వం, 
మురికి, స్వార్థం, అజ్ఞానం అత్యధికం. తమ తప్పుల్ని వారు గ్రహించరు. తాము చేస్తున్న 
పని రైబేనని వారు భావిస్తారు. సంస్కారం కలిగిన చదువుకున్న వాళ్లు వారి చర్యల్ని 
సరిదిద్దేందుకు ప్రయత్నించరు. అలసి సాలసిన మేము కళ్యాణ్‌ జంక్షను చేరాం. 
స్నానం చేద్దామని వెళ్లి స్టేషనులో గల పంపు నీళ్లతో మేమిద్దరం స్నానం చేశాం. భార్య 
స్నానం ఎట్లాగా అను యోచిస్తూ వుండగా భారత్‌ సేవక్‌ సమాజ కార్యకర్త శ్రీకాల్‌ 
మమ్మల్ని గుర్తించాడు. ఆయన కూడా పూనా వస్తున్నాడు. సెకండ్‌ క్లాసులో గల 
స్నానాల గదిలో ఆమెకు స్నానం ఏర్పాటుచేస్తానని చెప్పాడు, అట్టి సొకర్యం పొందుటకు 
నేను సంకోచించాను. నిజానికి సెకండు క్లాసు ప్రయాణీకుల స్నానాల గదిలో స్నానం 
చేసే హక్కు నా భార్యకు లేదు కదా! అయినా నేను వద్దనకుండా మౌనం వహించాను. 
సత్యపూజారి యిలా చేయకూడదు. స్నానం కోసం అక్కడికి వెళతానని ఆమె కోరలేదు. 
భర్త అనే మోహంతో కూడిన స్వర్ణపాత్ర సత్యాన్ని మరుగున పడవేసిందన్నమాట. 


ఆత కథ 347 


6. నా ప్రయత్నం 

పూనా చేరాం. దహన కర్మలన్నీ పూర్తి అయ్యాయి. అంతా సొసైటీని గురించి 
ఎం చేయడమా అని ఆలోచనలో పడ్డాం. నేను సొసైటీలో చేరాలా వద్దా అను 
మీమాసంలో పడ్డాను. నామీద పెద్ద బరువు పడినట్టనిపించింది. గోఖలేగారు 
జీవించియుంటే నేను సొసైటీలో చేరవలసిన అవసరం లేదు. నేను గోఖలేగారి 
ఆదేశానుసారం నడపవలసినవాణ్ణి. ఆవిధంగా చేయడం నాకు యిష్టం. భారతదేశమనే 
తుపానుతో నిండిన సముద్రంలో దూకిప్పుడు నాకు సహాయం చేసేవారు అవసరం. 
గోఖలేవంటి సహాయకునీ నీడన సురక్షితంగా వున్నాను. అట్టి గోఖలే యికలేరు. 
అందువల్ల వారి సొసైటీలో చేరడం అవసరమని అనిపించింది. గోఖలే ఆత్మ కూడా 
దీన్నే కోరుతున్నదని అనిపించింది. నేను గట్టిగా అందుకు పూనుకున్నాను. అప్పుడు 
సొసైటీ మెంబర్లంతా పూనాలోనే ఉన్నారు. వారికి నచ్చచెప్పినా విషయంలో వారికి గల 
సందేహాల్ని తొలగించేందుకు ప్రయత్నం చేయసాగాను. మెంబర్లలో అభిప్రాయ భేదం 
కనబడింది. ఒక వర్గంవారు చేర్చుకోవాలని, మరోవర్గం వారు చేర్చుకోవద్దని భావిస్తున్నారు. 
యిరువర్గాలవారికీ నా యెడ ప్రేమ వున్నది. అయితే నామీదగల (ప్రేమ కంటే కొందరికి 
సొసైటీ మీద మక్కువ ఎక్కువగా వున్నదని అనిపించింది. మా చర్చలు సిద్ధాంతపరంగా 
సాగినా ఎంతో మధురంగా వున్నాయి. వ్యతిరేకించిన వారి తర్కం ప్రకారం నా 
దృక్పధానికి సొసైటీ దృక్పథానికి తూర్పు పడమరలంత వ్యత్యాసం వున్నదని తేలింది. 
గోఖలేగారు ఏ లక్ష్యాలతో సొసైటీని స్థాపించారో, నేను అందు చేరితే ఆ లక్ష్యాలు 
దెబ్బతింటాయని వారి భావమని తేలింది. చాలాసేపు చర్చించి మేము విడిపోయాము. 
నిర్ణయం మరో సమావేశంలో చేయాలని నిర్ణయించారు. 

ఇంటికి చేరి ఆలోచనా సాగరంలో పడ్డాను. మెజారిటీ ఓట్లతో నేను సొసైటీలో 
చేరడం సబబా ? అది గోఖలేగారి యెడ నాకు గల నిజాయితీ అని 
అనిపించుకుంటుందా? నాకు వ్యతిరేకంగా ఓట్లు పడితే సొసైటీ చీలికకు నేను 
కారణభూతుడను కానా? బాగా యోచించిన మీదట, నన్ను సొసైటీలో చేర్చుకునేందుకు 
అందరూ అంగీకరిస్తేనే అందు చేరడం మంచిదని, కొందరు వ్యతిరేకించినా అందు 
చేరడం సొసైటీ క్షేమం దృష్ట్యా మంచిది కాదని భావించాను. గోఖలేగారి యెడ సొసైటీ 
సభ్యుల యెడ నేను చూపవలసిన విధానం అదేనను నిర్ణయానికి వచ్చాను. 
అంతర్వాణి యీ విధంగా చెప్పిన వెంటనే నేను శాస్త్రిగారికి జాబు వ్రాసి నాకోసం మళ్టీ 
సమావేశం ఏర్పాటు చేయవద్దని కోరాను. నా నిర్ణయం వ్యతిరేకులకు నచ్చింది. 
Te.S.W.-1-24 


348 నా ప్రయాణం 


ధర్మసంకటంలో పడవలసిన అవసరం వారికి కలుగకుండా పోయింది. వారికి నా 
యెడగల ప్రేమ యింకా అధికమైంది. సొసైటీలో చేరుటకు పంపిన దరఖాస్తు తిరిగి 
తీసుకోవడం వల్ల నేను సొసైటీ సభ్యునిగా చేరినట్లే అయింది. 

తరువాత నేను సొసైటీలో చేరకపోవడమే మంచిదని అనుభవంలో తేలింది. 
కొందరు నన్ను చేర్చుకోవద్దని తెలిపిన విషయాలు యదార్థమైనవే. వారికి నాకు 
సిద్ధాంతరీత్యా తేడా వున్నమాట నిజం. అభిప్రాయ భేధం ఏర్పడినప్పటికీ మాకు గల 
ఆత్మ సంబంధం ఎన్నడూ చెక్కుచెదరలేదు. మేము మిత్రులంగానే వున్నాము. సొసైటీ 
స్థలం నా దృష్టిలో తీర్థక్షేత్రమే. లౌకిక దృష్ట్యా నేను సొసైటీ మెంబరుగా చేరలేదు కొని 
ఆధ్యాత్మిక దృష్ట్యా నేను మెంబరుగా చేరినట్లే. వాస్తవానికి లౌకిక సంబంధం కంటె 
ఆధ్యాత్మిక సంబంధం గొప్పది కదా! ఆధ్యాత్మికత్వం లేని లౌకిక సంబంధం ప్రాణం 
లేని దేహంతో సమానమేకదా! 


7. కుంభయాత్ర 

డాక్టర్‌ ప్రాణజీవనదాస్‌ గారిని కలుసుకునేందుకు రంగూన్‌ వెళ్లవలసి వచ్చింది. 
త్రోవలో శ్రీ భూపేంద్రనాధ బోనుగారి ఆహ్వానం మీద కలకత్తాలో ఆగాను. అక్కడ 
బెంగాలీల సౌజన్యాన్ని అపరిమితంగా చవి చూచాను. అప్పుడు నేను ఫలాలు మాత్రమే 
తీసుకుంటూ వున్నాను. నాతోబాటు మా అబ్బాయి రామదాసు వున్నాడు. కలకత్తాలో 
దొరికే పండ్లు మొదలుగా గల వన్నీ కొని మా కోసం సిద్ధంగా వుంచారు. స్త్రీలు రాత్రంతా 
జాగరణచేసి పిస్తా మొదలగు వాటి బెరుళ్లు వలిచారు. తాజా పండ్లను ఎంతో అందంగా 
అమర్చారు. నా అనుచరులం కోసం రకరకాల పిండివంటలు సిద్ధం చేశారు, ఆ (ప్రేమ 
ఆ అతిధి సత్కారం నాకు బోధపడింది కాని ఒకరిద్దరు అతిధుల కోనం 
కుటుంబసభ్యులంతా యీవిధంగా శ్రమపడటం నాకు నచ్చలేదు. అయితే యీ 
కష్టాన్నుండి బయటపడే మార్గం నాకు కనబడలేదు. 

రంగూన్‌ వెళ్లేటప్పుడు నేను ఓడలో డెక్‌మీద ప్రయాణించే యాత్రీకుణ్ణి. శ్రీ 
బోసుగారింటి వద్ద [ప్రేమాధిక్యత. స్టీమరు మీద దారిద్ర్యపు ఆధిక్యత. డెక్‌ మీద 
ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాను. స్నానం చేసే చోటు మురికి కూపం, 
నిలబడేందుకు కూడా వీలులేని స్థితి. పాయిఖానా నిజంగా నరకమే. మలమూత్రాలు 
తొక్కుకుంటూ నడవడం లేక మలమ్రూతాల మీదుగా దూకుతూ వాటిని దాటడం 
నావల్లకాలేదు. ఓడ అధికారి దగ్గరికి వెళ్లాను. కొని వినిపించుకునే నాధుడే లేడు. 


ఆత్మకథ 349 


యాత్రీకులు తమ మురికిచే ఓడను పాడుచేశారు. కూర్చున్నచోటనే ఉమ్మివేయడం 
అక్కడే జర్దా వగైరా నోట్లో పెట్టుకుని పిచికారీ గొట్టంలా ఉమ్మివేయడం, అబ్బ! అక్కడి 
దృశ్యం వర్ణనాతీతం. ఒకటే గోల. ప్రతివాడు ఎక్కువ చోటును ఆక్రమించుకోడానికి 
ప్రయత్నించటమే. ప్రక్కవాడిని గురించి పట్టించుకునే స్థితిలో ఎవ్వరూ లేరు. వాళ్లు, 
వాళ్ల సామాను. అంతే, రెండు రోజుల ఆ యాత్ర నా పాలిట నరకయాత్ర అయిపోయింది. 

రంగూను చేరిన తరువాత ఎజంటుకు వివరమంతా వ్రాశాను. తిరుగు 
ప్రయాణంలో కూడా డెక్‌మీదనే ప్రయాణం చేశాను. అయితే యీసారి నా జాబు వల్ల 
మరియు డాక్టర్‌ మెహతాగారి ప్రయత్నం వల్ల సౌకర్యాలు లభించాయి. అయితే నా 
ఫలాహారం గొడవ అక్కడ కూడా అవసరం కంటే మించి వ్యధ కలిగించింది. డాక్టర్‌ 
మెహతాగారి ఇంటిని నా యింటిలాగానే చూచుకునేవాణ్ణి. అట్టి సంబంధం వారితో 
నాకు వున్నది. తినే పదార్థాల సంఖ్యను తగ్గించినా రకరకాలు పండ్లు లభించాయి. 
వాటిని వ్యతిరేకించేవాణ్ణి కాదు. ఆ పండ్లు కంటికి యింపుగాను, నోటికి రుచిగాను 
వుండేవి. అయితే రాత్రిపూట ఎనిమిది తొమ్మిది గంటలవుతూ వుండేది. 

ఈ సంవత్సరం 1951లో హరిద్వారంలో కుంభమేళా జరుగబోతున్నది. అందు 
పాల్గొనాలని కోరిక నిజానికి నాకు కలుగలేదు. అయితే మాహాత్మా మున్షీగారి 
దర్శనానికి వెళ్లవలసిన అవసరం వున్నది. కుంభమేళా సమయంలో గోఖలేగారి భారత 
సేవక సమాజం ఒక పెద్ద బృందాన్ని పంపింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు 
హృదయనాధ్‌ కుంజ్రూ చూస్తున్నారు కీ.శే డాక్టర్‌ దేవ్‌కూడా ఆ బృందంలో వున్నారు. 
మా అనుచరులు కూడా మేళాలో వాలంటీర్లుగా పనిచేయాలని భావించారు. నేను 
హరిద్వార్‌ చేరకునేసరికి మగన్‌లాలు ఆశ్రమవాసులను వెంటబెట్టుకొని అక్కడికి 
చేరుకున్నారు. నేను రంగూను నుండి తిరిగి రాగానే వెళ్లి ఆ బృందంతో కలిశాను. 
కలకత్తా నుండి హరిద్వార్‌ చేరడానికి రైల్లో నానా అవస్థ పడవలసి వచ్చింది. రైలు 
పెట్టెలో దీపాలు లేవు. అంతా చీకటి. సహరాన్‌పూర్‌ నుండి గూడ్సు పెట్టెలో జనాన్ని 
పశువుల్ని నింపినట్లు నింపివేశారు రైలు పెట్టెలకు పైకప్పు లేనందున సూర్యుని ఎండ 
ప్రయాణీకుల్ని బాగా మాడ్చివేసింది. క్రింద ఇనుపరేకులు. యిక ప్రయణీకుల బాధ 
వర్ణణాతీతం. ఎండకు తట్టుకోలేక జనం దాహం దాహం అని కేకలు వేయసాగారు. 
హిందువులు భావుకులు కదా! మహమ్మదీయుడు మంచినీళ్లు యిస్తే త్రాగరు. యిట్టి 
భావుకులగు హిందువులు మందు అని చెప్పి డాక్టరు మద్యం యిచ్చినా, మహమ్మదీయ, 
క్రైస్తవ డాక్టర్లు నీళ్లు యిచ్చినా, మాంసం పుచ్చుకోమన్నా కిమ్మనకుండా పుచ్చుకుంటారు. 
పుచ్చుకోవచ్చునా లేదా అని కూడా యోచించరు. 


350 కుంభయాత్ర 


శాంతినికేతనంలో చూచాను పాకీపని చేయడం మనదేశంలో ఒక వృత్తిగా 
మారిపోతున్నది. మా వాలంటీర్ల కోసం ఎదో సత్రం ఆవరణలో డేరాలు వేశారు. 
మలమూత్ర విసర్జన కోసం డాక్టర్‌ దేవ్‌ కొన్ని గుంటలు త్రవ్వించారు అయితే ఆ 
గుంటల పారిశుద్ధ్యం విషయంలో డాక్టర్‌ దేవ్‌ జీతాలు తీసుకొని పనిచేసే పాకీవారి 
మీద ఆధారపడ్డారు. యీ విషయం నాకు తెలిసింది. గుంటల్లో పడే మలాన్ని మట్టితో 
కప్పివేయడం, పారిశుద్ధ్య కార్యక్రమం గుంటల దగ్గర కొనసాగించడం మా బృందంవారు 
చేయగలరనీ, ఫినిక్సులో యిట్టిపనివారు చేశారనీ, మావారికి అనుమతి యిమ్మని 
డార్టర్‌ దేవ్‌గారిని కోరాను. ఆయన సంతోషంతో అంగీకరించారు. అనుమతించమని 
కోరింది నేను అయినా భాధ్యత వహించవలసిన వ్యక్తి మదన్‌లాలు గాంధీయే. డేరాలో 
కూర్చొని జనానికి దర్శనం యివ్వడం, వచ్చేపోయే జనంతో ధర్మాన్ని గురించి, తదితర 
విషయాలను గురించి చర్చిస్తూ వుండటం నా పని అయింది. ఇట్టి దర్శనం యిచ్చే 
కార్యక్రమంతో విసిగిపోయాను. ఒక్క నిమిషం కూడా సమయం చిక్కలేదు. స్నానానికి 
వెళ్లినా నన్ను చూచేందుకు జనమే జనం., పండ్లు తినేటప్పుడు కూడా జనమే జనం. 
ఒక్క నిమిషం కూడా నన్ను జనం వదలలేదు. దక్షిణ ఆఫ్రికాలో నేను చేసిన కొద్దిపాటి 
సేవా కార్యక్రమాల ప్రభావం యావద్భారతావనిపై అపరిమితంగా పడిందను విషయం 
హరిద్వార్‌లో బయటపడింది. నేను రెండు తిరగలి రాళ్ళ మధ్య పడి నలిగిపోసాగాను. 
గుర్తించబడనిచోట మూడో తరగతి రైలు ప్రయాణీకుడిగా నరకయాతన అనుభవించాను 
గుర్తింపబడిన చోట విపరీతమైన జనసమర్హంతో నానా యాతన పడ్డాను రెండింటిలో 
ఎది మేలైనదీ అని అడిగితే చెప్పటం కష్టం. రెండూ రెండే. దర్శనం కోసం ఎగబడే 
జనాన్ని చూచి ఒక్కొక్కప్పుడు నాకు కోపం బాగా వచ్చిన ఘట్టాలు వున్నాయి. ఆ 
తాకిడికి తట్టుకోలేక లోలోన బాధపడిన క్షణాలు అనేకం వున్నాయి. కాని మూడో 
తరగతి ప్రయాణం చేస్తున్నప్పుడు యమయాతన పడ్డానేకాని ఎప్పుడూ కోపం రాలేదు. 
పైగా మూడవ తరగతి ప్రయాణం వల్ల పలు అనుభవాలు పొంది జి న్నత్యం పొందాను. 

అప్పుడు బాగా తిరగగల శక్తి నాకు వున్నది. అందువల్ల కాలినడకన బాగా 
తిరిగాను. రోడ్డుమీద నడవడం కూడా కష్టమయ్యేటంతగా నాకు అప్పటికి ప్రశస్తి 
రాలేదు. ప్రయాణాలలో ధార్మిక భావనకంటే ప్రజల్లో అజ్ఞానం, నిలకడలేకపోవడం, 
మొండితనం, పెంకితనం ఎక్కువగా కనబడ్డాయి. సాధువులు తండాలు తండాలుగా 
వచ్చిపడ్డారు. వాళ్లు పరమాణ్ణం, మాల్‌పూరీలు తినడానికే పుట్టారా అని అనిపించేలా 
వ్యవహరించారు. యిక్కడ అయిదుకొళ్ల అవును చూచి ఆశ్చర్యపడ్డాను. కాని తెలిసినవారు 


అత్మకధ 351 


దాని రహస్యం చెప్పగా నివ్వెరబోయాను. పాపం ఆ అయిదు కాళ్ళ అవు, దుష్టులు 
దుర్మార్గులు అయిన లోభులుదుర్మార్గానికి తార్కాణమని తెలిసింది. దూడ బ్రతికి 
వున్నప్పుడు దాని కాలు ఒకటి నరికి, అవు మెడను కత్తితో చీల్చి అందు దూడ కాలును 
అమర్చి మెడను సరిచేస్తారు. యింతటి కిరాతకం అజ్ఞానుల కండ్లలో కారం కొట్టి 
డబ్బులు గుంజేందుకై చేస్తారట. అయిదు కాళ్లుగల గోమాతను చూచేందుకు 
ముందుకురకని హిందువు వుంటాడా? అట్టి గోమాతకు ఎంత డబ్బైనా యివ్వకుండా 
హిందువు వుండగలడా? 

కుంభోత్సవం రోజు వచ్చింది. నాకు అదిపావనదినం. నేను యాత్రకోసం 
హరిద్వార్‌ వెళ్లలేదు. తీర్థస్టలాల్లో పవిత్రతను అన్వేషించేందుకై వెళ్లాలనే మోహం నాకు 
కలుగలేదు కాని 17 లక్షలమంది జనంలో అంతా పాఖండులు కారుకదా! ఆ మేళాలో 
17 లక్షలమంది పాల్గొంటారని అంచనా వేశారు. వారిలో చాలామంది పుణ్యంకోసం, 
శుద్ధికోసం వచ్చారనడంలో నాకెట్టి సందేహమూ లేదు. ఈ విధమైన శ్రద్ధ ఆత్మను 
ఎంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందో చెప్పడం కష్టమే. పక్కమీద పడుకొని 
ఆలోచనా సాగరంలో తేలిపోసాగాను. నాలుగు వైపుల ముసిరియున్న పాఖండుల 
మధ్య పవిత్రాత్మలు కూడా కొన్ని వున్నాయి. ఆ ఆత్మలు దేవుని దర్బారులో దండనకు 
గురికావు. అసలు యిటువంటి చోటుకు రాకూడదనుకుంటే అసమ్మతిని తెలియజేసి 
ఆనాడే నేను తిరిగి వెళ్లిపోతే బాగుండేది. వచ్చాను గనుక కుంభం రోజున క్రొత్త వ్రతాన్ని 
ప్రారంభించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించాను. వ్రతాలనే కోడులమీద నిలబడి 
వున్న జీవితం నాది. అందువల్ల కరోరమైన వ్రతానికి పూనుకోవాలనే నిర్ణయానికి 
వచ్చాను. కలకతాలోను, రంగూన్‌లోను నావల్ల యింటి యజమానులు పడ్డ శ్రమ 
జ్ఞప్తికి వచ్చింది. దానితో నేను తినే పదార్థాల సంఖ్యను బాగా తగ్గించి వేయాలని, చీకటి 
పడకముందే ఫలాహారం చేసివేయాలని నిర్ణయానికి వచ్చాను. నేను చేపట్టే వ్రతం 
యిదే యీ విధంగా నన్ను నేను హద్దులో పెట్టుకోకపోతే యింటి యజమానులు పడే 
శ్రమ ఎక్కువైపోతుంది. నా సేవచేయడానికే వారికాలం చెల్లిపోతుంది. అందువల్ల 
24గంటల్లో 5 పదార్థాలు మాత్రమే పుచ్చుకుంటాననీ, చీకటి పడకముందే భోజన 
కార్యక్రమం ముగించివేస్తానని వ్రతం పట్టాను. జబ్బు పడినప్పుడు మందు రూపంలో 
పదార్థాలు పుచ్చుకోవలసివ స్తే ఏం చేయాలి అని కూడా యోచించి, అట్టి స్థితిలోకూడా 
5 పదార్థాలు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించాను. యీ రెండు వ్రతాలు ప్రారంభించి 
13 సంవత్సరాలు గడిచాయి. ఎన్నో గడ్డు పరీక్షలను ఎదుర్కొన్నాను. అయితే పరీక్షా 


352 లక్ష్మణ ఊయల 


సమయంలో యీ వ్రతాలు నా జీవితకాలాన్ని పెంచాయనే విశ్వాసం నాకు కలిగింది. 
అనేక పర్యాయాలు జబ్బుల పాలిట పడకుండా యీ వ్రతాల వల్ల రక్షణ కూడా 
పొందాను. 


8. లక్ష్మణ ఊయల 


పర్వతమంత విశాల హృదయులు మహాత్మా మున్నీరామ్‌. వారి దర్శనం 
చేసుకొని, వారి గురుకులం చూచి ఎంతో శాంతి పొందాను. హరిద్వారమందలి రొదకు, 
గురుకులమందలి శాంతికి మధ్యగల భేదం స్పష్టంగా కనబడుతూ వుంది. ఆమహాత్ముడు 
నామీద (ప్రేమ వర్షం కురిపించారు. అక్కడి బ్రహ్మచారులు నన్ను వదలలేదు. 
రామదేవన్‌ను అక్కడే కలిశాను. వారి శక్తి ఏమిటో వెంటనే గ్రహించాను. మా మధ్య 
కొద్దిగా అభిప్రాయభేదం వున్నట్లు కనబడినా మా యిరువురిని (ప్రేమబంధం 
బిగించివేసింది. గురుకులంలో పరిశ్రమల స్థాపన మరియు వాటిశిక్షణను గురించి 
రామదేవ్‌గౌరితోను, యితర ఉపాధ్యాయులతోను చర్చించాను. గురుకులం త్వరగా 
వదిలి రావలసి వచ్చినందుకు బాధపడ్డాను. 

లక్ష్మణ ఊయలను గురించి చాలామంది చెప్పగా విన్నాను. బుషీకేశం 
వెళ్లకుండా హరిద్వారం వదలి రావద్దని చాలామంది సలహా యిచ్చారు. నేను అక్కడికి 
నడిచి వెళ్లాలి. ఒక మజిలీ బుషీకేశంలో, రెండవ మజిలీ లక్ష్మణ ఉయ్యాలలో 
గడపాలి. బుషీకేశంలో చాలామంది సన్యాసులు వచ్చి నన్ను కలిశారు. వారిలో ఒకనికి 
నాయందు అమితంగా మక్కువ కలిగింది. నాలో ధర్మాన్ని గురించి తపన తీవ్రంగా 
వుండటం అతడు గ్రహించాడు. అప్పుడే గంగలో స్నానం చేసి పచ్చాను. అందువల్ల 
ఒంటినిండా బట్ట కప్పుకోలేదు. సిరస్సు మీద పిలక, మెడలో జందెం కనబడనందున 
అంతనికి అమితంగా విచారం కలిగింది. మీరు యింత ఆస్తికులై యుండి కూడా పిలక 
పెట్టుకోలేదు. జందెం వేసుకోలేదు. నాకు చాలా విచారం కలుగుతున్నది. యీ రెండూ 
హిందూ మత బాహ్యచిహ్నాలు. ప్రతి హిందువు యీ రెండిటినీ ధరించాలి అని 
ఆన్నాడు. 

పది సంవత్సరాల వయస్సులో నేను పోరుబందరు నందు జ్రాహ్మాణులు 
వేసుకున్న జందాలకు కట్టియున్న తాళం చెవుల గలగలలు విని ఈర్యపడుతూ 
వుండేవాణ్ణి. నేను కూడా జందెం వేసుకొని దానికి తాళం చెవులు కట్టి గలగలలాడిస్తూ 
తిరిగితే ఎంత బాగుంటుందో అని అనుకునేవాణ్ణి. కారియావాడ్‌ నందలి వైశ్యకులంలో 


ఆత్మకథ 353 


అప్పుడు జందెం వేసుకునే పద్ధతి అమలులో లేదు. అయితే పై మూడు కులాలవారు 
జందెం ధరించాలని ప్రచారం సాగుతూ వున్న రోజులవి. తతృలితంగా గాంధీ 
కుటుంబీకులు కొందరు జందెం వేసుకున్నారు. మా ముగ్గురు అన్నదమ్ములకు 
రామరక్షాస్తోత్రం నేర్చిన బ్రాహ్మణుడు జందాలు వేశాడు. నిజానికి తొళం చెవుల 
అవసరం లేనప్పటికీ నేను రెండు మూడు తాళం చెవులు తెచ్చి నా జందానికి 
కట్టుకున్నాను. జందెం తెగిపోయింది. దానితోపాటు మోహమనే దారం కూడా నాలో 
తెగిపోయిందో లేదో గుర్తులేదు. కాని నేను ఆ తరువాత యిక క్రొత్త జందెం 
వేసుకోలేదు. పెద్దవాడైన తరువాత నాకు జందెం వేయాలని భారతదేశంలోనేగాక 
దక్షిణ ఆఫ్రికాలో కూడా కొందరు ప్రయత్నించారు. కాని వారి తర్కం నామీద 
పనిచేయలేదు. శూద్రులు జందెం ధరించనప్పుడు యితరులు ఎందుకు ధరించాలి? 
మా కుటుంబంలో మొదటి నుండి అమలులో లేని యీ జంద్యాన్ని మధ్యలో 
ఎందుకు ప్రవేశ పెట్టాలి అను ప్రశ్నలకు సరియైన సమాధానం లభించలేదు. కావాలంటే 
జందెం దొరుకుతుంది. కాని దాన్ని ధరించడానికి తృప్తికరమైన కారణాలు కనబడలేదు. 
వైష్ణవుణ్ణి గనుక నేను పూసల దండ ధరించేవాణ్ణి. మా అన్నదమ్ములందరికీ పిలకజుట్టు 
వుంది. ఇంగ్లాండు వెల్లినప్పుడు శిరస్సు ఉత్తగా వుండవలసి వచ్చింది. తెల్లవాళ్లు పిలక 
చూచి నవ్వుతారని, నన్ను అడివి మనిషి అని అనుకుంటారని భావించి పిలక 
తీసివేయించాను. నాతోబాటు దక్షిణ ఆఫ్రికాలో వున్న మా అన్నగారి కుమారుడు 
ఛగన్‌లాలు గాంధీ కడు శ్రద్ధతో పిలక వుంచుకున్నాడు. ప్రజా సేవకు సంబంధించిన 
కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఆ పిలక యిబ్బంది కలిగిస్తుందని చెప్పి నేను 
బలవంతాన పిలక తీసివేయించాను. స్వామికి యీ విషయమంతా చెప్పి “జందెం 
మాత్రం నేను వేసుకోను. ఎక్కువమంది హిందువులు జందెం వేసుకోరు. అయినా 
వారంతా హిందువులుగానే పరిగణింపబడుతూ వున్నారు. అందువల్ల జందెం 
వేసుకోవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. అదీగాక యజ్ఞోపవీతం ధరించడం 
అంటే మరో జన్మ ఎత్తడమే. అనగా సంకల్పపద్ధిగా పరిశుద్ధికావడం, అంటే ఉర్జ్యగాములం 
కావడమన్నమాటః: యిప్పుడు హిందువులందరూ పూర్తిగా పతనావస్థలో వున్నారు. అట్టి 
వీరికి జందెం వేసుకునే అధికారం లేదు. అస్పృశ్యత అనే మురికిని కడిగివేయాలి. 
హెచ్చులొచ్చులను మరిచిపోవాలి. మనలో చోటు చేసుకున్న చెడును తొలగించి 
వేయాలి. అధర్మాన్ని, పాఖండత్వాన్ని దూరం చేయాలి. అప్పుడే యజ్ఞోపవీతం ధరించే 
హక్కు హిందూ సమాజానికి కలుగుతుందని నా అభిప్రాయం. అందువల్ల జందెం 


354 లక్ష్మణ ఊయల 


విషయమై మీ మాటలు నాకు మింగుడుపడవు. కాని పిలక విషయమై మీరు చెప్పన 
మాటల్ని గురించి యోచిస్తాను. మొదట పిలక నాకు వుండేది. కాని సిగ్గువల్ల అంతా 
నవ్వుతారేమోననే భావంతో నేనే తొలగించి వేశాను. దాన్ని తిరిగి పెట్టుకోవడం 
మంచిదని నాకు తోస్తున్నది. నా అనుచరులతో యీ విషయమై నేను మాట్లాడుతాను' 
అని చెప్పాను. స్వామికి జందెం గురించి నేను అన్న మాటలు నచ్చలేదు. నేను 
ధరించకూడదు అని చెబుతూ చెప్పిన కారణాలు, ధరించవచ్చును అని చెప్పుటకు 
అనుకూలమని ఆయనకు తోచాయి. అయితే బుషీకేశంలో జందాన్ని గురించి నేను 
చెప్పిన మాటలపై యిప్పటికీ నేను నిలబడివున్నాను. వేరు వేరు మతాలు వున్నంతవరకు 
ఆ మతాలవారికి బాహ్యచిహ్నాలు బహుశా అవసరం అవుతాయి. కాని ఆ బాహ్యచిహ్నాలు 
ఆడంబరంగా మారినప్పుడు, తన మతమే యితర మతాల కంటే గొప్పదని చెప్పుటకు 
సాధనాలుగా మారినప్పుడు వాటిని త్యజించడం మంచిది. యిప్పుడు జందెం హిందూ 
సమాజాన్ని ఉన్నత స్థాయికి గొంపోవుటకు సాదనమను విశ్వాసం నాకు కలుగలేదు. 
అంధువల్ల దాని విషయంలో తటస్థంగా వున్నాను. కాని పిలక జుట్టు తీసివేసిన 
కారణాలను తలచుకుంటే నాకే సిగ్గువేస్తున్నది. అందువల్ల అనుచరులతో చర్చించి 
పిలక పెట్టుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. 

ఇక మనం లక్షణ ఉయ్యాల దగ్గరకు వెళదాం. బుషికేశం మరియు లక్ష్మణ 
రమూలా దగ్గరి ప్రకృతి దృశ్యాలు ఎంతో రమణీయంగా వున్నాయి. ప్రకృతి శోభను, 
ప్రకృతి యొక్క శక్తిని గుర్తించగల మన పూర్వీకుల సామర్ధ్యాన్ని ఆ శోభకు ధార్మిక 
స్థాయి కల్పించగల స్తోమతను వారి దూరదృష్టిని చూచి నా హృదయం శ్రద్దాభక్తితో 
నిండిపోయింది. కాని అక్కడ మనిషి చేసిన నిర్మాణ వ్యవహారం చూచి నా మనస్సుకు 
అశాంతి కూడా కలిగింది. హరిద్వారంలోనే గాక, బుషికేశంలో కూడా జనం పరిశుద్ధమైన 
నదీ తీరాన్ని మలమూత్రాదులతో పాడు చేస్తున్నారు. తప్పు చేస్తున్నామనే భావం కూడా 
వారికి లేదు. దొడ్డికి వెళ్లదలచినవారు దూరం పోవచ్చుగదా! జనం తిరిగే చోటనే 
మలమూత్రాదులు విసర్జిస్తున్నారు. యిది చూచి మనస్సుకు బాధ కలిగింది. లక్ష్మణ 
ఉయ్యాల దగ్గరకు వెళ్లగా ఇనుప ఉయ్యాల కంటపడింది. మొదట యీ వంతెన 
త్రాళ్లతో కట్టబడి వుండేదని, దాన్ని తెగగొట్టి ఒక ఉదార హృదయుడగు మార్వాడీ ఎ౦తో 
ధనం వెచ్చించి ఇనుముతో వంతెన తయారుచేయించి దాని తాళం చెవి ప్రభుత్వం 
వారికి అప్పగించాడని జనం చెప్పారు. త్రాళ్ళ వంతెనను గురించి నేను ఊహించలేదు 
కాని యీ ఇనుప వంతెన మాత్రం యిక్కడి సమాజ శోభను కలుషితం చేస్తున్నదని 


ఆత్మకధ 355 


చెప్పగలను చూడటానికి అసహ్యంగా వున్నది. జనం నడిచే మార్గపు తాళం చెవి 
(ప్రభుత్వానికి అప్పగించారని విని బాధపడ్డాను. ప్రభుత్వం యెడ విశ్వాసం కలిగియున్న 
ఆనాటి నా మనస్తత్వానికి కూడా ఆ విషయం తెలిసినప్పుడు బాధ కలిగింది. 

కొంచెం ముందుకు వెళ్లగా అక్కడ స్వర్గాశ్రమం కనబడింది. దాని పరిస్థితి 
ఘోరంగా వున్నది. టిన్ను రేకులతో కప్పబడి వున్న పందిరి గుడిశల్లాంటి గదులకు 
స్వర్గాశ్రమం అని పేరు పెట్టారు యీ గదులు సాధన చేసేవారి కోసం నిర్మించబడ్డాయని 
చెప్పారు. ఇప్పుడు ఆ గదుల్లో ఒక్క సాధకుడు కూడా లేడు. వాటిని అంటిపెటుకొని 
కొన్ని మేడలు వున్నాయి. వాటిలో వుండేవారిని చూచాక వారి ప్రభావం కూడ నా మీద 
ఎమీ పడలేదు. 

మొత్తం మీద హరిద్వార్‌లో కలిగిన అనుభవాలు నా దృష్టిలో అమూల్యాలు 
వాటి ప్రభావం నా మీద బాగా పడింది. నేను ఎక్కడ వుండాలో, ఏం చేయాలో 
నిర్ణయించుకునేందుకు హరిద్వార్‌లో కలిగిన అనుభవాలు నాకు అమితంగా తోడ్పడ్డాయి. 


9. ఆశ్రమ స్థాపన 

ది. 25 మే 1915 నాడు సత్యాగ్రహ ఆశ్రమ స్థాపన జరిగింది. హరిద్వార్‌లో 
వుండమని శ్రద్ధానందగారు చెప్పారు. వైద్యనాదధామంలో వుండమని కలకత్తాకు 
చెందిన కొందరు మిత్రులు సలహా యిచ్చారు. రాజకోటలో వుండమని కొందరు 
మిత్రులు కోరారు. ఒకసారి అహమదాబాదు వెళ్లాను చాలామంది మిత్రులు 
అహమదాబాదులో వుండమని చెప్పారు ఆశ్రమానికి అయ్యే ఖర్చంతా భరిస్తామని 
చెప్పి ఇల్లు వెతికి పెట్టే బాధ్యత కూడా వహిస్తామని మాట యిచ్చారు. 

అహమదాబాదు మీద మొదటి నుండి నాకు చూపు వున్నది. నేను గుజరాతీ 
వాడిని, గుజరాతీ భాష ద్వారా దేశానికి ఎక్కువ సేవ చేయగలుగుతానని గ్రహించాను. 
చేనేతకు అహమదాబాదు కేంద్రం కావడం వల్ల అక్కడ చరఖా పని బాగా సాగుతుందనే 
భావం కూడా నాకు కలిగింది గుజరాత్‌లో పెద్ద పట్టణం గనుక, యిక్కడ ధనవంతులు 
ఎక్కువగా వృండటంవల్ల వారి సాయం లభిస్తుందనే ఆశ కూడా కలిగింది. 
అహమదాబాదుకు చెందిన మిత్రులతో మాట్లాడుతూ వున్నప్పుడు అస్పృశ్యతను 
గురించి కూడా చర్చ జరిగింది. ఎవరైనా అంత్యజ సోదరుడు ఆశ్రమంలో చేరదలచుకుంటే 


356 అశ్రమ స్థాపన 


నేను తప్పక చేర్చుకుంటానని స్పష్టంగా చెప్పాను. “మీ షరతుల ప్రకారం నడుచుకునే 
అంత్యజుడు మీకెక్కడ దొరుకుతాడు?” అంటూ ఒక వైష్ణవ మిత్రుడు తన మనస్సును 
శాంతపరచుకున్నాడు. చివరికి అహమదాబాదులో వుండాలని నిర్ణయం చేశాము. 

ఇంటి కోసం అన్వేషణ ప్రారంభమైంది. అహమదాబాదులో నన్ను వుంచడానికి 
ప్రముఖంగా కృషి చేసిన శ్రీ జీవన్‌లాల్‌ బారిష్టరుగారి కోచరబ్‌లో గల గృహం అద్దెకు 
తీసుకోవాలని నిర్ణయించాం. ఆశ్రమానికి ఎం పేరు పెట్టాలి అని చర్చ జరిగింది. ఎన్నో 
"పేర్లు దృష్టికి వచ్చాయి. సేవాశ్రమం, తపోవనం అంటూ చాలా పేర్లు చర్చకు వచ్చాయి. 
సేవాశ్రమం పేరు బాగున్నదే కాని ఎరకమైన సేవయో బోధపడలేదు. మేము చేసేది 
తపస్సే అయినా ఆ పేరు చాలా బరువుగా వున్నది. మేము చేయవలసింది సత్యశోధన. 
సత్యం కోసమే మా కృషి, మా ప్రయత్నం. దక్షిణ ఆఫ్రికాలో నేను అమలు చేసిన 
పద్ధతిని భారతదేశానికి తెలియజేయాలి. ఆ శక్తి ఎంత వ్యాప్తం కాగలదో చూడాలి. 
అందువల్ల నేను, నా అనుచరులు కూడా సత్యాగ్రహ ఆశ్రమం అను పేరుకు 
యిష్టపడ్డాం. అందు సేవ, సేవావిధానం రెండూ సహజంగా యిమిడి వుంటాయని 
భావించాం. ఆశ్రమ నియమావళి ముసాయిదా ఒకటి తయారుచేసి అందరికీ పంపి 
మీ అభిప్రాయం తెలియజేయమని కోరాం. చాలామందికి నియమావళి నచ్చింది. కాని 
నియమావళి యందు వినమ్రతకు ప్రముఖ స్థానం లభించాలని వారు సూచించారు. 
అంటే మన యువకుల్లో వినమ్రత తక్కువగా వున్నదని వారి భావం అన్నమాట. నేను 
కూడా యీ సత్యాన్ని గ్రహించాను. కాని వినమ్రతను వ్రతంగా భావించి దానికి 
ప్రాముఖ్యం యిస్తే వినమ్రత తక్కువగా మిగిలిపోతుందేమో నను అనుమానం 
కలిగింది. వినమతకు పూర్తి అర్ధం శూన్యత్వం. శూన్యత్వాన్ని పొందడం కోసం యితర 
వ్రతాల్ని అనుష్టించాలి. వాస్తవానికి శూన్యత్వం మోక్షస్థితియే. మముక్షువు లేక సేవకుడు 
చేసే ప్రతి పని యందు నమ్రత, అభిమానరాహిత్యం వుండితీరాలి. అవి లేకపోతే 
అతడు ముముక్తువు కాలేడు. సేవకుడు కాలేడు. స్వార్థపరుడవుతాడు. అహంకారి 
అవుతాడు. 

ఆశ్రమంలో యిప్పుడు సుమారు 13 మంది తమిళులున్నారు. నాతోబాటు 
దక్షిణ ఆఫ్రికొనుండి అయిదుమంది తమిళబాలురు వచ్చారు. వారితోబాటు, యిక్కడి 
సుమారు 25 మంది స్తీ పురుషులతో ఆశ్రమం ప్రారంభించాం. ఒకే వంటశాలలో 
అందరికీ భోజనం. అంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా ఉండేవారం. 


ఆళ కధ 357 


10. పరీక్ష 

ఆశ్రమ స్థాపన జరిగిన కొద్ది కాలానికే అగ్ని పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. 
యిలా జరుగుతుందని నేను ఊహించలేదు. భాయీ అమృత్‌లాల్‌ టక్కర్‌ జాబు 
వ్రాస్తూ “ఒక బీద అంత్యజుని కుటుంబం వాళ్లు మీ ఆశ్రమంలో చేరాలని భావిస్తున్నారు. 
వారు ఎంతో నిజాయితీపరులు" అని సూచించారు. 

నేను కొంచెం నివ్వెరబోయాను. ఠక్కర్‌ బాపాగారి సిఫారసుతో యింత త్వరగా 
ఆశ్రమంలో చేరడానికి అంత్యజుని కుటుంబం సిద్ధపడుతుందని నేను ఊహించలేదు. 
జాబును అనుచరులకు చూపించాను. అంతా అందుకు స్వాగతం పలికారు. ఆశ్రమ 
నియమావళి ప్రకారం నడుచుకునేందుకు సిద్ధపడితే మీరు సూచించిన అంత్యజుని 
కుటుంబీకుల్ని ఆశ్రమంలో చేర్చుకుంటామని బాపాకు జాబు వ్రాశాను. దూదాభాయి, 
అతనిభార్య దానీబెన్‌, చిలక పలుకులు పలికే చంటిబిడ్డ లక్ష్మీ ముగ్గురూ వచ్చారు. 
దూదాభాయి బొంబాయిలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. నియమాల్ని 
పాటిస్తామని తెలిపిన మీదట ఆశ్రమంలో చేర్చుకున్నాం. దానితో మాకు సహాయం 
చేస్తున్న మిత్రబృందంలో గొడవ బయలుదేరింది. ఆ బంగళాకు సంబంధించిన బావి 
నుండి నీరు తోడుకోవాలంటే చిక్కులు ఎర్పడ్డాయి. గంజాయి వాడు ఒకడు 
సమీపంలో వున్నాడు. అతని మీద నీటిచుక్కలు పడ్డాయని అతడు దూదాభాయి మీద 
విరుచుకుపడ్డాడు. తిట్టడం ప్రారంభించాడు. తిట్టినా ఎదురు చెప్పవద్దని నీళ్ళు 
మాత్రం తోడుకురమ్మని నేను ఆశ్రమవాసులకు చెప్పాను. ఎన్ని తిట్లు తిట్టినా మారు 
పలకనందున గంజాయివాడు సిగ్గుపడి తిట్టడం మానివేశాడు. అయితే మాకు వచ్చే 
ఆర్థికసాయం తగ్గిపోసాగింది. సహాయకుల్లో ఒకరికి అంత్యజుల విషయమై సందేహం 
వున్నప్పటికీ యింత త్వరగా అంత్యజులు ఆశ్రమంలో చేరతారని వారు ఊహించలేదు. 
ధనం యివ్వడం మానుకున్నారు. అత్యంజులు త్వరలోనే ఆశ్రమాన్ని బహిష్కరిస్తారని 
నాకు వార్త అందింది. నేను అనుచరులతో చర్చించాను. “ మనల్ని బహిష్కరించినా, 
ధనసహాయం చేయకపోయినా యీ పరిస్థితుల్లో మనం అహమదాబాదు వదలకూడదని, 
పాకీవాళ్లు వున్న వాడకు వెళ్లి వుందామని, కాయకష్టం చేసి బ్రతుకుదామని నిర్ణయానికి 
వచ్చాం. “వచ్చే నెలకు సరిపడ సొమ్ము లేదని మగన్‌లాలు హెచ్చరించాడు. ఏం 
పరవాలేదు. పాకీవారున్న వాడకు వెళ్లి వుందామని చెప్పాను. 

ఇలాంటి ఇబ్బందులకు నేను అలవాటు పడిపోయాను. ప్రతిసారి చివరి 
నిమిషంలో దేవుడే ఆదుకునేవాడు. మగన్‌లాలు డబ్బు లేదని చెప్పిన కొద్ది రోజులకు 


es 
(అ 
fan 


358 


ఒకనాడు ఉదయం ఎవరో పిల్లవాడు వచ్చి “బయట కారు నిలబడి వున్నది. సేర్‌ 
మిమ్మల్ని పిలుస్తున్నాడు” అని చెప్పాడు. నేను కారు దగ్గరకివెళాను, “ఆశ్రమానికి 
సాయం చేద్దామని వున్నది. సాయం స్వీకరిస్తారా?' అని సేర్‌ నన్ను అడిగాడు. 
“ఎమియిచ్చినా తప్పక తీసుకుంటాను. ప్రస్తుతం యిబ్బందిగా కూడా వున్నది" అని 
అన్నాను. “ రేపు యిదే సమయానికివస్తాను. మీరు ఆశ్రమంలో వుంటారా?” అని 
అడిగాడు. వుంటాను అని చెప్పాను. సేర్‌ వెళ్లిపోయాడు. మరునాడు సరిగా అనుకున్న 
సమయానికి బయట కారు హారును వినబడింది. పిల్లలు వచ్చి చెప్పారు. సేఠ్‌ లోనికి 
రాలేదు. నేను వారిని కలుద్దామని వెళ్లాను. ఆయన నా చేతుల్లో 13 వేల రూపాయల 
నోట్లు వుంచి వెళ్లిపోయాడు. ఈ విధంగా సహాయం అందుతుందని నేను కలలో కూడా 
ఊహించలేదు. సాయం చేసే యీ పద్ధతి కూడా నాకు క్రొత్తే ఆయన అదివరకు 
ఆశ్రమానికి రాలేదు. ఆయనను ఒకసారి కలుసుకున్నట్లు గుర్తు. ఆయన ఇప్పుడూ 
ఆశ్రమంలోకి రాలేదు. ఎమీ చూడలేదు చేతుల్లో 13 వేల రూపాయల నోట్లు వుంచి 
వెళ్లిపోయాడు. ఇలాంటి అనుభవం నాకు మొదటసారి కలిగింది యీ డబ్బు 
అందడంవల్ల పాకీవారుండే పల్లెకు వెళ్లవలసిన అవసరం కలగలేదు. సుమారు ఒక 
ఎడాది వరకు సరిపోయే ఖర్చు నాకు లభించింది. 

బయట గొడవ జరిగినట్లే ఆశ్రమం లోపల కూడా జరిగింది. దక్షిణ ఆఫ్రికాలో 
వున్నప్పుడు అంత్యజులు నా యింటికి వచ్చేవారు. భోజనం చేసేవారు నాభార్య 
అందుకు యిష్టపడిందా లేదా అను సమస్య బయలుదేరలేదు ఆశ్రమంలో దానీబెన్‌ను 
తోటి స్రీలు తేలికగా చూడటం నేను గమనించాను. కొన్ని మాటలు కూడా నా చెవిన 
పడ్డాయి. బయటివారు ధన సహాయం చేయరనే భయం నాకు ఎప్పుడూ కలుగలేదు. 
కాని ఆశ్రమంలో ప్రారంభమైన యీ వ్యహారం మాత్రం నన్ను క్షోభకు గురిచేసింది. 
దానీబెన్‌ సామాన్య స్ర్తీ. దాదూభాయికి వచ్చిన చదువు కూడా తక్కువే. కానీవారు 
తెలివిగలవారు వారి ధైర్యం చూచి సంతోషించాను. వారికి అప్పుడప్పుడు కోపం వస్తూ 
వుండేది. అయితే మొత్తం మీద వారి సహనశక్తి గొప్పది. చిన్న చిన్న అవమానాలను 
సహించమని నేను దాదూభాయికి చెబుతూ వుండేవాణ్లీ. అతడు విషయం గ్రహించేవాడు 
దానీబెన్‌ కూడా అతడు సముదాయించి చెబుతూ వుండేవాడు 

ఈ కుటుంబాన్ని ఆశ్రమంలో వృుంచుకోవడం వల్ల ఆశ్రమానికి ఎన్నో అనుభవాలు 
కలిగాయి. అస్పృశ్యతను ఆశ్రమంలో పాటించకూడదు అని మొదటనే నిర్ణయం 
అయిపోవడం వల్ల పని తేలిక అయిపోయింది. యింత జరుగుతూ వున్నా, ఆశ్రమం 


ఆత్మకథ 359 


ఖర్చులు పెరిగిపోతూ వున్నా ఆర్థిక సాయం సనాతనుల వల్లే లభిస్తూ వుండేది. 
అస్పృశ్యత యొక్క మూలం కదిలిపోయిందని అనడానికి అదే నిదర్శనం. యింకా 
నిదర్శనాలు అనేకం వున్నాయి. అయినా ఒక్క విషయం. అంత్యజులతోబాటు 
కూర్చొని భోజనాలు చేస్తున్నారని తెలిసి కూడా సనాతనులు ఆశ్రమానికి ఆర్థిక సాయం 
చేశారు. 

ఈ సమస్య మీద ఆశ్రమంలో జరిగిన మరో ఘట్టంతో బాటు ఆ సందర్భంలో 
బయలుదేరిన సున్నితమైన సమస్యలు, ఊహించని యిబ్బందులు, అన్నీ సత్యశోధన 
కోసం చేసిన ప్రయోగాలే. వాటినన్నింటిని యిక్కడ ఉదహరించకుండా వదిలి 
వస్తున్నందుకు విచారపడుతున్నాను. రాబోయే ప్రకరణాల్లో కూడా యీ విధంగా 
చేయక తప్పదు. అవసరమైన సత్యాలు వదలవలసి రావచ్చు అందుకు సంబంధించిన 
వ్యక్తులు చాలామంది జీవించేయున్నారు. వారి పేర్లు వ్రాస్తే యిబ్బందులు కలుగవచ్చు. 
అయితే వారి విషయంలో జరిగిన ఘట్టాలు వ్రాసి వారికి పంపడం, వారు అందుకు 
సమ్మతించి ప్రకటించవచ్చునని అనుమతి యివ్వడం జరిగే పనికాదు. అది ఆత్మకధకు 
మించినపని. అందువల్ల సత్యశోధనకు సంబంధించినవే అయినా చాలా ఘట్టాల్ని 
వివరించి వ్రాయడం సాధ్యం కాదని భావిస్తున్నాను. అయినప్పటికి సహాయ 
నిరాకరణోద్యమ చరిత్ర దాకా భగవంతుడు అనుమతిస్తే వ్రాయాలని నా ఆకాంక్ష, 


11. గిరిమిట్‌ ప్రథ 


కొత్తగా స్థాపించబడిన ఆశ్రమం లోపల బయట ఎదుర్కొంటూ వున్న తుపానుల 
తీరును గురించి వ్రాయడం ఆపి, గిర్‌మిట్‌ ప్రథను గురించి వ్రాస్తాను. అయిదు 
సంవత్సరాలు లేక అంతకంటే తక్కువ కొలం మజూరీ తీసుకొని పని చేస్తానని 
అంగీకరించి పత్రం మిద సంతకంచేసి భారతదేశాన్ని వదిలి దక్షిణ ఆఫ్రికా వెళ్లిన వారిని 
గిరిమిటియాలని అంటారు. 1914లో అట్టి గిర్‌మిటియాలకు విధించబడ్డ మూడు 
పౌండ్ల పన్ను రద్దుచేయబడిందే కాని ఆ విధానం యింకా పూర్తిగా రద్దు కాలేదు. 
1916లో భారత భూషణ పండిత మదన మోహన మాలవ్యాగారు పెద్ద కౌన్సిలులో యీ 
విషయం ఎత్తారు. అందుకు సమాధానం యిస్తూ లార్జ్‌హార్టింగ్‌ ప్రభువు వారి ప్రశ్నను 
అంగీకరించారు. సమయం వచ్చినప్పుడు దీన్ని ఆపుతామని ఆయన అన్నాడు. యీ 
విధానాన్ని భారతదేశం చాలా కాలం సాగనిచ్చిందని నా అభిప్రాయం. ప్రజల్లో కూడా 
చైతన్యం వచ్చింది కనుక తక్షణం యీ విధానం రద్దు చేయబడాలని నిర్ణయానికి వచ్చి 


360 గిరిమిట్‌ ప్రధ 


చాలామంది నాయకుల్ని ప్రముఖుల్ని కలిశాను. ప్రజాభిప్రాయం అందుకు అనుకూలంగా 
వున్నదని గ్రహించాను. యీ విషయంలో సత్యాగ్రహాన్ని ఉపయోగించవచ్చని 
భావించాను. కొని ఎలా ఎప్పుడు అను విషయమై నేను యింకా నిర్ణయానికి రాలేదు. 
“సమయం వచ్చినప్పుడు అంటే ఏమిటో చెప్పడానికి వైస్రాయి ప్రయత్నించి “మరో 
వ్యవస్థ చేయుటకు ఎంత సమయం పడుతుందో అంతవరకు” అని అన్నాడు. 
ఫిబ్రవరి 1917లో భారత భూషణ పండిత మదన మోహన మాలవ్యా గిర్‌మిట్‌ ప్రధను 
వెంటనే రద్దుచేయాలని బిల్లు కౌన్సిలులో ప్రవేశపెట్టగా వైస్రాయి అందుకు 
అంగీకరించలేదు. దానితో యీ సమస్యపై నేను దేశమందంతట ప్రచారం చేసేందుకై 
పర్యటన ప్రారంభించాను. పర్యటన ప్రారంభించే పూర్యం వైస్రాయిని కలవడం 
మంచిదని భావించాను. ఆయన వెంటనే తనను కలుసుకునేందుకు తేదీ నిర్ణయించాడు. 
అప్పుడు మి.మేఫీ (యిప్పుడు సర్‌జాన్‌ మేఫీ) వైస్రాయికి సెక్రటరీగా వున్నాడు. 
ఆయనతో నాకు మంచి సంబంధం ఏర్పడింది. లార్జ్‌ చేమ్స్‌ఫర్ణుతో కూడా మాట్లాడాను 
నిశ్చింతగా ఏమీ చెప్పకపోయినా తప్పక నిర్ణయం గైకొంటానని తాను సహకరిస్తానని 
చెప్పి అతడు ఆశ కల్పించాడు. 

నేను బొంబాయి నుండి నా పర్యటన ప్రారంభించాను. బొంబాయిలో సభ 
ఏర్పాటుచేసే బాధ్యత బిష్టర్‌ జహంగీర్‌ పేటీట్‌ వహించారు. ఇంపీరియల్‌ సిటీజన్‌షిప్‌ 
అసోసియేషన్‌ ఆధ్వర్యాన సభ జరిగింది. అందు ప్రవేశ పెట్టవలసిన తీర్మానం 
తయారుచేసేందుకు ఒక కమెటీ ఏర్పడింది. అందు డా. రీడ్‌ సర్‌ లల్లూభాయి 
శ్యామల్‌ దాస్‌, మి. నటరాజన్‌ మొదలగువారు వున్నారు. మి.పేటిట్‌ అందు 
ప్రముఖులు, వెంటనే గిర్‌మిట్‌ ప్రభను రద్దుచేయమని ప్రభుత్వాన్ని తీర్మానంలో 
కోరారు. ఎప్పుడు రద్దుచేయాలి అన్నదే ముఖ్యమైన సమస్య. (1) రద్దు బహు త్వరగా 
జరగాలి. (2) జులై 31వ తేదీనాటికి రద్దు జరగాలి (3) వెంటనే రద్దు జరగాలి అని 
మూడు సూచనలు వచ్చాయి. జూలై 31వ తేదీనాటికి రద్దు కావాలన్న సూచన నేను 
చేశాను. నేను తేదీ నిర్ణయించబడాలని కోరాను. అలా తీర్మానిస్తే ఆ తేదీనాటికి రద్దు 
చేయకపోతే ఎం చేయాలో నిర్ణయించవచ్చునని నా ఉద్దేశ్యం. కాని లల్లూభాయి 
తక్షణం రద్దుచేయాలని అభిప్రాయపడ్డారు. తక్షణం అంటే జనానికి అర్ధం కాదని 
ప్రజల ద్వారా పని చేయించాలంటే నిశ్చితంగా తేదీవాళ్ల ముందు వుంచడం 
అవసరమని తక్షణం అంటే ప్రతివారు తమ యిష్టప్రకారం అంచనా వేస్తారని 
అందువల్ల జూలై 31వ తేదీ వరకు గడువు యిద్దామని నచ్చచెప్పాను. నా తర్కం రీడ్‌కు 


ఆత్మకథ 361 


నచ్చింది. లల్లూభాయికి కూడా నా తర్కం నచ్చింది. జూలై 31వ తేదీ వరకు గడువు 
యిస్తూ బహిరంగసభలో తీర్మానం ఏకగ్రీవంగా అంగీకరించబడింది. శ్రీజయజీ 
పేటిట్‌ గారి కృషివల్ల బొంబాయి నుండి కొందరు మహిళలు వెళ్లి వైస్రాయిని 
కలుసుకున్నారు. వారిలో లేడీ తాతా, కీ.శే దిల్‌ఫాద్‌ బేగం మొదలగు మహిళలు 
వున్నారు. యింకా ఎవరెవరు వున్నారో నాకు గుర్తులేదు. కాని యీ రాయబారం వల్ల 
సత్ఫలితం కలిగింది. వైస్రాయి ఉత్సాహవర్ధకమైన సమాధానం యిచ్చాడు. నేను 
కరాచీ, కలకత్తా మొదలగు స్థలాలకు కూడా వెళ్లి వచ్చాను. అన్ని చోట్ల సభలు 
జరిగాయి. ప్రజల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. పర్యటనకు పూనుకొనే ముందు సభల్లో 
యింత అధిక సంఖ్యలో జనం పాల్గొంటారని నేను ఊహించలేదు. 

అప్పుడు నేనొక్కడినే ప్రయాణం చేస్తూవుండేవాణ్లి. అందువల్ల ఊహించని 
అనుభవాలు కలుగుతూ వుండేవి. గూఢచారులు నావెంట వుండేవారు. వారితో 
జగడానికి అవకాశం లేదు. నేను ఏమీ దాచేవాణ్ణి కాదు. అందువల్ల వాళ్లు నన్ను 
బాధించేవారు కొదు. నేను వారిని బాధించేవాణ్ణి కాను. అదృష్టవశాత్తు అప్పటికి నాకు 
యింకా మహాత్మ అను బిరుదు లభించలేదు. నన్ను గుర్తించిన చోట మాత్రం జనం 
యీ బిరుదును ఉపయోగించి నినాదాలు చేస్తూ వుండేవారు. ఒక సారి రైల్లో 
వెళుతున్నప్పుడు గూఢచారులు నా దగ్గరకి వచ్చి టిక్కెట్టు అడిగి తీసికొని నెంబరు నోట్‌ 
చేసుకోసాగారు. వారడిగిన ప్రశ్నలకు నేను వెంటనే సమాధానం యిచ్చాను. నేనేదో 
అమాయకుడైన సాధువునని తోటి ప్రయాణీకులు భావించారు. రెండు మూడు స్టేషన్ల 
వరకు వరుసగా గూఢచారి పోలీసులు రావడం, నన్నేవేవో ప్రశ్నలు అడగడం చూచి 
తోటి ప్రయాణీకులకు కోపం వచ్చి వాళ్లను బెదిరించి “ఎందుకయ్యా అమాయకుడైన 
యీ సాధుపుంగవుణ్ణి బాధపెతడారు వెళ్లండి" అని అరవడం ప్రారంభించారు. 
“ఇదుగో! యిక టిక్కెట్టు చూపించకండి చూద్దాం ఎం చేస్తారో! అని నాతో అన్నారు. 

“వాళ్లు చూస్తే నష్టం ఏముంది? వాళ్లు తమ కర్తవ్యాన్ని పాలిస్తున్నారు. నాకేమీ 
బాధ కలగడం లేదు” అని చెప్పాను. యాత్రీకులకు నా యెడ సానుభూతి పెరిగి 
పాపం, నిరపరాధుల్ని యింతగా బాధిస్తారేమిటి? అని తమలో తాము అనుకున్నారు. 
గూఢచారులగు పోలీసుల వల్ల నాకేమీ బాధ కలుగలేదు. కాని లాహోరు ఢిల్లీల మధ్య 
రైల్లో ప్రయాణించినప్పుడు జనం గుంపులు గుంపులుగా విరుచుకుపడ్డప్పుడు నాకు 
చాలా యిబ్బంది కలిగింది. కరాచీ నుండి కలకత్తాకు లాహోరు మీదుగా వెళ్లాలి. 
లాహోరులో రైలు మారాలి. అక్కడి రైల్లో నా పప్పులేమీ ఉడకలేదు. యాత్రీకులు 


362 గిరిమిట్‌ ప్రధ 


బలవంతంగా లోపలికి దూరుతున్నారు. నేను నిశ్చిత సమయానికి కలకత్తా చేరాలి ఆ 
ట్రైను అందకపోతే కలకత్తా సమయానికి చేరలేను. చోటు దొరుకుతుందనే ఆశ 
పోయింది. నన్ను తమ పెట్టెలో ఎవ్వరూ ఎక్కనీయలేదు. ఒక్క కూలీ నన్ను చూచి 12 
అణాలు యిస్తే చోటు చూపిస్తానని అన్నాడు. చోటు చూపించు, 12 అణాలు తప్పక 
యిస్తాను అని అన్నాను. పాపం ఆ కూలీ ప్రయాణికుల్ని బ్రతిమిలాడినా ఒక్కరు కూడా 
వినిపించుకోలేదు. బండి కదలబోతుండగా కొందరు యాత్రికులు లోపల చోటు లేదు 
కాని, జొరబడేలా చేయగలిగితే ఎక్కించు అని అన్నారు. కూలీ ఏమండీ ఎక్కుతారా 
అని అడిగాడు. ఆ అన్నాను. వెంటనే కూలీ నన్ను ఎత్తి కిటికీలో నుండి లోనికి వేశాడు. 
నేను లోపల పడ్డాను. కూలీ 12 అణాలు సంపాదించాడు. ఆ రాత్రి అతి కష్టంగా 
గడిచింది. మిగతా యాత్రికులు ఏదో విధంగా చోటు చేసుకొని కూర్చున్నారు. నేను పై 
బెంచి గొలుసు పట్టుకొని రెండు గంటలపాటు నిలబడే వున్నాను. ఈలోపున 
రూర్చోవేమయ్యా అని కొందరు గద్దించి అడగసాగారు. చోటు వుంటే కదా కూర్చోవడానికి 
అని నేను అన్నాను. వాళ్లకు నేను నుంచోవడం కూడా యిష్టం లేదు. పైగా వాళ్లు 
బెంచీల మీద హాయిగా పడుకున్నారు. తప్పుకోమని నన్ను మాటిమాటికి సతాయిస్తూ 
వున్నారు. వారు బాధించినప్పుడు నేను ప్రశాంతంగా వుండేసరికి నీ పేరేమిటి అని నన్ను 
అడిగారు. నేను పేరు చెప్పవలసి వచ్చింది. పేరు వినగానే వాళ్లు సిగ్గుపడ్డారు. 
క్షమించమని అని తమ ప్రక్కన చోటు యిచ్చి కూర్చోబెట్టారు. కష్టే ఫలే అను సూక్తి 
జ్ఞాపకం వచ్చింది. అప్పటికి అలసిపోయాను. తల తిరుగుతూ వుంది. కూర్చోవలసిన 
అవసరం కలిగినప్పుడు దేవుడు వెంటనే చోటు చూపించాడన్నమాట. 

ఈ విధంగా నానాయాతన పడి సమయానికి కలకత్తా చేరాను. అక్కడ కౌసిన్‌ 
బజారు మహారాజా తన దగ్గర వుండమని ఆహ్వానించాడు. ఆయనే కలకత్తా సభకు 
అధ్యక్షుడు. కరాచీ వలెనే కలకత్తాలో కూడా జనం ఉత్సాహంతో సభలో పాల్గొన్నారు. 
కొద్దిమంది ఆంగ్లేయులు కూడా సభలో పాల్గొన్నారు. జూలై 31వ తేదీ లోపునే గిర్‌మిటి 
ప్రథను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన వెలువడింది. 1895లో మొట్టమొదటి 
దరఖాస్తు ఈ విధానాన్ని రద్దు చేయమని వ్రాసి పంపాను. అప్పుడు ఏదో రోజున ఈ అర్ధ 
బానిసత్వం తొలగిపోతుందని నమ్మాను. అయితే దీని వెనుక పరిశుద్ధమైన సత్యాగ్రహ 
ప్రవృత్తి పనిచేసిందని చెప్పక తప్పదు. 

దీన్ని గురించిన పూర్తి వివరం, అందు పాల్గొన్న వారి పేర్లు తెలుసుకోవాలను 
కొన్నవారు దక్షిణ ఆఫ్రకా సత్యాగ్రహ చరిత్ర అను నా గ్రంథం చదువవచ్చు. 


అత్మకథ 363 


12. నీలి మందు మచ్చ 


చంపారన్‌ రాజర్షి జనకుని భూమి చంపారన్‌ మామిడితోటలు వున్నట్లే నీలిమందు 
ఉత్పత్తి చేస్తూ వుండేవారు. చంపారన్‌ రైతులు తమ భూమిలో 3/20 భాగంలో 
తప్పనిసరిగా తమతెల్ల యజమాని కోసం నీలి మందు చట్టరీత్యా ఉత్పత్తి చేయవలసి 
వచ్చేది. దీన్ని తిన్‌కరియా రివాజు అని అనేవారు. 20 కుంట (ఐదుమూరల నాలుగు 
అంగుళాల భూమి) లు అక్కడ ఒక ఎకరం, అందు 3 కుంటల్లో నీలిమందు ఉత్పత్తి 
చేయడాన్ని తిన్‌కఠియా రివాజు అని అనేవారు. అక్కడికి వెళ్లక పూర్వం నాకు చంపారన్‌ 
అను పేరు కూడా తెలియదు. అక్కడ నీలి మందు ఉత్పత్తి అవుతుందని కూడా నాకు 
తెలియదు. నీలిమందు బిళ్లలు చూచాను. కాని, అవి చంపారన్‌లో ఉత్పత్తి 
చేయబడతాయిని , అందువల్ల అక్కడి రైతులు విపరీతంగా నష్టపడుతున్నారనినాకు 
తెలియదు. 

రాజకుమార్‌ శుక్లా చంపారన్‌కు చెందిన రైతు. ఆయన దాని వల్ల బాధపడ్డాడు. 
అయితే ఆ నీలి మచ్చను రైతులందరి హృదయాల నుండితొలగించి వేయాలనే అగ్ని 
అతని హృదయంలో రగుల్కొంది. లక్నో కాంగ్రెసుకు నేను వెళ్ళాను అక్కడే ఆ రైతు 
నన్ను పట్టుకున్నాడు. వకీలు బాబు నీకు అన్ని విషయాలు చెబుతారు. మీరు ఒకసారి 
చంపారన్‌ రండి అని ఆహ్వానించాడు. వకీలు అంటే చంపారన్‌లో గల నా అనుంగు 
అనుచరుడు, బీహారులో సేవాజీవులకు ప్రాణం వంటివాడునగు ప్రజ కిషోర్‌బాబు. 
రాజకుమార్‌ శుక్లా ఆయనను నా డేరాకు తీసుకొని వచ్చాడు. ఆయన నల్లని జుబ్బా, 
ప్యాంటు మొదలగునవి ధరించి వున్నాడు. చూడగానే ఆయన ప్రభావం నా మీద 
పడలేదు. అమాయకులైన రైతులను పీల్చే వకీలు అయివుంటాడని అప్పుడు 
అనిపంచింది. 

నేను చంపారన్‌ కథ ఆయన ద్వారా కొద్దిగా విన్నాను. నా సహజ పద్ధతిలో 
“స్వయంగా చూడందే నేను నిర్ణయం ప్రకటించను. మీరు కాంగ్రెసులో యీ విషయం 
మీద మాట్లాడండి. ప్రస్తుతం నన్ను వదలండి” అని అన్నాను. రాజకుమార్‌ శుక్సాకు 
కాంగ్రెసుతో అవసరం ఎలాగూ ఉన్నది. చంపారన్‌ పరిస్థితిని గురించి మహాసభలో 
ప్రజకిషోర్‌ బాబు ప్రసంగించారు. అందు సానుభూతి తీర్మానం కూడా ప్యాసైంది. 

రాజకుమార్‌ శుక్తాకు సంతోషం కలిగింది కానీ తృప్తి కలుగలేదు. నాకు 
చంపారన్‌ రైతుల కష్టాలు స్వయంగా చూపించాలని భావించాడు. నా యాత్రలో 
భాగంగా చంపారన్‌ చేరుతాను. ఒకటి రెండు రోజులు అక్కడ వుంటాను అని చెప్పాను. 


Te S.W.:1-25 


364 నీలిమందు మచ్చ 


ఒక్క రోజు చాలు, మీ కండ్లతో అక్కడి రైతుల కడగండ్లు చూడండి అని శుక్లా అన్నాడు. 
నేను లక్ష్నో నుండి కాన్పూర్‌ వెళ్ళాను. అక్కడికి కూడా రాజకుమార్‌ శుక్లా వచ్చాడు. 
యిక్కడికి చంపారన్‌ బాగా దగ్గర. ఇప్పుడే వచ్చి అక్కడ ఒక్కరోజు ఉండండి అన్నాడు. 
ఇప్పుడు నన్ను మన్నించండి నేను తప్పక వస్తాను. మాట యిస్తున్నాను అని ఇంకా 
ఎక్కువగా పట్టుబట్టాను. నేను ఆశ్రమం చేరుకున్నాను. రాజకుమార్‌ శుక్లా అక్కడికి 
కూడా వచ్చాడు. ఎప్పుడు వచ్చేది నిర్ణయించండి అని అన్నాడు. మీరు వెళ్ళండి. నేను 
ఫలానా తేదీన కలకత్తా వస్తాను. అక్కడికి వచ్చి నన్ను తీసుకువెళ్ళండి అని చెప్పాను. 
అక్కడ ఎవరి దగ్గర వుండాలో, ఎవరిని చూడాలో కూడా నాకు తెలియదు. కలకత్తాలో 
భూపేన్‌ బాబుగారి ఇంట్లో బస చేద్దామని వెళ్ళాను. అక్కడ రాజకుమార్‌ శుక్లా 
ప్రత్యక్షమయ్యాడు. చదువురాని అమాయకంగా వున్న యీ పల్లెటూరి రైతు తన 
నిర్ణయాత్మక శక్తి ద్వారా నా హృదయం జయించాడు. 1917 ప్రారంభంలో మేమిద్దరం 
కలకత్తా నుండి బయలుదేరాం. మా యిద్దరి జోడా ఒకటిగా వున్నది. ఇద్దరం రైతుల్లా 
వున్నాం. ఇది నా మొదటి పాట్నా యాత్ర. తిన్నగా ఎవరి ఇంటికైనా వెళ్ళి బస 
చేద్దామంటే నాకు తెలిసినవారు అక్కడ ఎవ్వరూ లేదు. రాజకుమార్‌ శుక్లా చదువురాని 
రైతు. అయినప్పటికీ ఆయనకు తెలిసినవారు అక్కడ వుంటారనే అనుకున్నాను. రైల్లో 
ఆయనను కొంచెం ఎక్కువగా తెలుసుకొనే అవకాశం చిక్కింది. పాట్నాలో ఆయన 
రహస్యం బయటపడింది. రాజకుమార్‌ పూర్తిగా అమాయకుడు. ఆయన తన 
మిత్రుడని భావించిన వకీలు నిజానికి ఆయన మిత్రుడు కాడు. రాజకుమార్‌ శుక్లా 
ఆయనను ఆశ్రయించుకొని వున్నాడని తేలింది. కక్షిదారులగు రైతులకు, వకీళ్ళకు 
వుండే సంబంధం వర్షబుతువులో గంగానది ప్రవాహం వంటిది గదా! నన్ను ఆయన 
తిన్నగా రాజేన్‌బాబుగారింటికి తీసుకువెళ్ళాడు. రాజేన్‌బాబు పూరీ నగరమో లేక మరో 
చోటికో వెళ్ళారు. వారి బంగళాలో యిద్దరు నౌకర్లు ఉన్నారు. తినడానికి నాదగ్గర కొంత 
ఆహారపదార్థం ఉన్నది. కర్టూరం అవసం అయింది. పాపం రొజకుమార్‌ పక్లా 
బజారుకు వెళ్లి తెచ్చి పెట్టాడు. 

బీహారులో అంటరానితనం అపరిమితంగా వున్నది. నా బాల్గీయందలి నీటి 
బొట్టు పడితే మైలపడతామని అక్కడి నౌకర్లు భావించారు. నా కులం ఎమిటో ఆ 
నౌకర్లకు తెలియదు! రాజకుమార్‌ లోపలి పాయిఖానా దొడ్డి ఉపయోగించమని నాకు 
చెప్పాడు. కానీ నౌకరు బయట ఉన్న పాయిఖానా దొడ్డిని (వ్రేలితో చూపించాడు. నాకు 
బాధ కలుగలేదు. కోపం రాలేదు. ఇలాంటి అనుభవాలు చాలా కలిగినందున నేను 


ఆత్మకధ 365 


రాటు తేలిపోయాను. నౌకరు తన కర్తవ్యాన్ని పాలిస్తున్నాడు. రాజేంద్రబాబు యెడ తన 
కర్తవ్యాన్ని అతడు పాలిస్తున్నాడు అంతే. ఇట్టి వినోదం కలిగించే అనుభవాల వల్ల 
రాజ్‌కుమార్‌ శుక్లా యెడ నాకు గల గౌరవం పెరిగింది. వారిని గురించిన జ్ఞానం కూడా 
బాగా పెరిగింది. పాట్నా నుండి ఇక పగ్గాలు నా చేతికి తీసుకున్నాను. 


13. బీహారీల అమాయకత్వం 


మౌలానా మజహరుల్‌ హక్‌ మరియు నేను లండనులో కలిసి వున్నాం. 
తరువాత మేము 1915లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్‌ యందు కలుసుకున్నాం 
అప్పుడు ఆయన ముస్లింలీగ్‌ అధ్యక్షుడు. పాత పరిచయాన్ని తిరగవేసి ఈ మారు 
పాట్నా వచ్చినప్పుడు మా యింటికి దయచేయండి అని చెప్పాడు. ఆ ఆహ్వానాన్ని 
పురస్కరించుకొని నా రాకకు కారణం తెలుపుతూ వారికి జాబు వ్రాసాను. వెంటనే 
ఆయన కారు తీసుకొని వచ్చి తన ఇంటికి రమ్మని పట్టుపట్టారు. ఆయనకు 
ధన్యవాదాలు తెలిపి నేను ఫలానా చోటుకు వెళ్లాలి, యిప్పుడు ఏ రైలు వుంటే దానిలో 
నన్ను ఎక్కించండి అని అన్నాను. రైల్వే గైడు చూస్తే నాకు ఏమీ బోధ పడలేదు. 
రాజకుమార్‌ శుక్లాతో మాట్లాడి, మీరు ముందు ముజప్ఫర్‌ వూరు వెల్లాలి అని చెప్పి 
ఆరోజు సాయంత్రం ముజప్ఫర్‌ వూరుకు వెళ్ళే రైలు ఎక్కించారు. ఆచార్య కృపలానీ 
అప్పుడు ముజప్ఫర్‌ పూర్‌లో వున్నారు. వారిని నేను ఎరుగుదును. ఆయన 
ముజప్ఫర్‌పూర్‌ కాలేజీలో ప్రాఫెసరుగా వున్నారు. ప్రస్తుతం ఆ పనికూడా మానుకున్నారు. 
నేను వారికి తంతి పంపాను. రైలు ముజప్ఫర్‌ పూరుకు అర్ధరాత్రి చేరింది. ఆయన తన 
శిష్యమండలితో రైలు స్టేషనులో సిద్ధంగా వున్నారు. ఆయనకు అక్కడ ఇల్లు లేదు. 
ప్రొఫెసరు మల్మానీ గారి యింట్లో వుంటున్నారు. నన్ను వారింటికి తీసుకొని వెళ్లారు. 
ఆనాటి పరిస్థితుల దృష్ట్యా గవర్నమెంటు కాలేజీలో ప్రాఫెసరుగా పనిచేస్తున్న వ్యక్తి నా 
వంటివాణ్ణి తన గృహంలో ఉండనీయడం గొప్ప విశేషమే. 

కృపలానీ మీహారు స్థితిని గురించి, ముఖ్యంగా తిరహుత్‌ ప్రాంతపు దీనగాధను 
గురించి చెప్పారు. నేను పూనుకోబోతున్న పని ఎంత కష్టమైనదో కూడా చెప్పారు. 
గయాబాబు యిక్కడ సేరుగల వకీలు. వారి పక్షాన వారింటికి రమ్మని నేను 
ఆహ్వానిస్తున్నాను. మేమంతా గవర్నమెంటుకు భయపడేవాళ్లమే. అయినా చేతనైనంత 
సహాయం మీకు చేస్తాం. రాజకుమార్‌ శుక్లా చెప్పిన మాటలు చాలా వరకు నిజమే. 
అయితే ఆయన నాయకుడు. యివాళ యిక్కడ లేడు. బాబూ ప్రజకిషోర్‌ మరియు 


366 వీహారీల అమాయకత్వం 


బాబూ రాజేంద్ర ప్రసాదుకు తంతి పంపాము. వాళ్లిద్దరూ వస్తారు మీకు విషయమంతా 
చెబుతారు. సాయం చేస్తారు. దయయుంచి మీరు గయాబాబు గారింటికి 
బయలుదేరండి. అని అన్నారు. ఈ మాటలు విని నేను మెత్తబడ్డాను. నేను బసచేస్తే 
గయాబాబుగారికి యిబ్బంది కలుగుతుందేమోనని సంకోచించాను. కాని గయాబాబు 
సంకోచించవద్దని నాకు చెప్పారు. నేను గయాబాబు గారింటికి వెళ్లాను వారు, వారి 
కుటుంబంలోని వారు నన్ను ప్రేమ జల్లుతో తడిపివేశారు 

ప్రజకిషోర్‌ బాబు దర్భంగా నుండి వచ్చారు. రాజేంద్రబాబు పూరీ నుండి 
వచ్చారు. లక్నోలో నేను చూచిన ప్రజకిషోర్‌ బాబు సామాన్యుడు కాదని తేలింది. 
బీహారు ప్రజలకుండే సహజ వినమ్రత, సాదొతనం, మంచి మనస్సు, అసాధారణమైన 
శ్రద్ధ వారిలో చూచి నా హృదయం ఆనందంతో నిండిపోయింది. బీహారు వకీళ్లు వారి 
యెడ చూపించిన అదరం నాకు ఆశ్చర్యం కలిగించింది. 

ఆ మండలి సభ్యులకు నాకు మధ్య ఎర్బడ్డ (ప్రేమబంధం జీవితాంతం 
విడిపోకుండా నిలిచిపోయింది. ప్రజకిషోర్‌బాబు అక్కడ విషయాలన్నీ నాకు వివరంగా 
చెప్పారు. ఆయన బీదరైతుల పక్షాన కోర్టుల్లో వాదిస్తున్నారని, రెండు మూడు కేసులు 
అట్టివి నడుస్తున్నాయని, ఆ కేసుల్లో వాదించి వ్యక్తిగతంగా కొంత ఊరట చెందుతూ 
వున్నారని తెలుసుకున్నాను. అప్పుడప్పుడు అందు ఓడిపోతూ వుంటారట. అమాయకులైన 
ఆ రైతుల దగ్గర సొమ్ము తీసుకుంటూ వుంటారట. త్యాగులే అయినా ప్రజ 
కిషోర్‌బాబు, రాజేంద్రప్రసాద్‌లు కక్షిదారులగు రైతుల దగ్గర ధనం తీసుకుంటూ 
వుంటారని, అందుకు సంకోచించరనీ తెలిసింది. వృత్తిపరంగా డబ్బు తీసుకోకపోతే మా 
ఇంటి ఖర్చులకు డబ్బు ఎలా వస్తుందని వారి తర్కం. అట్టి డబ్బుతోనే సమాజ సేవ 
కూడౌ చేయగలుగుతున్నామని చెప్పారు. వారికి లభించే సొమ్ముకు, బెంగాల్‌ బీహారుకు 
చెందిన మిగతా బారిష్టర్లకు లభించే సొమ్ముకు గల ఊహకైనా అందని వ్యత్యాసాన్ని 
అంకెల రూపంలో బారిష్టర్లకు లభించే సామ్ముకు గల ఊహకైనా అందని వ్యత్యాసాన్ని 
అంకెల రూపంలో తెలుసుకుని నివ్వెరబోయాను. 

“బాబు గారికి మేము ఒపీనియన్‌ (అభిప్రాయం) కోసం పదివేలు యిచ్చాం.' 
అని జనం చెబుతూ వుంటే ఆశ్చర్యం వేసింది. వెయ్యికి తక్కువ మాట నాకు 
వినబడలేదు. ఈ విషయంలో నేను తియ్యగా ఆ మిత్రమండలిని మందలించాను. 
ఓర్పుతో నా మందలింపును వారు సహించారు. విపరీతార్థాలు తియ్యలేదు. అంతా 
విన్న తరువాత “ఇక యిట్టి కేసులు మనం విరమించుకోవాలి. యీ విధమైన కేసుల 


ఆత్మకధ 367 


వల్ల ప్రయోజనం శూన్యం. అణగారిపోయి భయభ్రాంతులై వున్న రైతు సోదరుల్ని 
కచ్చేరీల చుట్టూ త్రిప్పితే లాభం లేదు. అది సరియైన చికిత్స కాదు. వాళ్లకుగల 
భయాన్ని పోగొట్టాలి. అదే సరియైన చికిత్స. తిన్‌కఠియా రివాజు రద్దుకావాలి. 
అప్పటివరకు మనం విశ్రమించకూడదు. రెండు రోజుల్లో సాధ్యమైనంతగా చూచి 
తెలుసుకుందామని వచ్చాను. అయితే యీ పనికి రెండు సంవత్సరాలు పట్టవచ్చని 
తోస్తున్నది. అంత సమయం యివ్వడానికి సిద్ధంగా వున్నాను. యిందుకు ఏంచేయాలో 
నిర్ణయిస్తాను, కొని మీ సాయం కావాలి” అని స్పష్టంగా చెప్పాను. 

ప్రజ కిషోర్‌బాబు అసలు విషయం అర్ధం చేసుకున్నారు. అయితే నాతోను 
మిగతా వారితోను తర్కం చేయసాగారు. నామాటల్లో గర్భితమైయున్న భావాన్ని 
గురించి ప్రశ్నించాను మీ అభిప్రాయంలో వకీళ్లు చేయాల్సిన త్యాగం ఎమిటి? 
ఎంతవరకు ? ఎంతమంది వకీళ్లు కావాలి ? కొద్దిమంది కొద్దికాలం పనిచేస్తే 
సరిపోతుందా లేదా ? మొదలగు ప్రశ్నలు వేశారు. మీరంతా ఎంత త్యాగం చేస్తారో 
చెప్పండి అని ఆయన మిగతా వకీళ్లను అడిగారు. ఈ విధమైన చర్చ సాగించి చివరికి 
“మేము యింత మందిమి మీరు అప్పగించిన పని చేయడానికి సిద్ధంగా వుంటాము. 
వారిలో ఎవరిని మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మీ దగ్గరకు వస్తాము. జైలుకు 
వెళ్లాలంటే మరి అది మాకు క్రొత్త అందుకు అవసరమైన శక్తి చేకూర్చుకునేందుకు 
ప్రయత్నిస్తాం అని తమ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. 


14. అహింసాదేవి సాక్షాత్కారం 


నేను రైతుల పరిస్థితిని పరీక్షించాలి నీలిమందు కొరార్ల యజమానులగు 
తెల్లదొరలకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణల్లో ఎంత నిజం వున్నదో తెలుసుకోవాలి. 
యీ విషయమై వేలాది రైతుల్ని కలవాలి. వారిని కలుసుకునే ముందు నీలిమందు 
కొరారుల యజమానుల్ని కలిసి వాళ్ళు చెప్పేది కూడా వినాలి. కమీషనరుకు జాబులు 
వ్రాశాను. యజమానుల సంఘ కార్యదర్శి ఒకడు వున్నాడు. వెళ్లి కలిశాను. “నీవు 
పరదేశివి. మాకు, రైతులకు మధ్య నీవు కల్పించుకోవద్దు. ఏమైనా చెప్పదలచుకుంటే 
లిఖితంగా వ్రాసి పంపు” అని ఆయన అన్నాడు ఆయన మాటకు వినమ్రంగా 
జవాబిస్తూ “నేను పరదేశిని కాను రైతులు కోరినందువల్ల వారి యీ వ్యవహారం 
క్షుణ్ణంగా తెలుసుకొనే అధికారం నాకు వున్నది." అని చెప్పాను. కమీషనరును 
కలిశాను, ఆయన నన్ను చూడగానే మండిపడ్డాడు. బెదిరించాడు, తిరహుత్‌ నుండి 


368 అహింసాదేవి సాక్షాత్కారం 


తిరుగుముఖం పట్టమని చెప్పివేశాడు. అనుచరులకు ఈ విషయమంతా చెప్పి ఇక 
వ్యవహారం తీవ్రరూపం దాలుస్తుంది. రైతుల పరిస్థితుల్ని పరీక్షించేందుకు ప్రభుత్వం 
నన్ను వెళ్ళనీయదు. నేను ఊహించినదాని కంటే ముందే నేను జైలుకు వెళ్ళక తప్పదు. 
మోతీహారీలోగాని లేక అవకాశం దొరికితే బేతియాలోగాని నేను అరెస్టు కావడం 
మంచిది. నేను త్వరగా అక్కడికి చేరుకోవాలి అని అన్నాను. 

చంపారన్‌ తిరహత్‌ కమీషను యందలి ఒక జిల్లా. దానికి మోతీహారీ ప్రధాన 
కేంద్రం. బేతియాకు దగ్గరలో రాజకుమార్‌ శుక్తాగారి ఇల్లు వున్నది. అక్కడి కొఠార్లకు 
సంబంధించిన రైతులు కడు నిరుపేదలు. వారి పరిస్థితుల్ని చూపించాలని శుక్లాకు 
ఆరాటం ఎక్కువగా వున్నది నేను అక్కడికి వెళ్లి వారిని చూడాలి అని భావించాను. 
వెంటనే అనుచరులందరినీ వెంటబెట్టుకొని మోతిహారీకి బయలుదేరాను. మోతిహారీలో 
గోరఖ్‌బాబు ఆశ్రయం. వారిల్లు సత్రంగా మారిపోయింది. మేము వారింటినంతటిని 
ఆక్రమించాం. మేము చేరిననాడే అక్కడికి దగ్గరలో అయిదు మైళ్ల దూరాన వున్న 
గ్రామంలో ఒక రైతు మీద దుర్మార్గం జరిగిందను వార్త మాకు అందింది. అతణ్జి 
మూచేందుకు ధరణీధర బాబు అను వకీలును వెంటబెట్టుకొని నేను ఉదయాన 
వెళ్ళాలని నిర్ణయించాను. ఆ ప్రకారం ఏనుగు మీద ఎక్కి మేము ఆ గ్రామానికి 
బయలుదేరాం. గుజరాత్‌లో ఎడ్డబండిని ఉపయోగించిన విధంగా చంపారన్‌లో 
ఎనుగుల్ని ఉపయోగిస్తారు. సగం దూరం చేరామో లేదో ఇంతలో పోలీసు 
సూపరింటెండెంటు దూత అక్కడికి వచ్చి “సూపరింటెండెంట్‌ గారు మీకు సలాము 
చెప్పమన్నారు" అని అన్నాడు. వెంటనే విషయం గ్రహించాను ధరణీధరబాబును 
ముందుకు వెళ్లమని చెప్పి వార్తాహరునితో బాటు అతను తెచ్చిన కిరాయి బండి 
ఎక్కాను. అతడు చంపారన్‌ వదలి వెళ్లిపామ్మని నోటీసు నాకు యిచ్చి కాగితం చూపి 
సంతకం చేయమని అన్నాడు. “నేను చంపారన్‌ వదలి వెళ్ళను, నేను యిక్కడి 
పరిస్థితుల్ని పరీక్షించాల్సి వున్నది" అని సమాధానం ట్రాసి అతనికి యిచ్చాను. మరుసటి 
రోజున చంపారన్‌ వదలి వెళ్ళనందువల్ల కోర్టులో హాజరుకమ్మని సమను నాకు 
అందింది. ఆ రాత్రంతా మేలుకొని నేను వ్రాయవలసిన జాబులన్నీ వ్రాశాను. 
అవసరమైన సూచనలన్నీ వ్రాసి ప్రజకిషోర్‌బాబుకు యిచ్చాను. 

కోర్టువాళ్లు సమను పంపారను వార్త క్షణంలో జనానికి తెలిసిపోయింది. 
మోతిహారీలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఘట్టం జరిగిందని ప్రజలు గోలపెట్టారు. 
గోరఖ్‌బాబుగారి యింటిదగ్గర, కోర్టు దగ్గర గుంపులు గుంపులుగా జనం చేరారు. 


ఆత్మకథ 369 


అదృష్టవశాత్తూ ఆ రాత్రే పనులన్నీ పూర్తిచేయడం వల్ల ఆ జనాన్ని శాంతింపచేసేందుకు 
నాకు అవకొళం చిక్కింది. నా అనుచరుల వల్ల కలిగే ఉపయోగమేమిటో నాకు 
బోధపడింది. వాళ్లు జనాన్ని వరసగా నిలబెట్టడం ప్రారంభించారు. కోర్టులో ఎక్కడికి 
వెళితే అక్కడ నా వెంట ఒకటే జనం. కలెక్టరు, మేజిస్టేట్‌ సూపరింటెండెంటుతో 
కూడా నాకు సంబంధం ఏర్పడింది. గవర్నమెంటువారి నోటీసుల్ని ఒప్పుకున్నాను. 
అధికారులతో ఎంతో మంచిగా వ్యవహరించాను. దానితో వారందరికీ నా విషయమై 
భయం పోయింది. వారిని మంచిగానే వ్యతిరేకిస్తానని వాళ్లకు బోధపడింది. నన్ను 
అదుపులో పెట్టడానికి బదులు జనాన్ని అదుపులో పెట్టడానికి నా అనుచరులకు 
సంతోషంతో వాళ్లు సహకరించడం ప్రారంభించారు. దానితోబాటు తమ అధికార 
ప్రాబల్యం అనాటితో తగ్గిపోయిందని వాళ్లు గ్రహించారు. ప్రజలు ఆ క్షణం గవర్నమెంటు 
అధికారుల దండన, శిక్షల భయం మరచిపోయి తమ క్రొత్త మిత్రుని యెడ గల (పేమ 
యొక్క ఆధిపత్యానికి లోబడిపోయారని అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది. 

నిజానికి చంపారన్‌లో నన్ను ఎవ్వరూ ఎరుగరు. రైతులు సిరక్షరకుక్తులు. 
చంపారన్‌ గంగానదికి ఆవలి ఒడ్డున హిమాలయ పర్వత చరియల్లో నేపాలుకు 
దగ్గరగా వున్న ప్రాంతం. అంటే అది ఒక క్రొత్త ప్రపంచమన్నమాట. అక్కడ కాంగ్రెస్‌ 
అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కాంగ్రెస్‌ మెంబరు ఒక్కడు కూడా అక్కడ లేడు. 
కొందరి పేర్లు వినపడ్డా వారు భయంతో నక్కి కూర్చున్నారు. కాంగ్రెస్‌ పేరు 
తెలియకపోయినా యీనాడు కాంగ్రెస్‌ జరిగినంతపని అయింది. అనేకమంది సేవకులు 
కాంగ్రెసులో చేరినట్లయింది. అక్కడ కాంగ్రెస్‌ ప్రారంభమైందని అనిపించింది. 
అనుచరులతో సంప్రదించిన పిమ్మట కాంగ్రెస్‌ పేరట ఎ పనీ చేయకూడదని 
ఎర్భయించాం. పేరుతో అవసరం లేదు. పనిముఖ్యం అని భావించాం. మాటలు కాదు 
చేతలు ముఖ్యం అని నిర్ణయించాం. కాంగ్రెస్‌ పేరు ఎవ్వరికీ ఇష్టం కాలేదు. యీ 
పరగణాలో కాంగ్రెసంటే ప్లీడర్ల వాద ప్రతివాదాలు, చట్ట సంబంధమైన ఛిద్రాలతో 
తలపడటం అని ప్రచారం అయింది. కాంగ్రెస్‌ అంటే బాంబులనీ, మాటలే కాని 
చేతలు లేనిదని యిక్కడి గవర్నమెంటు, మరియు దానికి దన్నుగా నిలబడియున్న 
తెల్లదొరల అభిప్రాయం. అట్టి కాంగ్రెస్‌కు, యిక్కడి కాంగ్రెస్‌కు తేడావున్నదని మేము 
రుజువు చేయవలసిన అవసరం ఏర్పడింది. అందువల్ల కాంగ్రెస్‌ ఊసే ఎత్తకుండా 
పనిచేయాలని భావించాం. కాంగ్రెస్‌ పేరుతో గాక, దాని లక్ష్యాలను ప్రజలు తెలుసుకుంటే 
చాలునను నిర్ణయానికి వచ్చాం. 


370 కేసు ఉపసంహరణ 


అందువల్ల కాంగ్రెస్‌ పేరట రహస్యంగాని, బహిరంగంగా గాని ఏ పనీ 
చేయలేదు. రాజకుమార్‌ శుక్తాకు వేలాదిజనంతో కలిసిపోయే శక్తిలేదు. రాజకీయంగా 
అక్కడ యింతవరకు ఎవ్వరూ పనిచేసి యుండలేదు, చంపారన్‌ బయటగల ప్రపంచాన్ని 
ఆయన ఎరుగడు. అయితే మా యిరువురి కలయిక పాతమిత్రుల కలయికగా 
పరిణమించింది. ఆ రూపంలో నేను దేవుణ్ణి, అహింసను, సత్యాన్నీ దర్శించాను. ఇది 
అక్షరాలా నిజం. ఈ విషయమై నాకు గల అధికారం ఎమిటి అని ఆలోచిస్తే ప్రేమ తప్ప 
వేరే ఏమీలేదని ప్రేమ, అహింసల ఎడ నాకు గల నిశ్చలమైన శ్రద్ధ తప్ప మరేమీ లేదని 
తేలింది. 

చంపారన్‌లో జరిగిన ఈ వ్యవహారం నా జీవితంలో మరిచిపోవడానికి వీలులేనిది. 
అది నాకు, రైతులకు ఉత్సవదినం. ప్రభుత్వ నిర్ణయ ప్రకారం నామీద కేసు 
నడపబోతున్నది. ఆ కేసు నామీద కాక ప్రభుత్వం మీదనే నడవబోతున్నదన్న మాట. 
నా కోసం కమీషనరు పరిచిన వలలో ఆంగ్ల ప్రభుత్వమే చిక్కుకోబోతున్నదని వాళ్లు 
అప్పుడు గ్రహించలేదు. 


15. కేసు ఉపసంహరణ 


నా మీద కేసు నడిచింది. గవర్నమెంటు వకీలు, మరియ మేజిస్టేటు 
కంగారుపడ్డారు. ఎం చేయాలో వారికి పాలుపోలేదు. గవర్నమెంటు వకీలు విచారణను 
వాయిదా వేయమని ప్రార్థించాడు. నేను చంపారన్‌ వదిలివెళ్లమని యిచ్చిన నోటీసుని 
ఖాతరు చేయలేదు. అపరాధం అంగీకరిస్తున్నాను అని అంటూ నేను వ్రాసుకొచ్చిన 
క్రింది పారాన్ని కోర్టులో చదివి వినిపించాను 

“చట్టప్రకారం సెక్షను 144 క్రింద విధించబడ్డ ఆదేశాన్ని ఉల్లంఘించవలసి 
వచ్చిన కారణాల్ని మీ అనుమతితో క్లుప్తంగా వివరించదలచుకున్నాను. అది నిరాదరణకు 
సూచకం కాదని మనవి చేస్తున్నాను. యిక్కడి ప్రభుత్వానికి నాకు మధ్య గల 
అభిప్రాయ భేదమే ఇందుకు కారణం. ప్రజాసేవ ద్వారానే దేశసేవ చేయడానికి నేను 
యిక్కడికి వచ్చాను. ఇక్కడి రైతులను యజమానులు సరిగా చూడటం లేదు. అందు 
నిమిత్తం నన్ను గట్టిగా కోరినందున వారి స్థితిని చూచి సరిచేద్దామనే ఉద్దేశ్యంతో 
వివరాలన్నీ తెలుసుకుందామని వచ్చాను. నా రాకవలన శాంతి భంగం వాటిల్లుతుందని 
గాని, రక్తపాతం జరుగుతుందనిగాని నేను భావించడం లేదు. యిట్టి విషయాలలో 
నాకు మంచి అనుభవం వున్నదని మనవి చేస్తున్నాను. కాని గవర్నమెంటు మరోవిధంగా 
తలుస్తున్నది. ప్రభుత్వానికి గల యిబ్బంది కూడా నేనెరుగుదును. 


ఆత్మకధ 371 


తనకు అందిన సమాచారం మీదనే ప్రభుత్వం ఆధారపడవలసి వస్తుంది. నేను 
ప్రజాహితం చేస్తూ అందుకు సంబంధించిన చట్టాల్ని ఆమోదించి ఆ ప్రకారం 
నడుచుకోవాలని భావించేవాణ్ణి. కాని నాకిచ్చిన ప్రభుత్వ ఆదేశాన్ని పాటించితే ప్రజలకు 
నేను న్యాయం చేయలేనని భావిస్తున్నాను. వారి మధ్యన వుండి మాత్రమే నేను 
యిక్కడి ప్రజలకు సేవ చేయగలనని నమ్ముతున్నాను. అందువల్ల నేను యిప్పుడు 
చంపారన్‌ విడిచి వెళ్లలేను నాకిది ధర్మసంకటం. అందువల్ల చంపారన్‌ వదిలి వెళ్లమని 
ప్రభుత్వం యిచ్చిన ఆ దేశపు బాధ్యత ప్రభుత్వానిదేనని సూచించవలసి వచ్చినందుకు 
విచారిస్తున్నాను.” “భారతదేశంలో ప్రజాజీవనమునందు నా వంటి గౌరవ ప్రతిష్టలు 
గల వ్యక్తి ఒక చర్యకు పూనుకొన్నప్పుడు ఎంతో జాగ్రత్త వహించవలసియున్నదని నాకు 
తెలుసును. కొని నాకు యిక్కడ కల్పించబడిన పరిస్థితిని ఆత్మాభిమానం గల వ్యక్తి 
ఎవ్వడూ ఆంగీకరించలేడని చెప్పవలసిన అవసరం కలగడం దురదృష్టకరం. ప్రభుత్వ 
స్థానిక అధికారుల ఆదేశం కంటే, నా అంతర్వాణి పెద్దదని, దాని ఆదేశాన్ని పాలించడం 
నా కర్తవ్యమని భావిస్తున్నాను." 

నా ప్రకటనతో కేసును వాయిదా వేయవలసిన అవసరం లేకుండాపోయింది. 
యిలా జరుగుతుందని వకీలుగాని, మేజిస్టేటుగాని ఊహించలేదు. అందువల్ల శిక్ష 
విధించేందుకు కోర్టువారు కేసును ఆపి వుంచారు. నేను యీ వివరమంతా తంతి 
ద్వారా వైస్రాయికి తెలియజేశాను పాట్నాకు కూడా తంతి పంపాను. భారత భూషణ్‌ 
పండిత మదనమోహన మాలవ్యా వంటి పెద్దలకు కూడా తంతి పంపాను నేను 
కోర్టుకు బయలుదేరబోతూ వుండగా వైస్రాయి గారి ఆదేశం ప్రకారం కేసును 
ఉపసంహరించుకోవడమైనదని మేజి(్టేటు నాకు సమాచారం అందజేశాడు. మీరు 
చేయదలచిన పరీక్షలు చేయండి అని కలెక్టరు నుండి జాబు అందింది. అధికారుల 
సహాయం పొందవచ్చునని ఆ జాబులో ఆయన సూచించాడు. మా చర్యకు యింత 
త్వరగా శుభ పరిణామం కలుగుతుందని కలలో కూడా మేము ఊహించియుండలేదు. 

నేను కలెక్టరు మి. హెకోసును కలిశాను. అతడు మంచివాడుగా కనబడ్డాడు. 
మీరు అవసరమనుకున్న పత్రాలన్నీ చూడవచ్చు. అవసరమని అనుకున్నప్పుడు మీరు 
తిన్నగా వచ్చి నన్ను కలుసుకోవచ్చు. ఏ సాయం కావాలనాన్న మీకు అందిస్తాను అని 
ఆయన చెప్పాడు. 

మరో వైపున భారతదేశానికి సత్యాగ్రహం అంటే ఎమిటో, చట్టాన్ని సవినయంగా 
ఉల్లంఘించడం అంటే ఏమిటో పాఠం నేర్పినట్లయింది. పత్రికల ద్వారా నా యీ 


372 వేసు ఉపసంహరణ 


వ్యవహారానికి పెద్ద ప్రచారం లభించింది. చంపారన్‌లో, నాయీ కార్యక్రమానికి 
ప్రఖ్యాతి లభించింది. నేను అక్కడి పరిస్థితుల్ని పరీక్షిస్తున్నప్పుడు ప్రభుత్వం దృష్టిలో 
కూడా నేను నిష్పక్షంగా వ్యవహరించడం అవసరమని అయితే అందుకు పత్రికా 
విలేఖరులను తీసుకొని వెళ్లి వాళ్ల ప్రకటనలు వెలువరించవలసిన అవసరం లేదని 
నిర్ణయించాను. వాళ్లు పెద్ద పెద్ద రిపోర్టులు పత్రికల్లో ప్రకటిస్తే అపకారం కూడా 
జరుగవచ్చు. అందువల్ల చాలామంది పత్రికా సంపాదకులకి మీ విలేఖర్లను పంపవద్దని 
అవసరమైన వివరాలు నేనే మీ విలేఖర్లకు అందజేస్తూ వుంటానని జాబులో వ్రాశాను. 
చంపారన్‌లో గల తెల్ల ఖామందులు బాగా కోపంగా వున్నారని నాకు తెలుసు. 
అధికారులు కూడా లోపల సంతోషంగా వుండరని తెలుసు. వాళ్లకు కోపం వస్తే నన్నేమీ 
చేయలేరు కాని పాపం అక్కడి నిరుపేదలగు రైతుల్ని యమబాధలు పెడతారని, 
అందువల్ల నేను చేయదలచుకున్న విచారణ సరిగా జరుగదని గ్రహించాను. తెల్లదొరలు 
అప్పుడే విషప్రచారం ప్రారంభించారు. వాళ్లు నాకు, నా అనుచరులకు వ్యతిరేకంగా 
అబద్ధపు ప్రకటనలు పత్రికల్లో ప్రకటించడం ప్రారంభించారు. నేను ఎంతో జాగ్రత్తగా 
వున్నందున, బహు చిన్న విషయాలలో సైతం సత్యం మీద ఆధారపడియున్నందున 
తెల్లదొరలు ప్రయోగించిన బాణాలు గురి తప్పిపోయాయి. ప్రజకిషోర్‌బాబును బాగా 
దుమ్మెత్తి పోశారు. తెల్లదొరలు వారిని నిందించిన కొద్దీ వారి గౌరవ ప్రతిష్టలు బాగా 
పెరిగిపోయాయి. 

ఇట్టి సున్నితమైన వాతావరణంలో రిపోర్టర్లను వెంటవుండమని నేను 
ప్రోత్సహించలేదు. నాయకుల్ని కూడా ఆహ్వానించలేదు. “అవసరమైనప్పుడు తనను 
పిలవమని, తాను సిద్ధంగా వున్నానని” పండిత మదనమోహన మాలవ్యాగారు మనిషి 
ద్వారా వార్త పంపారు. అయినా వారికి కూడా నేను శ్రమ కలిగించలేదు. యీ 
సమస్యను నేను రాజకీయం చేయదలచలేదు. ఎప్పుటికప్పుడు జరిగిన వివరాలు 
పత్రికలకు పంపుతూ వున్నాను. రాజకీయ సంబంధమైన వ్యవహారాలకు కూడా, 
రాజకీయ అవసరం లేనప్పుడు రాజకీయ రూపం కల్పించితే రెంటికీ చెడిన రేవడి 
చందమవుతుంది. యీ విధంగా అసలు విషయాన్ని స్థలం మారకుండా అక్కడే 
వుండనిస్తే అంతా సర్గుకుంటుందని నా విశ్వాసం. ఎన్నో పర్యాయాలు కలిగిన 
అనుభవం వల్ల నేను యీ విషయం గ్రహించాను. పరిశుద్ధమైన ప్రజాసేవయందు 
ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా రాజకీయం తప్పక పనిచేస్తుంది. చంపారన్‌లో 
జరిగిన పోరాటం యీ విషయాన్ని రుజూ చేసింది. 


ఆత్మకధ 373 


16. కార్య విధానం 


చంపారన్‌ పరిస్థితుల్ని వివరించడమంటే చంపారన్‌ రైతుల చరిత్రను 
వివరించడమే. ఆ వివరాలన్నీ యీ ప్రకరణాలలో పేర్కొనడం సాధ్యం కాదు. 
చంపారన్‌లో జరిపిన పరిశీలనంతా ఆహింసా ప్రయోగమే. అందుకు సంబంధించిన 
వివరాలు అవసరమైనంత వరకే వివరించాను. మొత్తం వివరాలు తెలుసుకోదలచిన 
పాఠకులు బాబూ రాజేంద్ర ప్రసాద్‌ యీ సంగ్రామాన్ని గురించి వ్రాసిన గ్రంథం 
చదవవచ్చును లేక యుగధర్మ్‌ (ప్రెస్‌ ద్వారా ప్రకటించబడ్డ ఆ గ్రంధపు గుజరాతీ 
అనువాదం చదవవచ్చు. 

ఇక అసలు విషయానికి వద్దాం. గోరఖ్‌బాబుగారి యింటి దగ్గర వుండి తను 
యీ పరిశీలనా కార్యక్రమం నిర్వహించియుంటే వారు యిల్లు వదిలి పెట్టి వెళ్లవలసి 
వచ్చేదే. మోతీహారీలో కిరాయి చెల్లించినా యిల్లు యిచ్చే పరిస్థితిలో ఎవ్వరూ లేరు. 
అందుకు భయమే కారబుం కాని ప్రజకిషోర్‌బాబు వ్యవహారదక్షులు. ఆయన అద్దెకు 
ఒక పెద్ద భవనం సంపాదించారు. మేమంతా ఆ యింటికి వెళ్లాం. అక్కడ డబ్బు 
లేకుండా పని జరిగే పరిస్థితి లేదు యిటువంటి ప్రజాకార్యక్రమాలకు ప్రజల దగ్గర 
విరాళాలు తీసుకునే పద్ధతి ప్రారంభం కాలేదు. ప్రజకిషోర్‌బాబు, వారితో బాటు వున్న 
మిత్రమండలి వారంతా వకీళ్లే, వాళ్లు తమ ఖర్చులు తామే భరిస్తూ, అవసరమైతే 
మిత్రుల దగ్గర డబ్బు తీసుకోకూడదని నా దృఢనిర్ణయం. వాళ్ల దగ్గర డబ్బు తీసుకుంటే 
ఉద్యమ అర్థం మారిపోతుందని నా అభిప్రాయం. యీ కార్యక్రమం కోసం దేశప్రజల్ని 
కూడా డబ్బు అడగకూడదని నా నిర్ణయం. అలా తీసుకుంటే వ్యవహారానికి రాజకీయరంగు 
పులిమే ప్రమాదం వున్నది. బొంబాయి మిత్రుల నుండి 15 వేల రూపాయలు ఇస్తామని 
ఒక తంతి వచ్చింది. కృతజ్ఞతలు తెలిపి వాళ్ల కోరికను నిరాకరించాం. బాగా ఆలోచించి 
చంపారన్‌ బయటవుండే బీహారుకు చెందిన ధనికుల దగ్గర ప్రజకిషోర్‌బాబు బృందం 
సాధ్యమైనంత డబ్బు ప్రోగుచేయాలని, లోటుపడితే డాక్టర్‌ ప్రాణజీవన్‌దాస్‌ మెహతాగారి 
దగ్గర డబ్బు తీసుకొని భర్తీ చేస్తానని నేను చెప్పాను. అవసరమైనంత డబ్బు వ్రాసి 
తెప్పించుకోమని డాక్టర్‌ మెహతాగారు మొదటే నాకు వ్రాశారు. దానితో డబ్బును 
గురించి చింత తొలగిపోయింది. తక్కువ డబ్బు ఖర్చు పెట్టి యీ సమస్యను 
పరిష్కరించాలని మా నిర్ణయం. అందువల్ల ఎక్కుడ డబ్బు అవసరం పడలేదు. రెండు 
లేక మూడు వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బు అవసరం లేదని భావించాను. 
వసూలుచేసిన డబ్బులో అయిదు వందలో లేక వెయ్యి రూపాయలో మిగిలినట్లు 
నాకు గుర్తు. 


374 కార్య విధానం 


ఆ రోజుల్లో మా సహచరుల అలవాట్లు విచిత్రంగా వుండేవి. నేను రూజీవారి 
ప్రవర్తనను గురించి ఛలోక్తులు విసురుతూ వుండేవాణ్ణి. వకీళ్ళ మండలికి వంట 
విడివిడిగా తయారవుతూ వుండేది. రాత్రిపూట 12 గంటల వరకు భోజనం చేస్తూ 
వుండేవారు. ఎవరి ఖర్చు వారు భరించినా నాకు వాళ్ల పద్ధతి నచ్చలేదు. మా అందరి 
మధ్య స్నేహబంధం గట్టిగా బిగుసుకున్నందున ఎవరెన్ని చెప్పినా, ఎవరేమన్నా మా 
బంధనం వదులుకాలేదు. నేను విసిరే మాటల బాణాల బాధను నవ్వుతూ వారు 
సహించేవారు. చివరికి నౌకర్లందరినీ పంపించివేయాలని, భోజన నియమాల్ని అంతా 
పాటించాలని నిర్ణయం చేశాం అందరూ శాకాహారులు కారు. రెండు కుంపట్లు 
ప్రారంభిస్తే ఖర్చు పెరుగుతుంది. అందువల్ల ఒకే కుంపటి వెలగాలని, శాకాహార 
భోజనం తయారుచేయాలని, భోజనం బహుసాదాగా వుండాలని నిర్ణయించాం. 
దానితో ఖర్చు బాగా తగ్గిపోయింది. కార్యశక్తి పెరిగింది. సమయం కూడా బాగా 
కలిసివచ్చింది. 

మా పని బాగా పెరిగిపోయింది రైతులు గుంపులు గుంపులుగా వచ్చి తమ 
గాధలు వ్రాయించసాగారు. వ్రాసుకునేవారి దగ్గర గుంపులుగా జనం పెరిగిపోయారు. 
ఇల్లంతా జనంతో నిండిపోయింది. చూడడానికి వచ్చే జనాన్నుంచి నన్ను రక్షించడం 
కోసం నా సహచరులు ఎంతో శ్రమపడ్డారు. యిక గత్యంతరం లేక సమయం 
నిర్ధారించి నన్ను బయటకి తీసుకురాసాగారు. ఆరు లేక ఎడుగురు వకీళ్లు రైతులు 
చెప్పే కధలు రాసుకుంటూ వుండేవారు. అయినా సాయంకాలానికి రాతపని పూర్తి 
అయ్యేది కాదు. యింతమంది వాజ్మాలాలు అనవసరం కొని వారు చెప్పింది 
రాసుకుంటే రైతులు తృప్తిపడతారు. కధలు వ్రాసేవారు కొన్ని నియమాల్ని పాటిస్తూ 
వుండేవారు. ప్రతి రైతును ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేవారు. సమాధానం సరిగా 
చెప్పలేని వారి వాజ్మూలం రాసుకోకూడదనీ నిరాధారమైన కధలు కూడా రాసుకోకూడదనీ 
నిర్ణయించాం. అందువల్ల యదార్ధమైన గాధలు, ఆధారాలు గల కధలే రాసుకోవడం 
జరిగింది, 

ఈ వాజ్మూలాలు రాసుకునేటప్పుడు గూఢచారి పోలీసులు తప్పక వుండేవారు. 
మేము కావాలంటే వాళ్లు ఆగిపోయేవారే. కాని మేము వాళ్లను రానియ్యాలని, వారి 
విషయంలో వినమ్రంగా వ్యవహరించాలని, అవసరమైన సమాచారం వాళ్ళకు 
అందజేయాలని నిర్ణయించాం. వాళ్ల కండ్ల ఎదుట రైతులు కధలు చెబుతూ 
వుండేవారు. యిందువల్ల రైతులకు ధైర్యం వచ్చింది. గూఢచారి పోలీసులంటే జనం 


బేల కల 375 


విపరీతంగా భయపడుతూ వుండేవారు. వారి భయం పోయింది. వాట్లు చెప్పే కధల్లో 
అతిశయోక్తులు తగ్గిపోయాయి. అబద్దాలు చెబితే పోలీసులు పట్టుకుంటారనే భయంతో 
రైతులు నిజం చెబుతూవుండేవారు. తెల్లదొరల్ని భయపెట్టి వారిని పారద్రోలడం నా 
లక్ష్యం కాదు వారి హృదయాలను జయించాలనే ఉద్ధేశ్యంతో నా యీ సంగ్రామం 
సాగింది. ఫలానా దొరకు వ్యతిరేకంగా వాజ్మూలాలు వచ్చాయని తెలియగానే జాబులు 
వ్రాసి వారికి తెలియజేయడమేగాక, వారిని కలిసి మాట్లాడుతూ వుండేవాళి. తెల్లదొరల 
బృందాన్ని కలసి వారి సాక్ష్యాలు కూడా సేకరించడం ప్రారంభించాను. వారిలో కొందరు 
నన్ను అసహ్యించుకునేవారు. కొందరు తటస్థంగా వుండేవారు. కొందరు మంచిగా 
వ్యవహరించేవారు. 


17. అనుచరులు 


ప్రజకిషోర్‌బాబు మరియు రాజేంద్రబాబుగారలది గొప్ప జోడి. వారిద్దరూ తమ 
అమిత(ప్రేమచే నన్ను, తాము లేకపోతే ముందుకు సాగలేనంతగా నిర్వీర్యుణ్ణి 
చేసివేశారు. వారి శిష్యులు లేక అనుచరులు శంభూబాబు, అనుగ్రహబాబు, ధరనీబాబు, 
రామనవమీ బాబు మొదలగు వకీళ్లు దరివాపు నా వెంటనే వుండేవారు. యిది బీహారీ 
సంఘం. రైతుల వాజ్మూలాలు రాయడం వారి పని. ఆచార్య కృపలానీ మాతో 
కలవకుండా వుండగలరా? వారు స్వయంగా సింధీలే అయినా బీహారులో వుంటూ 
బీహారీగా మారిపోయారు. వారి వలె ఒక ప్రాంతానికి సంబంధించిన వారు మరో 
ప్రాంతానికి వెళ్లి అక్కడివారితో కలిసిపోయి, తాము ఆ ప్రాంతంవారిలా మారిపోగలవారు 
బహుతక్కువ. ఆయన నాకు ద్వారపాలకుని వలె వ్యవహరించారు. చూడటానికి 
అసంఖ్యాకంగా వస్తున్నవారినుండి నన్ను రక్షించే బాధ్యత వారు వహించారు. అదే 
తమ జీవన సార్థకత అని భావించారు. ఆయన పరిహాసం చేస్తూ కొందరిని నా దగ్గరకు 
రాకుండా ఆపివేసేవారు. కొందరిని ఆహింసాత్మకంగా బెదిరించి ఆపేవారు. రాత్రిపూట 
ఉపాధ్యాయవృత్తి ప్రారంభించి అక్కడివారినందరిని నవ్విస్తూ, గుండెదిటవు లేనివారికి 
ధైర్యం చెబుతూ వుండేవారు. 

మౌలానా మజహరుల్‌ హక్‌ నాకు సహాయకులుగా పేరు నమోదు 
చేయించుకున్నారు. నెలకు రెండు మూడుసార్లు వచ్చిపోతుండేవారు. వెనుకటి 
రోజుల్లోగల వారి దర్గాకు, ఆడంబరానికి యిప్పటి సాదా జీవనానికి ఎంతో వ్యత్యాసం 
వున్నది. మా దగ్గరకు వచ్చి మాలో కలిసిపోతూ వుండేవారు. చంపారన్‌లో పనిచేయడం 


376 అనుచరులు 


ప్రారంభించిన తరువాత ఈ గ్రామాలలో విద్యాప్రచారం జరిగితే తప్ప ఇవి బాగుపడవనే 
నిర్ణయానికి వచ్చాము. ఎవరికీ చదువురాదు. పిల్లలు చదువులేక తిరుగుతుండేవారు. 
తల్లిదండ్రులు రెండు మూడు కాసుల కోసం నీలిమందు పొలాల్లో చచ్చేలా పనిచేస్తూ 
వుండేవారు. పురుషులకు రోజంతా పనిచేస్తే పదిపైసల కూలి, స్త్రీలకు ఆరు పైసల 
కూలి, పిల్లలకు మూడు పైసల కూలి. నాలుగణాలు తెచ్చుకునే కూలీవాడు గొప్ప 
అదృష్టవంతుడుగా లెక్కింపబడేవాడు. సహచరులతో చర్చించి మొదట ఆరుగ్రామాల్లో 
పాఠశాలలు తెరిపించాను. గ్రామ పెద్ద యిల్లు యివ్వాలి మాష్టారుకు అన్నం పెట్టాలి. 
మిగతా ఖర్చులు మేము భరించాలి. డబ్బు యివ్వలేదు కాని గ్రామస్తులు ధాన్యం 
యివ్వగల స్థితిలో వున్నారు. కనుక గింజలు ఇచ్చేందుకు గ్రామస్తులు సిద్ధపడ్డారు. 
యీ ఉపధ్యాయులు ఎక్కడి నుండి వస్తారా అని ప్రశ్న బయలుదేరింది. బీహారులో 
జీతాలు లేకుండా పనిచేసే ఉపాధ్యాయులు లేరు, వున్నా తక్కువే. సామాన్యులైన 
ఉపాధ్యాయులకు పిల్లల్ని అప్పగించకూడదని నా అభిప్రాయం. ఉపాధ్యాయునికి 
చదువు రాకపోయినా ఫరవాలేదు గాని శీలవంతుడై వుండాలని గట్టిగా చెప్పాను. 
ఇందుకోసం వాలంటీర్లు కావాలని ప్రకటించాను. గంగాధరరావు దేశపాండే నా 
ప్రకటనకు స్పందించి బాబా సాహెబ్‌ సామణ్‌ మరియు పుండలీక్‌ని పంపారు. 
బొంబాయి నుండి అవంతికాబాయి గోఖలే వచ్చారు. దక్షిణాది నుండి ఆనందీబాయి 
వచ్చింది. నేను ఛోటేలాలు, సురేంద్రనాథ్‌, నా చిన్న పిల్లవాడు దేవదాసును పిలిపించాను. 
మహదేవదేశాయి, నరహరిపారీఖ్‌ గారలు వచ్చి కలిశారు. మహా దేవదేశాయి భార్య 
దుర్గాబెన్‌, నరహరిపారిఖ్‌ భార్య మణిబెన్‌ కూడా వచ్చారు. కస్తూరిబాయిని కూడా 
పిలిపించాను. యింతమంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాండ్రు సరిపోతారని 
భావించాను. శ్రీమతి అవంతికాబాయి,ఆనందీబాయి, చదువుకున్నవారే కానీ మణీబెన్‌ 
పారీఖ్‌, దుర్గాబెన్‌ దేశాయి గార్లకు కొద్దిగా గుజరాతీ వచ్చు. కస్తూరీబాయికి చదువురానట్లే 
లెక్క. వీరు పిల్లలకు హిందీ ఎలా నేర్చగలరు? వీరు పిల్లలకు వ్యాకరణం చెప్పనవసరం 
లేదు, నడవడిక నేర్పితే చాలు, అని వారికి చెప్పాను. వ్రాయడం, చదవడం కంటే 
వాళ్లకు పారిశుద్భ్యాన్ని గురించి చెప్పాలి. హిందీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో పెద్ద తేడా 
లేదని మొదటి తరగతిలో అంకెలు నేర్పమని అందువల్ల నీకు కష్టం ఉండదని 
చెప్పాను. తత్‌ఫలితంగా మహిళల క్లాసులు బాగా నడిచాయి. మహిళలకు ఆత్మ 
విశ్వాసం పెరిగింది. వాళ్లు తమ క్లాసులకు ప్రాణం పోశారు. వాళ్లు బాగా పాఠాలు 
చెప్పారు. యీ సోదరీమణుల ద్వారా గ్రామ మహిళలతో కూడా మాకు బాగా 


ఆత్మకథ 377 


పరిచయం పెరిగింది. నాకు చదువుతో తృప్తి కలుగలేదు. గ్రామాలలో మురికి 
అధికంగా వున్నది. గ్రామం వీధుల్లో పెంటకుప్పలూ, బావుల దగ్గర బురద, దుర్వాసన 
యిళ్లముందు భరించలేని పరిస్థితులు, పెద్దలు కూడా పారిశుద్ధ్యాన్ని గరపడం 
అవసరమని భావించాను. చంపారన్‌ జనం రోగాలతో బాధపడుతున్నారు. 
సాధ్యమైనంతవరకు గ్రామ ప్రజలను సరియైన త్రోవకు తేవాలనీ, పారిశుద్ధ్యం 
నేర్పాలనీ, వారి జీవితంలో ప్రవేశించి కార్యకర్తలు వారికి సేవ చేయాలని నా 
అభిప్రాయం. యిందుకు డాక్టర్‌ సహాయం అవసరం. గోఖలేగారి సొసైటీకి చెందిన 
డాక్టర్‌ దేవ్‌ గారిని పంపమని కోరాను. వారికీ నాకూ ప్రేమ సంబంధం ఏర్పడింది. 
ఆరుమాసాల పొటు వారి సేవ లభించింది. వారి పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, 
ఉపాధ్యాయినులు పనిచేయవలని వచ్చింది. తెల్లదొరలకు వ్యతిరేకంగా 
ఉపాధ్యాయులు పనిచేయవలసి వచ్చింది. తెల్లదొరలకు వ్యతిరేకంగా చేయబడుతున్న 
ఆరోపణల్లో పాల్గొనవద్దని, రాజకీయాల్లో పడవద్దని ఎవరైనా ఆరోపణలు చేసేవారు 
వస్తే నా దగ్గరకి పంపమని, మీ క్షేత్రం దాటి వెళ్లవద్దని అందరికీ చెప్పాను. చంపారన్‌లో 
యిట్టి అనుచలళుల నియమబద్ధత అత్యద్భుతం. సూచనలను ఉల్లంఘించిన ఉదాహరణ 
ఒక్కటికూడా లేదు. 


18. గ్రామాలలో 

ప్రతి పాఠశాలలో ఒక పురుషుణ్ణి ఒక మహిళను నియమించే ఎర్పాటుచేశాము. 
వారి ద్వారానే మందులు యిప్పించడం పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహింపచేయడం, 
మహిళల ద్వారా స్తీ సమాజంలో ప్రవేశించడం, మందులు యిచ్చే పనిని తేలికగా 
నిర్వహించేలా చేయడం జరిగింది. క్వినైన్‌, పట్టిలు, ఆముదం ప్రతి స్కూల్లో 
వుంచాము. నాలుక మురికిగా వున్నా, అజీర్ణం చేసినా ఆముదం తాగించాలి. జ్వరం 
తగిలితే ఆముదం త్రాగించిన తరువాత క్వినైన్‌ యివ్వాలి. కురుపులు, గడ్డలు లేస్తే 
వాటిని కడిగి మలాం పట్ట వేయాలి అని ఉపాధ్యాయులకు శిక్షణ యిచ్చాం. జబ్బు 
పెద్దదైతే డా. దేవ్‌గారికి చూపించి వారిచేత వైద్యం చేయించాలి. డా.దేవ్‌ వేరు వేరు 
సమయాల్లో వేరు వేరు గ్రామాలకు వెళ్లి రోగుల్ని పరీక్షిస్తూ వుండేవారు. యీ ఏర్పాటు 
వల్ల అధికసంఖ్యలో గ్రామ ప్రజలు ప్రయోజనం పాందసాగారు. సామాన్యంగా వచ్చే 
జబ్బులు కొద్దే. వాటికి పెద్ద పెద్ద డాక్టర్ల అవసరం వుండదు. యీ విషయాల్ని గ్రహిస్తే 
మేము చేసిన ఏర్పాటు ఎంతో ప్రయోజనకరమైనదని చెప్పవచ్చు. జనం మురికిని 


378 అనుచరులు 


తొలగించేందుకు సిద్ధపడలేదు. డా. దేవ్‌ అంత త్వరగా ఓటమిని అంగీకరించే వ్యక్తి 
కాదు. ఆయన, మిగతా వాలంటీర్లు కలిసి ఒక గ్రామంలో వీధులు శుభ్రం చేశారు. 
యిళ్ల మందరపడియున్న పెంటకుప్పలు ఎత్తివేశారు. బావుల దగ్గర పడిన గుంటల్ని 
మట్టితో పూడ్చారు. పారిశుద్ధ్యం యీ విధంగా కొనసాగించమని జనానికి బోధించారు. 
కొన్ని చోట్ల జనం సిగ్గుపడి పారిశుద్ధ్యం పనులు చేశారు. కొన్ని గ్రామాలకు కారు 
వెళ్ళుటకు మట్టి రోడ్డ వల్ల కటు అనుభవాలు కూడా కలిగాయి. పారిశుద్ధ్యం మాట విని 
కొన్ని చోట్ల జనం అసహ్యాంచుకున్నారు. ఒక అనుభవాన్ని గురించి యిక్కడ వ్రాస్తాను. 
స్త్రీల సభల్లో అనేకసార్లు ఆ అనుభవాన్ని గురించి చెప్పాను. భీతిమరవా ఒక చిన్న 
గ్రామం. దాని.సమీపంలో దానికంటే చిన్న పల్లె ఒకటి వున్నది. అక్కడి స్త్రీల బట్టలు 
చాలా మురికిగా వున్నాయి. ఆ మహిళలకు బట్టలు ఉతుక్కోమని, బట్టలు మార్చుకోమని 
చెప్పమని కస్తూరిబాకు చెప్పాను. అమె మహిళలతో మాట్లాడింది. వారిలో ఒక సోదరి 
ఆమెను తన గుడిసెలోకి తీసుకెళ్ళి “ మీరే చూడండి, బట్టలు పెట్టుకునేందుకు మా 
గుడిసెలో పెట్టె బేడ ఏమీ లేదు. నేను కట్టుకున్న చీర దప్ప మరో చీర లేదు. దీన్ని ఎలా 
ఉతుక్కోవాలో చెప్పండి. మహాత్మునికి చెప్పి మాకు బట్టలిప్పించండి. రోజూ చీర 
ఉతుక్కుంటాను. చీర మార్చుకుంటాను” అని చెప్పింది. భారతదేశంలో ఇటువంటి 
గుడిసెలు అసంఖ్యాకంగా వున్నాయి. ఎన్నో గుడిసెల్లో సామానుగాని, పెట్టెగాని, 
బట్టలుగాని ఏమీ వుండవు. ఎంతోమంది జనం కట్టుబట్టలతో జీవిస్తున్నారు. 

మరో అనుభవం కూడా చెబుతాను. చంపారన్‌లో వెదురుగడలు, గడ్డి ఎక్కువ, 
భితిహరమా గ్రామంలో నిర్మించిన పాఠశాల పైకప్పు వెదురుగడలతోనూ, గడ్జితోనూ 
తయారు చేయబడింది. ఎవరో ఒకనాటి రాత్రి దానికి నిప్పు అంటించారు. దగ్గరలో 
వున్న నీలిమందు తొట్టెల యజమానుల మనుష్యులు ఈ పనిచేశారని అనుమానం 
కలిగింది. దానితో వెదురు గడలతోనూ గడ్డితోనూ ఇల్లు కట్టడం విరమించాం. ఈ 
పారశాల శ్రీ సోమణ్‌ మరియు కస్తూరిబా నడుపుతూ వున్నారు. ఇటుకలతో పక్కా ఇళ్లు 
కట్టాలని సోమణ్‌ నిశ్చయించాడు. అతని శ్రమవల్ల ఇటుకలతో ఇల్లు తయారైంది. 
ఇల్లు తగులబడుతుందేమోనను భయం పోయింది. 

ఈ పని బాగా జరగాలని నేను భావించాను. కాని మనోరధం నెరవేరలేదు. 
దొరికిన వాలంటీర్లు కొంత వ్యవధి వరకే వుండి పనిచేశారు. క్రొత్త కార్యకర్తలు దొరకడం 
కష్టం. చంపారన్‌లో పని పూర్తి అయిందో లేదో మరో పని నన్ను లాక్కువెళ్లింది. ఎది 
ఎమైనా ఆరు నెలల పాటు అక్కడ సాగిన కార్యక్రమాలు ట్రేళ్ళూని, ఆ రూపంలోనే 
కొకపోయినా మరో రూపంలో తన ప్రభావం చూపుతూనే వున్నాయి. 


అత్మకథ 379 


_ 19. ఉజ్వల పక్షం 

గత ప్రకరణంలో నేను వివరించినట్లు ఒక వైపు సమాజసేవ సాగుతూ వున్నది. 
రెండోవైపున బాధితుల కష్టగాధలు వ్రాయడం జరుగుతున్నది. రోజురోజుకు అలా పని 
పెరిగిపోతున్నది. వేలాదిమంది చెప్పిన కధలు లిపిబద్ధం చేయబడ్డాయి. తెల్లదొరల 
కోపం కట్టలు తెంచుకున్నది. దానితో నా పరిశీలనా కార్యక్రమం ఆపివేయించుటకు 
ప్రయత్నం చేశారు. 

ఒక రోజున బీహారు ప్రభుత్వం నుండి నాకు ఒక జాబు వచ్చింది. “మీ పరిశీలనా 
కార్యక్రమం చాలాకాలం పాటు సాగింది. యిక ఆ కార్యక్రమం విరమించి బీహారు 
వదలి వెళ్లిపోండి” అని ఆ జాబులో వున్నది. జాబు మెత్తగా వున్నా భావం స్పష్టంగా 
వున్నది. అందుకు సమాధానం యిస్తూ “నా పరిశీలనా కార్యం పూర్తికాలేదు. యింకా 
చేయవలసి వున్నది. ఆ పని పూర్తి అయిన తరువాత కూడా ప్రజల కష్టాలు 
తొలగనంతవరకు నేను బీహారు వదలి వెళ్లను'' అని స్పష్టంగా వ్రాశాను. 

నా నిరీక్షణ కొర్యగ్రమాన్ని ఆపాలంటే ప్రభుత్వం ప్రజల కష్టాల్ని తొలగించాలి. 
కమిటీని నియమించాలి. గవర్నరు సర్‌ ఎడ్వర్డ్‌ గేట్‌ నన్ను పిలిచి, తామే విచారణ 
కమిటీ వేస్తామని, అందు మెంబరుగా వుండమని కోరాడు. మిగతా కమెటీ మెంబర్ల 
పేర్లు చూచి, సహచరులతో చర్చించి కొన్ని షరతుల మీద అంగీకారం తెలిపాను. 
కమిటీలో చేరినా, నా అనుచరులతో చర్చలు జరిపేందుకు స్వాతంత్ర్యం నాకు 
వుండాలని, కమిటీలో మెంబరుగా వుంటూ రైతుల్ని సమర్థించడం మానుకోమని నాకు 
చెప్పకూడదని, విచారణ జరిగాక రైతులికి న్యాయం జరగలేదని తోస్తే నేను రైతుల 
పక్షం వహించే స్వాతంత్ర్యం వుండాలని కోరాను. 


సర్‌ ఎడ్వర్డ్‌ గేట్‌ నా షరతులు న్యాయమైనవని భావించి అంగీకరించాడు. క్రీశే 
సర్‌ ఫ్రేంక్‌ సై యీ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకోడ్డారు. విచారణ కమిటీ, రైతులు 
చేసిన ఆరోపణలన్నీ నిజమేనని ప్రకటించింది. అన్యాయంగా తెల్లదొరలు తీసుకున్న 
సామ్ము నుండి కొంత భాగం రైతులకు చెల్లించాలని, తిన్‌కఠియా రివాజును రద్దు 
చేయాలని సిఫారసు చేస్తూ తీర్మానించింది. యీ రిపోర్టు అంగీకరింపబడటానికి, ఆ 
ప్రకారం చట్టం ప్యాసు చేయటానికి సర్‌ ఎడ్వర్డ్‌ గేట్‌ మహత్తరమైన కృషి చేశాడు. 
ఆయన గట్టిగా వ్యవహరించి యుండకపోతే మా రిపోర్టు ఎకగ్రీవంగా వుండేదికాదు. 
చట్టం కూడా ప్యాసు ఆయి వుండేది కాదు. తెల్లదొరలు చాలా శక్తివంతులు. రిపోర్టు 


Te.S.W.-1-26 


380 కారి శకులతో సంబంధం 


వెల్లడించబడిన తరువాత కూడౌ చట్టం కానీయకుండా నిరోధించేందుకు తీవ్రంగా 
ప్రయత్నించారు. కాని సర్‌ ఎడ్వర్డ్‌ గేట్‌ ధైర్యంగా వ్యవహరించి చట్టం చేయించాడు. 
దాన్ని అమలులోకి తెచ్చాడు కూడా. ఈ విధంగా 100 సంవత్సరాల నుండి అమల్లో 
వున్న తిన్‌కఠియా విధానం రద్దు అయింది. తెల్లదొరల రాజ్యం కూడా అస్తమించింది. 
అణగిపోయి పడివున్న రైతులు తమ శక్తిని గుర్తించారు. నీలిమందు మచ్చ కడిగినా 
పోదు అను భ్రమ తొలగిపోయింది. 


20. కార్మికులతో సంబంధం 


నేను చంపారన్‌లో కమెటీలో చేరి పనిచేస్తూ వుండగా ఖేడానుండి మోహన్‌లాల్‌ 
పాండ్యా, శంకర్‌లాల్‌ పారిభ్‌ల జాబు వచ్చింది. భేడా జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి, 
కనుక పన్నులు రద్దు చేయడం అవసరం, అక్కడికి వెళ్లి ప్రజలకు మార్గం చూపించమని 
వాళ్లు ఆ జాబులో కోరారు. ఖేడా వెల్లి అక్కడి పరిస్థితులు స్వయంగా తెలుసుకోకుండా 
సలహాలివ్వాలనే కోరిక నాకు కలుగలేదు. 

మరో జాబు కార్మిక సంఘం విషయమై శ్రీమతి అనసూయాబాయి ట్రాసింది. 
వేతనాలు పెంచమని చాలా కొలాన్నుండి కార్మికులు కోరుతున్న విషయం నాకు 
తెలుసు. అది చిన్న విషయమే, అయినా దూరాన్నుండి సలహాయిచ్చే స్థితిలో 
నేనులేను. అవకాశం చిక్కగానే నేను అహమదాబాదు వెళ్లాను. అక్కడి వ్యవహారాలు 
సరిచేసి చంపారన్‌ వెళ్లి నిర్మాణ కార్యక్రమాలు సాగిద్దామని భావించాను. కాని 
అహమదాబాదు చేరిన తరువాత పనుల వత్తిడివల్ల అనుకున్న ప్రకారం నేను 
చంపారన్‌ వెంటనే వెళ్లలేకపోయాను. అక్కడ నడుస్తున్న పాఠశాలలు ఒక్కొక్కటే 
మూతబడ్డాయని తెలిసింది. నేను, నా అనుచరులు అంతా ఏమేమో చేద్దామని 
ఆకాశంలో మేడలు కట్టాం. అవన్నీ కూలిపోయాయి. చంపారన్‌లో గ్రామ్యపాఠశాలతో 
బాటు గోసంరక్షణ కార్యక్రమం కూడా ప్రారంభించాము. గోశాల, హిందీ ప్రచారం 
రెండు కొర్యక్రమాలు ఇజారామార్వాడీ సోదరులు నిర్వహిస్తామని చెప్పారు. బేతియాలో 
ఒక మార్వాడీ సజ్జనుడు తన ధర్యసత్రంలో నాకు ఆశ్రయం ఇచ్చాడు. బేతియాలోగల 
మార్వాడీ సోదరులు తమ గోశాల విషయంలో నన్ను ఒప్పించారు. గోసంరక్షణను 
గురించి ఇప్పుడు గల భావాలే ఆనాడు కూడా నాకు వున్నాయి. గోసంరక్షణ అంటే 
గోవంశవృద్ధి, గోజాతి సంస్కరణ, ఎద్దులచేత తగినంత పనినే చేయించడం, గోశాలను 
ఆదర్శవంతమైన క్రీరశాలగా రూపొందించడమన్నమాట. ఇందుకు పూర్తిగా సహరిస్తామని 


ఆత్మకథ 381 


మార్వాడీ సోదరులు మాట ఇచ్చారు. అయితే నేను చంపారన్‌ వెళ్లలేక పోయినందున 
ఆ పని అసంపూర్తిగా వుండిపోయింది. బేతియాలో గోశాల నడుస్తున్నదేగాని అది 
ఆదర్శవంతమైన కీరశాలగా రూపొందలేదు. చంపారన్‌లో ఎద్దుల చేత అపరిమితంగా 
పని చేయిస్తున్నారు. హిందువులు ఎద్దుల్ని చావకొట్టి ధర్మానికి హాని కలిగిస్తున్నారు. ఆ 
ముల్లు నా హృదయంలో గుచ్చుకొని అలాగే వుండిపోయింది. చంపారన్‌ వెళ్లినప్పుడు 
అసంపూర్తిగా మిగిలిపోయిన ఈ' పనులను గురించి తలచుకొని నిట్టూర్చువిడుస్తూ 
వున్నాను. వాటిని అసంపూర్తిగా వదిలినందుకు మార్వాడీ సోదరుల్ని, బీహారీల్ని 
మందలిస్తూ వున్నాను. పాఠశాలలు అనుకున్న విధానంలో కాకపోయినా ఏదో విధంగా 
నడుస్తున్నాయి. కాని గోసంరక్షణ కార్యక్రమం అసలు ప్రారంభమేకాలేదు. అనుకున్నట్లు 
సాగలేదు. అహమధాబాదులో ఖేడాను గురించి చర్చలు జరుగుతూ వున్నప్పుడే నేను 
కార్మికుల పనికి పూనుకున్నాను. 

నా స్థితి కడు సున్నితంగా వున్నది. కార్మికుల పక్షం బలంగా వున్నది. శ్రీ 
అనసూయాబెన్‌ తన సొంత అన్నతో పోరాటం సాగించవలసివచ్చింది. కార్మికులకు, 
యజమానులకు మధ్య ప్రారంభమైన ఈ దారుణపోరాటంలో శ్రీ అంబాలాల్‌ 
సారాభాయి ముఖ్యులు. మిల్లు యజమానులతో నాకు (ప్రేమ సంబంధం వున్నది. 
వారితో పోరాటం జరపడం యిబ్బందికరమైన విషయం కార్మికుల విషయమై వారిని 
కలిసి పంచాయితీ పెద్దలు చెప్పినట్లు వినమని ప్రార్థించాను. కాని యజమానులు 
తమకు, తమ కార్మికులకు మధ్యనా మధ్యవర్తిత్వం అంగీకరించము అని స్పష్టంగా 
చెప్పివేశారు. కార్మికులకు సమ్మె చేయమని సలహా ఇచ్చాను. ఈ సలహా యిచ్చుటకు 
పూర్వం కార్మికులతోను, వారి నాయకులతోను, బాగా కలిసిపోయాను. వాళ్లకు సమ్మె 
షరతులు తెలియజేశాను. ఆ షరతులు ఇవి. 
ఎట్టి పరిస్థితుల్లోను శాంతికి భంగం కలిగించకూడదు. 
పనికి వెళ్లదలచిన వారిని బాధించకూడదు. 
బిచ్చం మీద కార్మికులు ఆధారపడకూడదు. 
సమ్మె ఎంతకాలం నడిచినా గట్టిగా నిలబడాలి. దగ్గర డబ్బులేకపోతే 
మరోపని చేసుకొని పొట్టపోసుకోవాలి. 

ఈ షరతులు నాయకులు తెలుసుకొని అందుకు అంగీకరించారు. కార్మికుల 
సభ జరిగింది. కోరికలు సబబైనవా కావా అని నిర్ణయించుటకు పంచాయతీ పెద్దల 
నియామకం జరగనంత వరకు పనిలోకి వెళ్లకూడదని కార్మికులు నిర్ణయించారు. ఈ 
సమ్మెకాలంలోనే శ్రీ వల్లభాయి మరియు శంకర్‌లాల్‌ బాంకరుగారలను, దగ్గరగా 


మలు గు 


382 ఆశ్రమం 


చూచి ఆర్థం చేసుకొనే అవకాశం లభించింది. శ్రీ అనసూయాబెన్‌ను గురించి అదివరకే 
నాకు తెలుసు. నమ్మె చేస్తున్న కార్మికుల సభలు నదీతీరాన ఒక చెట్టు క్రింద జరుగుతూ 
వుండేవి. వందల సంఖ్యలో కార్మికులు పాల్గొంటూ వుండేవారు. వారుచేసిన ప్రతిజ్ఞను 
వారికి నేను రోజూ జ్ఞాపకం చేస్తూ వుండేవాణ్ణి. శాంతి సంరక్షణ, వారి కుటుంబపోషణను 
గురించి రోజూ వారికి చెబుతూ వుండేవాణ్ణి. వాళ్లు తమ జండా పుచ్చుకొని పట్టణంలో 
రోజూ తిరుగుతూ వుండేవారు. ఊరేగింపుగా వచ్చి సభలో పాల్గొంటూ వుండేవారు. 

ఈ సమ్మె 21 రోజులు సాగింది. మధ్య మధ్య యజమానులతో నేను 
మాట్లాడుతూ వుండే వాణ్ణి. న్యాయం చేయమని కోరుతూ వుండేవాణ్ణి. “మాకు మాత్రం 
పట్టుదల లేదా? మాకు మా కార్మికులకు మధ్య తండ్రికొడుకుల వంటి సంబంధం 
వున్నది. మా యిద్దరి మధ్య మరొకరు కాలు యిరికించితే మేము ఎలా సహిస్తాం? 
యిందు పంచాయితీ పెద్దల ప్రమేయం ఎందుకు? ” అని యజమానులు అంటూ 
వుండేవారు. 


21. ఆశ్రమం 


కార్మికుల ప్రకరణానికి ముందు ఆశ్రమాన్ని గురించి కొద్దిగా వ్రాయడం 
అవసరం. చంపారన్‌లో వున్నా నేను ఆశ్రమాన్ని మరిచిపోలేదు. అప్పుడప్పుడు నేను 
అక్కడికి వెళ్లి వస్తూ వుండేవాణ్ణి. కోచరబ్‌ అహమదాబాదు సమీపంలో గల చిన్న 
గ్రామం. ఆశ్రమం యీ గ్రామంలోనే వున్నది. కోచరల్‌లో ప్లేగు ఆరంభమైంది. పిల్లల్ని 
ఆశ్రమంలో సురక్షితంగా వుంచలేని పరిస్థితి ఎర్బడింది. ఆశ్రమంలో పారిశుద్ధ్య 
నియమాన్ని ఎంతగా పాటించినా చుట్టుప్రక్కలగల మురికిని పోగొట్టడం సాధ్యంకాలేదు. 
కోచరల్‌లో గల ప్రజలకు నచ్చచెప్పడానికి, వారికి సేవ చేయడానికి మా శక్తి చాలలేదు. 
పట్టణానికి, ఆశ్రమాన్ని దూరంగా వుంచాలనేది మా ఆదర్శం. కాని రాకపోకలకు 
యిబ్బంది కలిగేలా వుండడం కూడా మాకు యిష్టంలేదు. ఆశ్రమం సొంతచోటులో 
తెరపగాలిలో, ఆశ్రమరూపంలో ఏదో ఒక రోజున నిర్మాణం కావాలి. 

ప్లేగు వ్యాపించినప్పుడు కోచరల్‌ను వదిలివేయమని ఆదేశం అందినట్లు 
భావించాను. శ్రీ పూంజాభాయి హీరాచంద్‌గారికి మా ఆశ్రమంతో దగ్గర సంబంధం 
వుంది. ఆశ్రమానికి సంబంధించిన సేవా కార్యాలు శ్రద్ధగా ఆయన చేస్తూ వుండేవాడు. 
అహమదాబాదు ప్రజాజీవితం ఆయనకు బాగా తెలుసు. ఆశ్రమం కోసం భూమి 
బాధ్యత ఆయన వహించాడు. కోచరల్‌కు ఉత్తర దిశయందు భూమికోసం 


ఆత్మకధ 383 


ఆయనతోబాటు నేనూ తిరిగాను. అక్కడికి మూడునాలుగు మైళ్లదూరాన భూమి 
దొరికితే వెతకమని ఆయనకు చెప్పాను. యిష్పుడు ఆశ్రమం వున్నచోటును కూడా 
వెతికింది ఆయనే. చోటు జైలుకు సమీపంలో వుండటం వల్ల నాకు కొంచెం 
మోహంకలిగింది. సత్యాగ్రహి నొసట జైలు వ్రాసి వుంటుంది గనుక జైలు సమీపంలో 
ఆశ్రమం వుంటే మంచిదని అభిప్రాయపడ్డాను. సామాన్యంగా చుట్టుప్రక్కల పరిశుభ్రంగా 
వున్నచోటే జైలు వుంటుందని నాకు తెలుసు. ఎనిమిది రోజుల్లోపలే భూమి కొనుగోలు 
వ్యవహారం పూర్తి అయింది. అక్కడ ఒక్క చెట్టుకూడాలేదు. నదీతీరం, ఏకాంత ప్రదేశం 
యిది ఆ చోటుయొక్క ప్రత్యేకత. డేరాలు వేసుకొని వుందామని నిర్ణయానికి వచ్చాం. 
వంటనిమిత్తం తాత్కాలికంగా రేకుల షెడ్డు వేద్దామని, తరువాత నెమ్మదిగా యిల్లు 
కట్టిద్దామని నిర్ణయించాం. ఆశ్రమవాసుల సంఖ్య పెరిగింది. చిన్నాపెద్దా అంతా కలిపి 
మొత్తం 40 మంది అయ్యారు. అంతా ఒకేచోట భోజనాలు చేస్తారు. అది మంచి 
సౌకర్యం. ప్లానంతా నాది. దాన్ని అమలు పరచడం కీ.శే. మగన్‌లాల్‌ గాంధీ బాధ్యత. 
పక్కా ఇళ్లు తయారయ్యే లోపల చాలా ఇబ్బందులు పడ్డాం. వర్షాకాలం సమిపిస్తున్నది. 
నాలుగుమైళ్ల దూరానవున్న పట్టణాన్నుండి వస్తువులు తెచ్చుకోవాలి. అది బంజరు 
భూమి. పాములకు లోటు లేదు. వాటినుండి పిల్లలను రక్షించడం పెద్దపని అయింది. 
పాములు మొదలుగాగల వాటిని చంపకూడదని మా నియమం. కాని వాటి భయం 
మాలో ఒక్కరినీ వదలలేదు. యిప్పటికీ అదే స్థితి. సాధ్యమైనంత వరకు హింసా ప్రవృత్తి 
గల ప్రాణులను చంపకూడదని ఫినిక్సులోను, టాల్‌స్టాయ్‌ ఫారమ్‌లోను సాబర్మతిలోను 
మూడుచోట్ల నిర్ణయం చేశాం. మూడుచోట్ల బంజరుభూమి. మూడుచోట్ల పాములు 
మొదలుగాగలవి జాస్తిగా వుండేవి. అయినా ఒక్క ప్రాణిని కూడా మేము చంపలేదని 
చెప్పగలను. నావంటివాడు ప్రతిప్రాణి యందు దేవుణ్ణి చూస్తాడు. దేవుడు పక్షపాతం 
చూపించడు. మనిషి ప్రతిరోజు చేసేపనుల్లో దేవుడు ఎందుకు కల్పించుకుంటాడు? 
ఆయనకు అంత సమయం ఎక్కడ దొరుకుతుంది? సందేహాల్లో మనిషి పడకూడదు. 
ఈ నా అనుభవాన్ని మరో భాషలో చెప్పలేను. లౌకిక భాషలో దేవుని లీలల్ని 
చూస్తూవుంటే ఆయన కార్యాలు అమోఘం, అవర్ణనీయం అని చెప్పవచ్చు. యిది నా 
అనుభవం. పామరుడు వర్ణించాలంటే చిలకపలుకులే పలుకుతాడు కదా! సర్పాలవంట్‌ 
పురుగుపుట్రను చంపకుండా సమాజంలో 25 సంత్సరాలు బ్రతికి వున్నామంటే 
అదృష్టమని భావించకుండా, దేవుని దయ అంటే అది తప్పు అయితే అట్టి తప్పు 
అంగీకారయోగ్యమేనని నా భావం. కొర్మికులు సమ్మె కట్టినప్పుడు ఆశ్రమనిర్మాణం 


384 ఉపవాసం 


జరుగుతున్నది. ఆశ్రమంలో నతపని ముఖ్యం. వడుకుపని గురించి యింకా మేము 
ఆలోచించలేదు. అందువల్ల నేతకోసం గృహం నిర్మించాలని నిర్ణయించాం. దానికి 
పునాది వేశాం. 


22. ఉపవాసం 


కార్మికులు మొదటి రెండువారాలు ధైర్యంగాను శాంతంగాను వున్నారు. రోజూ 
జరిగే సభకు వస్తూ వున్నారు. నేను రోజూ వారికి వారు చేసిన ప్రతిజ్ఞను జ్ఞాపకం 
చేస్తూవున్నాను. మేము ప్రాణమైనా వదులుతాం, ప్రతిజ్ఞను మాత్రం నెరవేరుస్తాం అని 
బిగ్గరగా అరుస్తూ వున్నారు. కాని చివరికి వారు జారిపోతున్నారని అనిపించింది. 
మిల్లులోకి వెళుతున్న కార్మికులను చూచి వాళ్లు హంసకు దిగారు. ఎవరిమీదనైనా 
చెయ్యి చేసుకుంటారేమోనని భయం కలిగింది. రోజూ సభకు వచ్చేవారి సంఖ్య 
తగ్గిపోయింది. కొద్దిమంది వచ్చినా నిరుత్సాహంతో వుండేవారు. కార్మికుల్లో స్థిరత్వం 
తగ్గిందని తెలిసి విచారించాను. దక్షిణాఫ్రికాలో కార్మికుల సమ్మెకు సంబంధించిన 
అనుభవం నాకున్నది. కాని యిక్కడ (క్రొత్త అనుభవం కలిగింది. రోజూ ప్రతిజ్ఞ చేయిస్తూ 
సాక్షిగా వున్న నా ఎదుటే యిలా జరిగితే నేనేం చేయాలా అని ఆలోచించాను. యిది 
నాకు కలిగిన అభిమానం అనుకున్నా సరే, కార్మికుల యెడ, సత్యం యెడ నాకు గల 
(ప్రేమ అనుకున్నా సరే తీవ్రంగా యోచించాను. 

ఉదయం సభ ప్రారంభమైంది. ఎం చేయాలో తోచలేదు. స్థిరంగా ధైర్యంగా 
వుండక పోతే సమస్య పరిష్కారం కాకపోతే అంతవరకు నేను ఉపవాసం చేస్తాను అని 
ప్రకటించివేశాను. కార్మికులు నివ్వెరపోయారు. అనసూయాబెన్‌ కండ్డనుండి నీరు 
కారింది. మీరు ఉపవాసం చేయొద్దు. మేము చేస్తాం ప్రతీజ్ఞ మీద నిలబడివుంటాం. 
క్షమించండి అని కార్మికులు అన్నారు. మీరు ఉపవాసం చేయనవసరంలేదు. మీరు 
మీ ప్రతిజ్ఞ నెరవేర్చండి చాలు. మా దగ్గర డబ్బులేదు. అయినా కార్మికులకు బిచ్చం 
తినిపించి సమ్మె చేయించడం నాకు యిష్టంలేదు. మీరు కాయకష్టం చేసి పొట్టపోసుకోండి. 
ఎన్నాళ్లు సాగినా సరే నిశ్చింతగా సమ్మె చేయండి. నిర్ణయం జరగనంతవరకు నా 
ఉపవాసం సాగుతుంది అని చెప్పివేశాను. వల్లభభాయి కార్మికులకు మునిసిపాలిటీలో 
పని యిప్పించాలని ప్రయత్నించారు. కాని ప్రయోజనం కలుగలేదు. ఆశ్రమంలో నేత 
గృహం దగ్గర గల గొయ్యిని పూడ్చాలి. కార్మికులను అందుకు వినియోగించవచ్చునని 
మగన్‌లాలు సలహా యిచ్చారు. అందుకు కార్మికులు అంగీకరించారు. అనసూయాబెన్‌ 


అత్మకధ 385 


ఇసుకతో నిండిన మొదటి తట్టను నెత్తికి ఎత్తుకున్నది. నది నుండి ఇసుక తట్టలను 
ఎత్తుకు వచ్చి గొయ్యి పూడ్చడానికి కార్మికులు పూనుకున్నారు. చూసేందుకు ఆ దృశ్యం 
ముచ్చటగా వున్నది. కార్మికులకు నూతనోత్తేజం కలిగింది. వారికి మజూరీ చెల్లించిన 
ఆశ్రమం వారికి నిజంగా అలసట కలిగిందని చెప్పవచ్చు. పని ముమ్మరంగా సాగింది. 
అయితే నా యీ ఉపవాసంలో ఒక దోషం వున్నది. 

యజమానులతో నాకు మధుర సంబంధం వున్నదని మొదటనే వ్రాశాను. 
అందువల్ల నా ఉపవాసం వారిని కదిలించి తీరుతుంది. ఒక సత్యాగ్రహిగా 
యజమానులకు వ్యతిరేకంగా నేను ఉపవాసం చేయకూడదు. నిజానికి కార్మికుల 
సమ్మె ప్రభావం మాత్రమే వాళ్ళ మీద పడాలి. నేను పూనుకున్న ప్రాయశ్చిత్తం 
యజమానులు చేసిన దోషానికి సంబంధించినది కాదు. కార్మికులకు ప్రాతినిధ్యం 
వహిస్తూ వున్నందున వాళ్ల దోషాలకు నేను బాధ్యుణ్ణే. యజమానులను ప్రార్థించగలను. 
వారికి వ్యతిరేకంగా ఉపవాసం చేయటం వారిని ఘెరావు చేయడమే అయినా నా 
ఉపవాస ప్రభావం యజమానుల మీద పడుతుందని నాకు తెలుసు. పడింది కూడా. 
కాని నా ఉపవాసాన్ని వారెవరూ ఆపలేని పరిస్థితి ఎర్చడింది. 

దోషభూయిష్టమైన ఉపవాసం చేస్తున్నానని నేను గ్రహించాను. నా ఉపవాసం 
వల్ల మీరు మీ మార్గాన్ని వదలవద్దని నేను యజమానులకు చెప్పాను. వాళ్లు 
కటువుగాను, తియ్యగాను, నన్ను ఎన్నో మాటలు అన్నారు “అట్టి హక్కు వారికి వుంది. 
సేర్‌ అంబాలాలు యీ సమ్మెకు వ్యతిరేకంగా యాజమాన్యానికి నాయకత్వం 
వహించాడు. ఆయన గుండెదిటవు చూచి ఆశ్చర్యం కలిగింది. ఆయన నిష్కపటి 
కూడా. ఆయనతో వివాదపడటం నాకు యిష్టం. అయినా ఉపవాస ప్రభావం ఆయన 
మీద పడకుండా వుండటం సాధ్యమా? మరో రూపంలో ఆయన మీద వత్తిడీ 
తీసుకురావడమేగదా! ఆయన భార్య సరళాదేవి నన్ను సాంత సోదురునిగా 
చూసుకుంటుంది. ఆమెకు నా యెడ అమిత అనురాగం. నేను ఉపవాసం చేస్తుంటే 
ఆ దంపతులకు కలిగే బాధ నాకు తెలుసు. 

ఉపవాస సమయంలో అనసూయా బెన్‌, యితర మిత్రులు, కార్మికులు నాతో 
బాటు ఉపవాసం చేశారు. వారిని నేను వారించాను. కాని వింటారా? యీ విధంగా 
వాతావరణం (ప్రేమతో నిండిపోయింది. యజమానులు దయాభావంతో రాజీపడేందుకు 
సిద్ధపడ్డారు. అనసూయాబెన్‌తో వారి చర్చలు ప్రారంభమయ్యాయి. శ్రీ ఆనందశంకర్‌ 
ధ్రువగారు కూడా రంగంలోకి దిగారు. చివరికి వారినే పెద్దగా నిర్ణయించారు. సమ్మె 


386 ఖేడా సాహిత్యం 


విరమణ జరిగింది. మూడురోజులు మాత్రం నేను ఉపవాసం చేయవలసి వచ్చింది. 
యజమానులు కార్మికులకు మిఠాయిలు పంచారు, 21వ రోజున ఒడంబడిక కుదిరింది. 
ఒక ఉత్సవం జరిపారు, అందు యజమానులు, కమీషనరు కూడా పాల్గొన్నారు. మీరు 
గాంధీ చెప్పిన ప్రకారం నడుచుకోండి అని కమీషనరు వారికి చెప్పాడు. ఆ కమీషనరుతోనే 
జగడం పెట్టుకోవలసి వచ్చింది. అతడూ మారాడు. ఖేడాలో పార్టీవాళ్లను నా మాట 
వినవద్దని అతడే చెప్పాడు. 

ఒక కరుణాజనకమైన విషయం యిక్కడ పేర్కొనడం అవసరమని భావిస్తున్నాను. 
యజమానులు తయారుచేయించిన మిఠాయిలు ఎక్కువగా వున్నందున వేలాదిమంది 
కార్మికులకు వాటిని ఎలా పంచాలా అని మీమాంస బయలుదేరింది. ఏ చెట్టు క్రింద 
కొర్మికులు ప్రతిజ్ఞ చేశారో, అక్కడ 21 రోజులు నియమాన్ని పాటించిన కార్మికులంతా 
వరుసగా క్యూలో నిలబడి మిఠాయి తీసుకోవాలన్న నిర్ణయాన్ని అమాయకంగా నేను 
ఒప్పుకున్నాను. కార్మికులు ఒక్కుమ్మడిగా మిఠాయిల మీద విరుచుకుపడకుండా 
పంపిణీ జరుగుతుందని భావించాను. కాని పంపిణీ సరిగా జరగలేదు. రెండు మూడు 
నిమిషాలకే వరుసక్రమం పోయింది. కార్మిక నాయకులు ప్రయత్నించినా ప్రయోజనం 
కలుగలేదు. కార్మికులు తండాలు తండాలుగా విరుచుకుపడినందువల్ల కొంత 
మిఠాయి పాడైపోయింది. మిగిలిన మిఠాయి జాగ్రత్తగా సేఠ్‌ మిర్టాపూర్‌లోగల 
అంబాలాల్‌ గారి బంగాళాకు చేర్చారు. మరునాడు ఆ బంగాళా మైదానంలో మిఠాయి 
పంచవలసి వచ్చింది. చెట్టు దగ్గర మిఠాయి పంచుతున్నారని విని అహమదాబాదులో 
గల బిచ్చగాళ్లంతా వచ్చి మిఠాయి కోసం విరుచుకు పడినందున ఏర్పాట్లన్నీ 
చెల్లాచెదురయ్యాయని తరువాత తెలిసింది. ఇందు కరుణరసం ఇమిడి వున్నది. 

ఆకలి అను రోగంతో బాధపడుతున్న దేశం మనది. తత్ఫలితంగా దేశంలో 
బిచ్చగాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. భోజనం దొరుకుతుంది అంటే 
అన్నార్తులు నియమాల్ని, నిబంధనల్ని పాటించవలసిన విధుల్ని మరిచిపోతారు. 
ధనవంతులు యిట్టి బిచ్చగాళ్లకు పని అప్పగించకుండా వాళ్లకు బిచ్చం యిచ్చి వాళ్ల 
సంఖ్యను బాగా పెంచుతున్నారు. 


23. భేడా సత్యాగ్రహం 


కార్మికుల సమ్మె ముగిసింది. యిక నాకు ఒక్క నిమిషమైనా తీరిక చిక్కలేదు. 
వెంటనే ఖేడా జిల్లాలో సత్యాగ్రహం ప్రారంభించవలసి వచ్చింది. భేడా జిల్లాలో కరువు 


అత్మకథ 387 


పరిస్థితులు ఎర్చడినందున పన్నుల వసూళ్లు రద్దు చేయమని అక్కడ రైతులు 
కోరుతున్నారు. యీ విషయం శ్రీ అమృతలాల్‌ ఠక్కర్‌ పరిశీలించి రిపోర్టు యిచ్చారు. 
నేను వెళ్లి కమీషనరును శలిశాను. శ్రీ మోహనలాల్‌ పాండ్యా, శ్రీ శంకర్‌లాల్‌ పారిఖ్‌, 
శ్రీ విరల్‌ భాయి పటేల్‌ ల ద్వారా వాళ్లు కౌన్సిలులో ఉద్యమం సాగిస్తున్నారు. ప్రభుత్వం 
దగ్గరికి రాయబారాలు చాలాసార్లు సాగించారు. 

అప్పుడు నేను గుజరాత్‌ కాంగ్రెస్‌కు అధ్యక్రుణ్ణి. కాంగ్రెస్‌ పక్షాన కమీషనరుకు, 
గవర్నరుకు ప్రార్థనా పత్రాలు పంపాను. టెలిగ్రాములు యిచ్చాను. అవమానాలు 
సహించాను. వాళ్ల బెదిరింపుల్ని మింగాను. ఆనాడు అధికారులు వ్యవహరించిన 
తీరును యీనౌడు తలచుకుంటే హాస్యాస్పదంగా వుంటుంది. 

ప్రజల కోరిక న్యాయం. సమంజసం. దొన్ని అంగీకరింప చేయడం కోసం 
నిజానికి ఉద్యమం అనవసరం. ప్రభుత్వ నియమం ప్రకారం రూపాయికి నాలుగు 
అణాలకు పంట తక్కువగా పండితే పన్నుల వసూళ్లు వెంటనే ఆపివేయాలి. కాని 
అక్కడి ఆఫీసర్ల అంచనా ప్రకారం రాబడి నాలుగు అణాలకు పైగా వున్నది ప్రజలు అది 
తప్పని రుజువు చేయసాగారు. కొని ప్రభుత్వం అంగీకరిస్తుందా? పంచాయతీ పెద్దల్ని 
నియమించి నిర్ణయించమని ప్రజలు కోరారు ప్రభుత్వం అంగీకరించలేదు. ఎన్నో 
పర్యాయాలు ప్రార్ధనా పత్రాలు పంపి విసిగి వేసారి అనుచరులతో చర్చలు జరిపి 
చివరికి సత్యాగ్రహం ప్రారంభించారు. వారిలో ఖేడా జిల్లా సేవకులే కాక ప్రత్యేకించి 
శ్రీ వల్లభ భాయి పటేల్‌, శ్రీ శంకర్‌లాల్‌ బాంకరు, శ్రీ అనసూయా బెన్‌, శ్రీ ఇందూలాల్‌ 
యాజ్జిక్‌, శ్రీ మహాదేవ దేశాయి మొదలుగా గలవారు కూడా వున్నారు. వల్లభభాయి 
ముమ్మరంగా సాగుతున్న వకీలు వృత్తి మానుకొని వచ్చారు. ఆ తరువాత వారు వకీలు 
వృత్తి సాగించలేకపోయారు. 

మేము నడియాద్‌ అనాధాశ్రమంలో మకాం బెట్టాం. అందుకు ప్రత్యేకించిన 
కారణం ఏమీ లేదు. నడియాద్‌లో యింత మంది వుండటానికి మరో ఖాళీగృహం 
దొరకలేదు. అక్కడి జనం చేత క్రింద తెలిపిన మతలబు వ్రాసిన పత్రం మీద 
సంతకాలు చేయించి తీసుకున్నాం. “మా గ్రామంలో పంట రాబడీ రూపాయికి 
నాలుగు అణాల కంటే తక్కువని మాకు తెలుసు. అందువల్ల పన్నుల వసూళ్లు ఒక 
సంవత్సరం వరకు ఆపమని ప్రార్థించాం. కాని పన్నుల వసూళ్లు ఆపలేదు. అందువల్ల 
యీ పత్రం మీద సంతకం చేసిన మేము యీ ఏడు పన్నులు చెల్లించలేమని మనవి 
చేస్తున్నాం. పన్నుల వసూళ్లకు పూనుకొని ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మేము 


386 ఉల్లిపాయల దొంగ 


వ్యతిరేకించం. ఎన్ని కష్టాలైనా సహిస్తాం. మా పొలాలు జప్తు చేసినా ఊరుకుంటాం. మా 
చేతులతో పన్నులు చెల్లించి అబద్ధాల కోరులం అయి ఆత్మాభిమానం చంపుకోము. 
ప్రభుత్వం పన్నుల వసూళ్ళు అన్ని చోట్ల ఆపి వేస్తే మాలోశక్తి కలిగినవాళ్లం పూర్తిగానో 
లేక కొంత భాగమో తప్పక చెల్లిస్తామని మాట యివ్వలేము. మాలో శక్తిగలవారం 
పన్నులు చెల్లించి వేస్తే, శక్తిలేనివారు భయపడి తమ కొంపాగోడూ తెగనమ్మి పన్నులు 
చెల్లించి నానా యాతనలు పడతారు. అందువల్ల శక్తిగలవారం కూడా పన్ను చెల్లించం. 
యిలా చెల్లించకపోవడం శక్తివంతుల కర్తవ్యమని భావిస్తున్నాము. 

ఈ పోరాట వివరాలు తెలుపుటకు ప్రకరణాన్ని పొడిగించదలుచుకోలేదు 
అందువల్ల యిందుకు సంబంధించిన మధురస్మృతులు అనేకం యిక్కడ వివరించడం 
లేదు. మహత్తరమైన ఖేడా సత్యాగ్రహ పోరాట చరిత్రను వివరంగా తెలుసుకోవాలని 
భావించినవారు శ్రీ శంకర్‌లాల్‌ పారిఖ్‌ వ్రాసిన ఖేడా పోరాట విస్తృత ప్రామాణిక చరిత్ర' 
అను పుస్తకం చదవమని సిఫారసు చేస్తున్నాను. 


24. ఉల్లిపాయల దొంగ 


చంపారన్‌ భారతావనియందు ఒక మూల వున్నది. అక్కడ సాగిన పోరాటం 
పత్రికలకు ఎక్కలేదు. అక్కడి పరిస్థితుల్ని చూచేందుకై బయటివారు రాకుండా 
ప్రభుత్వం చర్య గైకొన్నది. అయినా ఖేడా సత్యాగ్రహాన్ని గురించి పత్రికల్లో వార్తలు 
వెలువడ్డాయి. గుజరాతీ వారికి ఈ విషయం తెలిసింది. వారు శ్రద్ధ తీసుకోవడం 
ప్రారంభించారు. వాళ్లు ఎంత డబ్బు అయినా సరే యివ్వడానికి సిద్ధపడ్డారు. కాని ఈ 
పోరాటం కేవలం డబ్బుతో నడవదు. డబ్బు అవసరం బహు తక్కువేనని ఎంత చెప్పినా 
వారికి బోధపడలేదు వద్దని ఎంత చెప్పినా వినకుండా బొంబాయి పౌరులు చాలా 
ధనం ఇచ్చి వెళ్లారు. అవసరాన్ని మించి ధనం ఇచ్చినందున పోరాటం ముగిసిన 
తరువాత కొద్దిగా ధనం మిగిలింది. సత్యాగ్రహులనే సైనికులు సాదా జీవనం 
నేర్చుకోవలసిన అవసరం వున్నది. వారు పూర్తిగా పారం నేర్చుకున్నారని చెప్పలేను, కానీ 
చాలావరకు తమ జీవనంలో మార్పు తెచ్చుకున్నారని మాత్రం చెప్పగలను. 

అక్కడి రైతులు మొదలగు వారికి కూడా పోరాటం కొత్తదే. ఊరూరా తిరిగి యీ 
పోరాటం గురించి ప్రచారం చేయవలసి వచ్చింది. అధికారులు ప్రజల యజమానులు 
కారు. వారు సేవకులు. ప్రజలిచ్చే డబ్బునే వాళ్లు జీతాలుగా తీసుకుంటున్నారు అని 
చెప్పి అధికారులంటే గల భయం పోగొట్టవలసిన అవసరం ఏర్పడింది. నిర్భయంతోబాటు 


ఆత్మకథ 389 


వినమతకూడా వాళ్లకు నేర్చవలసి వచ్చింది. ఇది చాలా కష్టమైన పని. భయం పోయిన 
తరువాత అధికారులు చేసిన అవమానాలకు, వాళ్లు పెట్టిన కష్టాలకు పగతీర్చుకోవద్దంటే 
జనం ఊరుకుంటారా? కొని అది సత్యాగ్రహి లక్షణం కాదు. పాలలో విషం 
కలపడమేకదా? అక్కడి జనం వినమ్రతా పారం అర్ధం చేసుకోలేదను విషయం ఆ 
తరువాత తెలుసుకున్నాను. వినయం సత్యాగ్రహికి వుండవలసిన ప్రధాన గుణమని 
అనుభవంవల్ల తెలుసుకున్నాను. వినయమంటే మాటల్లోనేకాక, వ్యతిరేకులను కూడా 
ఆదరించాలి. సరళస్వభావం కలిగివుండాలి. అందరి మంచిని కాంక్షించి వ్యవహరించాలి. 
ఆరంభంలో ప్రజల్లో ధైర్యం అమితంగా కనబడింది. ప్రారంభంలో ప్రభుత్వం కూడా 
మెత్తగా వ్యవహరించింది. ప్రజల్లో చైతన్యం పెరిగి వాళ్లకు ధైర్యం వచ్చిన కొద్దీ 
ప్రభుత్వం యొక్క కరుకుదనం కూడా అమితంగా పెరిగిపోయింది. జప్తు చేసేవాళ్లు 
రైతుల పశువుల్ని అమ్మివేశారు. ఇళ్లలో దొరికిన వస్తువులు ఎత్తుకెళ్లారు. భూములను 
గురించి కూడా నోటీసులు ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో పండిన పంటల్సి పూర్తిగా జప్తు 
చేశారు. దానితో జనం భయపడ్డారు. చాలామంది పన్ను చెల్లించి వేశారు. కొంత మంది 
అధికారులు వచ్చి జప్తు చేయాలని పొంచివున్నారు. అక్కడి జనంలో చివరి శ్వాస వరకు 
పోరాటం సాగించినవారు కొందరున్నారు. ఈ లోపున శ్రీ శంకర్‌లాల్‌ పారిఖ్‌ గారి 
పొలానికి చెల్లించవలసిన పన్ను అక్కడ పని చేస్తున్న వాడు చెల్లించివేశారు. దానితో 
గందరగోళం జరిగింది. వెంటనే శంకరలాల్‌ తన భూమినంతటిని జనానికి దానం చేసి 
తన మనిషి చేసిన దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. దానితో ఆయన ప్రతిష్ట 
ఇనుమడించింది. అది యితరులకు మంచి ఉదాహరణ అయింది. 

తప్పుగా జప్తు చేయబడిన ఒక పొలంలో ఉల్లిగడ్డల పంటవున్నది. భయపడిన 
జనానికి ధైర్యం కలిగించాలనే భావంతో నేను మోహన్‌లాల్‌ పాండ్యాగారి నాయకత్వాన 
ఉల్లిగడ్డల్ని పెకిలించమని చెప్పాను. నా దృష్టిలో అది చట్టాన్ని వ్యతిరేకించడం కాదు. 
చెల్లించవలసిన కొద్దిపన్ను కోసం పంటనంతటినీ జప్తు చేస్తున్నారు. అది మరీ నీతి 
బాహ్యమైన చర్య. బహిరంగంగా చేస్తున్న దోపిడీయే. అందువల్ల యిటువంటి జప్తల్ని 
ఎండగట్టడం అవసరమని చెప్పాను. ఆ విధంగా చేసినందుకు జైలుకు పంపుతారు 
సిద్ధపడాలి అని కూడా చెప్పాను. మోహన్‌లాల్‌ పాండ్యా అందుకు సిద్ధపడ్డాడు. కష్టాలు 
పడకుండా వ్యతిరేకతను ఎదుర్కోకుండా సత్యాగ్రహం విజయం సాధించడం ఆయనకు 
యిష్టంలేదు. పొలంలో వున్న ఉల్లిగడ్డల్ని పెకిలించేందుకు సిద్ధపడ్డాడు. ఏడెనిమిదిమంది 
ఆయనకు సాయం చేశారు. 


390 ఖేడా సంగ్రామం ముగింపు 


ప్రభుత్వం వారిని పట్టుకోకుండా ఎలా వూరుకుంటుంది? పాండ్యాను, ఆయన 
అనుచరులను ప్రభుత్వం నిర్భంధంలోకి తీసుకున్నది. దానితో ప్రజల్లో ఉత్సాహం 
పెరిగింది. జైళ్లకు వెళ్లడానికి జనం సిద్ధపడినప్పుడు రాజదండనకు ఎవ్వరూ భయపడరు. 
ఆ కేసు విచారణను చూచేందుకు జనం విరుచుకుపడ్డారు. పాండ్యాకు, వారి 
అనుచరులకు కొద్దిగా కారాగార శిక్ష విధించబడింది. కోర్టువారిచ్చిన తీర్పు తప్పులతడక. 
అసలు ఉల్లిగడ్డల పెకిలింపు దొంగతనం క్రిందకు రాదు. అయినా అప్పీలు చేయాలని 
తలంపు ఎవ్వరికీ కలుగలేదు. జైలుకు వెళుతున్నవారిని సాగనంపుటకు ఉల్లిపాయల 
దొంగ అను గౌరవం ప్రజల పక్షాన పాండ్యా పొందాడు. యిప్పటికీ ఆయన ఆ శబ్దాన్ని 
తన పేరుతో బాటు ఉపయోగిస్తూ వున్నాడు. 

ఈ పోరాటం ఎలా ముగిసిందో వివరించి ఖీడౌ ప్రకరణం ముగించివేస్తాను. 


25. ఖేడా సంగ్రామం ముగింపు 


భేడాలో జరిగిన సంగ్రామం విచిత్రంగా ముగిసింది. దృఢదీక్షతో చివరివరకు 
వున్నవారు నష్టపడిపోవడం నాకు యిష్టంలేదు. సత్యాగ్రహం విజయం కోసం 
అన్వేషించసాగారు. ఊహించని అట్టి మార్గం ఒకటి దొరికింది. చెల్లించగల పార్టీలు 
పన్ను చెల్లించితే బీదవారి దగ్గర పన్నుల వసూళ్లు వాయిదా వేస్తామని నడియాద్‌ 
తహసీల్దారు కబురు పంపాడు. తహసీల్దారు తన తాలూకా వరకే బాధ్యత వహించగలడు. 
జిల్లా బాధ్యత కలెక్టరు వహించాలి. అందువల్ల నేను కలెక్టరును అడిగాను. తహసీల్దారు 
అంగీకరించిన విధంగా ఆదేశం వెలువడింది అని కలెక్టరు చెప్పాడు. నాకీ ఆదేశం 
విషయం తెలియదు. అటువంటి ఆదేశం ప్రభుత్వం వెలువరి స్తే ప్రతిజ్ఞలో పేర్బొనబడ్డ 
విశేషం అదే. అందువల్ల మేము అట్టి ఆర్జరుతో తృప్తిపడ్డాం. 

అయినా ఈ విధంగా జరిగిన ముగింపు వల్ల నాకు సంతోషం కలుగలేదు. 
సత్యాగ్రహం సమాప్తమైనప్పుడు ఏర్పడవలసిన మధుర వాతావరణం ఏర్పడలేదు. 
క్రొత్త నిర్ణయం తాను చేయలేదని కలెక్టరు భావించాడు. అయితే బీదవారిని 
మినహాయించే విషయమై అతడు అంగీకరించవలసి వచ్చింది. బీదవాళ్లంటే ఎవరో 
ఎలా తేల్చడం? ఆ విధంగా నిర్ణయించగల శక్తి జనానికి లేకపోవడం విచారించ తగ్గ 
విషయం. ముగింపు ఉత్సవం జరిపారు. కాని నాకు అంతగా ఉత్సాహం కలుగలేదు. 
సత్యాగ్రహం ప్రారంభించినప్పటికంటె ముగించినప్పుడు ప్రజల్లో ఎక్కువ ఉత్సాహం 
తేజస్సు కనబడినప్పుడే దాన్ని విజయంగా భావించాలి. అట్టి తేజస్సు ఖేడా సంగ్రామం 
సమాప్రమైనప్పుడు నాకు కనపడలేదు. 


ఆత్మకథ 391 


అయినా యీ ఉద్యమం వల్ల కలిగిన సత్ఫలితాలు అనూహ్యమైనవి. పరోక్షంగా 
ఆ సంగ్రామం ఎన్నో ప్రయోజనాలు చేకూర్చింది. ఖేడా సంగ్రామంవల్ల గుజరాత్‌కు 
చెందిన రైతుల్లో గొప్ప చైతన్యం వచ్చింది. వారికి రాజకీయంగా మంచి శిక్షణ 
లభించింది. విదుషీమణియగు డా. బిసెంట్‌ ప్రారంభించిన ఉద్యమంకంటే వారిలో 
నిజమైన చైతన్యం యీ ఉద్యమం వల్లనే వచ్చింది. వాలంటీర్లు రైతులతో కలిసిపోయారు. 
తమ శక్తిని తమ హద్దును తెలుసుకొని ఎంతో త్యాగదీక్షతో పనిచేశారు. వల్లభభాయికి 
తనశక్తి ఎమిటో తెలుసుకునే అవకాశం ఈ సంగ్రామం వల్ల లభించింది. యిటువంటి 
అనుభవాలు బార్జోలీలోను, తదితర సంగ్రామాల్లోను కూడా కలిగాయి. గుజరాత్‌ 
ప్రజల్లో నూతన తేజస్సు వెల్లివిరిసింది. రైతులు తమ శక్తి ఏమిటో తెలుసుకోగలగడం 
విశేషం. ప్రజలకు విముక్తి లభించాలంటే అది వారి త్యాగప్రవృత్తిపై ఆధారపడి 
వుంటుందని అంతా తెలుసుకున్నారు. భేడా పోరాటం ద్వారా గుజరాత్‌ ప్రాంతంలో 
సత్యాగ్రహం స్థిరమైన స్థానం సంపాదించుకుంది. ఖేడా సంగ్రామ ముగింపు విషయమై 
నాకు ఉత్సాహం కలుగకపోయినా అక్కడి ప్రజల్లో మాత్రం నూతనోత్సాహం నెలకొన్నది. 
తాము అనుకున్నది సాధించామనే విశ్వాసం వారికి కలిగింది. భవిష్యత్తులో యిలాంటి 
సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే విధానం కూడా వారికి బోధపడింది. 
అయితే సత్యాగ్రహమంటే ఏమిటో ఖేడా ప్రజలు తెలుసుకోలేకపోయారు. అందుకు 
సంబంధించిన వివరాలు రాబోయే ప్రకరణాల్లో తెలియజేస్తాను. 


26. సమైక్యత 


ఖేడా వ్యవహారం సాగుతూ వున్నప్పుడు యూరపులో మహాయుద్ధం 
జరుగుతూవున్నది. యిందుకోసం ఒక సమావేశం ఏర్పాటుచేసి వైస్రాయి ఢిల్లీకి 
నాయకుల్ని ఆహ్వానించారు. లార్డ్‌చేమ్స్‌ఫర్డ్‌తో నాకు సత్సంబంధం ఏర్పడిందని 
ముందే వ్రాశాను. కాని ఆ సభలో ఎలా పాల్గొనడం? నాకు ఒక సంకోచం కలిగింది. 
యీ సభకు ఆలీ సోదరులను, లోకమాన్య తిలక్‌ను మరియు యింకా కొంతమంది 
నాయకుల్ని ఆహ్వానించలేదు. ఆదే నా సంకోచానికి కారణం. అప్పుడు ఆలీ సోదరులు 
జైల్లో వున్నారు. వారిని ఒకటి రెండు సార్లే కలిసాను. వారిని గురించి చాలా విన్నాను. 
వారి సేవానిరతిని గురించి వారి ధైర్యసాహసాలను గురించి అంతా పాగడటం 
గమనించాను. హకీం (కీ.శే. హకీం అజమల్‌ ఖాన్‌) గారితో (ప్రత్యక్ష పరిచయం నాకు 
లేదు. వారి గొప్పతనాన్ని గురించి కీ.శే. రుద్ర్‌ మరియు దీనబంధు అండ్రూస్‌గారల 
నోట విన్నాను. కలకత్తాలో ముస్లిం లీగు సమావేశం జరిగినప్పుడు కురేషీ, బారిస్టర్‌ 


392 సమైక్యత 


ఖ్యాజాగారిని కలుసుకున్నాను. డా, అన్న్సారీగారిని, డొ. అబ్బుల్‌ రహమాన్‌ గారలను 
కూడా కలిశాను. ముస్లిం పెద్దమనుషుల్ని కలుసుకునేందుకు ప్రయత్నిస్తూ వున్నాను. 
దేశభక్తులు, పవిత్రులునగు వారిని కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. వారు 
పిలిచిన చోటుకు సందేహించకుండా వెళ్లుతున్నాను. 

హిందువులు మహ్మదీయుల మధ్య ఐక్యతలేదని దక్షిణ ఆఫ్రికాలో వున్నప్పుడే 
గ్రహించాను. ఇరువురి మధ్య గల వివాదాల్ని తొలగించేందుకు అవకాశం చిక్కినప్పుడల్లా 
గట్టిగా ప్రయత్నిస్తూ వున్నాను. అబద్దాల పొగడ్తలతో, ఆత్మాభిమానం చంపుకొని ఒకరిని 
సంతోష పెట్టడం నాకు గిట్టదు. నా అహింసా విధానం వీరిరువురి మధ్య సామరస్యం 
చేకూర్చునప్పుడు పరీక్షకు గురి అవుతుందని భావించాను. యిప్పటికీ నా అభిప్రాయం 
అదే. భగవంతుడు ప్రతిక్షణం నన్ను పరిశీలిస్తున్నాడు. నా సత్యశోధన సాగుతూనే 
వున్నది. 

ఇట్టి భావాలతో నేను బొంబాయి రేవులో దిగాను. ఆలీ సోదరులను కలుసుకొని 
ఎంతో సంతోషించాను. మా స్నేహం పెరుగుతూ వున్నది. మాకు పరిచయం కలిగిన 
తరువాత ప్రభుత్వంవారు ఆలీ సోదరులను జీవించివుండగనే నిర్జీవులా అన్నంత పని 
చేశారు. జైలు అధికారుల అనుమతితో మౌలానా మహమ్మద్‌ ఆలీ పెద్ద పెద్ద 
ఉత్తరాలు బైతూల్‌ జైలునుండి, లేక ఛిందవాడానుండి నాకు వ్రాస్తూ వుండేవారు. నేను 
వారిని కలుస్తానని వ్రాసి అనుమతి కోరాను. నాకు అనుమతి లభించలేదు. ఆలీ 
సోదరులు నిర్భంధించబడిన తరువాత కలకత్తాలో జరిగిన ముస్లింలీగు సమావేశానికి 
నన్ను ముస్లిం సోదరులు తీసుకు వెళ్లారు. అక్కడ మాట్లాడమని నన్ను కోరారు. ఆలీ 
సోదరులను ఏడిపించడం ముస్లిం సోదరుల కర్తవ్యమని అక్కడ చెప్పాను. 

తరువాత వాళ్లు నన్ను ఆలీగఢ్‌ కాలేజీకి తీసుకువెళ్లారు. అక్కడ ముస్లిం 
సోదరులను దేశం కోసం ఫకీర్లు కమ్మని ఆహ్వానించాను. ఆలీ సోదరుల విడుదలకై 
ప్రభుత్వంతో ఉత్తరప్రత్యుత్తరాలు ప్రారంభించాను. యీ సందర్భంలో ఆలీ సోదరుల 
భిలాఫత్‌ ఉద్యమాన్ని గురించి అధ్యయనం చేశాను. ముస్లిం సోదరులతో చర్చించాను. 
ముస్లిములకు నిజమైన సోదరునిగా రూపొందదలిస్తే ఆలీ సోదరులను విడుదల 
చేయించాలని, ఖిలాఫత్‌ ఉద్యమం న్యాయబద్ధంగా సఫలం కావడానికి కృషి 
చేయాలని భావించాను. 

ఖిలాఫత్‌ నాకు సులువైన వ్యవహారమే. అందు స్వతంత్రించి గుణదోషాలు 
చూడవలసిన అవసరంలేదు. ముస్లిం సోదరుల కోరిక నీతి విరుద్ధం కాకపోతే వారికి 


ఆత్మకధ 393 


సాయం చేయాలని భావించాను. మత విషయంలో శద్ధకు మహత్తరమైన స్థానం 
వుంటుంది. అందరి శ్రద్ధ ఒకే వస్తువు యెడ, ఒకే విధంగా వుండి వుంటే ప్రపంచంలో 
ఒకే మతం వుండివుండేది. ఖిలాఫత్‌కు సంబంధించిన కోరిక నాకు నీతి విరుద్ధమని 
అనిపించలేదు. యీ కోరికను బ్రిటిష్‌ ప్రధానమంత్రి లాయడ్‌జార్జి అంగీకరించాడు 
కూడౌ. ఆయన అంగీకారాన్ని ఆచరణలో పెట్టించడమే నా కర్తవ్యమని భావించాను. 
ఆయన మాటలు స్పష్టంగా వున్నాయి. యిక గుణదోషాల్ని గురించి యోచించడం 
ఆత్మ తృప్తి కోసమేనని తేల్చుకున్నాను. 

ఖిలాఫత్‌ వ్యవహారంలో నేను ముస్లిం సోదరులను సమర్ధించాను. దానితో 
మిత్రులు, కొందరు విమర్శకులు నన్ను తీవ్రంగా విమర్శించారు. వారి విమర్శలను 
పరిశీలించి చూచిన తరువాత కూడా నేను చేసింది సరియైన పనియేనని నిర్ణయానికి 
వచ్చాను. ఈనాడు కూడ అటువంటి సమస్య వస్తే నా నిర్ణయం అలాగే వుంటుందని 
చెప్పగలను. ఈ భావాలతో నేను ఢిల్లీకి వెళ్లాను. మహమ్మదీయుల బాధను గురించి 
వైస్రాయితో మాట్లాడవలసి వున్నది. అప్పటికి యింకా ఖిలాఫత్‌ ఉద్యమం పూర్తి 
రూపం దాల్చలేదు. 

ఢిల్లీ చేరగానే దీనబంధు ఆండ్రూస్‌ ఒక నైతిక ప్రశ్న లేవదీశారు. ఆంగ్లపత్రికల్లో 
ఇటలీ, ఇంగ్లాండుల మధ్య రహస్య ఒడంబడిక జరిగినట్లు వెలువడిన వార్తలు 
చూపించి అట్టిస్థితిలో మీరు యీ సమావేశంలో ఎలా పాల్గొంటారని ఆయన 
ప్రశ్నించారు. ఆ ఒడంబడికను గురించి నాకు ఏమీ తెలియదు. దీనబంధు మాటలు 
నాకు చాలు. దానితో మీ సమావేశంలో పాల్గొనుటకు నేను సంకోచిస్తున్నానని లార్జ్‌ 
చేమ్స్‌ఫర్గుకు జాబు వ్రాశాను. చర్చలకు రమ్మని ఆయన నన్ను ఆహ్వానించారు. 
వారితోను, మి. మేఫీతోను విస్తృతంగా చర్చించాను. చివరికి సమావేశంలో పాల్గొనుటకు 
నిర్ణయించుకున్నాను, “బ్రిటిష్‌ మంత్రివర్గం చేసిన నిర్ణయం వైస్రాయికి తెలియవలసిన 
అవసరం లేదు గదా? ప్రభుత్వం ఎన్నడూ తప్పుచేయదని నేను చెప్పలేను. ఎవరైనా 
పారపాటు చేయవచ్చు. బ్రిటిష్‌ ప్రభుత్వపు ఉనికి ప్రపంచ మనుగడకు మేలు 
కలిగిస్తుందని, దాని కృషివల్ల ఈ దేశానికి సామూహికంగా మేలు జరుగుతుందని 
మీరు భావిస్తే ఆపద సమయంలో దానికి సాయపడటం ప్రతిపౌరుని కర్తవ్యమని మీరు 
భావించరా? రహస్య ఒడంబడికను గురించి పత్రికల్లో మీరు చూచినట్లే నేను 
చూచాను. అంతకంటే మించి నాకేమీ తెలియదు. మీరు నామాట నమ్మండి. పత్రికల్లో 
ఏదో తలాతోక లేని వార్త వెలువడినందున మీరు యిలాంటి సమయంలో ప్రభుత్వానికి 


394 సైన్యం కోసం యువకుల ఎంపిక 


సహకరించడం విరమిస్తారా? యుద్ధం ముగిసిన తరువాత మీ యిష్టం వచ్చినన్ని నైతిక 
ప్రశ్నలు వేయవచ్చు, యిష్టం వచ్చినట్లు చర్చలు జరపవచ్చు” యిదీ వైస్రాయి లార్జ్‌ 
చేమ్స్‌ఫర్ణు మాటల సారాంశం. 

ఈ తర్కం క్రొత్తది కాదు. అయితే సమయం, విధానం రెండిటి దృష్ట్యా 
కొత్తదనిపించింది. నేను సమావేశంలో పాల్గొనుటకు అంగీకరించాను. ఖిలాఫత్‌ 
విషయమై వైస్రాయికి నేను జాబు వ్రాయాలని నిర్ణయం జరిగింది. 


27. సైన్యం కోసం యువకుల ఎంపిక 


నేను సభలో పాల్గొన్నాను. సైనికుల్ని చేర్పించి ప్రభుత్వానికి నేను సాయం 
చేయాలని వైస్రాయి అభిప్రాయపడ్డారు. నేను సభలో హిందీ - హిందుస్తానీలో 
మాట్లాడతానని చెప్పాను. వైస్రాయి అంగీకరించారు. హిందీతో బాటు ఇంగ్లీషులో 
కూడా మాట్లాడమని కోరారు. నేను ఉపన్యాసం యివ్వదలచలేదు. “నా బాధ్యత 
ఏమిటో నాకు పూర్తిగా తెలుసు. తెలిసికూడా నేను యీ తీర్మానాన్ని సమర్థిస్తున్నాను' 
అని మాత్రం అన్నాను, 

హిందుస్తానీలో మాట్లాడినందుకు చాలామంది నన్ను అభినందించారు. వైస్రాయి 
సభలో యీ రోజుల్లో హిందుస్తానీలో మాట్లాడటం యిదే ప్రధమం అనికూడా చెప్పారు. 
అభినందన, మొదటి పర్యాయం అను మాటలు రెండు నాకు గుచ్చుకున్నాయి. నేను 
సిగ్గుపడ్డాను. మన దేశంలో, దేశ సమస్యను గురించి దేశభాషలో మాట్లాడకపోవడం 
దేశభాషను అవమానించడం ఎంతో విచారకరమైన విషయం. నావంటివ్యక్తి రెండు 
వాక్యాలు హిందుస్తానీలో మాట్లాడితే అందుకు అభినందించడమా? మన పతనావస్థను 
యీ విషయం సూచిస్తున్నది. సభలో నేను అన్నమాటలకు నా దృష్టిలో మంచి తూకం 
వున్నది. దాన్ని మరిచిపోయే స్థితి యీ నభలో నాకు ఏమీ కనబడలేదు. నాకు గల ఒక 
బాధ్యతను ఢిల్లీలో నిర్వహించవలసియున్నది. వైస్రాయికి జాబు వ్రాయడం 
తేలికపనియని నాకనిపించలేదు. సభలో పాల్గొనేందుకు నా తడబాటు, అందుకు గల 
కారణాలు, భవిష్యత్తుపై నాకుగల ఆశ మొదలగు వాటిని స్పష్టంగా వెల్లడించడం 
అవసరమని భావించాను. 

నేను వైస్రాయికి జాబు వ్రాసాను. అందు లోకమాన్య తిలక్‌, ఆలీ సోదరులు 
మొదలగువారిని సభకు ఆహ్వానించనందుకు విచారం వెల్లడించాను. ప్రజల రాజకీయ 
కోరికలను గురించి, యుద్ధంవల్ల మహమ్మదీయులకు కలిగిన కోరికలను గురించి ఆ 


ఆత్మకథ 395 


జాబులో పేర్కొన్నాను. జాబును ప్రకటించేందుకు అనుమతించమని వైస్రాయిని 
కోరాను. ఆయన సంతోషంతో అనుమతించారు. ఆ జాబు సిమ్లా పంపాల్సి వచ్చింది. 
సమావేశం ముగియగానే వైస్రాయి సిమ్లా వెళ్లిపోయారు. పోస్టులో జాబు పంపితే 
ఆలస్యం అవుతుంది. నా దృష్టిలో జాబుకు విలువ ఎక్కువ. సమయం ఎక్కువ 
పట్టకూడదు. ఎవరి చేతనో జాబు పంపడం మంచిదికాదు. పవిత్రుడగు వ్యక్తి ద్వారా 
జాబు పంపితే మంచిదని భావించాను. దీనబంధు మరియు సుశీల రుద్రగారలు 
సజ్జనులగు రెవరెండ్‌ ఐర్గండుగారి పేరు సూచించారు. జాబు చదివిన తరువాత 
తనకు నచ్చితే తీసుకువెళ్లేందుకు ఆయన అంగీకరించాడు. జాబు రహస్యమైనదికాదు. 
ఆయన చదివారు. ఆయనకు నచ్చింది. తీసుకొనివెళ్లేందుకు అంగీకరించారు. 
సెకండ్‌క్లాసు కిరాయి యిస్తానని చెప్పాను. కాని ఆయన కిరాయి తీసుకునేందుకు 
అంగీకరించలేదు. రాత్రిపూట ప్రయాణం అయినా ఆయన ఇంటర్‌ టిక్కట్టు 
తీసుకున్నాడు. ఆయన నిరాడంబరత, స్పష్టత చూచి ముగ్గుడనయ్యాను. యింతటి 
పవిత్రవ్యక్తి ద్వారా పంపిన జాబుకు సత్ఫలితం చేకూరింది. దానితో నాకు మార్గం 
సులువైపోయింది. సైన్యంలో యువకుల్ని చేర్చడం యిక నా రెండో బాధ్యత. ప్రజల్ని 
సైన్యంలో చేరమని నేను విన్నపం చేయాలంటే అందుకు తగిన చోటు ఖేడాయే గదా? 
నా అనుచరుల్ని ఆహ్వానించకపోతే యింక ఎవర్ని అహ్వానించగలను? ఖేడా చేరగానే 
వల్లభాయి మొదలగు వారితో చర్చించాను. చాలామందికి నా మాటలు రుచించలేదు. 
రుచించినవారికి యిందు సాఫల్యం లభిస్తుందా అని సందేహం కలిగింది. ఎ వర్గం 
వారిని ఇందు చేర్చాలో ఆ వర్గం వారికి ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. ప్రభుత్వ 
అధికారుల వల్ల కలిగిన అనుభవాలు వాళ్లు యింకా మరిచిపోలేదు. అయినా పని 
ప్రారంభిద్దామని అంతా నిర్ణయానికి వచ్చారు. పని ప్రారంభించినప్పుడు నా కండ్లు 
తెరుపుడు పడ్డాయి. నా ఆశావాదం తగ్గిపోయింది. భేడా సంగ్రామం జరిగినప్పుడు 
జనం తమ సొంత బండ్లను యిచ్చారు. ఒక్క వాలంటీరుతో పని జరిగేచోట నలుగురు 
వాలంటీర్లు పనిచేశారు. కాని యిప్పుడు డబ్బుయిచ్చినా బండి కట్టేవాళ్లు కనబడలేదు. 
అయితే మేము నిరాశపడే రకం కాదుగదా! బండ్లకు బదులు కాలినడకన తిరగాలని 
నిర్ణయించాం. రోజుకు 20 మైళ్లు నడవాల్సి వచ్చింది. బండిదొరకని చోట తిండి ఎలా 
దొరుకుతుంది? భోజనం పెట్టమని అడగటం మంచిది కాదుగదా! అందువల్ల ప్రతి 
వాలంటీరు బయలుదేరినప్పుడే ఆహాంం వెంటతెచ్చుకోవాలని నిర్ణయించాం. 
వేసవికాలపు = ౫. అందువల్ల కప్పుక. దుకు బట్టలు అవసరంలేదు. వెళ్లిన ప్రతి 


105 W-[-27 


396 సైన్యం కోసం యువకుల ఎంపక 


గ్రామంలో సభ జరిపాం, జనం వచ్చేవారు కాని ఇద్దరు ముగ్గురు మాత్రమే తమ పేరు 
నమోదు చేయించుకునేవారు. “మీరు అహింసౌవాగులు కదా! మమ్మల్ని ఆయుధాలు 
పట్టమని ఎలా చెబుతున్నారు? ప్రభుత్వం యీ దేశప్రజలకు ఏమి మేలు చేసింది? 
దానికి సాయం చేయమని మీరు ఎలా కోరుతున్నారు?” ఈరకమైన ప్రశ్నలు జనం 
వేయసాగారు. 

ఇట్టి స్థితిలో కూడా మెల్లమెల్లగా పని చేశాం. పేర్లు బాగానే నమోదు 
కొసాగాయి, మొదటి బృందం బయలుదేరి వెళ్లితే రెండో బృందానికి మార్గం సుగమం 
అవుతుందని భావించాం. జనం ఎక్కువగా చేరితే వాళ్లను ఎక్కడ వుంచాలా అను 
విషయాన్ని గురించి కమీషనరుతో మాట్లాడాను. కమీషనరు కూడా ఢిల్లీ పద్ధతిలో 
సభలు జరుపుతున్నాడు. గుజరాత్‌లో కూడా అట్టిసభ జరిగింది. అందు నన్ను 
నాఅనుచరులను పాల్గొనమని ఆహ్వానించారు. అక్కడికి వెళ్లి సభలో పాల్గొన్నాను. 
ప్రతి మీటింగులోను పరిస్థితి మరో విధంగా వుంటూ వుంది. చిత్తం చిత్తం అను పద్ధతి 
ఎక్కువ కావడం వల్ల నేను అధికారుల మధ్య యిమడలేక పోయాను. సభలో నేను 
కొంచెం ఎక్కువగానే మాట్లాడాను. నా మాటల్లో ముఖస్తుతి అనునదిలేదు. రెండు 
కటువైన మాటలు కూడా అందు వున్నాయి. సైన్యంలో యువకుల్ని చేర్చుకునే 
విషయమై నేను ఒక కరపత్రం ప్రకటించాను. సైన్యంలో చేరే విషయమై వెలువరించిన 
విజ్ఞప్తిలో ఒక తర్కం వున్నది. అది కమీషనరుకు గుచ్చుకున్నది. “బ్రిటిష్‌ ప్రభుత్వం 
చేసిన ఆకృత్యాలు అపరిమితం. ప్రజలనందరినీ ఆయుధాలు లేకుండా చేసిన చట్టం 
దేశచరిత్రలో మాయనిమచ్చ అని చెప్పవచ్చు. చట్టాన్ని రద్దు చేయాలన్నా, ఆయుధాలను 
ప్రయోగించడం నేర్చుకోవాలన్నా ఇది మంచి తరుణం. రాజ్యం ఆపదలోవున్న 
సమయంలో మధ్య తరగతి ప్రజలు స్వచ్చందంగా సాయపడితే వారి మనస్సులో గల 
అపనమ్మకం తొలగిపోతుంది. ఆయుధాలు పట్టదలచినవారు సంతోషంగా పట్టవచ్చును' 
ఇది ఆ తర్కానికి సారాంశం. దీన్ని దృష్టిలో పెట్టుకుని కమీషనరు మీకు మాకు మధ్య 
అభిప్రాయబేధం వున్నప్పటికీ సభలో మీరు పాల్గొనడం నాకు ఇష్టం అని అన్నాడు. 
అందుకు నేనుకూడా నా అభిప్రాయాన్ని తీయని మాటలతో సభలో సమర్ధించుకోవలసి 
వచ్చింది. వైస్రాయికి నేను పంపిన పత్రం యొక్క వివరం క్రింద ప్రకటిస్తున్నాను. 

“యుద్ధ పరిషత్తులో పాల్గొనే విషయమై నాకు సంకోచం కలిగింది. కాని 
మిమ్ము కలసిన తరువాత ఆ సంకోచం తొలగిపోయింది. మీ యెడ నాకు గల అమిత 
ఆదరణ అందుకుగల ఒక పెద్దకారణం. ఆ సభలో పాల్గొనమని లోకమాన్యతిలక్‌ 


ఆత్మకథ 397 


మిసెస్‌ బిసెంట్‌, ఆలీ సోదరులను మీరు ఆహ్వానించకపోవడం నా సంకోచానికి మరో 
పెద్ద కారణం. వారు గొప్ప ప్రజా నాయకులని నా విశ్వాసం. వారిని ఆహ్వానించకపోవడం 
ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం. యిక ముందు జరిపే ప్రాంతీయ సభలకు వారిని 
తప్పక ఆహ్వానించమని నా సలహా. ఇంతటి ప్రాథనాయకుల్ని అభిప్రాయభేదాలెన్ని 
వున్నప్పటికీ ఏ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని నా నమ్రతతో కూడిన వినతి. 
అందువల్ల నెను సభయొక్క కార్యనిర్వాహక సమితి సమావేశాల్లో పాల్గొనలేకపోయాను. 
సభలో తీర్మానాన్ని సమర్ధించి తృప్తిపడ్డాను. ప్రభుత్వం నా సలహాను అంగీకరిస్తే నేను 
వెంటనే నా సమర్ధనకు కార్యరూపం ఇవ్వగలనని తెలియజేస్తున్నాను. ఎ ప్రభుత్వపు 
భవిష్యత్తులో మేము భాగస్వాములమని విశ్వసిస్తున్నామో ఆ ప్రభుత్వం ఆపదలో 
వున్నప్పుడు దానికి పూర్తిగా మద్దతు అందించడం మా కర్తవ్యం. యిట్టి మద్దతు ద్వారా 
మేము మా లక్ష్యం వరకు త్వరగా చేరుకోగలమని ఆశిస్తున్నామని చెప్పడం ఈ 
సందర్భంలో అవసరమని భావిస్తున్నాను. మీరు మీ ఉపన్యాసంలో పేర్కొన్న మార్పుల్లో 
కాంగ్రెస్‌, ముస్టిమ్‌లీగు కోరుతున్న కోరికలు కూడా చోటు చేసుకుంటాయని విశ్వసించే 
హక్కు ప్రజలకు వున్నది. నావల్ల నెరవేరగల పరిస్థితి వుండివుంటే ఇటువంటి 
సమయంలో హోమ్‌రూలు మొదలగు వాటిపేరు ఎత్తి వుండేవాణ్ణి కాదు. సామ్రాజ్యానికి 
సంభవించిన ఈ కష్టసమయంలో శక్తివంతులైన భారతీయులందరు దాని రక్షణార్ధం 
మౌనంగా బలిదానం అయిపోవాలని ్రోత్సహించేవాణ్లి. ఈ విధంగా చేయడంవల్ల 
మేము సామ్రాజ్యంలో ఆదరణగల గొప్ప భాగస్వాములం అయివుండేవాళ్లం. వర్ణభేదం, 
దేశభేదం పటాపంచలైపోయేవి. 

చదువుకున్న ప్రజలు యింతకంటే కొంచెం తక్కువ ప్రభావం కలిగించే మార్గం 
ఎన్నుకున్నారు. ప్రజాబాహుళ్యం మిద వారి ప్రభావం బాగా పడింది. భారతదేశం 
వచ్చినప్పటి నుండి సామాన్య ప్రజానోకీంతో సంబంధం పెట్టుకున్నాను. వారి హృదయంలో 
కూడా హోంరూలును గురించిన ఆకాంక్ష నాటుకున్నదని మనవి చేయదలుచుకున్నాను. 
హోంరూలు లేకపోతే ప్రజానీకం సంతృప్తి చెందదు. హోంరూలు కోసం ఎంతటి 
త్యాగానికైనా ప్రజానీకం సిద్ధంగా వున్నది. రాజ్య రక్షణకు ఎంతమంది సైనికులైనా 
మేము యివ్వవలసిందే. కాని ఆర్థిక సాయం విషయమై నేను మాట యివ్వలేను. 
భారతదేశపు ప్రజానీకానికి యిది శక్తికి మించిన విషయం, ఇప్పటికి యిచ్చిందే చాలా 
ఎక్కువ. అయితే సభలో కొందరు చివరి శ్వాస వరకు సాయం చేయాలని నిర్ణయించారు. 
కాని అది మావల్ల కాని పని. మేము గద్దెల కోసం గాని మేడల కోసం గాని ఎగబడటం 


398 సైన్యం కోసం యువకుల ఎంపిక 


లేదు. మా సాయం భవిష్యత్తు మీద గల ఆశల పునాది మీద ఆధారపడియున్నది. ఆ 
ఆశలు స్పష్టంగా చెప్పడం అవసరమని భావిస్తున్నాను. నేను బేరసారాలకు దిగను. 
కానీ ఈ విషయమై మా హృదయాలలో నిరాశ నెలకొంటే మాత్రం బ్రిటిష్‌ సామ్రాజ్యం 
మీద మాకు గల నమ్మకం అంతా నీరుగారిపోతుంది. గృహకల్లోలాలు మరిచిపొమ్మని 
అన్నారు. దానికి అర్ధం అధికారుల అకృత్యాలను మరిచిపామ్మనా? అలా అనుకుంటే 
అది సాధ్యం కాని పని. సుసంఘటితంగా సాగే దుర్మార్గాన్ని పూర్తి శక్తి సామర్థ్యాలతో 
ఎదుర్కోవడం ధర్మమని నా భావం. అందువల్ల అధికారులకు దుర్మార్గాలు ఆపివేయమని, 
ప్రజాభిప్రాయాన్ని ఆదరించమని చెప్పండి. చంపారన్‌లో శతాబ్దాల తరబడి సాగుతున్న 
దుర్మార్గాన్ని ఎదుర్కొని బ్రిటిష్‌ వారి న్యాయవ్యవస్థ ఎంత గొప్పదో నిరూపించి 
చూపించాను. సత్యం కోసం కష్టాల్ని సహంచగల శక్తి తమకు వున్నదని తెలుసుకున్న 
భేడా ప్రజలు వాస్తవానికి ప్రభుత్వ శక్తి ఒక శక్తి కాదని, ప్రజా శక్తియే నిజమైన శక్తియని 
గ్రహించారు. ఆ తరువాత అక్కడి ప్రజలు అప్పటివరకు తాము శపిస్తున్న ప్రభుత్వం 
శక్తి యెడ తమకు గల వ్యతిరేకతను తగ్గించుకున్నారు. సహాయ నిరాకరణోద్యమాన్ని 
సహించిన ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని నిర్లక్ష్యం చేయదని విశ్వసించారు. అందువల్ల 
చంపారన్‌, ఖేడాలలో నేను జరిపిన చర్యలన్నీ యుద్దానికి సహాయపడ్డాయని 
భావిస్తున్నాను. యిటువంటి చర్యలు చేయవద్దని మీరు నన్ను కోరితే శ్వాస పీల్చవద్దని 
మీరు చెబుతున్నారని భావిస్తాను. ఆయుధ బలం కంటే ఆత్మ బలం, అనగా ప్రేమ 
బలం గొప్పదను భావం ప్రజల హృదయాలలో నేను నాటగలిగితే భారతదేశం మొత్తం 
ప్రపంచానికే తలమానికం కాగలదని భావిస్తున్నాను. అందువల్ల ప్రతివ్యక్తి కష్టాలు 
దు:ఖాలు సంహించగల శక్తిని అలవరచుకునే పద్ధతిన సనాతన విధానాన్ని జీవితంలో 
అనుసరించడం కోసం నా ఆత్మశక్తిని వినియోగిస్తాను. ఈ విధానాన్ని అనుసరించమని 
యితరులను కూడా ఆహ్వానిస్తూ వుంటాను. యితర వ్యవహారాలలో తలదూర్చడం 
యీ విధానం యొక్క గొప్పదనాన్ని రుజూచేసేందుకేనని మనవి చేస్తున్నాను. 
ముస్లిం రాజ్యాల విషయమై గట్టిగా మాట యిమ్మని బ్రిటిష్‌ మంత్రి వర్గాసిక్‌ 
మీరు వ్రాయండి. ప్రతి మహమ్మదీయుడు యీ విషయమై చింతిస్తున్నాడని మీరు 
గ్రహించండి. నేను హిందువును అయినా వారి భావాన్ని విస్మరించలేదు. వాళ్ల దు:ఖం 
మా దుఃఖమే. ముస్లిం రాజ్యాల హక్కుల రక్షణ కోసం, వారి ధార్మిక స్థలాల 
విషయంలో, వారి భావాల్ని ఆదరించే విషయంలో భారతదేశానికి హోమ్‌రూలు 
మొదలగు వాటిని అంగీకరించడం బ్రిటిష్‌ సామ్రాజ్యానికే క్షేమం కలిగిస్తుందని 


ఆత్మకథ 399 


మనవి చేస్తున్నాను. ఇంగ్లీషు వారిలో గల విశ్వసనీయతను ప్రతి భారతీయుని 
హృదయంలో నెలకొల్పాలని కాంక్షిస్తున్నాను.' 


28. మృత్యుళయ్య మీద 

సైన్యంలో యువకుల్ని చేర్చడం కోసం నా శరీరం అరిగిపోయింది. అప్పుడు 
వేయించి దంచిన బెల్లం కలిపిన వేరు సెనగపప్పు నా ఆహారం. అరిటిపండ్లు, రెండు 
మూడు నిమ్మకాయల రసం. వేరుసెనగ పప్పు ఎక్కువగా తింటే హానిచేస్తుందని 
తెలుసు. అయినా దాన్ని ఎక్కువగా తిన్నాను. అందువల్ల విరోచనాలు పట్టుకున్నాయి. 
నేను తరచు ఆశ్రమం వెళ్లవలసి వస్తూ వుండేది. విరోచనాలు అంత బాధాకరమని 
అనిపించలేదు. రాత్రి ఆశ్రమం చేరాను. అప్పుడు మందులేమీ వాడేవాణ్ణి కాను. ఒక 
పూట ఆహారం మానివేస్తే విరోచనాలు తగ్గిపోతాయని భావించాను. మరునాడు 
ఉదయం ఏమీ తినలేదు. దానితో బాధ కొంత తగ్గింది. యింకా ఉపవాసం చేయడం 
అవసరమని, ఆహారం తీసుకోవలసివస్తే పండ్లరసం వంటి వస్తువేదైనా తీసుకోవాలని 
నాకు తెలుసు. 

అది ఏదో పండగరోజు. మధ్యాహ్నం ఏమీ తిననని కస్తూరిబాయికి చెప్పినట్లు 
గుర్తు. కొని ఆమె పండగపూట కొంచెం తినమని ప్రోత్సహించింది. నేను కొంచెం 
ఉబలాటపడ్డాను. నేను పశువుల పాలు పుచ్చుకోవడం లేదు. అందువల్ల నెయ్యి, 
మజ్జిగ కూడ మానివేశాను. కస్తూరిబాయి నూనెతో వేయించిన గోధుమజావ, పెసరపప్పు 
పదార్ధం నాకిష్టమైనవి చేసివృుంచింది. వాటిని చూచేసరికి నాకు నోరు ఊరింది. 
కస్తూరిబాయికి తృప్తి కలిగించేందుకు కొద్దిగా తిందామని, రుచి చూడటంతోపాటు 
శరీర రక్షణ కూడా సాధ్యపడుతుందని భావించాను. కాని సైతాను రెడీగా పాంచివృన్నాడు. 
తినడం ప్రారంభించిన తరువాత పూర్తిగా తినివేశాను. తినడానికి పసందుగా వృన్నాయేగాని, 
యమధర్మరాజును చేతులారా కొని తెచ్చుకున్నానని తరువాత తేలింది. తిని ఒక గంట 
అయిందో లేదో కడుపులో నొప్పి ప్రారంభమైంది. 

రాత్రికి నడియాద్‌ వెళ్లాలి. సాబర్మతి స్టేషను వరకు నడిచి వెళ్లాను. మైలున్నర 
దూరం నడవాలంటే కష్టమైపోయింది. అహమదాబాదు స్టేషనులో వల్లభభాయి 
కలిశారు. ఆయన నేను పడుతున్న బాధను గ్రహించారు. అయినా బాధ 
భరించలేకపోతున్నానని ఆయనకుగాని, యితర అనుచరులకుగాని నేను చెప్పలేదు. 
నడియాద్‌ చేరాం. అక్కడికి అనాధాశ్రమం అరమైలు దూరాన వుంది. పదిమైళ్ల దూరం 


400 మృత్యుశయ్య మట 


నడిచినంత శ్రమ కలిగింది. అతికష్టం మీద అక్కడికి చేరాను. మెలికలు తిరిగేటంతగా 
వుంది కడుపునొప్పి. పావుగంటకు ఒకసారి చొప్పున విరోచనాలు ప్రారంభమైనాయి. 
భరించలేక నేను పడుతున్న బాధను గురించి చెప్పివేశాను. మంచం ఎక్కాను. అక్కడి 
పాయిఖానా దొడ్డిని ఉపయోగించాను. కొని అంత దూరం కూడా వెళ్లలేక పక్కగదిలో 
కమోడ్‌ పెట్టమని చెప్పాను. సిగ్గుపడ్డాను కాని గత్యంతరం లేదు. పూల్‌చంద్‌ బాపూజీ 
పరుగెత్తుకొని వెళ్లి కమోడ్‌ తెచ్చాడు, చింతాక్రాంతులైన నలుగురూ చుట్టూ మూగారు. 
అంతా ప్రేమామృతం నామీద కురిపించారు కాని నొ బాధను పంచుకోలేరు గదా! నా 
మొండిపట్టు కూడా యిబ్బందికరంగా వున్నది. డాక్టర్లను పిలుస్తామంటే వద్దని 
వారించాను. మందు తీసుకోను. చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తాను అని 
చెప్పివేశాను. అనుచరులు ఓర్పు వహించారు. 24 గంటల్లో 30 లేక 40 సార్లు 
విరోచనాలు అయ్యాయి. ఆహారం పూర్తిగా మానివేశాను, తిందామనే వాంఛ పోయింది. 
రాతి వంటి శరీరం నాది అనుకునేవాణ్ణి. కాని బలం తగ్గిపోయింది. డాక్టర్లు వచ్చి 
మందు తీసుకోమని చెప్పారు. నేను తీసుకోనని చెప్పివేశాను. ఇంజక్షను గురించి 
అప్పటి అజ్ఞానాన్ని తలచుకుంటే నవ్వువస్తుంది. ఇంజక్షను గొట్టంలో ఒక విధమైన 
చెడు బెషధం వుంటుందని అనుకునేవాణ్ణి. నా అభిప్రాయం సరికాదని తరువాత 
తెలిసింది. అయితే అప్పటికి సమయం దాటిపోయింది జిగట విరోచనాలు తగ్గలేదు. 
మాటిమాటికి లేవవలసిన పరిస్థితి ఏర్చడింది దానితో జ్వరం వచ్చింది. ఒళ్లు తెలియకుండా 
పడిపోయాను. మిత్రులు భయపడిపోయారు. చాలామంది డాక్టర్లు వచ్చారు. కాని రోగి 
అంగీకరించకపోతే వారేం చేస్తారు ? 

సేఠ్‌ అంబాలాలు, ఆయన సతీమణి నడియాద్‌ వచ్చారు. అనుచరులతో 
మాట్లాడి నన్ను మిర్జాపూరులో వున్న తమ బంగళాకు కడు జాగ్రత్తగా తీసుకువెళ్ళారు. 
జబ్బుస్థితిలో నేను పొందిన నిర్మల, నిష్కామసేవ మరెవ్వరూ పొందియుండరని 
చెప్పగలను. జ్వరం తక్కువగా వున్నా శరీరం క్లీణించిపోయింది. జబ్బు చాలాకాలం 
లాగుతుందని మంచం మీద నుండి లేవలేనని అనుకున్నాను. అంబాలాలు గారి 
బంగళాలో (ప్రేమామృతం వారు ఎంత కురిపిస్తున్నా నేను అక్కడ వుండలేకపోయాను. 
ఆశ్రమం చేర్చమని వారిని వేడుకున్నాను. నా పట్టుదలను చూచి వారు నన్ను ఆశ్రమం 
చేర్చారు. బాధపడుతున్న సమయంలో వల్లభభాయి వచ్చి యుద్ధంలో జర్మనీ 
ఓడిపోయిందని, సైన్యంలో యువకుల్ని చేర్చవలసిన అవసరం లేదని కమీషనరు 
చెప్పాడని అన్నారు. సంతోషం కలిగింది. బరువు తీరినట్లనిపించింది. 


ఆత్మకథ 401 


జల చికిత్స ప్రారంభించినందున నా శరీరం యింకా నిలిచివున్నది. బాధ 
తగ్గింది. కాని శరీరం కుదుటబడలేదు. వైద్యులు, డాక్టర్లు ఎన్నో సలహాలు యిచ్చారు 
కాని నేను అంగీకరించలేదు. పాలు తీసుకోకపోతే మాంసం పులుసు పుచ్చుకోమని, 
ఆయుర్వేద శాస్త్రంలో అందుకు అంగీకరించారని కొందరు వైద్యులు గ్రంథాలు 
తిరగవేసి మరీ చెప్పారు. ఒకరు గుడ్డు తీసుకోమని చెప్పారు. ఎవ్వరి మాటా నేను 
వినలేదు. ఆహారం విషయంలో గ్రంథాల మీద నేను ఎన్నడూ ఆధారపడలేదు. 
ఆహారంలో ప్రయోగాలు నా జీవితంలో భాగమై పోయాయి. ఏదో ఒకటి తినడం, ఏదో 
మందు పుచ్చుకోవడం నేనెరుగను. నా బిడ్డలకు, భార్యకు, మిత్రులకు వర్తించని 
ధర్మం నాకు మాత్రం ఎలా వర్తిస్తుంది? ఇది జీవితంలో నాకు చేసిన పెద్దజబ్బు, 
ఎక్కువకాలం మంచం పట్టిన జబ్బు కూడా యిదే. జబ్బు తీవ్రతను దగ్గరగా పరిశిలించే 
అవకాశం నాకు చిక్కింది. ఒకనాటి రాత్రి యిక బ్రతకనని అనిపించింది. మృత్యువుకు 
దగ్గరలో వున్నానని అనిపించింది. శ్రీమతి అనసూయాబెన్‌కు కబురు పంపాను. ఆమె 
వచ్చింది. వల్లభభాయి వచ్చారు. డాక్టర్‌ కానూగా వచ్చారు. డాక్టర్‌ కొనూగా కూడా 
నాడిని జాగ్రత్తగా పరిశీలించి చూచి “మృత్యు లక్షణాలేమీ నాకు కనబడటం లేదు. 
నాడి శుభ్రంగా వున్నది. బలహీనత వల్ల మీరు మానసికంగా భయపడుతున్నారు' అని 
చెప్పారు. కాని నా మనస్సు అంగీకరించలేదు. ఆ రాత్రి అతికష్టం మీద గడిచింది. కన్ను 
మూతబడలేదు, 

తెల్లవారింది. నేను చనిపోలేదు అయినా బ్రతుకు మీద ఆశ నాకు కలుగలేదు. 
మరణం దగ్గరలో వున్నదని భావించి గీతాపఠనం విడువకుండా సాగించమని చెప్పి, 
గీతాశ్లోకాలు వింటూ పడుకున్నాను. పనిచేసే శక్తి లేదు. చదివే ఓపిక అసలే లేదు. 
రెండు మూడు వాక్యాలు మాట్లాడేసరికి మెదడు అలిసిపోతున్నది. అందువల్ల ప్రాణం 
మీద ఆశపోయింది. బ్రతకడం కోసం బ్రతకడం నాకు యిష్టం లేదు. కాయకష్టం 
చేయకుండా అనుచరుల చేత చేయించుకుంటూ బ్రతకడం భారమనిపించింది. 
ఈవిధమైన స్థితిలో వుండగా డాక్టర్‌ తల్‌వల్కర్‌ ఒక విచిచిత్రమై వ్యక్తిని తీసుకువచ్చారు. 
ఆయన మహారాష్ట్రకు చెందినవాడు. భారతదేశంలో ఆయనకు ఖ్యాతి లేదు. ఆయనను 
చూడగానే నా మాదిరిగానే ఆయన కూడా పెంకిరకమని గ్రహించాను. ఆయన తన 
చికిత్సను నా మీద ప్రయోగించి చూచేందుకు వచ్చాడని తేల్చుకున్నాను. ఆయన గ్రేట్‌ 
మెడికల్‌ కాలేజీలో వైద్యశాస్త్రం అధ్యయనం చేశాడు. అయితే డిగ్రీ తీసుకోలేదు. 
బ్రహ్మ సమాజంలో చేరాడని తరువాత తెలిసింది. ఆయన పేరు కేల్కర్‌. పూర్తిగా 


402 రౌలట్‌ అక్టు - ధర్మసంకటం 


స్వతంత్ర స్వభావం గల వ్యక్తి. మంచు చికిత్స తప్పదని ఆయన భావం. నా జబ్బు 
విషయం తెలిసిమంచి చికిత్స చేయడానికి వచ్చాడన్నమాట. ఆయనకు ఐస్‌ డాక్టర్‌ అని 
పేరు పెట్టాము. తన చికిత్స అంటే ఆయనకు గట్టి నమ్మకం. డిగ్రీ హోల్డర్ల కంటే తను 
గొప్ప డాక్టరునని ఆయనకు అపరిమితమైన విశ్వాసం. 

అయితే తనకెంత విశ్వాసంవుందో అంత విశ్వాసం నాకు కలిగించలేకపోయాడు. 
ఈ విషయం మా ఇరువురికీ విచారం కలిగించింది. కొన్ని విషయాలలో ఆయన 
తొందరపడ్డాడని నాకు అనిపించింది. ఏది ఏమైనా నాశరీరం మీద ఆయనను 
ప్రయోగాలు చేయనిచ్చాను. బాహ్య చికిత్సే గదా అని భావించాను. ఆయన శరీరమంతా 
మంచుగడ్డలతో రాయడం ప్రారంభించాడు. ఆయన చికిత్స వల్ల చెప్పినంత ప్రయోజనం 
కలుగకపోయినా మృత్యువు కోసం మొదట నిరీక్టించినట్లు యిప్పుడు నిరీక్షించడం 
మానివేశాను. జీవితంమీద ఆశ చిగురించింది. కొద్దిగా ఉత్సాహం కలిగింది. తినే 
ఆహారం కొద్దిగా పెరిగింది. 10 నిమిషాలపాటు రోజూ పచారు చేయసాగాను. ఆయన 
నా ఆహారంలో కొద్దిగా మార్పు చేయమని సూచించి “మీరు గ్రుడ్డురసం త్రాగండి. 
యిప్పటికంటే అత్యధికంగా మీకు ఉత్సాహం కలుగుతుంది. పాల వలెనే గ్రుడ్డు 
కూడా దోషంలేని వస్తువు. అది మాంసం కానేకాదు. ప్రతి గ్రుడ్డు నుండి పిల్ల పుట్టదు. 
పిల్లగా మారని గొడ్డుబోతు గ్రుడ్లు కూడా వుంటాయి. వాటిని వాడవచ్చును. నా 
మాటను రుజూ చేసి చూపిస్తాను అని మాటల వర్షం కురిపించాడు. కాని అందుకు 
నేను యిష్టపడలేదు. అయినా నా బండి కొంచెం ముందుకు సాగింది. కొద్ది కొద్దిగా 
పనులు చేయసాగాను. 


29. రౌలట్‌ ఆక్టు - ధర్మసంకటం 


మధథెరాన్‌ వెళితే శరీరానికి త్వరగా పుష్టి చేకూరుతుందని మిత్రులు సలహా 
యిచ్చారు. ఆ ప్రకారం నేను మథేరాన్‌ వెళ్లాను. అక్కడి నీళ్లు పడలేదు. అందువల్ల నా 
వంటిరోగిఅక్కడ వుండటం కష్టమైపోయింది. ఆమం ఎక్కువ కావడం వల్ల మలద్వారం 
మెత్తబడిపోయి అక్కడ బాగా గాట్లు పడ్డాయి. దొడ్డికి వెళితే యమబాధ ప్రారంభమైంది. 
అందువల్ల ఆహారం ఎమన్నా తీసుకుందామంటే భయం వేసింది. ఒక్క వారం రోజుల్లో 
మథెరాన్‌ నుండి తిరిగి వచ్చివేశాను. నా ఆరోగ్యాన్ని గురించి శంకరలాల్‌ శ్రద్ధ 
వహించాడు. డౌక్టర్‌ దలాల్‌ సలహా తీసుకోమని వత్తిడి చేశాడు. డౌక్టర్‌ దలాల్‌ వచ్చారు. 
వెంటనే నిర్ణయం చేసు ఆయన శక్తి నన్ను ఆకర్షించింది. 'మీరు పాలు తీసుకోనంత 


ఆత్మకధ 403 


వరకు నేను మీ శరీరాన్ని బాగుచేయలేను. మీ శరీరం బాగుపడాలంటే పాలు త్రాగక 
తప్పదు ఆర్సెనిక్‌ ఇంజెక్షన్లు చేయించుకోవాలి. మీరు సరేనంటే మీ శరీర బాధ్యత నాది' 
అని అన్నారు. “ఇంజెక్షన్లు తీసుకుంటాను కాని పాలు మాత్రం త్రాగను”. “పాలను 
గురించిన మీ ప్రతిజ్ఞ ఎమిటి ? “ఆవులను గేదెలను నరకయాతనలకు గురిచేస్తారని 
తెలిసి పాలంటే నాకు ఏవగింపు కలిగింది. పాలను ఆహారంగా తీసుకోకూడదని 
నిర్ణయానికి వచ్చాను. అందువల్ల పాలు త్రాగడం మానివేశాను "అయితే మేకపాలు 
తీసుకోవచ్చు గదా!" అని నా మంచం దగ్గరే నిలబడి వున్న కస్తూరిబాయి అన్నది. 
“మీరు మేకపాలు పుచ్చుకున్నా చాలు' అని అన్నాడు డౌక్టరు. నేను ఓడిపోయాను. 
సత్యాగ్రహ సంగ్రామపు మోహం జీవించాలనే లోభాన్ని కలిగించిందన్న మాట. 
ప్రతిజ్ఞను అక్షరశ: పాటిస్తున్నానని సంతోషపడి దాని ఆత్మకు హాని కలిగించాను. పాలు 
త్రాగను అని ప్రతిజ్ఞ చేసినప్పుడు నాదృష్టిలో వున్నది ఆవులు గేదెలు మాత్రమే. అయినా 
పాలు అంటే అన్నిరకాల పాలు అని అర్థం కదా! జంతువుల పాలు ఆహారంగా 
తీసుకోకూడదు అని నేను భావించాను గనుక ఎవిధమైన పాలు నేను పుచ్చుకోకూడదు 
కదా! యీ విషయం తెలిసి కూడా నేను మేకపాలు పుచ్చుకునేందుకు సిద్ధపడ్డాను. 
సత్యాన్ని పూజించే వ్యక్తి సత్యాగ్రహ సంగ్రామం జరపడం కోసం జీవించాలనే కాంక్షతో 
అసలు సత్యాన్ని అణచివేసి దానికి మచ్చ తెచ్చాడన్న మాట. 

నేను చేసిన యీ పని నాకు బాధ కలిగించింది. ఆ బాధ ఆ గాయం యింకా 
మానలేదు. మేకపాలు మానివేయాలి అను యోచన నాకు కలుగలేదు. మేకపాలు 
రోజూ త్రాగుతూ వున్నప్పుడు లోలోన బాధపడసాగాను. అయితే సేవ చేయాలనే 
అతిసూక్ష్మమైన మోహం నన్ను పట్టుకున్నది. అది నన్ను వదలలేదు. అహింసా దృష్టితో 
ఆహార ప్రయాగాలు చేయడం నాకు యిష్టం. అందువల్ల నా మనస్సుకు ఆహ్లాదం 
చేకూరుతుంది. కొని మేకపాలు తాగడం మాత్రం సత్యశోధన దృష్ట్యా నాకు యిష్టంలేదు. 
అహింస కంటే కూడా సత్యాన్ని ఎక్కువగా తెలుసుకోగలిగానని నా భావం. సత్యాన్ని 
త్యజిస్తే అహింస ద్వారా సమస్యల్ని పరిష్కరించలేనని నా విశ్వాసం. సత్య పాలన 
అంటే మాటను పాటించడం, శరీరం, ఆత్మ రెండిటిని రక్షించడం. శబ్దార్థం మరియు 
భావార్థం రెండిటినీ దెబ్బ తీశానన్నమాట. ప్రతి క్షణం యీ బాధ నన్ను బాధిస్తూనే 
వుంది. విషయాలు అన్నీ తెలిసినప్పటికీ అసలు విషయం నేను పూర్తిగా 
తెలుసుకోలేదన్నమాట లేక దాన్ని పాటించే ధైర్యం నాకు చాలలేదని కూడా చెప్పవచ్చు. 
“ఓ భగవంతుడా! నాకు అట్టి ధైర్యం ప్రసాదించు!" 


404 రౌలట్‌ అక్టు = ధర్మసంకటం 


మేకపాలు తాగడం ప్రారంభించిన కొద్ది రోజుల అరువాత డా. దలాల్‌ 
మలద్వారం దగ్గర పడ్డ గాట్లకు శస్త్రచికిత్స చేశారు. దానితో గాట్లు సర్జుకున్నాయి. 
ఇప్పుడు లేవగలననే ఆశ కలిగింది. పత్రికలు చదవడం ప్రారంభించాను. ఇంతలో 
రౌలట్‌ కమిటీ రిపోర్టు నా చేతికి అందింది. అందు పేర్కొన్న సిఫారసులను చదివి 
నివ్వెరబోయాను. ఉమర్‌భాయి (సుభానీ), శంకర్‌లాల్‌ యీ విషయమై గట్టి చర్య 
తీసుకోవాలని అన్నారు. ఒక నెల రోజులు గడిచిన తరువాత నే అహమదాబాదు 
వెళ్లాను. వల్లభభాయి ప్రతి రోజు నన్ను చూచేందుకు వస్తూ వుండేవారు. వారితో 
మాట్లాడి దీన్ని గురించి ఎమైనా చేయాలి అని అన్నాను. “ఎం చేయాలి?” అని 
ప్రశ్నించారు వల్లభభాయి. కమిటీ చేసిన సిఫారసుల ప్రకారం చట్టం చేయబడితే 
వెంటనే సత్యాగ్రహం ప్రారంభించాలి. అలా చేస్తామని ప్రతిజ్ఞ గైకొనేవారు కొందరైనా 
అవసరం అని చెప్పాను. నేను మంచం పట్టి వుండకపోతే ఒంటరిగానే పోరాటానికి 
దిగేవాణ్ణి. తరువాత కొంతమంది అయినా పోరాటంలో చేరేవారు. శరీర దారుఢ్యత 
లేనందువలన ఒంటరిగా పోరాటానికి దిగగల శక్తి నాకు లేదు అని చెప్పాను. 

ఈ సంభాషణ జరిగిన తరువాత నాతో బాటు పని చేస్తూ వున్న వారి సమావేశం 
ఒకటి ఏర్పాటు చేశాను. రౌలట్‌ కమిటీ చేసిన సిఫారసులు, వాటికి సంబంధించిన 
చట్టాలు అన్నీ అనవసరం అని నాకు తోచింది. అభిమానం గల ఏ దేశమూ యిట్టి 
చట్టాల్ని అంగీకరిచదని స్పష్టంగా తేలిపోయింది. సమావేశం జరిగింది. 20 మంది 
మాత్రమే ఆహ్వానించబడ్డారు. వల్లభభాయి గాక శ్రీ మతి సరోజినీ నాయుడు, హార్షిమెన్‌, 
కీ.శే ఉమర్‌ సుభాని, శంకర్‌లాల్‌ బాంకరు, అనసూయా బెన్‌ వారిలో వున్నారని నాకు 
బాగా గుర్తు. ప్రతిజ్ఞాపత్రం తయారుచేయబడింది. అక్కడ వున్నవారంతా దాని మీద 
సంతకాలు చేశారని నాకు జ్ఞాపకం. అప్పటికి నేను పత్రికా ప్రచురణ ప్రారంభించలేదు. 
కొని పత్రికలకు వ్యాసాలు వ్రాస్తూవుండేవాణ్ణి. శంకర్‌లాల్‌ బాంకరు ఉద్యమం 
ప్రారంభించాడు. ఆయన శక్తి సామర్థ్యాలు అప్పుడు నాకు బాగా బోధపడ్డాయి. 
సత్యాగ్రహాన్ని మించిన మరో క్రొత్త ఆయుధ ప్రయోగం ఎవరైనా ప్రారంభిస్తారనే 
నమ్మకం నాకు కలగలేదు. అందువల్ల సత్యాగ్రహ సభ ఏర్పాటు చేయబడింది. 
ముఖ్యమైన పేర్ల పట్టిక బొంబాయిలోనే తయారైంది. అందుకు కేంద్రం బొంబాయి 
నగరమే. ప్రతిజ్ఞాపత్రం మీద ఎక్కువమంది సంతకాలు చేయసాగారు. ఖేడా సంగ్రామంలో 
వలె యిక్కడ కూడా కరపత్రాలు వెలువడ్డాయి. అనేక చోట్ల సభలు జరిగాయి. 


ఆత (కథ 405 


ఆ సంస్థకు నేనే అధ్యక్షుణ్ణీ. చదువుకున్న వర్గం వారికి, నాకు అంతగా 
పాసగదని తేల్చుకున్నాను. కరపత్రాల్లో గుజరాతీ భాషనే వాడాలని చెప్పాను. యిలాంటివే 
మరికొన్ని విషయాలు వాళ్లను గొడవలో పడవేశాయి. అయినా చాలామంది నా పద్ధతి 
ప్రకారం నడిచేందుకు సిద్ధపడి తమ ఉదారబుద్ధిని చాటుకున్నారు. అయితే యీ సభ 
ఎక్కువ రోజులు నడవదని ప్రారంభంలోనే గ్రహించాను. పని మాత్రం బాగా 
పెరిగిపోయింది. 


30. అద్భుతమైన దృళ్యం 


రౌలట్‌ కమిటీ రిపోర్టుకు వ్యతిరేకంగా ఒకవైపున ఉద్యమం సాగుతూ వుంటే 
మరోవైపున ప్రభుత్వం ఆ రిపోర్టును అమలుపరిచి తీరాలనే నిర్ణయానికి వచ్చింది. 
రౌలట్‌ బిల్లు వెలువడింది. నేను కౌన్సిలు మీటింగులో రౌలట్‌ బిల్లు మీద జరిగే చర్చ 
విందామని ఒకసారి వెళ్లాను. శాస్త్రిగారి ఉపన్యాసం మహావేడిగా సాగుతున్నది. ఆయన 
గవర్నమెంటును గట్టిగా హెచ్చరిస్తున్నారు. శాస్త్రిగారి మాటలు జోరుగా సాగుతూ 
వుంటే వైస్రాయి ఆయన ముఖం వంక శ్రద్ధగా చూస్తూ వున్నాడు. శాస్త్రిగారి మాటల 
ప్రభావం ఆయన మీద బాగా పడివుంటుందని అనుకున్నాను. శాస్త్రిగారి భావావేశం 
బాగా పొంగిపార్లుతూ వుంది. 

నిద్రపోతున్నవాణ్ణి మేల్కొల్చ్బవచ్చు. కాని మేల్కొనివుండి నిద్రపోతున్నట్లు 
నటించేవాడి చెవి దగ్గర శంఖం ఊదినా ప్రయోజనం ఎముంటుంది? కౌన్సిల్లో బిల్లుల 
మీద చర్చ జరిగినట్లు పెద్దనాటకం ఆడాలికదా! ప్రభుత్వం ఆ పని చేసింది. అయితే 
తను అనుకున్నట్లే చేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. అందువల్ల శాస్తిగారిది అంతా 
కంఠశోష అని తేలిపోయింది. ఇక ఆ సందట్లో నామాట వినేవాడెవరు? వైస్రాయిని 
కలిసి అనేక విధాల చెప్పాను. జాబులు వ్రాశాను. బహిరంగ లేఖలు కూడా వ్రాశాను. 
సత్యాగ్రహం తప్ప గత్యంతరం లేదని కూడా ప్రకటించాను. అంతా అడవిలో గాచిన 
వెన్నెల చందాన అయిపోయింది. 

ఇంకా బిల్లు గెజట్‌లో ప్రకటించబడలేదు. నా శరీరం బలహీనంగావుంది. 
అయినా పెద్ద పోరాటానికి నడుం బిగించాను. పెద్ద ప్రసంగాలు చేసే శక్తి ఇంకా నాకు 
చేకూరలేదు. నిలబడి మాట్లాడగల శక్తి ఎప్పుడో పోయింది. ఆ శక్తి ఇక యీనాటివరకు 
నాకు చేకూరలేదు. నిలబడి కొద్దిసేపు మాట్లాడితే శరీరం వణికిపోవడం, గుండెలోనొప్పి 
యిదీ వరస. అయితే మద్రాసు నుండి అందిన ఆహ్వానం అంగీకరించాలని భావించాను. 


406 అద్భుతమైన దృశ్యం 


దక్షిణాది ప్రాంతాలు నా స్వగృహాలు అని అనిపించేవి. దక్షిణాఫ్రికాలో ఎర్బడ్డ 
సంబంధం వల్ల తెలుగు, తమిళం భాషలవారిమీద నాకు హక్కు వున్నట్లు భావించేవాణ్ణి. 
ఆవిధంగా భావించడంలో పారబడలేదనే విశ్వాసం ఇప్పటికీ నాకు వున్నది. కీ.శే. 
కస్తూరీ రంగస్వామి ఆయ్యంగారి ఆహ్వానం నాకు అందింది. ఆ ఆహ్వానం వెనుక శ్రీ 
రాజగోపాలాచార్యులు వున్నారు. ఆ విషయం మద్రాసు చేరిన తరువాత నాకు 
తెలిసింది. శ్రీ రాజగోపాలాచార్యులతో ఇది నాకు ప్రధమ పరిచయమని చెప్పవచ్చు. 
వారి రూపాన్ని మొదటిసారి చూచాను. ప్రజా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనాలనే 
ఉద్దేశ్యంతో కస్తూరి రంగస్వామి అయ్యంగారి వంటి మిత్రుల ప్రోత్సాహంతో సేలం 
వదిలి పెట్టి మద్రాసులో వకీలు వృత్తి, ఆచార్యులు ప్రారంభించబోతున్నారని తెలిసింది. 
వారింటి దగ్గరే నాకు మకాం ఎర్పాటుచేశారు. అయితే యీ విషయం నాకు 
రెండురోజుల తరువాత తెలిసింది. కస్తూరి అయ్యంగారి బంగళాలో నేను అతిధిగా 
వున్నానని అనుకున్నాను. మహాదేవదేశాయి నా పారపాటును సరిచేశాడు. రాజగోపాలచారి 
మా ఎదుట పడకుండా తప్పుకు తిరుగుతూ వున్నాడు. అయితే మహాదేవ్‌ ఆయనను 
పసిగట్టి “మీరు రాజగోపాలాచారితో పరిచయం చేసుకోవాలి” అని నాకు చెప్పాడు. 
నేను పరిచయం చేసుకున్నాను. రోజూ యుద్ధ ప్రణాళికను గూర్చి సలహా 
సంప్రదింపులు జరుపవలసిన అవసరం ఎర్బడింది. సభలు తప్ప నాకు మరేమీ 
తోచడం లేదు. రౌలట్‌ బిల్లు చట్టరూపం దాలిస్తే దాన్ని సవినయంతో ఎలా 
ఎదుర్కొనడం? అట్టి అవకాశం ప్రభుత్వం కల్పిస్తేనే గదా? ఆ చట్టాన్ని సవినయంగా 
వ్యతిరేకిస్తే దానికి గల హద్దు ఎమిటి ? ఈ విషయాలపై మా మధ్య చర్చ జరుగుతూ 
వుండేది. శ్రీ కస్తూరి రంగస్వామి అయ్యంగారు కొద్దిమంది నాయకుల్ని పిలిచి 
సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమావేశంలో బాగా చర్చ జరిగింది. ఆ చర్చలో శ్రీ 
విజయ రాఘవాచార్యులు పాల్గొన్నారు. ఆయన సూక్ష్మంగా కొన్ని సూచనలు చేసి 
సత్యాగ్రహం మిద పుస్తకం వ్రాయమని సలహా యిచ్చారు. అది నా శక్తికి మించినపని 
అని చెప్పాను. - 
ఇంకా ఒక నిర్ణయానికి మేము రాలేదు. పాయ్యి మీద పులగం వుడుకుతూ 
వుంది. ఇంతలో బిల్లు చట్టం రూపంలో గెజెట్‌లో ప్రకటించబడిందను వార్త మాకు 
అందింది. ఈ వార్త అందిననాటి రాత్రి ఎం చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ 
నిద్రపోయాను. ప్రాతఃకాలం మెళుకువ వచ్చింది. అర్ధ నిద్రావస్థలో ఒక స్వప్నం 
వచ్చింది. అందు ఒక సలహా వినబడింది. 'ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశమందంతటా 
హర్తాలు జరపమని ప్రకటన చెయ్యాలి. సత్యాగ్రహం ఆత్మశుద్ధికి సంబంధించిన 


ఆత్మకథ 407 


యుద్ధం. అది ధార్మిక యుద్ధం. ధర్మకార్యం. శుద్దిగా ప్రారంభించాలి. అందువల్ల ఆ 
రోజున ఉపవాసం చేయాలి. పనులేవీ చేయకూడదు. ముస్లిం సోదరులు రోజూ 
ఉపవాసం చేస్తారు గనుక 24 గంటలపాటు అంతా ఉపవాసం చేయాలి. అన్ని 
ప్రాంతాలవారు చేరుతారో లేదో తెలియదు. కనుక ముందుగా బొంబాయి, మద్రాసు, 
బీహారు, సింధ్‌లో జరపాలి. యీ ప్రాంతాల్లో సరిగా హర్తాళ్‌ జరిగితే దానితో తృప్తిపడాలి' 
యిదీ స్వప్నంలో నాకు వినబడిన సలహా. 

ఈ సలహా రాజగోపాలచార్యులకు బాగా నచ్చింది. తరువాత యితర మిత్రులకు 
తెలియజేశాం. అందరూ హర్షం ప్రకటించారు. ఒక చిన్న నోటీసు తయారుచేశాను. 
ప్రారంభంలో ది. 30 మార్చి 1919 నాడు హర్తాళ్‌ జరపాలని నిర్ణయించారు. తరువాత 
అది ఎప్రిల్‌ 6వ తేదీకి మారింది. ప్రజలకు కొద్దిరోజుల ముందే యీ సమాచారం 
అందజేయబడింది. పని వెంటనే ప్రారంభించాలని నిర్ణయించాము. వ్యవధి ఎక్కువగా 
లేదు. 

ఆశ్చర్యం! ఎలా జరిగాయో ఏమో ఏర్పాట్లు పకడ్బందీగా జరిగాయి. హిందూ 
దేశమంతట పట్టణాల్లో, పల్లెటూళ్లలో జయప్రదంగా హర్తాళ్‌ జరిగింది. అద్భుతమైన 
దృశ్యం అది. 

31. ఆ వారం - 1 


దక్షిణాదిన కొద్దిగా పర్యటించి ఏప్రిల్‌ 4వ తేదీ నాటికి బొంబాయి చేరాను. 
శంకర్‌లాల్‌ బాంకరు ఎప్రిల్‌ 6వతేదీ నాడు హర్తాళ్‌ జరిపేందుకై బొంబాయిరమ్మని 
తంతి పంపాడు. మార్చి 30వతేదీన ఢిల్లీలో హర్తాళ్‌ జరిగింది. కీ.శే, శ్రద్ధానందగారు, డా. 
హకీమ్‌ అజమల్‌ ఖాన్‌ సాహెబ్‌ అందుకు పూనుకున్నారు. ఎప్రిల్‌ 6వ తేదీన హర్తాళ్‌ 
జరపాలనే వార్త ఢిల్లీకి ఆలస్యంగా చేరింది. ఢిల్లీలో 30వ తేదీన జరిగిన హర్తాళ్‌ ఎంతో 
బాగా జరిగింది హిందువులు, మహమ్మదీయులు కలిసి హృదయపూర్తిగా చేసిన 
హర్తాళ్‌ అది. ముస్లిములు శ్రద్ధానంద్‌ గారిని జామా మసీదుకు ఆహ్వానించడమే కాక 
అక్కడ వారిచే ఉపన్యాసం కూడా చేయించారు. ప్రభుత్వాధికారులు యీ వ్యవహారాన్ని 
సహించలేకపోయారు. రైలు స్టేషను వైపు ఊరేగింపుగా వెళుతున్న జనాన్ని పోలీసులు 
ఆపి వారిని తుపాకీ గుండ్డకు గురిచేశారు. కొంతమంది చనిపోయారు. చాలామంది 
గాయపడ్డారు. అధికార్లు అణచివేత చర్యకు పూనుకున్నారు. శ్రద్ధానందగారు నన్ను 
వెంటనే డిల్లీ రమ్మని తంతి పంపారు. ఎప్రిల్‌ 6వ తేదీన బొంబాయిలో వుండి వెంటనే 
ఢిల్లీ వస్తానని శ్రద్ధానందగారికి తంతి ద్వారా తెలియజేశాను 


408 ఆ పోరం - 1 


ఢిల్లీలో జరిగినట్లుగానే లాహోరు, అమృతసర్‌లో కూడా హర్తాళ్‌ జరిగింది. 
వెంటనే అమృతసర్‌ రమ్మని డా॥ సత్యపాల్‌ మరియు కిచలూగారల తంతి అందింది. 
యీ యిద్దరు సోదరుల్ని నేను బొత్తిగా ఎరుగను. ముందు ఢిల్లీ వెళ్లి తరువాత 
అమృతసర్‌ వస్తానని వారికి తెలియజేశాను బౌంబాయిలో ఆరవతేదీ ఉదయం 
వేలాదిమంది జనం చౌపాటీ దగ్గర స్నానం చేసి దేవాలయానికి వెళ్ళేందుకు ఊరేగింపుగా 
బయలుదేరారు. ఊరేగింపులో స్త్రీలు ఏల్లలు కూడా వున్నారు. ముస్లిములు కూడా 
పెద్ద సంఖ్యలో అందు పాల్గొన్నారు. వారు త్రోవలో మమ్మల్ని మసీదుకు తీసుకువెళ్లారు. 
అక్కడ సరోజినీదేవిని మరియు నన్ను ఉపన్యాసం యిమ్మని కోరారు. మేము 
ఉపన్యాసాలు యిచ్చాము. శ్రీ విఠల్‌దాస్‌ జెరాజాణి స్వదేశీ మరియు హిందూ ముస్లిం 
సమైక్యతకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయిద్దామని సూచించాడు. తొందరపాటుగా 
ప్రతిజ్ఞ చేయించడానికి నేను యిష్టపడలేదు. జరిగినదానితో తృప్తిపడమని సలహా 
యిచ్చాను. ప్రతిజ్ఞ చేసిన తరువాత ఉల్లంఘించకూడదు కదా! స్వదేశీ అంటే అర్ధం 
ఎమిటో తెలుసుకోవాలని, హిందూ ముస్లిం సమైక్యతకు సంబంధించిన ప్రతిజ్ఞను 
అర్థం చేసుకోవాలని చెప్పి యిట్టి ప్రతిజ్ఞ చేయదలచినివారు రేపు ఉదయం చౌపాటి 
దగ్గరకు రమ్మని చెప్పారు. 

బొంబాయిలో పూర్తిగా హర్తాళ్‌ జరిగింది. అక్కడ చట్టాల్ని ఉల్లంఘించే 
కార్యక్రమం నిర్ణయించబడింది. రద్దు చేయడానికి అనుకూలమైన చట్టాలను, ప్రతివారు 
తేలికగా ఉల్లంఘించుటకు వీలైన చట్టాలను ఉల్పంఘించాలని నిర్ణయం చేశాము. 
ఉప్పు పన్ను ఎవ్యరికీ ఇష్టం లేదని తేలింది. దాన్ని రద్దుచేయాలని ఎన్నో ప్రయత్నాలు 
జరుగుతున్నాయి. మీమీ ఇండ్లలో ఉప్పు తయారుచేసి తీసుకురమ్మని చెప్పాను. 
ప్రభుత్వం నిషేధించిన పుస్తకాల్ని అమ్మాలని చెప్పాను. అట్టి పుస్తకాలు నావే రెండు 
వున్నాయి (1) హింద్‌ స్వరాజ్‌ (2) సర్వోదయ్‌. యీ పుస్తకాలను అచ్చు వేయడం తేలిక. 
ఆ విధంగా చట్టాన్ని ఉల్లంఘించవచ్చు. వెంటనే ఆ పుస్తకాలు అచ్చువేయాలని 
మరునాడు సాయంత్రం చౌపాటీలో జరిగిన సభలో వాటి అమ్మకం జోరుగా జరపాలని 
నిర్ణయం గ్రైకొన్నారీ. ఒక కారులో నేను, మరో కారులొ సరోజినీ నాయుడు బయలుదేరాం. 
ముద్రించబడిన పుస్తక ప్రతులన్నీ అమ్ముడుబోయాయి. వచ్చిన సొమ్మంతా యుద్ధ 
కార్యక్రమం నిమిత్తం ఖర్చు చేయాలని నిర్ణయం గ్రైకొన్నాం. పుస్తకం ధర నాలుగు 
అణాలు. అయితే నా చేతికి, సరోజినీ దేవి చేతికి మూల్యం మాత్రమేగాక తమ జేబులో 
వున్న సొమ్మంతా యిచ్చి చాలామంది పుస్తకాలు కొన్నారు. కొందరు అయిదు, పది 


ఆత్మకథ 409 


రూపాయల నోట్లు కూడా యిచ్చారు. ఒక ప్రతికి 50 రూపాయలు ఒకరు యిచ్చినట్లు 
నాకు గుర్తు. యీ పుస్తకాలు కొన్న వారికి కూడా జైలు శిక్ష పడవచ్చునని ముందుగానే 
జనానికి చెప్పాం. కాని ఆ క్షణంలో జైలు భయం జనానికి పోయిందని చెప్పవచ్చు. 
అయితే ఏ పుస్తకాల్ని ముద్రించి మేము అమ్మకం చేశామో వాటికి నిషేధం లేదని 
ప్రభుత్వం భావించిందని ఏడవ తేదీన తెలిసింది. అమ్మకం జరిగిన పుస్తకాలు 
పునర్ముద్రణ పొందినట్టివి. నిషేధం ప్రథమ ముద్రణ వరకే సీమితం. కనుక పుస్తకాల 
అమ్మకం చట్టవిరుద్ధం కాదని ప్రభుత్వం భావించిందిట. యీ వార్త తెలిసినప్పుడు 
జనం కొద్దిగా నిరుత్సాహపడ్డారు. 

ఏడవ తేదీన స్వదేశీ వ్రతం పట్టేందుకు హిందూ ముస్లిం సమైక్యత కోసం ప్రతిజ్ఞ 
చేసేందుకు బౌపాటీ దగ్గర సభ జరగాల్సి వున్నది. తెల్లగా కనబడేవన్నీ పాలు కాజాలవని 
తెలిసింది. అక్కడికి బహు కొద్దిమంది మాత్రమే వచ్చారు. వారిలో ఇద్దరు ముగ్గురు 
మహిళల పేర్లు నాకు గుర్తు వున్నాయి. పురుషులు కూడా బహు కొద్దిమందే వచ్చారు. 
నేను వ్రతాన్ని గురించిన ముసాయిదా తయారుచేసి వుంచాను. సభలో పాల్గొన్న 
వారందరికి వివరించి చెప్పి వ్రతాన్ని గురించిన శపధం చేయించాను కొద్దిమంది 
మాత్రమే హాజరవగం వల్ల గాకు ఆశ్చర్యంగాని, విచారంగాని కలగలేదు. తుపానుల 
వంటి కార్యాలకు, నిర్మాణాత్మక కార్యాలకు గల తేడా నాకు తెలుసు. తుపాను 
కార్యాలంటే సపాజంగా జనానికి పక్షపాతం వుంటుంది. నెమ్మదిగా సాగే నిర్మాణ 
కొర్యక్రమాలంటే అభురుచి వుండదు. దీన్ని గురించి వ్రాయాలంటే మరో ప్రకరణం 
అవసరం. 

9వ తేదీ రాత్రి ఢిల్లీ అమృత్‌సర్‌లకు బయలుదేరాను. ఎనిమిదవ తేదీన మధుర 
చేరాను. నన్ను అరెస్టు చేయనచ్చునను వార్త నా చెవినపడింది. మధుర తరువాత ఒక 
స్టేషను దగ్గర రైలు ఆగుతుంది. అక్కడ ఆచార్య గిద్వానీ వచ్చి కలిశారు. నన్ను అరెస్టు 
చేయబోతున్నారని ఆయన నమ్మకంగా చెప్పాడు. నా సేవలు అవసరమైతే చెప్పండి, 
సిద్ధంగా వున్నానని అన్నాడు. ధన్యవాదాలు చెప్పి అవసరమైతే మీ సేవల్ని 
ఉపయోగించుకుంటానని చెప్పాను. 

రైలు పల్వల్‌ స్టేషనుకు చేరక పూర్వమే ఒక పోలీసు అధికారి నా చేతిలో ఒక 
ఆర్థరు పత్రం వుంచాడు. “మీరు పంజాబులో ప్రవేశిస్తే అశాంతి ప్రబలే ప్రమాదం 
వున్నది గనుక మీరు పంజాబు గడ్డమీద అడుగు పెట్టవద్దు” అని ఆ పత్రంలో వున్నది. 
ఆ ఆర్గరు పత్రం యిచ్చి ఈ బండి దిగిపొామ్మని ఆ పోలీసు అధికారి ఆదేశించాడు. బండి 


410 ఆ వారం - 1 


దిగడానికి నేను అంగీకరించలేదు. “అశాంతి పెంచేందుకు గాక అశాంతిని తగ్గించేందుకై 
వెళ్లదలిచాను. అందువల్ల యీ ఆదేశాన్ని పాటించలేనని తెలుపుటకు విచారిస్తున్నాను' 
' అని చెప్పివేశాను. పల్వల్‌ స్టేషను వచ్చింది. మహాదేవ్‌ నాతోబాటు వున్నాడు. ఢిల్లీ వెళ్లి 
శ్రద్ధానంద గారికి యీ విషయంచెప్పి, జనాన్ని శాంతంగా వుండేలా చూడమని 
మహాదేవ్‌కి చెప్పాను. గవర్నమెంటు ఆర్థరును పాటించకుండా అరెస్టు కావడమే 
మంచిదని భావించానని, నన్ను అరెస్టు చేశాక కూడా ప్రజలు శాంతంగా వున్నారంటే 
అది మనకు విజయమని భావించాలని కూడా చెప్పమన్నాను. 
పల్వల్‌ స్టేషనులో దింపివేసి పోలీసులు నన్ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. 
ఢిల్లీ నుండి వస్తున్న ఎదో రైల్లో మూడోతరగతి పెట్టె ఎక్కించారు. పోలీసుల బృందం 
నా వెంట వున్నది. మధుర చేరిన తరువాత నన్ను పోలీసుల బారెక్‌కు తీసుకువెళ్లారు. 
నన్ను ఎక్కడికి తీసుకువెళతారో ఎ అధికారీ చెప్పలేకపోయాడు. ప్రాతఃకాలం నాలుగు 
గంటలకు నన్ను మేల్కొలిపి బొంబాయికి వెళ్లే ఒక గూడ్సు బండిలో కూర్చోబెట్టారు. 
మధ్యాహ్నం బండి సవాయి మాదొపూర్‌ చేరింది. అక్కడ నన్ను దింపివేశారు. 
బొంబాయి వెళ్లే బండిలో ఎక్కించారు. లాహోర్‌ నుండి వచ్చిన ఇన్స్‌పెక్టర్‌ బోరింగ్‌ 
అక్కడ నా బాధ్యత వహించాడు. ఫస్ట్‌క్లాస్‌ పెట్టెలో నన్ను కూర్చోబెట్టారు. నా వెంట 
బోరింగ్‌ దొర కూర్చున్నాడు. యిక నేను జెంటిల్‌మెన్‌ ఖైదీగా మారిపోయానన్నమాట. 
సర్‌ మైకాల్‌ ఓడయరును గురించి తెల్లదొర వచ్చి ప్రారంభించాడు. మాకు మీరంటే 
వ్యతిరేకత లేదు, కాని పంజాబులో మిరు అడుగుపెడితే అక్కడ అశాంతి ప్రబలుతుంది 
గనుక అక్కడికి వెళ్లవద్దని, తిరిగి వెళ్ళిపొమ్మని నాకు చెప్పాడు. “నేను ఆ విధంగా 
వెళ్లనని, మీ ఆదేశాన్ని పాటించనని ' చెప్పాను. అయితే చట్టరీత్యా చర్య తీసుకుంటామని 
అన్నాడు. ఏం చేయదలచుకున్నారో చెప్పమని దొరను అడిగాను. నాకేమీ తెలియదని, 
మిమ్మల్ని బొంబాయి తీసుకువెళుతున్నానని, మరో ఆదేశం కోసం ఎదురుచూస్తున్నానని 
అతడు అన్నాడు. 
సూరత్‌ చేరాం. మరో అధికారి వచ్చాడు. నా బాధ్యతను తాను స్వీకరించాడు. 
బండి బయలుదేరింది. మిమ్మల్ని విడుదల చేశారు. మీ కోసం మెరీన్‌లైన్సు స్టేషనులో 
బండి ఆపిస్తాను. మీరు అక్కడ దిగిపోతే మంచిది. కొలాబా స్టేషనులో జనం 
విపరీతంగా వుంటారని భావిస్తున్నాము అని అన్నాడు. మీరు చెప్పిన ప్రకారం చేయడం 
నాకు సంతోషదాయకం అని అవ్నామ. అతడు ఆనందించి ధన్యవాదాలు తెలిపాడు. 
నేను మెరీన్‌లైన్సులో బండి దిగిపోయాను. ఎవరో పరిచితుడి గుర్రం బండి కనబడింది. 


ఆత్మకథ 411 


అతడు నన్ను రేవాశంకర్‌ రుబేరీగారి ఇంటి దగ్గర దింపివెళ్లాడు. “మిమ్మల్ని అరెస్టు 
చేశారని తెలిసి జనంకోపంతో పేట్రేగిపోయారు. వాళ్లకు పిచ్చి ఎక్కినంత పని అయింది. 
పాయధునీ దగ్గర కొట్లాట జరిగేలా వుంది. మేజిస్టేటు, పోలీసులు అక్కడికి హుటాహుటిన 
వెళ్లారు” అని నాకు చెప్పాడు. నేను ఇంటికి చేరానో లేదో యింతలో ఉమర్‌ సుభానీ, 
అనసూయాబెన్‌ కారులో వచ్చి నన్ను పాయుధునీకి బయలుదేరమని ఆన్నారు. 
“ప్రజలు కోపంతో వున్నారు వాతావరణం ఉద్రిక్తంగా వుంది. జనం ఎవ్వరు చెప్పినా 
వినే స్థితిలో లేరు మిమ్మల్ని చూస్తే శాంతించవచ్చు” అని అన్నారు. నేను కారులో 
కూర్చున్నాను. పాయధునీ చేరాను. అక్కడ అంతా గందరగోళంగా వున్నది. నన్ను 
చూడగానే జనం సంతోషంతో ఊగిపోయారు. జనం పెద్ద ఊరేగింపు తీశారు. 
వందేమాతరం, అల్లా హో అక్బర్‌ అను నినాదాలతో ఆకాశం మార్మోగింది. పాయధునీ 
దగ్గర పోలీసులు గుర్రాల మీద ఎక్కి కనబడ్డారు. ఇటుక రాళ్ల వర్షం కురుస్తూ 
వున్నది.శాంతంగా వుండమని చేతులు జోడించి జనాన్ని ప్రార్థించాను. ఇటుకలు, రాళ్లు 
మాకు తప్పవని అనిపించింది. 

ఊరేగింపు అబ్బుల్‌ రహమాన్‌ వీధి నుండి క్రాఫర్ట్‌ మార్కెట్టు వైపుకు మళ్లింది. 
ఇంతలో ఎదురూగా గుర్రపు రౌతుల పటాలం వచ్చి నిలబడింది ఫోర్టువైపు వెళ్లకుండా 
ఊరేగింపును ఆపేందుకు రౌతులు ప్రయత్నించసాగారు. క్రిక్కిరిసి వున్న జనం 
ఆగుతారా ? పోలీసు లైనును దాటి జనం ముందుకు దూసుకు వెళ్ళారు. నా మాటలు 
ఎవ్వరికీ వినబడలేదు. వెంటనే గుర్రపు రౌతుల దళాధికారి జనాన్ని చెదరగొట్టమని 
ఆర్థరు యిచ్చాడు. తళతళలాడే బల్లాలను త్రిప్పుతూ గుర్రపు రౌతులు హఠాత్తుగా 
జనం మీదకి గుర్రాల్ని తోలారు. నా ప్రక్కగా బల్లాలు బహువేగంగా తళ తళ మెరుస్తూ 
ముందుకు సాగుతూ వున్నాయి. జనం చెదిరిపోయారు. అక్కడ గుర్రాలు పరిగెత్తేందుకైనా 
చోటు లేదు. ఎటు పోదామన్నా త్రోవలేదు. దృశ్యం కడు భయానకంగా వుంది. అటు 
గుర్రపు రౌతులు, యిటు జనం. యిద్దరికీ ఏచ్చి ఎక్కినట్లున్నది. గుర్రాలకు ఎమి 
కనబడటం లేదు ఎటుబడితే అటు, ఎలా బడితే అలా దౌడు తీస్తున్నాయి. వేలాది 
జనాన్ని చెల్లాచెదురు చేయాలి. గుర్రపు రౌతులకు ఎమీ కనబడటం లేదని 
బోధపడుతూవుంది. మొత్తం మీద జనాన్ని చెల్లాచెదురు చేసి వాళ్లను ముందుకు 
సాగకుండా చేశారు. మా కారును మాత్రం ముందుకు పోనిచ్చారు పోలీసు కమీషనరు 
ఆఫీసు ముందు కారు ఆపించాను. పోలీసులు వ్యవహరించిన తీరుపై అసమ్మతి 
తెలుపుదామని కారు దిగాను. 
Te.S.W.-l-28 


412 ఆ వారం -?2 


32. ఆ వారం -2 


కమీషనరు గ్రిపిత్‌ గారి ఆఫీసులోకి వెళ్లాను. మెట్ల దగ్గర తుపాకులు పుచ్చుకొని 
సిద్ధంగా వున్న సైనికులు కనబడ్డారు. వారంతా యుద్దానికి సిద్ధంగా వున్నట్లు 
బోధపడింది. వరండాలో కూడా గందరగోళంగా వున్నది. నేను కబురు పంపి ఆఫీసులోకి 
ప్రవేశించాను. అక్కడ కమీషనరు దగ్గర మి బోరింగు కూర్చొని వున్నాడు. నేను చూచిన 
దృశ్యాన్ని కమీషనరుకు వివరించి చెప్పాను. "ఊరేగింపును ఫోర్టు వైపుకు వెళ్లకుండా 
ఆపడం నా లక్ష్యం. జనం అక్కడికి చేరితే ఉపద్రవం జరిగి తీరేది. ఎంత చెప్పినా జనం 
వినే స్థితిలో లేనందున వాళ్లను తొలగించి వేయమని ఆదేశించక తప్పలేదు అని 
అతడు క్లుప్తంగా జవాబు యిచ్చాడు. 

“ఫలితం మీకు తెలుసుకదా! గుర్రాల కాళ్ల క్రింద జనం నలిగిపోవడం తప్ప 
జరిగిందేమిటి ? అసలు గుర్రపు రౌతుల్ని తీసుకురావడం అనవసరం కాదా!” అని 
నేను అన్నాను. ఆ విషయం మాకు తెలియదు. మీ బోధలు జనం మీద ఎలా 
పనిచేశాయో, చేస్తున్నాయో మీకంటే పోలీసువాళ్లం మాకు బాగా తెలుసు. ముందే 
మేము జాగ్రత్త వహించకపోతే కీడు అధికంగా జరిగివుండేది. స్పష్టంగా చెబుతున్నాను. 
జనం మీ మాట వినే స్థితిలోలేరు. చట్టాన్ని వ్యతిరేకించటమంటే జనం ముందుకు 
ఉరుకుతారు. కాని శాంతంగా వుండమని చెబితే వాళ్ల బుర్రకు ఎక్కదు. మీ విధానం 
మంచిదే కాని దాన్ని సరిగా అర్ధం చేసుకునే వాళ్లేరీ? వాళ్ల ధోరణి వాళ్లదే ! అని అన్నాడు 
కమీషనరు. “మీకూ నాకూ మధ్య గల తేడా యిదే. ప్రజలు సహజంగా కొట్లాటలకు 
దిగరు. వాళ్లు శాంతిప్రియులు” అని అన్నాను. మా యిరువృరికి మధ్య కొంత చర్చ 
జరిగిన తరువాత దొర “సరేనండి, మీ బోధన (ప్రజలు అర్ధం చేసుకోలేదని మీరు 
గ్రహించారనుకోండి. అప్పుడు మీరేం చేస్తారో చెప్పండి? అని సూటిగా ప్రశ్నించాడు. 
“ఆ విషయం నాకు తెలిసిన మరుక్షణం ఉద్యమాన్ని ఆపివేస్తాను' అని అన్నాను. 
"ఆపివేయడమంటే ఏమిటి? మిమ్మల్ని విడుదల చేసిన మరుక్షణం పంజాబు 
వెళతానని మీరు బోరింగుకు చెప్పలేదా?” “అవును చెప్పాను. ఈ రైలుకే వెళదామని 
భావించాను కూడా. కాని యివాళ వెళ్లలేను.” “కొంచెం ఓపికపడితే అన్ని విషయాలు 
మీకే తెలుస్తాయి. ఆహమదాబాదులో ఏం జరుగుతున్నదో, అమృత్‌సర్‌లో ఎం 
జరిగిందో మీకు తెలుసా? జనం బాగా పెట్రేగిపోయారు. నాకూ యింకా పూర్తి 
సమాచారం అందలేదు. ఎన్నోచోట్ల తంతితీగలు తెగగొట్టారు. యీ రగడకంతటికీ 
పూర్తిగా మీదే బాధ్యత" “నా బాధ్యత ఎంతవరకో అంతవరకు వహించేందుకు నేను 


ఆత్మకథ 413 


సిద్ధమే. అహమదాబాదులో జనం యిష్టం వచ్చినట్లు వ్యవహరించారు అంటే నాకు 
విచారం కలుగుతుంది. అమృతసర్‌ను గురించి నాకేమీ తెలియదు. అక్కడికి నేను 
ఎప్పుడూ వెళ్లలేదు. అక్కడ నన్ను ఎవ్వరూ ఎరుగరు. పంజాబు ప్రభుత్వం నన్ను ఆపి 
వుండకపోతే అక్కడ జనాన్ని శాంతింపచే సేందుకు గట్టి కృషి చేసి యుండేవాణ్ణి. నన్ను 
వెళ్ళకుండా ఆపి ప్రభుత్వమే జనాన్ని రెచ్చగొట్టింది” అని అన్నాను. 

ఈ విధంగా మాటలు సాగుతూ వున్నాయి. మా ఇద్దరి అభిప్రాయాలు కలవడం 
లేదు. చౌపాటీ దగ్గర మీటింగు జరిపి ప్రజలకు శాంతంగా వుండమని చెబుతానని 
చెప్పి అక్కడినుండి వచ్చివేశాను. 

బౌపాటీ దగ్గర సభ జరిగింది. ప్రజలకు శాంతిని గురించి, సత్యాగ్రహ ఆదర్శాల 
గురించి వివరించి చెప్పాను. “సత్యాగ్రహం అంటే సత్యపు క్రీడ. ప్రజలు శాంతంగా 
వుండకపోతే నేను సత్యాగ్రహ పోరాటం జరపలేను' అని చెప్పాను. అహమదాబాదులో 
కూడా దొమ్మి జరిగిందని అనసూయాబెన్‌కు సమాచారం అందింది. ఆమెను అరెస్టు 
చేశారని ఎవరో పుకారు లేవదీశారు. దానితో కార్మికులు పెట్రేగిపోయారు. వాళ్ళు 
హర్తాళ్‌తోబాటు ఉపద్రవానికి పూనుకున్నారు. ఒక సైనికుణ్ణి ఖూనీ చేశారు. నేను 
అహమదాబాదు వెళ్లాను. నడియాద్‌ దగ్గర రైలు పట్టాలు పీకివే సేందుకు ప్రయత్నించారని 
అక్కడ నాకు తెలిసింది. వీరంగావ్‌లో ఒక గవర్నమెంటు కార్యకర్తను చంపివేశారు. 
అహమదాబాదు చేరాను. అక్కడ మార్తల్‌ లా అమలు చేశారు జనం జంకినట్లు 
కనబడింది. చేసిందానికి వడ్డీతో సహా జనానికి గవర్నమెంటు వారు సైన్య సాయంతో 
ముట్టచెబుతూ వున్నారన్నమాట. నన్ను స్టేషను నుండి కమీషనరు మిస్టర్‌ (పెట్‌ దగ్గరకి 
తీసుకుని వెళ్లేందుకు మనుష్యులు సిద్ధంగా వున్నారు. నేను వారి దగ్గరికి వెళ్లాను. 
ఆయన ఎంతో కోపంగా వున్నాడు. నేను ప్రశాంతంగా సమాధానాలిచ్చాను. జరిగిన 
హత్యలకు విచారం వ్యక్తం చేశాను. మార్షల్‌ లా అనవసరమని కూడా చెప్పాను. తిరిగి 
శాంతి నెలకొల్పేందుకు ఎం చేయమంటే అది చేస్తానని చెప్పాను. బహిరంగ సభ 
జరిపేందుకు అనుమతి కోరాను. ఆశ్రమ ప్రదేశంలో ఆ సభ జరుపుతానని చెప్పాను. 
నా అభిప్రాయం ఆయనకు నచ్చింది. ఎప్రిల్‌ 13వతేదీ ఆదివారం నాడు బహిరంగ సభ 
జరిపినట్లు నాకు గుర్తు. ఆ రోజునో లేక ఆ మరునాడో మార్షల్‌ లా ఎత్తివేశారు. సభలో 
ప్రసంగిస్తూ జనం చేసిన పారపాటు ఎమిటో తెలియజేసేందుకు ప్రయత్నించాను. 
అందుకు ప్రాయశ్చింత్తంగా మూడు రోజులు ఉపవాసం చేయమని చెప్పాను. 
హత్యలు కావించి వారు తమ తప్పు అంగీకరించి ప్రభుత్వానికి లొంగిపామ్మని సలహా 


414 పర్వతమంత తప్పు 


యిచ్చాను. నా కర్తవ్యం ఏమిటో స్పష్టంగా బోధపడింది. ఎ కార్మికుల మధ్య అధిక 
సమయం గడిపానో, ఏ కార్మికులకు నేను సేవ చేశానో, ఏ కార్మికులు సత్కార్యాలు 
చేస్తారని నేను ఆశించానో ఆ కార్మికులే కొట్లాటలలో పాల్గొనడం సహించలేకపోయాను. 
వారు చేసిన అపరాధంలో నేను కూడా భాగస్వామినేనని భావించాను. 

ప్రభుత్వానికి లొంగిపొమ్మని జనానికి సలహా యిచ్చినట్లే జనం చేసిన తప్పుల్ని 
క్షమించమని ప్రభుత్వానికీ కూడా విజ్ఞప్తి చేశాను. కాని నా మాట యిరుపక్షాల వారిలో 
ఒక్క పక్షం వారు కూడా వినలేదు. ప్రజలు తమ తప్పును అంగీకరించలేదు, ప్రభుత్వం 
వారిని క్షమించేందుకు సిద్ధపడలేదు. కీ శే రమణభాయి మొదలుగాగల పౌరులు వచ్చి 
సత్యాగ్రహం అపివేయమని నన్ను కోరారు. ఆ విధంగా నన్ను కోవలసిన అవసరమే 
లేదు. శాంతిని గురించి తెలుసుకొని జనం ఆ విధంగా నడుచుకోనంత వరకు 
సత్యాగ్రహ సమరాన్ని నిలిపివేయాలని నేను అప్పటికే నిర్ణయానికి వచ్చివున్నాను. 
అందుకు వాళ్లంతా సంతోషించారు. కొంతమంది మిత్రులకు కోపం కూడా వచ్చింది. 
దేశమందంతట శాంతంగా సంగ్రామం సాగాలని అనుకుంటే అది సాధ్యం కాదని 
వారు భావించారు. నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను. ఎ ప్రజలకు నేను సేవ చేశానో 
ఆ ప్రజలు కూడా సత్యాగ్రహ సమరాన్ని గురించి, శాంతిని గురించి సరిగా గ్రహించకపోతే 
యి సత్యాగ్రహ పోరాటం జరపడం సాధ్యం కాదని చెప్పివేశాను. సత్యాగ్రహులు తమ 
హద్దు వుండి శాంతియుతంగా పోరాటం సాగించాలని అది నా నిశ్చితాభిప్రాయమని 
చెప్పాను. యీ నాటికీ నా అభిప్రాయం అదే. 


33. పర్వతమంత తప్సు 


అహమదాబాదు సభ ముగించుకొని నేను నడియాద్‌ వెళ్లాను, పర్వతమంత 
తప్పు అని నేను అక్కడ అన్నమాట ఎంతో ప్రచారంలోకి వచ్చింది. అట్టి మాట 
అదివరకు నేను ఎప్పుడూ అనలేదు. అహమదాబాదులోనే నా తప్పు నాకు స్పష్టంగా 
కనబడింది. నడియాద్‌ వెళ్ళి అక్కడి పరిస్థితిని గురించి యోచించాను. భీడా జిల్లాకు 
చెందిన చాలామందిని అరెస్టు చేశారని విన్నాను. అక్కడి సభలో ప్రసంగిస్తూ ఖేడా 
జిల్లావాసులను, తదితరుల్ని సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని చట్టాల్ని 
ధిక్కరించమని నేను కోరాను. ఆ కోరికలో తొందరపాటు కలదని నా మనస్సుకు తోచి 
పైమాట అనేశాను. ఆ తప్పు పర్వతమంతగా నాకు కనిపించింది. ఆ విషయం 
బహిరంగంగా ప్రకటించేసరికి నన్ను చాలామంది ఎగతాళి చేసారు. అయినౌ తప్పును 


ఆత్మకథ 415 


ఒప్పుకున్నాను. కనుక నాకు పశ్చాత్తాపం కలుగలేదు. యితరులు చేసిన ఏనుగంత 
తప్పును ఆవగింజంత చిన్నదిగా చూడు. నీవు చేసిన తప్పును పర్వతమంతగా 
భావించు. అప్పుడే తప్పులెన్నువారు తమ తప్పులు తెలుసుకుంటారు అను మాట 
చెల్లుబాటు అవుతుంది. ప్రతి సత్యాగ్రహి యీ లక్షణాన్ని అలవరచుకోవాలని నా 
అభిప్రాయం. అసలు నాకు పర్వతమంతగా కనిపించిన ఆ తప్పేమిటో కొద్దిగా 
చెబుతాను చట్టాన్ని పూర్తిగా అమలుబరిచినట్టి వ్యక్తులు చట్టాన్ని సవినయంగా 
ఉల్లంఘించారు. భయం వల్లనే అలా చేస్తారని గ్రహించాలి. ఉల్లంఘించితే 
శిక్షపడుతుందనేదే ఆ భయం. నీతికి అవినీతికి సంబంధించని చట్టాల విషయంలోనే 
యిలా జరుగుతుంది. చట్టం వున్నా లేకపోయినా మంచివాడు ఎన్నడూ దొంగతనం 
చేయడు. కాని రాత్రిళ్ళు సైకిలు మీద వెళుతూ లైటు వెలుగుతున్నదా లేదా అని 
ఎవ్వడూ చూడడు. సామాన్యంగా చట్టవిరుద్ధమైన ఆ చర్యను గమనించడు. 
గమనించమని కోరినా మంచివాళ్లు కూడా అందుకు సిద్ధపడరు. కాని అలా చేస్తే శిక్ష 
పడుతుందని భయం కలిగినప్పుడు మాత్రం అతడు లైటు వెలిగించడానికి సిద్ధపడతాడు. 
యీ విధంగా జరిగే నియమపాలనను, స్వేచ్చగా జరిగే నియమపాలన అని అనడానికి 
వీలులేదు. నిజమైన సత్యాగ్రహి చట్టాల్ని స్వేచ్చగా పాటిస్తాడు. యీ విషయం 
తెలుసుకొని సమాజంలో చట్టాల్ని పాటించునట్టి వారే చట్టాల యొక్క నీతిని, 
అవినీతిని గురించి నిర్ణయించుటకు అర్హులు. అట్టివారికే చట్టాన్ని ఆయా పరిస్థితుల్లో, 
ఆయా పరిధికి లోబడి వ్యతిరేకించే అర్హత వుంటుంది. అట్టి అర్హత వున్నదా లేదా అని 
గమనించకుండా నేను చట్టాన్ని ఉల్లంఘించమని వారికి చెప్పాను. నాయీ తప్పు నాకు 
పర్వతమంతగా కనబడింది. ఖేడా జిల్లాలో ప్రవేశించిన తరువాత నాకు అక్కడి 
ఉద్యమం జ్ఞాపకం వచ్చింది. నేను బహిరంగంగా కనపడుతున్న ప్రమాదాన్ని గుర్తించలేదని 
నాకు బోధపడింది. సహాయ నిరాకరణోద్యమాన్ని కొనసాగించేందుకు ప్రజలు అర్హులు 
కావాలి. అందలి రహస్యాన్ని వారు గ్రహించాలి. తెలిసివుండి కూడా చట్టాల్ని రోజూ 
ఉల్లంఘంచేవారు. రహస్యంగా చట్టాల్ని పలుసార్లు ఉల్లంఘించేవారు. హఠాత్తుగా 
సహకార నిరాకరణం అంటే ఎమిటో ఎలా తెలుసుకోగలరు ? దాని మర్యాదను ఎలా 
కాపాడగలరు? 

వేలాదిమంది, లక్షలాదిమంది జనం యిట్టి ఆదర్శస్థితిని పొందలేరని అంతా 
అంగీకరిస్తారు. కాని ఆ విధమైన శిక్షణ ఉద్యమం ప్రారంభించుటకు పూర్వం జనానికి 
గరపాలి. అట్టి శిక్షణ నొసంగగల నిష్టాతులగు వాలంటీర్లను ముందు తయారుచేయాలి. 


416 ఏవజీవన్‌ మరియు యంగ్‌ ఇండియా 


వాళ్లకు సహకార నిరాకరణోద్యమం అంటే ఎమిటో బోధించాలి. అప్పుడే యీ 
ఉద్యమం విజయవంతం అవుతుంది. ఈ విధంగా యోచించి నేను బొంబాయి 
చేరుకొని సత్యాగ్రహ సంస్థ ద్వారా సత్యాగ్రహుల వాలంటీర్ల దళాన్ని ఎర్పాటుచేసి, 
నత్యాగ్రహ విధానాల్ని వారికి బోధపరిచి, అందుకు అవసరమైన కరపత్రాలు ప్రకటించే 
ఏర్పాటు చేశాను. ఈ పని ప్రారంభించానే గాని జనాన్ని ఆకర్షించలేకపోయాను. 
వాలంటీర్లు అధికంగా దొరకలేదు. చేరినవారైనా పూర్తిగా గ్రహించారా అంటే సమాధానం 
చెప్పడం కష్టమే. రోజులు గడిచిన కొద్దీ వాళ్లు కూడా జారుకోవడం ప్రారంభించారు. 
దానితో సహకార నిరాకరణోద్యమం బండి నేను అనుకొన్నట్లు వేగంగా నడవడంలేదని, 
నెమ్మదిగా నడుస్తున్నదని గ్రహించాను. 


34. నవజీవన్‌ మరియు యంగ్‌ ఇండియా 


ఒకవైపున సహాయనిరాకరణోద్యమం (దాని నడక ఎంత సన్నగిల్లినా) నడుస్తూనే 
వున్నది. మరోవైపున ప్రభుత్వ పక్షాన ఆ ఉద్యమ అణచివేత కార్యక్రమం ముమ్మరంగా 
సాగుతున్నది. పంజాబులో ఈ దృశ్యం కనబడింది. అక్కడ మిలటరీ చట్టం అంటే 
నియంతృత్వం ప్రారంభమైంది. నాయకుల్ని నిర్భందించారు. ప్రత్యేకించిన 
న్యాయస్థానాలు, న్యాయస్థానాలుగా వుండక, గవర్నరు ఆర్జరును పాలించే సాధనాలుగా 
మారిపోయాయి. విచారణ అనేదే లేకుండా అందరికీ శిక్షలు విధించారు. నిరపరాధుల్ని 
పురుగుల్లా బోర్లా పడుకోబెట్టి పాకించారు. యీ దుర్మార్గం ముందు జలియన్‌వాలాబాగ్‌లో 
జరిగిన ఘోరకృత్యం కూడా తలవంచుకుంది. అయితే బాగ్‌లో జరిగింది నరమేధం 
గనుక ప్రపంచాన్ని అది బాగా ఆకర్షించింది. 

ఎ విధంగానైనా సరే మీరు పంజాబు వెళ్లాలి అని నా మీద వత్తిడి ఎక్కువైంది. 
నేను వైస్రాయికి జాబు వ్రాశాను. తంతి పంపాను. కాని అనుమతి లభించలేదు. 
అనుమతి లేకుండా వెళితే లోనికి అడుగు పెట్టనీయరు కదా! చట్టాన్ని సవినయంగా 
ఉల్లంఘించాననే గౌరవం తప్ప వేరే ప్రయోజనం చేకూరదు. ధర్మసంకటంలో పడ్డాను. 
ప్రభుత్వం వారి నిషేధాజ్ఞను ఉల్లంఘించితే అది సహకార నిరాకరణోద్యమం క్రిందకు 
రాదు. శాంతిని గురించి ఆశించిన విశ్వాసం యింకా నాకు కలుగలేదు. పంజాబులో 
జరుగుతున్న దుర్మార్గపు పాలన వల్ల దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది యిట్టి 
స్థితిలో నేను చట్టాన్ని ఉల్లంఘించితే అగ్నిలో ఆజ్యం పోసినట్లవుతుందని అనిపించింది. 
అందువల్ల పంజాబులో ప్రవేశించడానికి నేను ఇష్టపడలేదు. ఇది చేదు నిర్ణయం, 


ఆత్మకథ 417 


రోజూ పంజాబులో జరుగుతున్న ఘోరకృత్యాలు తెలుస్తున్నాయి. వాటినివింటూ 
పండ్లు కొరుకుతూ వుండిపోవలసిన స్థితి ఏర్పడింది. 

ఇదే సమయాన క్రానికల్‌ పత్రికను ప్రచండశక్తిగా రూపొందించిన మిస్టర్‌ 
హార్నమెన్‌ను ప్రజలకు తెలియకుండా రహస్యంగా ప్రభుత్వం ఎత్తుకుపోయింది. ఈ 
దొంగతనంలో నిండివున్న దుర్వాసన యీనాటివరకు నాకు కొడుతూనేవున్నది. మి. 
హార్షిమెన్‌ అరాచకత్వాన్ని కోరలేదని నాకు తెలుసు. సత్యాగ్రహ సంస్థ సలహా 
తీసుకోకుండా పంజాబు ప్రభుత్వపు ఆదేశాన్ని నేను ధిక్కరించడం సరికాదని ఆయన 
భావించాడు. సహాయ నిరాకరణోద్యమాన్ని వాయిదా వేయడానికి ఆయన పూర్తిగా 
యిష్టపడ్డాడు. నేను వాయిదా వేస్తున్నానని ప్రకటించక పూర్వం వాయిదా వేయమని 
సలహాయిస్తూ ఆయన వ్రాసిన జాబు నాకు ఆలస్యంగా అందింది. అప్పటికి నా 
ప్రకటన వెలువడింది. ఆ ఆలస్యానికి కారణం అహమదాబాదుకు బొంబాయికి 
మధ్యన గల దూరమే. ఆయనను దేశాన్నుండి బహిష్కరించిన తీరు నాకు బాధ 
కలిగించింది. ఈ ఘట్టం జరిగిన తరువాత క్రానికల్‌ పత్రికను నడిపే బాధ్యత నాకు 
అప్పగించారు. మిస్టర్‌ బరేల్వీ అక్కడ వున్నారు. అందువల్ల నేను చేయవలసిన పని 
అంటూ ఏమీ మిగలలేదు. ఆ బాధ్యత కూడా ఎక్కువ రోజులు వహించవలసిన 
అవసరం లేకుండా పోయింది. ప్రభుత్వంవారి దయ వల్ల క్రానికల్‌ ప్రచురణ 
ఆగిపోయంది. క్రానికల్‌ వ్యవస్థను చూస్తున్న ఉమర్‌సుభానీ, శంకర్‌లాల్‌ బాంకర్‌గారలు 
“యంగ్‌ ఇండియా” వ్యవస్థ కూడా చూస్తున్నారు. వారిద్దరూ యంగ్‌ ఇండియా 
బాధ్యత వహించమని నన్ను కోరారు. క్రానికల్‌ లేని లోటు తీర్చడం కోసం యంగ్‌ 
ఇండియా పత్రికను వారానికి ఒకసారి గాకుండా రెండు సార్లు ప్రచురించాలని 
నిర్ణయించాం. 

ప్రజానీకానికి సత్యాగ్రహ రహస్యాలు తెలియచేయాలనే కాంక్ష నాకు వున్నది. 
పంజాబును గురించి ఎమి చేయలేకపోయాను. కనీసం విమర్శించవచ్చు కదా! దాని 
వెనుక సత్యాగ్రహస్ఫూర్తి వున్నదని గవర్షమెంటుకు తెలుసు. అందువల్ల ఆ మిత్రుల 
సలహాను అంగీకరించాను. కొని ఇంగ్లీషు ద్వారా ప్రజానీకానికి సత్యాగ్రహాన్ని గురించ 
శిక్షణ ఎలా గరపడం? నా కార్యక్షేత్రం ముఖ్యంగా గుజరాత్‌ ప్రాంతం. సోదరుడు 
ఇందూలాల్‌ యాజ్జిక్‌ అప్పుడు యీ మండలిలో ఉన్నారు. ఆయన చేతిలో మాసపత్రిక 
నవజీవన్‌ వున్నది. ఆ ఖర్చు కూడా పై మిత్రులే భరిస్తున్నారు. ఆ పత్రికను ఇందూలాల్‌ 
మరియు ఆ మిత్రులు నాకు అప్పగించారు. అయితే అందు పని చేయడానికి 


418 పంజాబులో 


ఇందూలాల్‌ అంగీకరించారు. ఆ మాసపత్రికను మేము వారపత్రికగా మార్చాము. 
ఇంతలో క్రానికల్‌కి మళ్లీ ప్రాణం వచ్చింది. అందువల్ల యంగ్‌ ఇండియా వారపత్రికగా 
మారింది. దాన్ని నా సలహా ప్రకారం అహమదాబాదకు మార్చారు. రెండు పత్రికల్ని 
వేరు వేరు చోట్ల నుండి వెలువరించాలంటే ఖర్చు పెరిగింది. శ్రమ కూడా హెచ్చింది. 
నవజీవన్‌ పత్రిక అహమ్మదాబాద్‌ నుండే వెలువడుతున్నది. అటువంటి పత్రికలు 
నడపాలంటే సాంత |పెస్సుఅవసరమను విషయం ఇండియన్‌ ఒపీనియన్‌ అను పత్రిక 
నడుపుతూ వున్నప్పుడు నాకు బోధపడింది. వ్యాపార దృక్పధంతో సాంత టపెస్సులో 
ముద్రించబడే పత్రికల్లో ఆయా పత్రికాధిపతులు నా అభిప్రాయాల్ని ప్రకటించడానికి 
భయపడుతూ వుండేవారు. ఇది కూడా సొంత ప్రెస్సు పెట్టడానికి ఒక కారణం, 
ఆహమదాబాదులోనే అది సాధ్యం గనుక యంగ్‌ ఇండియాను అహమదాబాదుకు 
మార్చారు. 

ఈ పత్రికల ద్వారా సత్యాగ్రహాన్ని గురించిన వివరాలు ప్రజలకు తెలపడం 
ప్రారంభించాను. ప్రారంభంలో రెండు పత్రికల ప్రతులు కొద్దిగా ముద్రించబడుతూ 
వుండేవి. ఆ సంఖ్య పెరిగి 40 వేలకు చేరుకున్నది. నవజీవన్‌ పత్రిక చందాదారులు 
ఒక్కసారిగా పెరిగారు. యంగ్‌ ఇండియా చందదారులు నెమ్మదిగా పెరిగారు. నేను 
జైలుకు వెళ్లిన తరువాత యీ వెల్లువ తగ్గుముఖం పట్టింది. రెండు పత్రికల్లోను 
విజ్ఞాపనలు ప్రకటించకూడదని మొదటి నుండి నా నిర్ణయం. దానివల్ల నష్టం 
కలుగలేదని నా అభిప్రాయం. పత్రికల్లో భావనా ప్రకటనకు గల స్వాతంత్ర్య రక్షణకు 
యీ విధానం బాగా తోడ్పడింది. ఈ పత్రికలు వెలువడటంతో నాకు శాంతి లభించింది. 
సహాయ నిరాకరణోద్యమం వెంటనే ప్రారంభించలేకపోయినా నా అభిప్రాయాల్ని 
ప్రకటించ గల అవకాశం దొరికింది. సలహాల కోసం నా వంక చూస్తున్న వారికి ధైర్యం 
చేకూర్చగలిగాను. ఆ రెండు పత్రికలు గడ్డుసమయంలో ప్రజలకు అధికంగా సేవ 
చేయగలిగాయని నా అభిప్రాయం. మిలిటరీ చట్టాల దుర్మార్గాల్ని ఎండగట్టి వాటిని 
తగ్గించడానికి రూడా కృష చేశాయి. 


35. పంజాబులో 


పంజాబులో జరిగిన ఘోరాలకన్నింటికీ అపరాధిని నేనేనని సర్‌ మైకేల్‌ 
ఓడయర్‌ నిర్ణయించాడు. ఇక అక్కడ కొందరు నవయువకులు మార్తల్‌ లాకు 
కారణం నేనేనని, నేను అపరాధిని అనడానికి కూడా వెనుకాడలేదు. కోపంతో 


ఆత్మకథ 419 


పెట్రేగిపోయిన ఆ నవయువకులు సహాయ నిరాకరణోద్యమాన్ని నేను మధ్యలో 
వాయిదావేసి యుండకపోతే జలియన్‌వాలా బాగ్‌ హత్యాకాండ జరిగియుండేది 
కాదని, మిలటరీచట్టం అమలులోకి వచ్చియుండేది కాదనే స్థితికి వెళ్లారు. గాందీ 
గనుక పంజాబులో అడుగుపెడితే తుపాకీతో కాల్చి పారేస్తామని కూడా కొందరు 
బెదిరించారు. కాని నేను చేసిన పని సరియైనదేనని, తెలివిగల వాళ్లెవరూ అందుకు 
భిన్నంగా ఆలోచించరని నా నిశ్చితాభిప్రాయం. పంజాబు వెళ్లడానికి ఎంతో 
తొందరపడ్డాను. నేను పంజాబు చూడలేదు. చూడగలిగినంత వరకూ పంజాబును 
చూడాలని అభిలాష కలిగింది. నన్నక్కడికి ఆహ్వానించిన డా. సత్యపాల్‌, డౌ. కిచలూ, 
పండిత రామభజదత్త చౌధరిగారలను చూడాలని ఆరాటం ఎక్కువైంది. వారు జైల్లో 
ఉన్నారు. అయితే వాళ్లను ప్రభుత్వం ఎక్కువ కాలం జైల్లో వుంచలేదని నాకు తెలుసు. 
బొంబాయి వెల్లినప్పుడే అనేకమంది పంజాబు సోదరులు వచ్చి నన్ను కలియడం 
ప్రారంభించారు. వారిని ప్రోత్సహించాను. వారంతా సంతోషంతో తిరిగి వెళుతూ 
వుండేవారు. నేను ఎంతో ఆత్మవిశ్వాసంతో వున్నా నా పంజాబు యాత్ర వాయిదా 
పడుతూనే వుంది. వైస్రాయి ప్రతిసారి “అప్పుడే కాదు” అంటూ నన్ను పంజాబుకు 
వెళ్లనీయలేదు. 

ఈలోపున హంటర్‌ కమిటీ వచ్చింది. ఆ కమిటీ వాళ్లు పంజాబులో మిలటరీ 
పాలన యందు జరిగిన అధికారుల చర్యలను పరిశీలించవలసి వున్నది. దీనబంధు 
ఆ౦డ్రూసు అక్కడకు వెళ్లారు. వారి జాబుల్లో ప్రదయాన్ని కదిలించే వర్ణనలు 
నిండివున్నాయి. పత్రికల్లో వెలువడిన వివరాల కంటే అక్కడ జరిగిన ఘోరాలు 
అధికంగా వున్నాయని వారి జాబుల వల్ల తెలిసింది. మీరు త్వరగా పంజాబు రావాలని 
వారు వ్రాశారు. వెంటనే పంజాబు చేరమని మాలవ్యాగారి టెలిగ్రాములు వస్తున్నాయి. 
అందువల్ల నేను మళ్లీ వైస్రాయికి తంతి పంపాను. ఫలానా తేదీన మీరు వెళ్లవచ్చునని 
ఆయన సమాధానం పంపాడు. అయితే ఆ తేదీ యిప్పుడు సరిగా జ్ఞాపకం లేదు. కాని 
అది అక్టోబరు 17వతేదీ అయి వుంటుంది. 

నేను వెంటనే లాహోరుకు బయలుదేరాను. అక్కడి దృశ్యం ఎన్నటికీ 
మరచిపోలేను. స్టేషను దగ్గర జనం విపరీతంగా వున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి 
విడిపోయి ఎక్కడో నివసిస్తున్న తమ కుటుంబీకుడు వస్తున్నట్లు వారి ప్రవర్తనా తీరు 
ప్రకటిస్తున్నది. అక్కడి జనం హర్షానందంతో ఉ న్మత్తులైపోతున్నారు. పండిత రామభజదత్త 
చౌధరిగారింట్లో నాకు మకాం ఏర్పాటు చేశారు. నేను మొదటినుండి ఎరిగిన 


420 పంజాబులో 


సరళాదేవి చౌధరాణి మీద నా ఆతిధ్యపు భారం పడింది. భారమని ఎందుకు 
అంటున్నానంటే ఆనాటికి కూడా నేను ఏ ఇంటి యజమాని దగ్గర బసచేస్తానో ఆ ఇల్లు 
ధర్మసత్రంగా మారిపోతూవుంది. పంజాబులో చాలామంది నాయకుల్ని జైళ్లలో 
నిర్భందించి వుంచారు. అందువలన వాళ్ల చోటును మాలవ్యాగారు, మోతీలాల్‌ గారు, 
స్వామీ శ్రద్ధానందగారు అధిష్టించారు. మాలవ్యాగారితోను, శ్రద్ధానందగారితోను నాకు 
అదివరకే పరిచయం వున్నది కాని మోతీలాలు గారితో దగ్గరి పరిచయం లాహోరులోనే 
నాకు కలిగింది. ఈ నాయకులతో బాటు జైళ్లలో పెట్టబడని పలువురు స్థానిక 
నాయకులు వచ్చి నన్ను కలిశారు. నన్ను ఎంతో ఆత్మీయంగా చూచారు. మేమంతా 
ఏక్షగ్రీవంగా హంటర్‌ కమిటీ ఎదుట సాక్ష్యాలుగాని, వాజ్మూలాలు గాని యివ్వకూడదని 
నిర్ణయానికివచ్చాం. అందుకు గల కారణాలు అప్పుడే సవివరంగా ప్రకటించాం. 
వాటినన్నిటిని యిక్కడ తిరిగి ఏకరువు పెట్టను. కాని మేము చెప్పిన కారణాలు 
బలవరత్తరమైనవని ఆ కమిటీని బహిష్కరించడం సబబైన పనేనని యీ నాటికీ నా 
నిశ్చితాభిప్రాయం. అయితే హంటర్‌ కమిటీని బహిష్కరించి వూరుకోకూడదని, ప్రజల 
పక్షాన అనగా కాంగ్రెస్‌ పక్షాన ఒక ఎంక్వైరీ కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయం చేశాం. 
పండిత మాలవ్యాగారు నన్ను, పండిత మోతిలాల్‌ నెహ్రూ, కీ.శే చిరత్తరంజన్‌ దాస్‌, 
అబ్బాస్‌ తయాబ్బీ, జయకర్‌గారలను ఒక కమిటీగా నియమించారు. మేము పరిశీలన 
కోసం విడివిడిగా పర్యటన ప్రారంభించాం. యీ కమిటీ భారం ఎక్కువగా నా మీద 
పడింది. అత్యదిక గ్రామాలను దర్శించే పని నాకు అప్పగించడంవల్ల పంజాబునందలి 
గ్రామాల్ని స్వయంగా చూచే అవకాశం నాకు కలిగింది. యీ పర్యటన సందర్భంలో 
పంజాబు నందలి మహిళలతో నేను బాగా కలిసిపోయాను. యుగయుగాల నుండి 
వారిని నేను ఎరిగి వున్నంతగా సామీప్యం ఏర్బడింది. వెళ్లిన ప్రతిచోట స్త్రీలు 
అత్యధికంగా వచ్చి తాము వడకిన నూలు చిలపలు తెచ్చి నా ఎదుట పోగులు 
పోయసాగారు. ఈ యాత్రా సందర్భంలో పంజాబు ఖద్దరుకు గొప్ప కేంద్రం 
కాగలుగుతుందనే విశ్వాసం నాకు కలిగింది. అక్కడ జరిగిన ఘోరాలు అపరిమితం. 
లోతుకు వెళ్లిన కొద్దీ అధికారుల అరాచకత్వం, దుర్మార్గం, నియంతృత్వం విని, చూచి 
నివ్వెరబోయాను. ప్రభుత్వ సైన్యంలో ఎక్కువగా వున్నది పంజాబీలే. అట్టివారి మీద 
యిన్ని ఘోరాలు ఎలా చేయగలిగారు, వాళ్లు ఎలా సహించారా అని యోచించి 
విస్తుపోయాను. 

మా కమిటీ రిపోర్టు తయారుచేసే బాధ్యత నా మీద పడింది. పంజాబ్‌లో 
జరిగిన దురంతాలను గురించి తెలుసుకోదలచిన వారు మా రిపోర్టు చదవమని 


ఆత్మకథ 421 


కోరుతున్నాను. మా ఆ రిపోర్టులో ఎక్కడా అతిశయోక్తులు చోటు చేసుకోలేదని 
చెప్పగలను. ప్రకటించిన దురంతాలకు సాక్ష్యాలు అక్కడే యివ్వబడ్డాయి. 
సందేహించవలసిన మాట ఒక్కటి కూడా రిపోర్టులో లేదని స్పష్టంగా చెప్పగలను. 
సత్యాన్ని మాత్రమే ఎదురుగా పెట్టుకొని తయారుచేయపబడ్డ మా రిపోర్టునందు 
బ్రిటిష్‌ ప్రభుత్వం వాళ్లు తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఎంతటి ఘోరాలకైనా 
తెగించగలరని నిరూపించాము. మా రిపోర్టులో పేర్కొనబడిన ఒక్కమాట కూడా 
అసత్యమని ఎవ్వరూ అనలేకపోయారు. 


36. ఖిలాఫత్‌కు బదులు గోసంరక్షణా? 


పంజాబ్‌లో జరిగిన మారణకాండను కొంచెం సేపు వదిలివేద్దాం. పంజాబ్‌లో 
డయ్యర్‌ నియంతృత్వ దురంతాల పరిశీలన కాంగ్రెస్‌ పక్షాన జరుగుతూ వున్నది. 
యింతలో ఒక ప్రజావేదికకు సంబంధించిన ఆహ్వానం నాకు అందింది. దాని మీద 
కీ.శే, హకీం సాహబ్‌ మరియు భాయి ఆసఫ్‌ అలీగార్ల పేర్లు వున్నాయి శ్రద్ధానంద్‌గారు 
సభలో పాల్గొంటారని అందు వ్రాశారు. ఆయన ఆ సభకు అధ్యక్షుడు అని గుర్తు. 
ఢిల్లీలో ఖిలాఫత్‌ గురించి యోచించుటకు రాజీకి అంగీకరించాలా లేదా అని 
నిర్ణయించుటకు హిందూ ముస్లిములు కలిసి ఏర్పాటు చేసిన సమావేశం అది. 
నవంబరు మాసంలో ఆ సభ ఎర్పాటు చేయబడినట్లు నాకు గుర్తు. ఆ సమావేశంలో 
ఖిలాఫత్‌ విషయం మీదనే గాక గోసంరక్షణను గురించి చర్చ జరుగుతుందని, 
అందుకు యిది మంచి తరుణమని అందు వ్రాశారు. నాకు ఆ వాక్యం గుచ్చుకుంది. 
సమావేశంలో పాల్గొనుటకు ప్రయత్నిస్తానని వ్రాసి ఖిలాఫత్‌ సమస్యకు గోసంరక్షణ 
సమస్యకు ముడివేయడం బేరసారాలు సాగించడం మంచిది కాదని, ప్రతివిషయం 
మీద దాని గుణదోషాలను బట్టి చర్చించాలని వ్రాశాను. తరువాత సభ జరిగింది. నేను 
వెళ్లి అందు పాల్గొన్నాను. జనం బాగా వచ్చారు. అయితే యితర సమావేశాలవలె యిది 
హడావుడిగా జరగలేదు. శ్రద్ధానంద కూడా సభలో పాల్గొన్నారు. నేను యోచించిన 
విషయాన్ని గురించి వారితోకూడా మాట్లాడాను. నా మాట వారికి నచ్చి ఆ విషయం 
సమావేశంలో చెప్పమని అని ఆయన ఆ పని నాకే అప్పగించారు. డౌ. హకీంసా హెబ్‌తో 
కూడా మాట్లాడాను. ఇవి రెండు వేరువేరు విషయాలు. వాటి గుణదోషాలనుబట్టి 
యోచించాలని నా భావం. ఖిలాఫత్‌ వ్యవహారం నిజమైతే గవర్నమెంట్‌ సరిగా 
వ్యవహరించక అన్యాయంచేస్తే హిందువులు మహమ్మదీయులను సమర్థించాలి, 


422 భిలాఫత్‌కు బదులు గోసంరక్షణా? 


సహకరించాలి. అయితే దానితో గోసంరక్షణను జోడించకూడదు. హిందువులు అలా 
కోరడం మంచిదికాదు. ఖిలాఫత్‌ కోసం ముస్లిములు గోవధను ఆపుతామంటే అది 
సరికాదు. ఒకే గడ్డ మీద ఇరుగుపారుగున ఉండటంవల్ల గోసంరక్షణకు ముస్లింలు 
పూనుకొంటే అది వారికి గౌరవం. ఈ విధంగా యోచించాలని నా భావం. ఈ సభలో 
భిలాఫత్‌ను గురించే చర్చించాలని నా అభిప్రాయమని స్పష్టంగా ప్రకటించాను. 
సమావేశంలో అంతా అందుకు అంగీకరించారు. గోసంరక్షణను గురించి సమావేశంలో 
చర్చ జరుగలేదు. అయితే మౌలానా అబ్బుల్‌ బారీ సాహబ్‌ “ఖిలాఫత్‌కు హిందువులు 
సహకరించినా, సహకరించకపోయినా మహమ్మదీయులు గోసంరక్షణకు పూనుకోవాలి 
అని అన్నాడు. ముస్లింలు గోవధను నిజంగా ఆపివేస్తారని అని అనిపించింది. కొందరు 
పంజాబు సమస్యను భిలాఫత్‌తోబాటు చర్చించాలని అన్నారు. నేను వ్యతిరేకించాను. 
పంజాబుది స్థానిక సమస్య. పంజాబులో జరిగిన దారుణాలవల్ల బ్రిటిషు సామ్రాజ్యానికి 
సంబంధించిన ఉత్సవాలకు దూరంగా ఉందాము ఖిలాఫత్‌తో బాటు పంజాబును 
కలిపితే మన తెలివితక్కువను వేలెత్తి చూపే అవకాశం వున్నదని చెప్పాను. అంతా నా 
వాదాన్ని అంగీకరించారు. యీ సభలో మౌలానా హసరత్‌ మొహానీ కూడా వున్నారు. 
వారితో నాకు పరిచయం కలిగింది. కాని ఆయన ఎలాంటి యోధుడో నాకు ఇక్కడే 
తెలిసింది. మాకు అభిప్రాయభేదం ప్రారంభమైంది. ఆ అభిప్రాయ భేదం ఇంకా అనేక 
విషయాలలో కూడా ఎర్చడింది. హిందూ మహమ్మదీయులు స్వదేశీవ్రతం పాలించాలని 
అందుకోసం విదేశీవస్తాలను బహిష్కరించాలని చర్చ జరిగింది. అప్పటికి ఇంకా 
ఖద్దరు యొక్క జననం కాలేదు. ఈ విషయం మౌలానా హసరత్‌ సాహబ్‌కు గొంతు 
దిగలేదు. ఖిలాఫత్‌ విషయంలో బ్రిటిష్‌ ప్రభుత్వం సహకరించకపోతే పగతీర్చుకోవాలని 
ఆయన తపన. అందుకై బ్రిటిషువారి వస్తువులను సాధ్యమైనంతవరకు బహిష్కరించాలని 
ఆయన భావం. నేను బ్రిటిషు వారి వస్తువులను వెంటనే బహిష్కరించటం ఎంత 
అసాధ్యమో వివరించాను. నా అభిప్రాయాల ప్రభావం సభాసదులమిద బాగా పడటం 
నేను గమనించాను. అయితే మౌలానా హసరత్‌ సాహబ్‌ విపరీతంగా తర్కిస్తూవుంటే 
ఒకటే చప్పట్లు మోగాయి. దానితో నా పని హుళక్కేనని అనుకున్నాను. తరువాత 
ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా నా కర్తవ్యం నేను నిర్వహించడం 
అవసరమని భావించి మాట్లాడేందుకు లేచాను. నా ఉపన్యాసం శ్రద్ధగా జనం 
విన్నారు. నా భావాలకు బాగా సమర్ధన లభించింది. తరువాత నన్ను సమర్థిస్తూ 
చాలామంది మాట్లాడారు. బ్రిటిషు వారి వస్తువులను బహిష్కరిస్తే లాభం లేదని 
ఎగతాళి తప్ప ప్రయోజనం కలగదని జనం గ్రహించారు. మొత్తం సభలో వున్న జనం 


ఆత్మకథ 423 


ఒంటిమీద ఎదో ఒక విదేశీ వస్తువు ఉన్నది. సభలో పాల్గాన్నవారే ఆదరించలేని 
విషయాన్ని గురించి యోచించడం అనవసరమని అంతా భావించారు. మౌలానా 
హసరత్‌ ప్రసంగిస్తూ “మీరు విదేశీ వస్తాలను బహిష్కరించమంటే ఎట్లా? అది మాకు 
ఇష్టం లేదు. మన అవసరాలకు కావలసిన బట్ట ఎప్పుడు తయారు చేసుకుంటాం? 
ఎప్పుడు విదేశీ వస్తాలను బహిష్కరిస్తాం అందువల్ల ఆంగ్లేయుల్ని వెంటనే దెబ్బతీసే 
వస్తువు ఏదైనా వుంటే చెప్పండి? బహిష్కారం తప్పదు కాని వెంటనే బ్రిటిషు వారిని 
దెబ్బతీయగల వస్తువు ఎమైనా వుంటే త్వరగా చెప్పండి” అని తొందర పెట్టాడు. విదేశీ 
వస్త్రాలను బహిష్కరించమనే గాక మరేదేమైనా క్రొత్త వస్తువును బహిష్కరించమని 
చెప్పడం అవసరమని భావించాను. అవసరమైనంత ఖాదీ వస్త్రం మనం తయారు 
చేసుకోవచ్చునని తరువాత నాకు బోధపడింది. అప్పటికి నాకీ విషయం తెలియదు. 
కేవలం విదేశీ బట్టల కోసం మిల్లులమీద ఆధారపడితే అవి సమయానికి మోసం 
చేస్తాయని అప్పటికి నేను గ్రహించాను. మౌలానా గారి ప్రసంగం పూర్తికాగానే నేను 
ప్రసంగించేందుకు లేచి నిలబడ్డాను. 

నాకు తగిన ఉర్దూ, హిందీ శబ్దాలు స్ఫురించలేదు. మహమ్మదీయులు 
ఎక్కువగా వున్న ఇట్టి సభలో యుక్తిపరంగా ఉపన్యసించవలసి రావడం నాకు యిదే 
ప్రధమం. కలకత్తాలో జరిగిన ముస్లింలీగ్‌ సభలో కొద్ది నిమిషాలసేపు మాత్రమే 
మాట్లాడాను. అది హృదయాల్ని స్పృశించే ఉపన్యాసం. కాని ఇక్కడ వ్యతిరేక భావాలు 
గల వారి మధ్య ఉపన్యసించాలి. ఇక సంకోచం మానుకున్నాను. ఢిల్లీ ముస్లిముల 
ఎదుట మంచి ఉర్లూలో ప్రాసయుక్తంగా మాట్లాడవలసిన అవసరం వున్నది. కాని నా 
అభిప్రాయం అట్టి భాషలోకాక సూటిగా వచ్చీరాని హిందీలో తెలియచేయటమే 
మంచిదని భావించాను. ఆ పని బాగానే పూర్తి చేశాను. హిందీ ఉర్ణూ యే దేశ భాష 
కాగలదనుటకు ఆ సభ ప్రత్యక్ష తార్కాణం. ఇంగ్లీషులో మాట్లాడియుంటే నా బండి 
ముందుకు సాగియుండేదికాదు. మౌలానాగారు సవాలు విసిరారు. అందుకు సమాధానం 
యిచ్చే అవకాశం నాకు సూటిగా లభించియుండేది కాదు. 

ఉర్లూ లేక గుజరాతీ శబ్దాలు సమయానికి తోచనందుకు సిగ్గుపడ్డాను. 
అయినా సమాధానం యిచ్చాను. నాకు “నాన్‌ కో ఆపరేషన్‌' అను శబ్దం స్ఫురించింది. 
మౌలానా గారు ఉపన్యసిస్తున్నప్పుడు బాగా అలోచించాను. ఆయన స్వయంగా అనేక 
విషయాలలో గవర్నమెంటును సమర్దిస్తున్నాడు అట్టి గవర్నమెంటుకు వ్యతిరేకంగా 
మాట్లాడటం వ్యర్థమని అనుకున్నాను. కత్తితో సమాధానం యివ్వదలచనప్పుడు వారికి 


424 అమృతసర్‌ కాంగ్రెస్‌ 


సహకరించకపోవడమే నిజంగా వ్యతిరేకించడం అవుతుందని భావించాను. నేను 
“నాన్‌ కో ఆపరేషన్‌” అను శబ్దం ప్రప్రధమంగా యీ సభలోనే ప్రయోగించాను. దాన్ని 
సమర్థిస్తూ నా ఉపన్యాసంలో అనేక విషయాలు పేర్కొన్నాను. ఆ సమయంలో నాన్‌కో 
ఆపరేషన్‌ అను శబ్దానికి ఏఏ విషయాలు అనుకూలిస్తాయో నేను ఊహించలేదు. 
అందువల్ల నేను వివరాలలోకి పోలేదు. నేను ఆ సభలో చేసిన ఉపన్యాస సారాంశం 
యిక్కడ తెలుపుతున్నాను. 

“మహమ్మదీయ సోదరులు మరొక మహత్తరమైన నిర్ణయం చేశారు. వారు 
చేస్తున్న ప్రయత్నానికి విధించబడే షరతులు వ్యతిరేకంగా వుంటే ప్రభుత్వానికి చేస్తున్న 
సహకారం వారు విరమిస్తారన్నమాట. అప్పుడు ప్రభుత్వ డిగ్రీలు స్వీకరించడం, 
ప్రభుత్వ పదవులు అంగీకరించడం మొదలగు పనులు చేయవలసిన అవసరం 
వుండదు. ప్రభుత్వం ఖిలాఫత్‌ వంటి ఎంతో మహత్తరమైన మత సంబంధమైన 
విషయాలకు నష్టం కలిగిస్తే మనం అట్టి ప్రభుత్వానికి సహాయం ఎలా చేస్తాం? 
అందువల్ల ఖిలాఫత్‌ వ్యవహారం మనకు వ్యతిరేకం అయితే ప్రభుత్వానికి చేస్తున్న 
సహకారాన్ని విరమించుకునే హక్కు మనకు వుంది అ విషయాన్ని గురించి ప్రచారం 
చేయడానికి కొన్ని నెలల కాలం పట్టింది. ఆ విషయం కొద్ది మాసాల పాటు సంస్థలోనే 
పడి వుంది. ఒక నెల రోజుల తరువాత అమృతసర్‌లో కాంగ్రెసు మహాసభలు 
జరిగాయి. అక్కడ నేను సహాయ నిరాకరణనోద్యమానికి సంబంధించిన తీర్మానాన్ని 
సమర్థించాను.అయితే హిందూ ముస్లిములు సహాయ నిరాకరణానికి పూనుకోవలసిన 
అవసరం కలుగుతుందని అప్పుడు నేను ఊహించలేదు. 


37. అమృతసర్‌ కొంగ్రెస్‌ 


మార్షల్‌ లా సమయంలో వందలాది నిర్జోషులగు పంజాబీలను తెల్లప్రభుత్వం 
పేరుకు మాత్రమే స్థాపించబడ్డ కోర్టుల్లో, బూటకపు కేసులు బనాయించి శిక్షలు 
విధించి జైళ్లల్లోకి నెట్టివేసింది. ఆ దుర్మార్గాల్ని దుండగాల్ని ఖండిస్తూ ఉవ్వెత్తున 
వ్యతిరేకత వెల్లడి అయ్యేసరికి ఆ ఖైదీలను ఎక్కువ కాలం జైళ్లలో వుంచడం సాధ్యం 
కొలేదు. కాంగ్రెసు సభలు ప్రారంభం కాక ముందే చాలామంది ఖైదీలు విడుదల 
చేయబడ్డారు. లాలా హరకిషన్‌లాల్‌ మొదలగు నాయకులంతా విడుదల అయ్యారు. 
కాంగ్రెస్‌ మహాసభలప్పుడు అలీ సోదరులు కూడా విడుదల అయి వచ్చేశారు. దానితో 
ప్రజల ఆనందం అవధులు దాటిపోయింది. పండిత మోతీలాల్‌ నెహ్రూ తన వకీలు 


అత్మకధ 425 


వృత్తిని కాళ్లతో తన్నివేసి పంజాబులో తిష్టవేశారు. వారే అమృతసర్‌ ఉపన్యాసం యిచ్చి 
హిందీ భాషయొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పడం, విదేశాలలో వుంటున్న హిందూ 
దేశస్థుల సమస్యలను గురించి చెప్పడం వరకే నా పని సీమితం అయింది. అమృతసర్‌ 
కొంగ్రెసులో కూడా అంతకంటే మించి నేను చేయవలసింది ఏమీవుండదని భావించాను. 
కాని అక్కడ ఎంతో బాధ్యత నా మీద పడింది. బ్రిటిష్‌ చక్రవర్తి తరపున క్రొత్త 
సంస్కరణలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. నాకు అవి పూర్తి సంత్మీప్తిని 
కలిగించలేదు. యితరులకైతే అసలు తృప్తికరంగా లేవు. అయినా వాటిని ఆ 
సమయంలో అంగీకరించటమే మంచిదను నిర్ణయానికి నేను వచ్చాను. చక్రవర్తి 
ప్రకటనలో లార్జ్‌ సింహ్‌ చెయ్యి వుందని నాకు అనిపించింది. వారిభాషలో నాకు 
ఆశారేఖ గోచరించింది. కాని అనుభవజ్ఞులగు లోకమాన్యులు చిత్తరంజనదాసు 
మొదలగు యోధులు అంగీకరించలేదు. మాలవ్యా వంటి వారు తటస్థంగా వున్నారు. 

మాలవ్యాగారింట్లో నా మకాం ఏర్పాటు చేశారు. కాశీ విశ్వవిద్యాలయం 
శంకుస్థాపన రోజున మాలవ్యాగారి నిరాడంబరత్వాన్ని చూచే అవకాశం నాకు లభించింది. 
కొని ఈ పర్యాయం వారు నన్ను తన గదిలోనే వుండమన్నారు. అందువల్ల వారి 
దినచర్యను కండ్లారా చూచే అవకాశం దొరికింది. నాకు ఆనందమేగాక ఆశ్చర్యం 
రూడా కలిగింది. వారున్న గది బీదలుండే ధర్మశాల అని చెప్పవచ్చు. అక్కడ కొద్దిగా 
రూడా ఖాళీగా వదిలిన చోటులేదు. అంతటా జనం వున్నారు. ఖాళి చోటుగాని, ఏకాంత 
ప్రదేశంగాని అక్కడ లేదు. ఎవరైనా ఎప్పుడైనా సరే రావచ్చు. వారితో మాట్లాడవచ్చు. 
ఆ గదియందలి ఒక కొసన నా దర్చారు, అంటే నా మంచం వున్నది. అయితే 
మాలవ్యాగారి నడవడికను గురించి చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. గనుక అసలు 
విషయానికి వస్తాను. మాలవ్యాగారితో రోజూ మాట్లాడడానికి అవకాశం లభించింది. 
తన అభిప్రాయాలను పెద్దన్నగారు తమ్ముడికి చెప్పే పద్ధతిన నాకు (ప్రేమతో చెబుతూ 
వుండేవారు. ప్రభుత్వ సంస్కరణలకు సంబంధించిన సభలో పాల్గొనడం అవసరమని 
భావించాను. పంజాబ్‌ కాంగ్రెస్‌ యొక్క రిపోర్టును గురించిన వ్యవహారంలో నాకూ 
పాలు వున్నది. పంజాబు విషయంలో ప్రభుత్వం చేత పని చేయించుకోవాలి. ఖిలాఫత్‌ 
సమస్య సరేసరి. మాంటెగ్యూ హిందూ దేశాన్ని మోసం చేయరను నమ్మకం నాకు 
వున్నది. ఖైదీలు ముఖ్యంగా ఆలీ సోదరుల విడుదల శుభ లక్షణమని భావించాను. 
అందువల్ల సంస్కరణలను అంగీకరిస్తూ తీర్మానం చేయాలని అభిప్రాయపడ్డాను. 
సంస్కరణలు అసంతృప్తికరంగా వున్నాయి. గనుక వాటిని తిరస్కరించాలనే దృఢ 


426 అమృతసర్‌ కాంగ్రెస్‌ 


దీక్షతో చిత్తరంజన్‌దాస్‌ వున్నారు. లోకమాన్యులు తటస్థంగా వున్నారు. అయితే 
చిత్తరంజన్‌ ప్రవేశపెట్టే తీర్మానానికే మొగ్గు చూపాలను నిర్ణయానికి వారు వచ్చారు. 

ఇటువంటి పండి పోయిన సర్వమాన్యులగు పాత నాయకులతో అభిప్రాయ 
భేదం రావడం సహించలేక పోయాను. నా అంతర్వాణి నా కర్తవ్యాన్ని స్పష్టంగా 
సూచించింది. కాంగ్రెస్‌ సమావేశాల నుండి పారిపోదామని ప్రయత్నించాను. పండిత 
మోతీలాల్‌ నెహ్రూగారికి, పండిత మాలవ్యాగారికి నా అభిప్రాయం చెప్పివేశాను. నేను 
హాజరుకాకపోతే పని సాఫీగా జరుగుతుందని, మహానాయకులను వ్యతిరేకించవలసిన 
స్థితి నుండి నాకు ముక్తి లభిస్తుందని కూడా చెప్పాను. నా అభిప్రాయం ఆ పెద్దలిద్దరికీ 
రుచించలేదు. లాలా హరకిషన్‌లాల్‌ చెవిలో ఈ మాటపడేసరికి “అలా జరగడానికి 
వీలులేదు. పంజాబీలకు బాధకలుగుతంది ' అని ఆయన అన్నారు. లోకమాన్యునితోను, 
దేశబంధుతోను మాట్లాడాను. మిష్టర్‌ జిన్నాను కలిసాను. ఎవిధంగానూ దారి దొరకలేదు. 
నా బాధను మాలవ్యాగారికి తెలిపి “రాజీపడే అవకాశం కనబడటం లేదు. నా తీర్మానం 
(పవేశబెడితే చివరికి ఓట్లు తీసుకోవలసి వస్తుంది. యిక్కడ ఓట్లు తీసుకునే పద్ధతి 
కూడా సరిగా వున్నట్లు నాకు తోచడంలేదు. మన మహాసభలో దర్శకులకు, ప్రతినిధులకు 
తేడా ఏమీ లేదు. యింత పెద్ద సభలో ఓట్లు తీసుకునే వ్యవస్థ మనకు లేదు. నా 
తీర్మానం మీద ఓట్లు తీసుకోమని కోరదామంటే అందుకు అవకాశమే లేదు” అని 
అన్నాను. అయితే లాలా హరకిషన్‌లాల్‌ అట్టి వ్యవస్థ చేయిస్తానని పూచీ పడ్డారు. ఓట్లు 
తీసుకునే రోజున దర్శకుల్ని రానివ్వం. ప్రతినిధుల్ని మాత్రమే రానిస్తాం. వారి ఓట్లు 
లెక్కింపచేసే బాధ్యత నాది. అందువల్ల మీరు కాంగ్రెస్‌కు హాజరు కాకపోవడం 
సరికాదు అని గట్టిగా అన్నారు. 

చివరికి నేను తలవంచాను. నా తీర్మానాన్ని తయారు చేశాను. ఎంతో సంకోచిస్తూ 
నా తీర్మానాన్ని మహాసభలో ప్రవేశపెట్టుటకు సిద్ధపడ్డాను. మిష్టర్‌ జిన్నా మరియు 
పండిత మాలవ్యాగారలు నా తీర్మానాన్ని సమర్థిస్తామని చెప్పారు. ఉపన్యాసాలు పూర్తి 
అయ్యాయి. భావాలలో వ్యతిరేకత వున్నా కటుత్వానికి ఉపన్యాసాలలో చోటు 
లభించలేదు. ఉపన్యాసాలలో తర్కందప్ప మరేమీలేదు. అయినా మహాసభలో 
పాల్గొనే జనం నాయకుల అభిప్రాయభేదాల్ని సహించే స్థితిలో లేరు. సభలో అందరూ 
ఏకాభిప్రాయాన్ని కోరుతూ వున్నారు. ఉపన్యాసాలు జరుగుతూ వున్నప్పుడు కూడా 
అభిప్రాయభేదం తొలగించేందుకు వేదిక మిద ప్రయత్నాలు సాగుతూ వున్నాయి. 
నాయకుల మధ్య చీటీల రాకపోకలు జరుగసాగాయి. ఏది ఎమైనా రాజీ కోసం 


ఆత్మకథ 427 


మాలవ్యాగారు గట్టిగా కృష చేస్తున్నారు. ఆయన నా చేతికి తన సలహా కాగితం 
అందించి అందు ఓట్లు తీసుకునే పరిస్థితి ఏర్పడకుండా చూడమని తీయని మాటలతో 
కోరారు. నాకు వారి సూచన నచ్చింది. మాలవ్యాగారి కండ్లు ఆశాకిరణం కోసం 
వెతుకుతూ తిరుగుతున్నాయి. “ఈ విషయం రెండు పక్షాలకు యుష్టమయేలా 
వున్నది" అని అన్నాను. లోకమాన్యునికి నేను ఆ కాగితం అందచే”ాను. “డాసుకు 
యిష్టమైతే నాకు అభ్యంతరం లేదు" అని ఆయన అన్నారు. దేశబంమ కరిగి 
పోయారు. ఆయన బిపిన్‌ చంద్రపాల్‌ వంక చూచారు. మాలవ్యా గారి హృద-ఎంలో 
ఆశ చిగురించింది. దేశబంధు నోటినుండి 'సరే' అనుమాట యింకా పూర్తిగా 
వెలువడకుండానే మాలవ్యాగారు లేచి నిలబడి “స్ణానులారా! రాజీ కుదిరిందని 
చెప్పడానికి సంతోషిస్తున్నాను” అని ప్రకటించారు. సభాస్థలి అంతా కరతాళ ధ్వనులతో 
మార్ర్మోగి పోయింది. జనం ముఖాన కనపడుతున్న గాంభీర్యరేఖలు తొలగిపోయాయి. 
అందరి ముఖాలు సంతోషంతో కళకళ లాడౌయి. ఆ తీర్మానం ఎమిటో ఇక్కడ 
వివరించవలసిన అవసరం లేదు. ఆ తీర్మానం ఏవిధంగా జంగిందో వివరించడమే నా 
యీ సత్య శోధన యొక్క లక్ష్యం. ఆ తీర్మానం వల్ల నా చాధ్యత పెరిగింది. 


38. కొంగ్రెస్‌లో చేరిక 


కాంగ్రెసులో నేను పాల్గొనవలసి వచ్చింది. అయితే దీన్ని నేను కాంగ్రెస్‌లో చేరిక 
అని అనను. జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలలో నిష్టగా పాల్గొంటూవున్నాను. 
అది అంతవరకే సీమితం. చిన్న సైనికుని పనివంటిదే అక్కడ నా పని అంతకంటే 
మించి నాకు అక్కడ భాగస్వామ్యం వుంటుందని భావించలేదు. అట్టి కోరిక కూడొ 
నాకు లేదు. నా శక్తి కాంగ్రెసుకు అవసరమని అమృతసర్‌ కాంగ్రెస్‌లో అనుభవం మీద 
తేలింది. పంజాబులో పరిశీలనాకమెటీ యిచ్చిన రిపోర్టు చూచి లోక మాన్యులు, 
మాలవ్యాగారు, మోతీలాల్‌గారు. దేశబంధు దాసుగారు మొదలుగు వారంతా ఎంతో 
సంతోషించారు. ఆ విషయం నాకు బోధపడింది. దానితో వారు తమ సమావేశాలకు, 
చర్చలకు నన్ను పిలవడం ప్రారంభించారు. విషయ నిర్లారణ సభ నిర్ణయాలన్నీ యిట్టి 
సమావేశాల్లోనే జరుగుతున్నాయని గ్రహించాను. యీ సమావేశాలలో జరిగే చర్చల్లో 
ఆ నాయకుల విశ్వాసపాత్రులే పాల్గొంటూ వుండటం చూడా గమనించాను. కొంతమంది 
ఏదోవిధంగా సమావేశాల్లో జొరబడేవాళు. వాళ్లను కూడా చూచాను. రాబోయే సంవత్సరం 
చేయవలసిన రెండు కార్యక్ర-'ంను గురించి నాకు ప్రమేయం ఉన్నది. 
e.S.W.-1-29 


428 కాంగ్రెస్‌లో చేరిక 


జలియావాలాబాగ్‌లో జ6గ౧ మారణకాండకు స్మారక చిహ్నం ఎర్పాటు చేయడం ఒక 
కార్యక్రమం దీన్ని గురించి మహాసభలో బ్రహ్మాండమైన తీర్మానం చేశారు. అందు 
నిమిత్తం అయిదు లక్షల రూపాయలు వసూలు చేయాలి. ట్రస్టీలలో నాపేరు కూడా 
చేర్చారు. దేశంలో ప్రజల కార్యక్రమాల నిమిత్తం బిచ్చమెత్తగల మహాళక్తిమంతుల్లో 
మొదటి పేరు పండిత మాలవ్యాగారిది. నా పేరు వారి పేరుకి చాలా క్రింద 
ఉంటుందని నాకు తెలుసు, నా శక ఎమిటో దక్షిణ అఫ్రికొలో తెలుసుకున్నాను. 
రాజుల్ని మహారాజుల్ని గారడిచేస లక్షలాది రూపాయలు తీసుకురాగల శక్తి నాకు 
అప్పటికి లేదు. యిప్పటికీ లేదు. యీ విషయంలో మాలవ్యాగారిని మించిపోగల 
వ్యక్తిని నేను చూడలేదు. జలియావాలాబాగ్‌ స్మారక చిహ్నం కోసం వారిని 
చందొలడగడానికి వీలులేదని నాకు తెలుసు. అందువల్ల యీ బాధ్యత నామీద 
పడుతుందని అప్పుడే గ్రహించాను. అదే జరిగింది కూడా, యీ కార్యక్రమం నిమిత్తం 
బొంబాయి పౌరులు హృదయపూర్వకంగా విరాళాలు యిచ్చారు. ప్రజలు యిటువంటి 
పనులకు కావలసినంత ధనం యిచ్చే స్థితిలో వున్నారు. ఆయితే జలియన్‌వాలాబాగ్‌ 
గడ్డ హిందూ ముస్లిం సిఖ్కుల రక్తంతో తడిసినది గనుక యిక్కడ ఎలాంటి స్మారకచిహ్నం 
ఎర్పాటు చేయాలి అని ప్రశ్న బయలుదేరింది. మరో మాటల్లో ప్రోగైన డబ్బును ఎలా 
ఉపయోగించాలా అనునది గడ్డు ప్రశ్న అయింది. ఆ బాధ్యత నా మీద పడినట్లే 
సామరస్యం లేకపోవడం వల్ల అది సమస్యగా మారిందని చెప్పవచ్చు. 

గుమాస్తాగా పనిచేయడం నాకు గల రెండో శక్తి, దాన్ని కాంగ్రెస్‌ సంస్థ 
ఉపయోగించుకునే స్థితిలో వున్నది. చిరకాలం పనిచేసి గడించిన అనుభవం వల్ల 
ఎక్కడ, ఏ విధంగా తక్కువ మాటలను ఉపయోగించి వినయ విధేయతలతో కూడిన 
భాష వ్రాయాలో నాకు బాగా తెలుసునని అంతొ గ్రహించారు. కాంగ్రెస్‌కు వున్న 
నియమావళి గోఖలేగాదు అప్పగించి వెళ్లిన అస్థియే. ఆయన కొన్ని నియమాలు 
తయారుచేసి యిచ్చి వెళ్లారు. వాట పాయంతో కొంగ్రైస్‌ నడుస్తున్నది. ఆ నియమాలు 
తయారుచేసిన విధావాన్ని గురించి వారి నోట నేను విన్నాను. ఆ కొద్ది నియమాలతో 
యిక కొంట్రైన్‌ సంస్థ నడవదని అంతా తెలుసుకున్నారు. నియమావళి 
తయారుచేయాలని ప్రతి సంవత్సరం చర్చ జరిగేది. కొని సాలు పొడుగునా సంస్థ 
పనిచేయవలసిన వ్యవస్థగాని, అందుకు అవసరమైన ఏర్పాటుగాని జరుగలేదు. 
ముగ్గురు కార్యదర్శులు వుండేవారు, కాని కొర్యనిర్వాహక సెక్రటరీ ఒక్కడే మొత్తం 
వ్యవహారమంతా చూస్తూ వుండేవాడు. ఒక్క కార్యదర్శి ఆఫీసును నడుపుతాడా ? 


ఆత్మకథ 429 


భవిష్యత్తును గురించి యోచిస్తాడా? భూతకాలంలో చేయబడ్డ నిర్ణయాలను 
అమలుబరిచి నడుస్తున్న సంవత్సరంలో పూర్తిచెయగలుగుతాడా? అందువల్ల అందరి 
దృష్టి యీ విషయం మీద కేంద్రీకృతం అయింది. వేలాదిమంది ప్రతినిధులుగా గల 
సభ మీద ఆధారపడి దేశానికి సంబంధించిన కార్యక్రమాలు ఎలా సాగుతాయి? 
ప్రతినిధుల సంఖ్యకు హద్దు అంటూ ఏమీలేదు. ప్రతి ప్రాంతాన్నుండి ఎంత మందైనా 
సరే ప్రతినిధులు రావచ్చు. ఎవరైనా సరే ప్రతినిధులు కావచ్చు. ఇందు కొంతమార్చు 
అవసరమని అంతా నిర్ణయానికి వచ్చాము. యిక నియమావళిని తయారుచేసే 
బాధ్యత నేను వహించాను. అయితే ఒక షరతు పెట్టాను. ప్రజల మీద యిద్దరు 
నాయకుల పట్టు నేను గమనించాను. అందువల్ల వారి ప్రతినిధులు నాతోబాటు 
వుండాలని కోరాను వాళ్లు హాయిగా కూర్చొని నియమావళి తయారుచేయలేరని నాకు 
తెలుసు. అందువల్ల లోకమాన్యునికి. దేశబంధువుకి విశ్వాసపాత్రులగు ఇద్దరు 
ప్రతినిధుల సేర్తు ఇమ్మని వారిని కోరాను. వారు తప్ప నియమావళి కమిటీలో 
మరెవ్వరూ వుండకూడదని చెప్పాను అందుకు అంతా అంగీకరించారు. లోకమాన్యులు 
శ్రీ కేల్కారు గారి పేరు. దేశబంధు శ్రీ ఐ.బి.సేన్‌ గారి పేరు సూచించారు. యీ కమిటీ 
సమావేశం ఒక్కరోజున కూడా జ గలేదు. ఆయినా మేము మా పని ఏకగ్రీవంగా 
పూర్తిచేశాం. ఇట్ట నియమావళి తయారు చేయగలిగామనే అభిమానం మాకు కలిగింది. 
ఈ విధానం ప్రకారం సంస్థను నడిపితే సంస్థ యొక్క పని సవ్యంగా సాగుతుందని నా 
విశ్వాసం అయితే నేను యీ బాధ్యత వహించి నిజంగా కాంగ్రెస్‌ సంస్థలో 
ప్రవేశించినట్టయిందని అభిప్రాయపడ్డాను. 


39. ఖాదీ పుట్టుక 


1908 వరకు నేను రాట్నాన్నిగాని, మగాన్ని గాని చూచినట్లు బ్ఞావకం లేదు. కాని 
రాట్నం ద్వారా హందూదేశపు ఎ దారిద్ర్యాన్ని పారత్రోలవచ్చో ఆ ఉపాయంతోనే 
స్వరాజ్యం కూడా పొందవచ్చునను విషయం అందరూ గ్రహాంచారు. 1951లో దక్షణ 
ఆఫ్రకొ నుండి భారతదేశం వచ్చాను. అప్పటికి నేను రాట్నం చూడలేదు. ఆశ్రమం 
తెరవగానే మగ్గం ఏర్పాటు చేశాం. మగ్గం వల్ల యిబ్బంది కలిగింది. మాకు దాన్ని 
గురించి ఎమీ తెలియదు. మగ్గం తెప్పించినంత మాత్రాన పని అవుతుందా? మేమంతా 
కలం వీరులం లేక బేరసారాలు చేసేవాళ్ళం. అలాంటి వాళ్ళం అక్కడ చేరాం. 
నేతపనివాడు ఒక్కడు లేడు. అందువల్ల మగ్గం తీసుకురాగానే నేత నేర్పడానికి 


430 ఖాదీ పుట్టుక 


పనివాడు కావలసివచ్చాడు. కాఠియావాడ్‌ మరియు పాలన్‌పుర్‌ నుండి మగ్గాలు 
వచ్చాయి. నేర్చేవాడు కూడా ఒకడు వచ్చాడు. అతడు తన పనితనాన్ని వ్యక్తం 
చేయలేదు. అయితే మగన్‌లాల్‌గాంధీ చేబట్టిన పనిని తేలికగా వదిలిపెట్టే మనిషి 
కాదు. ఆయన పనిమంతుడు. ఆయన నేతపనిని కుణ్ణంగా నేర్చుకున్నాడు. ఆశ్రమంలో 
ఒకరి తరువాత మరొకరు నేత పనివాళ్ళు తయారైనారు. 

మేము మా బట్టలు స్వయంగా నేసుకొని ధరించాలి. అందువల్ల మిల్లు బట్టలు 
మానివేశాం ఆశ్రమవాసులు మిల్లు నూలుతో మగ్గం మీద నేసిన బట్ట కట్టుకోవడం 
(ప్రారంభించారు. యీ వ్రతనిర్వహణలో చాలా విషయాలు తెలుసుకున్నాం. హిందూ 
దేశపు నేతపనివారి జీవనం, వారి రాబడి, నూలు సంపాదించాలంటే కలిగే కష్టాలు ఆ 
వ్యవహారంలో వారు మోసపోతున్న విధానం, రోజురోజుకు ఏవిధంగా అప్పుల 
పాలవుతున్నారో ఆ తీరు మొదలుగా గల వివరాలన్నీ బోధపడ్డాయి. అందరికి 
అవసరమైన బట్టంతా నేసుకునే స్థితిలో లేము. అందువల్ల బయటి నేతవారిచేత బట్ట 
నేయించి అవసరమైనంత తెచ్చుకోవాలి. దేశపు మిల్లుల్లో తయారైన నూలుతో 
నేయబడ్డ నేతబట్ట తేలికగా దొరకదు. విదేశీనూలుతో నేత వాళ్ళు సన్నని బట్టలు 
నేసేవారు. దేశవాళీ మిల్లుల్లో తయారయ్యే నూలు సన్నగా వుండేదికాదు. మనమిల్లులు 
సన్నని నూలు తయారుచేసేవికాదు. దేశపు మిల్లుల నూలుతో బట్టనేసి యిచ్చే 
నేతవాళ్ళు అతికష్టం మీద బహుకొద్దిమంది చారికారు. అయితే దేశపు మిల్లుల 
నూలుతో తయారుచేసే బట్ట మొత్తం కొంటామని ఆశ్రమం తరుపున మేము హామీ 
యివ్వవలసి వచ్చింది. ఈ విధంగా తయారుచేసి కట్టకున్న బట్టను గురించి మిత్రుల్లో 
బాగా ప్రచారం చేశాము. ఈ విధంగా మేము నూలు మిల్లుల దమ్మిడీ ఖర్చులేని 
దళారులం అయిపోయాం. మిల్లుల్ని గురించి తెలుసుకున్నాం. వాటి వ్యవస్థ, అక్కడి 
వాళ్ళ బాధలు తెలిశాయి. స్వయంగా నూలు వడకడం, ఆ నూలుతో బట్టనేయడం 
మిల్లుల లక్ష్యం. మిల్లులు మగ్గాల వారికి సాయం చేయవు. చేసినా యిష్టం లేకుండా 
చేసేవన్నమాట. ఇదంతా చూచిన తరువాత వడుకుపని మనమే ఎందుకు చేయకూడదా 
అని ఆలోచించాము. మన చేతులతో నూలు వడకనంతవరకు మనం పరాయివారికి 
బానిసలమేనని తెలుసుకున్నాం. మిల్లు నూలుకు ఎజంట్లమై దేశసేవ చేస్తున్నామని 
అనుకోవచ్చునా? మాకు బోధపడలేదు. అయితే రాట్నమూ మాకు దొరకలేదు. రాట్నం 
మీద నూలు వడికే వారు దొరకలేదు. నారపీచుతో పురికొస తయారు చేసే రాట్నాలు 
మా దగ్గర వున్నాయిగాని వాటితో దారం తీయవచ్చని మాకు తెలియలేదు. ఒక 
పర్యాయం కాళిదాసువకీలు ఒక సోదరిని వెతుక్కొని తీసుకువచ్చాడు. ఈమె నూలు 


ఆత్మకథ 431 


వడికి చూపిస్తుందని చెప్పాడు. క్రొత్త పనులు నేర్చుకోవడంలో నిపుణుడైన ఒక 
ఆశ్రమవాసిని ఆమె దగ్గర వడకడం నేర్చుకొనేందుకై పంపాము. కొని ఆ కళ మా 
చేతికందలేదు. 

రోజులు గడుస్తున్నాయి. నాకు తొందర ఎక్కువైంది. ఆశ్రమానికి వచ్చే ప్రతి 
మనిషినీ యీ విషయం గురించి అడగడం ప్రారంభించాను. అయితే వడుకు 
వ్యవహారమంతా స్త్రీ సాత్తేనని తేలింది. వడుకు తెలిసి ఎమూలనో పడియున్న స్త్రీలను 
స్త్రీలే పట్టుకోగలగని తేలింది. 1917లో గుజరాతీ సోదరుడు ఒకడు నన్ను భడోంచ్‌ 
శిర్రాపరిషత్తుకు తీసుకువెళ్ళాడు. అక్కడ మహాసాహసియగు మహిళ గంగాబాయి 
నాకు కనబడింది. ఆమెకు పెద్దగా చదువురాదు. కాని చదువుకున్న స్రీలకంటే 
మించిన తెలివి, ధైర్యం ఆమెకు వున్నాయి. ఆమె అస్పృశ్యతను కూకటి వ్రేళ్ళతో సహా 
పెకిలించి పాఠవేసంది. ఆమె దగ్గర డబ్బుకూడా వున్నది. ఆమె అవసరాలు చాలా 
తక్కువ. శరీరం బాగా బలంగా కుదిమట్టంగా వున్నది ఎక్కడికైనా సరే నిర్భయంగా 
వెళ్లివస్తుంది. సంకోఒ చదు. గుర్రం స్వారీకి సిద్ధపడేది ఈ సోదరితో గోధరా పరిషత్తులో 
నాకు పరిచయం _ర్చడింది, నా బాధను ఆమెకు తెలిపాను. దమయంతి ఏవిధంగా 
నలుడి కోసం తెగ తంగిందో ఆ విధంగా రాట్నం కోసం ఆగి దాన్ని తెస్తానని ప్రతిజ్ఞచేసి 
ఆమె నా నెత్తిన ౬ బరువును దిందగంతే పనిచే'._ఓ 


40. రాటం దొరికింది 


గుజరాత్‌ (వాంతంలో తె*౨::.0 తరువాత :10గాబెన్‌కు గాయక్వాడ్‌కు 
చెందిన బీజాపూరులో రాట్నం టొళినీ.. అక్కడ చాలా కుటుంబాల వారి దగ్గర 
రాట్నాలు వున్నాయి. కాని వాటిని చా అటకమీద పెట్ట వేశారు. వాళ్ళు వడికిన 
నూలు ఎవరైనా తీసుకొని, వాళ్లకు కలు యిస్తే వాళ్ళు నూలు వడికేందుకు సిద్ధంగా 
వున్నారని గంగాబెన్‌ చెప్పింది నష అమిత సంతోషం కలిగింది. అయితే దూదితో 
తయారు చేసిన ఏకులు పంపవ. వ్నమ్తైపోయింది. కీ.శే. ఉమర్‌సుభానీతో మాట్లాడగా 
ఆయన తన మిల్లునుండి ఎకులు ఒంపుతానని మాట యిచ్చాడు. ఎకులు గంగాబెన్‌ 
దగ్గరకు పంపాను. దౌనితో వడుకునూలు బహువేగంగా తయారవడం చూచి 
నివ్వెరబోయాను. 

భాయి ఉమర్‌ సుభానీ ఉదార హృదయుడు కనుక ఉదార బుద్ధితో ఏకులు 
యిచ్చి సహకరించాడు. అయితే ట్రూ వుంటుంది కద! డబ్బు యిచ్చి ఆయన 
దగ్గర ఏకులు కొనడొనికి సంకోచిలీటోమే. అంతేగాక మిల్లులో తయారైన ఏకులతో 


432 రాట్నం దొరికింది 


నూలు వడికించడమా? అది పెద్ద దోషమని మిల్లులో తయారయ్యే ఎకులు 
తీసుకుంటే మిల్లులో తయారయే నూలు తీసుకోవచ్చుగదా! అందు దోషం 
ఏముంటుంది? మన పూర్వీకుల దగ్గర మిల్లుల్లో తయారయే ఎకులు వుండేవికాదు 
గదా? మరి వాళ్ళు ఎకులు ఎలా తయారు చేసుకునేవారో? అయితే యిక ఎకులు 
తయారు చేసేవారిని కూడా వెతకమని గంగాబెన్‌కు చెప్పాను. ఆమె ఆ బాధ్యత కూడా 
వహించి ఒక దూది ఏకే వాడిని వెతికి తెచ్చింది. అతనికి నెలకు 35 లేక అంత కంటే 
కొంచెం ఎక్కువ జీతం యిచ్చి వుంచాం. ఏకులు తయారు చేయడం పిల్లలకు 
నేర్పించాం. ప్రత్తి కావాలని బిచ్చం అడిగాము సోదరుడు యశవంత ప్రసాద్‌ దేశాయి 
ప్రత్తి మూటలు తెచ్చే బాధ్యత వహించారు. గంగాబెన్‌ ఖద్దరు పనిని బాగా నడిపించింది. 
వడికిన నూలుతో బట్టల నేత ప్రారంభమైంది. బీజాపూర్‌ ఖాదీ అని దానికి పేరు 
వచ్చింది. 

ఆశ్రమంలో చరఖా వెంటనే ప్రవేశించింది. మగన్‌లాల్‌ యొక్క పరిశోధనాశక్తి 
రాట్నంలో చాలా మార్పులు చేసింది. రాట్నాలు, కదుళ్ళు ఆశ్రమంలో తయారయ్యాయి. 
ఆశ్రమంలో తయారైన మొదటి ఖద్దరు బట్ట గజం ఖరీదు 17 అణాలు పడింది. నెను 
లావుపాటి నూలుతో తయారైన ఖాదీ గజం 17 ఆ నాలు చొప్పున మిత్రులకు అమ్మాను. 
బొంబాయిలో కనబడ్డ వాళ్ళందర్నీ అడుగుచూ వున్నాను. అక్కడ నూలువడికే 
మహిళలు యిద్దరు దొరికారు. వాళ్ళకు ఒక -. నూలు ఒక రూపాయి చొప్పున 
యిచ్చాను. నేను ఖాదీ శాస్త్రంలో యింకా పూరా అనుభవం లేనివాడను. నాకు 
చేతితో వడికిన పూలు కావాల వడికే స్త్రీలు కావా. గా బెన్‌ వాళ్లకు యిస్తున్న ధరతో 
పోలిస్తే నేను మోసగింపబడ్డానని శేలింది -వరీమణులు తక్కువ సామ్ము 
తీసుకొనేందుకు అంగీకరించలేదు. అందువల్ల వాళ్లను వదిలి పెట్టవలసి వచ్చింది. 
అయితే వాళ్ళ వల్ల ప్రయోజనం చేకూరింది. వాళ్ళు శి అవంతికాబాయికి, శ్రీ రమీబాయి 
కొమదార్‌కు, శ్రీశంకర్‌లాల్‌ బాంకరు గారి తళల్లిక్‌, శ్రపసుమతిబెన్‌కు నూలు వడకడం 
నేర్పారు. నాగదిలో రాట్నం మోత వినజడసాగింది. యీ యంత్రం జబ్బుపడ్డ నన్ను 
ఆరోగ్యవంతుణ్ణి చేసింది. ఇది మాససకం అన్న విషయం నిజం అయినా మనస్సు 
నందలి ఒక భాగం మనిషిని ఆరోగ్యవంతుణ్ణి చేసిందంటే చిన్న విషయం కాదు గదా? 
నేను కూడౌ రాట్నం చేతబట్టాను. అంతకంటే మించి ఈ రంగంలో ముందుకు 
పోలేకపోయాను. 

ఇక ఏకులు ఎలా వస్తాయి.? శ్రీరేవా కర్‌ రుబేరీగారి బంగళా దగ్గరనుండి 
ప్రతి రోజూ ఒక దూదేకుల వాడు వెళుతూ వ _ వాడు. అతణ్ణి నేను పిలిచాను అతడు 


ఆత్మకథ 4% 


సరుపుల కోసం దూదిని ఏకుతూ వుండేవాడు. అతడు ఏకులు తయారు చేసి 
యిస్తానని అంగీకరించాడు. అయితే మజూరీ ఎక్కువ అడిగాడు. నేను అంగీకరించాను 
యీ విధంగా తయారైన నూలుతో తయారైన హారాన్ని వైష్తవులకు డబ్బు తీసుకుని 
దేవుడికి హారంగా వాడుటకు అమ్మాను. శివాజీ బొంబాయిలో చరాఖా క్లాసులు 
ప్రారంభించాడు. యీ ప్రయోగాలకు డబ్బు బాగా ఖర్ను అయింది. శ్రద్ధాళువులగు 
దేశభక్తులు డబ్బు ఇచ్చారు. నేను ఖర్చు చేశాను. ఆ ఖర్చు వ్యర్ధం కాలేదని వినమ్రంగా 
మనవి చేస్తున్నాను. మేము చాలా నేర్చుకున్నాం. కొలతబద్ద మూక. చారికింది. ఇక నేను 
ఖాదీమయం అయిపోవాలని తహతహలాడాను. నేను కట్టున.: బ్బ దేశపు మిల్లు 
నూలుతో తయారైంది. బీజాపూరులోను, ఆశ్రమంలోను తయారవుతున్న ఖద్దరు బట్ట 
బాగా లావుగా వుండి 30 అంగుళాలు పన్నా కలిగి ఉన్నది. ఒకనెల లోపల 45 
అంగుళాల పన్నా గలిగిన ఖద్దరు ధోవతి తెచ్చి ఇవ్వకపోతే లావుపాటి ఖద్దరు 
తుండుగుడ్డ కట్టుకోక తప్పదని గంగాబెన్‌కు చెప్పాను. పాపం ఆమె కంగారు పడింది. 
సమయం తక్కువ. అయినా ఆమె అధైర్యపడలేదు నెలరోజులలోపల ఎభైఅంగుళాల 
పన్నా గల రెండు ఖాదీ ధోవతులు తెచ్చి నా ఎడుట వుంచింది. నా దారిద్ర్యం 
తొలిగిపోయింది. ఈ లోపున లక్ష్మీదాస్‌భాయి, లాట ఎను గ్రామం నుండి రామ్‌జీభాయి 
మరియు ఆయన భార్యయగు గంగాబెన్‌ అను ర్లు గల అంత్యజులను ఆశ్రమం 
తీసుకువచ్చాడు. వారిచేత పెద్ద పన్నా గల ఖద్దరు తయారు చేయించాడు. ఖద్దరు 
ప్రచారానికి ఈ భార్యాభర్తలు యిద్దరూ చేసన సేవ అసామాన్యమైనది. వాళ్ళు 
గుజరాత్‌లోను, గుజరాత్‌ బయట చేతితో వడికిన నూలుళో బట్ట నేయడం 
చాలామందికి నేర్పారు. ఆమె చదువుకోలేదు. కొని మగ్గం ముందు కూర్చొని నేత పని 
ప్రారంభించినప్పటనుండి అందులీనమైపోయేది. ఎవ్వరితోను మాట్లాడటానికి 
యిష్టపడేదికాదు. 


41. ఒక నంభాషణ 


స్వదేశీ పేరుతో ఉద్యమం ప్రసిర్ధికక్కేసరికి మిల్లు యజమానులు నన్ను 
తీవ్రంగా విమర్శించడం (ప్రారంభించారు. భాయీ ఉమర్‌ సుభానీ ఒక తెలివిగల 
మిల్లు యజమాని. అందువల్ల అతడు తన తెలివి తేటలు నాకు బోధపదుహే 
వుండేవాడు. ఇతరుల అభిప్రాయాలు కూడా నాకు తెలుపుతూ వుండేవాడు. అట్టవా: _' 
ఒక వ్యక్తి మాటల ప్రభావం సుభానీ మీద కూడా పడింది. నన్ను ఆయన దగం- 
తీసుకొని వెళతానని అన్నాడు. ఆయన సలహా ప్రకారం మేము ఆ వ్యక్తి దగ్గ: 


434 ఒక సంభాషణ 


వెళ్ళాము. ఆయన యిలా సంభాషణ ప్రారంభించాడు. “మీ యీ స్వదేశీ ఉద్యమం 
ఆరంభమైంది. ఆ ఉద్యమం వల్ల మిల్లు యాజమానులం ఎంతో లాభం పాందాం, 
బట్టల ధర పెంచి వేశాం. ఎవ్వరూ ఏమీ అనలేని మాటలు మాట్టాడాం' అని అన్నాడు 
“నేను ఆ విషయాన్ని గురించి విన్నాను. కొని అలా జరిగినందుకు విచారిస్తున్నాను" 
“మీ విచారం ఏమిటో ఎందుకో నాకు తెలుసు. మేము పరోపకారం చేసేందుకు 
వ్యాపారం చేయడం లేదు. డబ్బు సంపాదించడమే మా లక్ష్యం. మా భాగస్వాములకు 
మేము సమాధానం చెప్పాలి. వస్తువుల ధర వాటి గిరాకీ మీద ఆధారపడి వుంటుంది. 
దీనికి విరుద్ధంగా ఎవ్వడూ వెళ్ళలేడు. యీ ఉద్యమం వల్ల స్వదేశీ బట్టల ధర 
పెరుగుతుందని బెంగాలీలు తెలుసుకోవాలి” అని అన్నాడు. 

“పాపం వాళ్ళు నా మాదిరిగా తేలికగా అందరినీ నమ్ముతారు. కనుక మిల్లు 
యాజమానులు స్వార్థపరులు కారని మోసం చేయరని స్వదేశీవస్తాల పేరిట విదేశీ 
వస్తాలు అమ్మరని వాళ్ళు విశ్వసించారు.” అని అన్నాను. 

“మీరు అలా నమ్ముతారని నాకు తెలుసు. అందుకనే నేను మీకు హెచ్చరిక 
చేస్తున్నాను. ఇక్కడకు రావడానికి శ్రమపడ్డారు. అమాయకులైన బెంగాలీల వలె 
మోసంలో పడకండి ” అని చెప్పి తన దగ్గర నేయబడుతున్న బట్టల నమూనాలు 
తెమ్మని ఒకరికి సైగ చేశాడు. మొదటి నమూనా రద్దీ అని పారవేసే దూదితో నేయబడ్డ 
కంబళీ. దాన్ని చూపిస్తూ "చూడండి మేము దీన్ని కొత్తగా నేయించాం. ఇది బాగా 
అమ్ముడుపోతున్నది. రద్దీగా భావించబడే దూదితో తయారు చేయబడింది గనుక 
చవుకగా ఉంటుంది. వీటిని ఉత్తరాదికి కూడా పంపుతాం. మా ఎజంట్లు దేశం నాలుగు 
చెరగులా ఉన్నారు. అందువల్ల మాకు మీవంటి ఏజంట్ల అవసరం వుండదు. 
మరోమాట, మీ కంఠస్వరం చేరుకోని దూర దూర ప్రదేశాల్లో సైతం మా ఏజంట్లు 
వున్నారు. సామగ్రి అక్కడికి చేరుతుంది. భారతదేశానికి కావలసినంత బట్ట మేము 
తయారు చేస్తాం. అసలు స్వదేశీ అందే ఉత్పాదనకు సంబంధించిన విషయం. మనకు 
అవసరమైన బట్ట మనం తయారు చేసుకోగలిగినప్పుడు మేలురకం బట్ట తయారు 
చేసుకోగలిగినప్పుడు, విదేశీ బట్టల దిగుమతి దానంతట అదే తగ్గిపోతుంది. అందువల్ల 
మీరు నడువుతూ ఉన్న స్వదేశీ ఉద్యమం నడపవద్దని సలహా ఇస్తున్నాను. క్రొత్త 
మర్లులు తెరిచేందుకు ప్రయత్నం చేయండి. మన దేశంలో స్వదేశీ వస్తువులు 
అమ్మకం చేసే ఉద్యమం సాగించడం అనవసరం. మనకు కావలసింది స్వదేశీ 
వస్తువుల ఉత్పత్తి. ఆ విషయం అర్థం చేసుకోండి.” అని అన్నాడు 'నేను ఆ పనే 


ఆత్మకథ 435 


చేస్తున్నాను. ఆశీర్వదిస్తారు కదూ!” “అదెలా! మీరు క్రొత్త మిల్లులు తెరవగలిగితే 
ధన్యవాదాలు పొందుటకు పాత్రులు కాగలుగుతారు” “ఆపని నేను చేయడం లేదు. 
నేను రాట్నం పనిలో లీనమైవున్నాను. “అదేమిటి? రాట్నం ఏమిటి” అని అడిగాడు. 
నేను రాట్నం గురించి వివరించి చెప్పి “మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను, నేను 
మిల్లులకు ఎజంటుగా పనిచేయకూడదు. అందువల్ల లాభానికి బదులు నష్టం 
చేకూరుతుంది. మిల్లుల్లో తయారైన సామగ్రి నిల్వఉండదు. నేను ఉత్పత్తి అయిన 
సామగ్రిని అమ్మకం చేసేందుకు పూనుకోవాలి. ఇప్పుడు నేను ఉత్పత్తి కార్యక్రమానికి 
పూనుకున్నాను. ఇటువంటి స్వదేశీ వస్తువులంటే నాకు శ్రద్ధ. ఇట్టి సామగ్రి ద్వారా 
ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెట్టవచ్చు. సంవత్సరం పొడుగునా ఖాళీగా 
ఉండే స్రీలకు పని కల్పించవచ్చు. వాళ్ళు వడికిన నూలుతో బట్ట నేయించాలి. ఆ 
విధంగా తయారైన ఖద్దరును ప్రజలచేత ధరింపచేయాలి. ఇదే నా అభిలాష, ఇదే నా 
ఉద్యమం. రాట్నానికి సంబంధించిన ఈ ఉద్యమం ఎంతవరకు విజయం సాధిస్తుందో 
నాకు తెలియదు. ఇప్పుడు ఆరంభదశలో వుంది. కొని నాకు దానిమీద పూర్తి విశ్వాసం 
ఉన్నది. ఎది ఎమన్నాగానీ, నష్టం మాత్రం ఉండదు. హిందూ దేశంలో తయారయ్యే 
బట్ట ఎంత వృద్ధి అయితే ఈ ఉద్యమం వల్ల అంత లాభం చేకూరుతుంది. ఈ కృషిలో 
మీరు చెప్పిన దోషం లేదని అనుకుంటున్నాను ' అని స్పష్టంగా చెప్పివేశాను. 

“ఈ విధమైన ఉద్యమం మీరు సాగిస్తూ ఉంటే నేను చెప్పవలసింది ఇక 
ఏమీలేదు. ఈ యుగంలో రాట్నం నడుస్తుందా లేదా అనునది వేరు విషయం. నేను 
మాత్రం మీ కృషి సఫలం కావాలని కోరుతున్నాను. అని సంభాషణను ముగించాడు. 
ఆ పెద్దమనిషి. 


42. సహాయ నిరాకరణోద్యమ తీవ్రత 


తరువాత ఖద్దరు అభివృద్ధి ఎలా జరిగిందో ఈ ప్రకరణంలో తెలపడం లేదు. 
ఆ వస్తువు ప్రజల ఎదుటకు ఎలా వచ్చిందో చెప్పిన తరువాత దాని చరిత్రలోకి దిగడం 
ఈ ప్రకరణాల లక్ష్యం కాదు. ఆవివరమంతా చెబితే పెద్ద గ్రంథం అవుతుంది. 
సత్యశోధన జరుపుతూ కొన్ని వస్తువులు ఒకటి తరువాత ఒకటిగా నా జీవితంలో 
సహజంగా ఎలా ప్రవేశించాయో తెలుపడమే నా ప్రధాన లక్ష్యం. ఇదే క్రమంలో యిక 
సహాయనిరాకరణోద్యమాన్ని గురించి తెలిపే సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. 
ఆలీ సోదరులు ప్రారంభించిన ఖిలాఫత్‌ ఉద్యమం ఒకవైపున తీవ్రంగా సాగుతూ 


436 సహాయ నిరాకరణోద్యమ తీవ్రల 


వున్నది. కీ.శే. మౌలానా అబ్బుల్‌ బారీ మొదలుగా గల ముస్లిం పండితులతో యీ 
విషయమై చర్చలు జరిపాను. మహమ్మదీయులు ఎంతవరకు శాంతిని, అహింసను 
పాటించగలరా అని యోచించాము. ఒక స్థాయి వరకు వాటిని పాటించడం సులువేనని 
నిర్ణయానికి వచ్చాము. ఒక్కసారి అహింసా విధానాన్ని పాటిస్తామని ప్రతిజ్ఞచేస్తే 
చివరివరకు దానిమీద నిలబడాల్సిందే. అంతా సరేనని అన్న తరువాత సహాయ 
నిరాకరణోద్యమం సాగించాలని ఖిలాఫత్‌ కాన్ఫరెన్స్‌లో తీర్మానం అంగీకరించబడింది. 
అందు నిమిత్తం అలహాబాదులో రాత్రంతా సభ జరిగిన విషయం నాకు జ్ఞాపకం 
వున్నది. హకీంఅజమల్‌ ఖాను గారిని శాంతియుతంగా ఉద్యమం సాగించాలా అని 
సందేహం పట్టుకుంది. సందేహని వృత్తి అయిన తరువాత ఆయన రంగంలోకి దిగాడు. 
ఆయన చేసిన సాయం అపారం. తరువాత గుజరాత్‌లో ప్రాంతీయ సభ జరిగింది. 
అందు నేను సహాయ నిరాకరణోద్యమ తీర్మానం ప్రవేశపెట్టాను. దాన్ని కొందరు 
వ్యతిరేకించారు. “జాతీయ కాంగైన్‌ నహాయ నిరాకరణోద్య మాన్ని 
అంగీకరించనంతవరకు ప్రాంతీయ పరిషత్తులకు అట్టి విధాన నిర్ణయాన్ని చేసేహక్కు 
లేదని వారు తెలిపిన మొదటి అడ్డంకి. అయితే నేను వారి వాదనను అంగీకరించలేదు. 
ప్రాంతీయ పరిషత్తులకు బాధ్యత లేదని చెప్పి వెనక్కి తగ్గడానికి వీలులేదు. ముందుకు 
అడుగు వేసే హక్కు అధికారం ప్రాంతీయ పరిషత్తులకు వున్నదని చెప్పాను. అంతేగాక 
ధైర్యం వుంటే తమ కర్తవ్యమని భావించి యీ విధంగా చేస్తే ప్రధాన సంస్థయొక్క శోభ 
పెరుగుతుందని చెప్పాను. తీర్మానం యొక్క గుణదోషాలను గురించి కూడా మధురంగా 
చర్చ సాగింది. ఓట్లు తీసుకొని లెక్కపెట్టారు. అత్యధిక మెజారిటీతో తీర్మానం 
ఆమోదించబడింది. ఈ తీర్మానాన్ని ఆమోదింపజేయడానికి అబ్బాస్‌ తయబ్టీ మరియు 
వల్లభభాయి ఎంతో కృష చేశారు. అబ్బాస్‌సాహబ్‌ ఆ సమావేశానికి అధ్యక్షులు. 
ఆయన సహాయనిరాకరణోద్యమానికి అనుకూలంగా మొగ్గు చూపారు. భారతీయ 
కొంగ్రెస్‌ యీ ప్రశ్నపై అలోచించుటకు ప్రత్యేక మహాసభను కలకత్తాలో సెప్టెంబరు 
1920 నాడు ఎర్పాటు చేసింది. ఏర్పాట్లు పెద్ద స్థాయిలో జరిగాయి. లాలాలజపతిరాయ్‌ 
ఆ మహాసభకు అధ్యక్షులుగా ఎన్నకోబడ్డారు. ఖిలాఫత్‌ స్పెషల్‌ మరియు కాంగ్రెస్‌ 
స్పెషల్‌ అను రెండు రైళ్లు బొంబాయి నుండి కలకత్తాకు బయలుదేరాయి. కలకత్తాకు 
ప్రతినిధులు, దర్శకులు పెద్దసంఖ్యలో చేరారు. మౌలానా షొకత్‌ ఆలీ కోరిక మేరకు 
సహాయనిరాకరణాన్ని గురించిన తీర్మానం ముసాయిదా రైల్లో తయారు చేశాను. నా 
తీర్మానాలలో యిప్పటివరకు శాంతియుతంగా అను శబ్ద ప్రయోగం చేయలేదు, 


అత్మకధ 437 


ఉపన్యాసాల్లో మాత్రం యీ శబ్దాన్ని ప్రయోగిస్తూ వుండేవాణ్లి. మహమ్మదీయుల 
సమావేశాల్లో మాత్రం శాంతియుతం అను శబ్దార్థాన్ని సరిగ వివరించి చెప్పలేకపోతూ 
వుండేవాణ్లి. మౌలానా అబుల్‌కలాం అజాదును శాంతియుతంగా అనుదానికి ఉర్దూ 
శబ్దం చెప్పమని అడిగాను. ఆయన “బా అమన్‌” శబ్దం సూచించారు. సహాయనిరాకరణం 
అను శబ్దానికి “తరకే మవాలత్‌ ' అను శబ్దం సూచించారు. ఈ విధంగా గుజరాతీలోను, 
హిందీలోను, హిందుస్తానీలోను సహాయనిరాకరణాన్ని గురించిన భాష నా బుర్రలో 
నిర్మాణం కాసాగింది. కాంగ్రెస్‌లో సహాయ నిరాకరణోద్యమాన్ని గురించి ప్రవేశ పెట్టవలసిన 
తీర్మానం తయారు చేసి రైల్లోనే తీర్మానం షౌకత్‌ ఆలీకి యిచ్చివేశాను. అయితే అందు 
“శాంతియుతంగా' అను ముఖ్యమైన శబ్దం లేదని ఆ రాత్రి గ్రహించాను. వెంటనే 
మహాదేవను పరిగెత్తించి శాంతియుతంగా అను శబ్దాన్ని తీర్మానంలో చేర్చమని 
చెప్పించాను. ఈ శబ్దం చేర్చక పూర్వమే తీర్మానం అచ్చు అయిందని నా అభిప్రాయం. 
విషయనిర్థారణ సభ ఆ రాత్రికే జరుగుతున్నది. ఆ సభలో అందరికీ చెప్పి ఆ శబ్దం 
చేర్చవలసి వచ్చింది. నేను జాగ్రత్తగా తీర్మానాన్ని సరిచేసి యుండకపోతే చాలా 
యిబ్బంది కలిగియుండేది. ఎవరు తీర్మానాన్ని వ్యతిరేకిస్తారో, ఎవరు అనుకూలిస్తారో 
తెలియని స్థితిలో పడ్డాను. లాలాలజపతిరాయ్‌ గారి అభిప్రాయం ఎమిటో నాకు 
తెలుసు. అనుభవజ్ఞులగు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కలకత్తా సమావేశంలో పాల్గొన్నారు. 
విదుషీమణి ఎని బెసెంట్‌, పండిత మాలవ్యా, విజయరాఘవాచార్య, పండిత 
మోతీలాల్‌, దేశబంధు మొదలగు వారంతా అక్కడ వున్నారు. నా తీర్మానంలో భిలాఫత్‌ 
మరియు పంజాబులో జరిగిన దురంతాలకు సహకరించకూడదని పేర్కొన్నాను. 
శ్రీవిజయరాఘవాచార్యగారికి యీ విషయం రుచించలేదు. సహాయనిరాకరణం 
సాగించడానికి నిర్ణయించి అది ఫలానా అన్యాయమని కేసుని సీమితం ఎందుకు 
చేయాలి? స్వరాజ్యం లభించక పోవడం పెద్ద అన్యాయం కదా! దానికోసం 
సహాయనిరాకరణం అవసరం అని రాఘవాచార్యగారి వాదన, మోతీలాలుగారు కూడా 
తీర్మాన పరిధిని విస్తరింపచేయాలని భావించారు. నేను వెంటనే వారి సూచనను 
అంగీకరించాను. స్వరాజ్యం అని కూడా తీర్మానంలో చేర్చాను. విస్తారంగాను, 
గంభీరంగాను, తీవ్రంగాను చర్చలు సాగిన తదనంతరం సహాయనిరాకరణోద్యమ 
తీర్మానం ఆమోదింపబడింది, 

శ్రీ మోతీలాల్‌ గారు ఈ విషయమై శ్రద్ధ వహించారు. నాతో జరిగిన వారి తీయని 
సంభాషణ యిప్ప-' నాకు బ్లాపకం వున్నది. కొన్ని మాటలు అటు యిటు మార్చమన్నవారి 


438 నౌగ్‌బారలో 


సూచనను నేను అంగీకరించాను. దేశబంధును ఒప్పించే బాధ్యత వారు వహించారు. 
దేశబంధు హృదయం సహాయనిరాకరణోద్యమానికి అనుకూలమే, కాని ప్రజలు దాన్ని 
ఆచరణలో పెట్టలేరని ఆయన బుద్ధికి తోచింది. దేశబంధు మరియు లాలా 
లజపతిరాయ్‌ గారలు పూర్తిగా నాగపూరులో సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. 
ఈ ప్రత్యేక సమావేశంలో లోకమాన్యుడు లేని లోటు నన్ను కలచివేసింది. వారు 
జీవించి యుంటే కలకత్తా నిర్ణయానికి తప్పక స్వాగతం చెప్పి యుండేవారని నా 
విశ్వాసం. అలా జరగక వారు వ్యతిరేకించినా నేను సంతోషించేవాణ్ణి. వారి దగ్గర నేను 
ఏదో కొంత నేర్చుకునేవాణ్ణి. వారితో నాకు అభిప్రాయభేదం వుండేది కాని అది 
తీయనిది. మా యిరువురి మధ్య మంచి సంబంధం వుండేది. దాన్ని వారు 
చెదరనీయలేదు. ఈ వాక్యలు వ్రాస్తున్నప్పుడు వారి చివరి గడియల దృశ్యం నా కండ్ల 
ముందు కనిపిస్తున్నది. అర్ధరాత్రి సమయంలో వారు తుదిశ్వాస విడిచే స్థితిలో 
వున్నారని ఫోనులో నా పరిచితులు శ్రీ పట్వర్హన్‌ తెలిపారు. “ఆయన నాకు పెద్ద అండ. 
అది కొస్తా వాడిపోయింది” అని ఆ క్షణంలో నా నోటినుండి వెలువడింది. దేశంలో 
సహాయ నిరాకరణోద్యమం తీవ్రంగా సాగుతున్నది. లోకమాన్యుని ప్రోత్సాహం ఎక్కువగా 
లభిస్తుందని ఆశించిన తరుణంలో వారు కన్నుమూశారు. ఉద్యమం సరియైన రూపం 
దాల్చినప్పుడు వారి అభిప్రాయం ఎలావుండేదో భగవంతుని కెరుక. భారతదేశ చరిత్ర 
బహుసున్నిత స్థాయిలో నడుస్తున్న యీ సమయంలో లోకమాన్యుడు లేకపోవడం 
నిజంగా తీరని లోటే. 


43. నాగ్‌పూర్‌లో 


జాతీయ కాంగ్రెసు ప్రత్యేక సమావేశంలో అంగీకరంచబడ్డ సహాయ నిరాకరణకు 
సంబంధించిన తీర్మానాన్ని నాగపూరులో జరుగనున్న వార్షిక మహానభలో 
ఆమోదింపజేయాలి. కలకత్తాలో వలెనే నాగపూరులో కూడా అసంఖ్యాకంగా జనం 
వచ్చారు. ప్రతినిధుల సంఖ్య నిర్ధారణ కొలేదు. నాకు గుర్తు వున్నంతవరకు 14 
వేలమంది ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. లాలాలజపతిరాయ్‌ గారు కోరిన 
ప్రకారం విద్యాలయాలకు సంబంధించిన తీర్మానంలో ఒక చిన్న మార్పుకు 
అంగీకరించాను. దేశబంధు కూడా కొద్ది మార్పుచేప్పులు చేయించారు. చివరికి 
శాంతియుత సహాయనిరాకరణోద్యమ తీర్మానం ఏకగ్రవంగా ఆమోదించబడింది. ఈ 
సమావేశంలో కాంగ్రెస్‌ నియమావళికి ' సంబంధించిన తీర్మానం అంగీకరించాలి. 


ఆత్మకథ 439 


ప్రత్యేక కాంగ్రెసులో ఆ తీర్మానం ప్రవేశపెట్టాను. అది ప్రకటించబడి చర్చించబడింది 
కూడా. శ్రీ విజయరాఘవాచార్యులు యీ సమావేశానికి అధ్యక్షులు. నియమావళిలో 
విషయ నిర్ధారణ కమిటీ ఒక్క మార్పు చేసింది. నేను ప్రతినిధుల సంఖ్య 1500 
వుండాలి అని పేర్కొన్నాను. యిన్ని సంవత్సరాల తరువాత యిప్పటికీ నొ అభిప్రాయం 
అదే. ప్రతినిధుల సంఖ్య ఎక్కువగా వుండటంవల్ల ఎక్కువ మంచి జరుగుతుందనో 
లేక ప్రజాస్వామ్య విధానం ఎక్కువ పాటించబడుతుందనో భావించడం పూర్తిగా 
భ్రమయని నా అభిప్రాయం. ప్రజాస్వామ్య రక్షణకు ప్రజానీకంలో స్వాతంత్రాభిలాష, 
ఆత్మాభిమానం, సమైక్యతా భావం గల నిజమైన మంచి ప్రతినిధుల ఎన్నిక జరగడం 
అవసరం. కాని సంఖ్యామోహంలో పడిపోయిన విషయ నిర్ధారణ సభ ఆరువేల కంటే 
ఎక్కువ మంది ప్రతినిధులు కావాలని కోరింది. అందువల్ల చివరికి ఆరువేల సంఖ్య 
అంగీకరించబడింది. జాతీయ కాంగ్రెసులో స్వరాజ్య లక్ష్యాన్ని గురించి చర్చ జరిగింది. 
నియమావళి యందలి ఒక నియమం ప్రకారం సామ్రాజ్యం లోపల, బయట ఎలా 
దొరికితే అలా సామ్రాజ్యంలో వుంటూనే స్వరాజ్యం సంపాదించాలనే వర్గం కూడా 
అక్కడ వున్నది. పం. మాలవ్యా, మి. జిన్నాగారలు యీ పక్షాన్ని సమర్థించారు. కాని 
వారికి ఎక్కువ ఓట్లు లభించలేదు. శాంతి సత్యం రెండిటిని ఆధారంగాగొనిమాత్రమే 
స్వరాజ్యం సాధించాలని నియమావళిలో వున్నది. ఈ షరతును కూడా కొందరు 
వ్యతిరేకించారు ఆ వ్యతిరేకతను కాంగ్రెసు అంగీకరించలేదు. చర్చ జరిగిన తరువాత 
యథాతథంగా తీర్మానం అంగీకరించబడింది. యీ తీర్మానాన్ని జనం నిజాయితీతో 
అమలుపరిచి వుంటే ప్రజానీకానికి మంచిశిక్షణ లభించి యుండేది. ఆ తీర్మానాన్ని 
సరిగా ఆచరణలో పెడితే స్వరాజ్యపు తాళం చెవి చేతికి అంది యుండేది. అయితే ఆ 
విషయం యిక్కడ అప్రస్తుతం, 

ఈ సమావేశంలో హిందూ మహమ్మదీయ సమైక్యత, అస్పృశ్యత మరియు 
ఖద్దరును గురించిన తీర్మానాలు కూడా ఆమోదించబడ్డాయి. అస్పృశ్యతను 
తొలగించివేయాలనే గట్టి పట్టుదల సమావేశంలో పాల్గొన్న హిందువులందరి హృదయాల్లో 
నాటుకోవడం ముదావహం. ఖద్దరు ద్వారా జాతీయ కాంగ్రెసు దేశమందలి 
అస్థిపంజరొలలో సంబంధం పెట్టుకున్నది. భిలాఫల్‌ను గురించి సహాయ 
నిరాకరణోద్యమ తీర్మానం చేసి హిందూ మహమ్మదీయుల సమైక్యతను సాధించుటకు 
కాంగ్రెసు మహత్తరమైన ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు. 


440 పూర్ణాహుతి 


44. పూర్ణాహుతి 


ఇక యీ ప్రకరణాల్ని ముగించవలగన సమయం ఆసన్నమైంది. ఆ తరువాత 
నా జీవితం పూర్తి ప్రజామయం అయిపోయింది. ప్రజలకు తెలియని అంశం అంటూ 
నా జీవనంలో ఏమీ మిగలలేదు. 1921 నుండి జాతీయ కాంగ్రెసు నాయకులందరితో 
అమితంగా మమేకం అయిపోయాను. ఎమి రాయాలన్నా నాయకులకు సంబంధించిన 
ఘట్టాలను వర్ణించకుండా వుండలేని స్థితి ఏర్పడింది. వారితో నాకు బహు దగ్గర 
సంబంధం ఎర్చడింది. శ్రద్ధానంద్‌, దేశబంధు, లాలాజీ, హకీం సాహబ్‌ యిప్పుడు మన 
మధ్య లేరు. అదృష్టవశాత్తు యితర పలువురు నాయకులు మన మధ్య వున్నారు 
జొతీయ కాంగ్రెస్‌లో వచ్చిన మార్పును గురించిన చరిత్ర యిప్పుడు వ్రాయబడుతూ 
వున్నది. నా ప్రధాన ప్రయోగాలన్నీ కాంగ్రెస్‌ ద్వారానే జరిగాయి. ఆ ప్రయోగాలను 
గురించి వ్రాయ పూనుకుంటే ఆ నాయకుల్ని గురించి వ్రాయక తప్పదు. శిష్టత దృష్ట్యా 
కూడా ఆ విషయాలను యిప్పుడు వ్రాయలేను. యిప్పుడు నేను చేస్తున్న ప్రయోగాలను 
గురించిన నా నిర్ణయాలు నిర్ణయాత్మకాలుగా పరిగణింపబడవు. అందువల్ల ఈ 
ప్రకరణాలను తాత్కాలికంగా ఆపివేయడం అవసరమని భావిస్తున్నాను. నా కలం 
యిక ముందుకు సాగనంటున్నది అని చెప్పగలను. పాఠకుల దగ్గర సెలవు తీసుకోవలసి 
వచ్చినందుకు విచారంగా వుంది. నా ప్రయోగాలకు నా దృష్టిలో అమిత విలువ వుంది. 
వాటిని యధాతధంగా వర్గించకలిగానో లేదో నాకు తెలియదు. యదార్ధ చిత్రణ 
చేయాలని నా మటుకు నేను అమిళంగా కృషిచేశాను. సత్యాన్ని నేను ఎవిధంగా 
చూచాసో, ఎ రూపంలో చూచానో, ఆ రూపంలో దాన్ని వివరించడానికి సదా 
ప్రయత్నించాను. యీ ప్రయోగాల వల్ల పాఠకుల మనస్సులో సత్యము, అహింసల 
యెడ అధికంగా విశ్వాసం ఎర్పడుతుందని నా నమ్మకం. సత్యంకంటే మించి మరో 
భగవంతుడు వున్నాడనే అనుభవం నాకు కలుగలేదు. సత్యమయం కావడానికి 
అహింసయే ఎకైక మార్గం. ఈ విషయం ఈ ప్రకరణాల ప్రతి పేజీలో వెల్లడికాకపోతే 
నా కృ4 అంతా ద్యర్ణమునని భావిస్తున్నాను. ప్రయత్నాలు వ్యర్థం కావు కదా! నా 
అహింస సత్యమయం అయినా అది యింకా అపూర్ణమే. అపరిపక్వమే. వేలాది 
సూర్యుల్ని ప్రోగుచేసినా, సత్యమనే సూర్యుణ్ణి చూడలేము. అంత తీక్షణమైనది 
సత్యం. అయినా ఆ సూర్యుని కిరణాన్ని మాత్రం దర్శించవచ్చు. అహింస లేనిదే అట్ట 
దర్శనం లభించడం సాధ్యం కాదు, ఇప్పటివరకు జీవితంలో పొందిన అనేక అనుభవాల 
నొధారంగా చెసుకొని ఈ మాట చెబుతున్నాను. ఇట్టి వ్యాప్తి చెందిన సత్యనారాయణుని 


ఆత్మకథ 441 


సాక్షాత్కారం కోసం ప్రతిజీవిని, ప్రతిప్రాణిని ఆత్మ స్వరూపంలో (ప్రేమించడం చాలా 
అవసరం. అట్టి అభిలాషగల మనిషి జీవన స్రవంతికి దూరంగా వుండలేడు. అందువల్ల 
సత్యారాధనయే నన్ను రాజనీతిలోకి దింపింది. ధర్మానికి రాజనీతికీ సంబంధం లేదని 
చెప్పేవారికి ధర్మమంటే ఎమిటో తెలియదని గట్టిగా చెప్పగలను. అలా చెప్పడం 
అవిధేయత కానేరదు. ఆత్మశుద్ధి లేనిదే ప్రతి జీవితో సమైక్యత ఏర్పడదు. ఆత్మశుద్ధిలేనిదే 
అహింసా ధర్మపాలన సాధ్యపడదు. అశుద్దాత్మ పరమేశ్వరుని దర్శనం పొందలేదు. 
అందువల్ల జీవన నగరంలో ప్రతిభాగము పరిశుద్ధంగా ఉండటం అవసరం. ఇట్టి శుద్ది 
సర్వులకు సాధ్యమే. వ్యష్టికి సమిష్టికి మధ్య ఎంతో దగ్గర సంబంధం వున్నది. ఒక వ్యక్తి 
యొక్క ద్ధి అనేకుల శుద్ధికి తోడ్పడుతుంది. వ్యక్తిగతంగా ప్రయత్నించగల శక్తి 
సామర్థ్యాలను సత్యనారాయణుడు సర్వులకు పుట్టుక నుండి ప్రసాదించాడు. 

అయితే శుద్ధి యొక్క సాక్షాత్కారం భయంకరమైనది. అట్టి అనుభవం 
ప్రతిక్షణం నేను పొందుతూ వున్నాను పద్ది కావడమంటే మనోవాక్కాయ కర్మేణ 
నిర్వికారుడు కావడమే. రాగద్వేషరహితుడు కావడమే. యిట్టి నిర్వికార ప్రవృత్తిని 
అలవరచుకొనుటకు ప్రతిక్షణం ప్రయత్నిస్తున్నప్పటికీ నేను ఆ స్థితిని యింకొ 
అందుకోలేదు. ప్రజలు నన్ను ఎంత పాగడినా, ఆ పాగడ్త నన్ను ఎమరుపాటులో 
పడవేయదు. ఆట్టి పాగడ్త నా మదిలో గుచ్చుకుంటూ వుంటుంది. మనస్సులో గల 
వికారాలను జయించడం ప్రపంచాన్ని శస్తాస్తాల యుద్ధంలో జయించడం కంటే 
కష్టమైనదని నాకు కలిగిన అనుభవం. హిందూ దేశానికి వచ్చిన తరువాత కూడా నా 
మనస్సులో గల వికారాలను చూచాను. చూచి సిగ్గుపడ్డాను. కాని ధైర్యం మాత్రం 
సడలనీయలేదు. సత్యశోధన కావించుతూ రసానందం పొందాను. యిప్పుడూ పొందుతూ 
వున్నాను. కంటకావృతమైన మార్గం దాటవలసియున్నదని నాకు తెలుసు. అందు 
నిమిత్తం నేను శూన్యుణ్ణి అయిపోవాలి మానవుడు తన యిష్టప్రకారం అందరికంటే 
వెనుక తనను నిలబెట్టుకోవాలి. అందరి కంటే తాను బహుతక్కువ వాడనని భావించాలి. 
ఆ స్థితికి చేరుకోనంతవరకు ముక్త్‌ పొందలేడు. ఆహింస వినమ్రతకు పరాకాష్ట 
వినమతనుఅలవరచుకోనిదే ఎ కాలంలోను ముక్తి లభించదని అనుభవం మీద 
చెబుతున్నాను. ఆట్టి వినమ్రత కోసం ప్రార్థిస్తూ, అందుకు విశ్వసహాయాన్ని యాచిస్తూ 
ఈ ప్రకరణాలను ముగిస్తున్నాను. 


* సమాప్తం * 


